“శీనుపాన - వైద్యసర్వస్వం 


(అనేక బెషధాలు - విభిన్న అనుపానాలతో...) 


వైద్యశ్రి లొల్ల రామచంద్రరావు (రామ్‌జి) 
కాకినాడ వారిచే రచించబడి, ప్రకటించబడినది. 


రామ్‌జీ ఆయుష్‌ కమొడిటీస్‌ 
రామ్‌జీ ఆయుర్వేద 

జగన్నాధపురం, కాకినాడ - 2 
0884-2357788 


email : lollaramji@gamil.com 
web : www.ramjeeaayurveda.com 


“కనుపాన - వైద్యసర్వస్వం 


(అనేక బెషధాలు - విభిన్న అనుపానాలతో...) 


వైద్యశ్రీ లొల్ల రామచంద్రరావు (రామ్‌జి) 
కాకినాడ. 


(0 పబ్లిషర్స్‌, రచయిత 
ముద్రణ : 2017 


వెల : 450/- 


డి.టి.పి. & సెట్టింగ్‌ : 
శ్రీసాయి విజన్‌ గ్రాఫిక్స్‌, కాకినాడ 


ప్రకాశకులు 
రామ్‌జీ ఆయుష్‌ కమొడిటీస్‌ 
రామ్‌జీ ఆయుర్వేద 
మెయిన్‌రోడ్‌, జగన్నాధపురం, 
కాకినాడ - 588 002 

ఫోన్‌ : 0884-2357788 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం తె 


ముందుమాట 


బియ్యం ఒక్కటే ఏ విధముగా అన్నము, పులిహోర, దద్దోజనం, చక్ర 
పొంగలి తయారు చేసుకుని తిన్న తర్వాత ఏ విధంగా రంగు,రుచి, వాసన 
మొదలైనవి ఒకేరకంగా ఉండవో అదే విధముగా ఒక జెషధం / మందు 
తీసుకొన్న వివిధ అనుపానాలు (తేనె, నెయ్యి, కషాయం మొ॥లగు)తో వివిధ 
రోగాలు తగ్గించుటయే ఈ అనుపాన వైద్యముఖ్యోద్దే శ్యము. ఈ 
అనుపానాలను అనేకమంది భిషక్‌ (ఆయుర్వేద వైద్యుల)ల అనుభవములని 
మరువరాదు. అలాగే శాస్త్రకారులు కొన్ని రకాల అనుపానాలను కూడా 
సూచించారు. అందువల్ల ఈ వైద్యం అనుభవ పూర్వక వైద్యశాస్తమని మరువ 
వద్దు. ఇది అన్ని రకాల వైద్యముల యందు కన్పించును. ఇప్పటి ఈ వైద్యం 
ఆయుర్వేద ఉపాంగ భాగముగా, ఆయుర్వేద శాస్త్ర విభాగముగా భావించాలి. 

ఎందరో మహానుభావులు, ఆయుర్వేదోద్దారకులు, మహాత్ములు, రచయి 
తలు, గ్రంధకర్తలు, ఫార్మాశీవారు, సమిష్టిగా సాంప్రదాయ వైద్యశాస్త్రమును 
ఇప్పటికీ వారి శాయశక్తులా ఆయుర్వేదమునకు ఇతోధికంగా సేవచేస్తూ 
ఆయుర్వేద వైద్య పురోభివృద్ధిలో పాలు పంచుకున్న పాలుపంచుకొంటున్న 
ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞుడను. ఎందువలనంటే నా యీ రచనకు 
వారు (ఇది వరకు) చేసిన సేవను (గ్రంథస్తం చేసి నేటి మా తరానికి అందించిన 
వారవటం వారిని గూర్చి ఎంతరాసినా తక్కువే. అనుపానము గురించి చాలా 
తక్కువగా రాస్తూ చిన్న చిన్న క్యాటులాగులు, మెడికల్‌ ధెరప్యూటిక్‌ ఇండెక్సు 
ఇస్తూ ఎన్నో ఆయుర్వేద ఫార్మశీలు ఉన్నాయి. గొప్పగా మంచి సేవచేసిన 
కొన్ని ఫార్మాశీల జాడే లేకుండా పోయింది. ఇలా ఫార్మాశీల వారు కేవలం 
శాప్రీయ మందులను తయారుచేసి వాటిని ఎలా ప్రయోగిం చాలో 
ప్రయోగించటంవల్ల ఉపయోగ / హానిని, పథ్యా పథ్వాలు, మోతాదు, 
అనుపానాలు గురించి వారు ప్రచురించిన క్యాటలాగులు చూసినప్పుడల్లా 
నాకు కొంత అసహనం, కోపం, వచ్చింది. ఎందుకంటే ఒక కంపెనీవారు 
చేసిన మందు, వేరొక కంపెనీ వారు చేసిన మందు అనుపాన, వ్యాధులలో 
తేడా. ఇలా నేను 1911 నుంచి నేటివరకూ గల దాదాపు అన్ని కంపెనీల 
క్యాట లాగులు ఒకచోట రాస్తే బాగుండును కదా అనుకున్నాను. కాని ఆ 
విషయ మును ఆయా కంపెనీల వారు కొన్ని మందులు వారి స్వంత అనుభవ 
యోగాలను కూడా వ్రాసుకున్నారు. కొందరైతే ఏ గ్రంధములోనిదో కనీసం 


కా కన్య అనుపాన్‌ వైష్య నీక్వీన్వం 
వ్రాయలేదు. మందు ఎలా తయారు చేసారో తెలియకుండా మందును 
ఏవిధంగా, ఏ అనుపానముతో వాడాలి? అని ఆలోచించి శాప్రీయ గ్రంథము 
లలో ఉన్న జెషథాలు దానికి సంబంధించిన అనుపానాలు పధ్యాపథ్యాలను 
గూర్చి కూర్చి వ్రాయటానికి చాలా శ్రమపద్దాను. చివరకు సర్వేశ్వరుని కృపవల్ల 
నేటికి నా ప్రయత్నం నెరవేరింది. 

ఇక ఈ [గ్రంథములో అనుపానము గూర్చి వ్యాసాలు, ద్రవ్య విజ్ఞానం, 
భైషజకల్పం, పరిభాష, లాంటి అనేక విషయాలు ఇందు చర్చించటం జరి 
గింది. ఈ పుస్తకం వైద్యులకు మంచి గురువులా ఉపయోగపడుతుందని నా 
ఆశ. ఇందులో మాకు(నాకు) సంబంధించిన అనుభవ అనుపానాలు మొదలై 
నవి చేర్చాను. అంతేగాక, రోగానుసారం, బెషధానుసారం అనుపాన పథ్యా 
పత్వాలు ఇవ్వటం వల్ల గ్రంథాన్ని పూర్తిగా చదివితేగాని పూర్తి నిర్ణయం 
తీసుకోరాదని నా మనవి. అంతేగాక వైద్యేతరులు ఈ పుస్తకములోని యోగ 
ములను, అనుపానాలను పెద్దలను సంప్రదించివాడుట మంచిది. ఎందుకనగా 
ఇందు భస్మాలు, రసౌషధాలు, విష ఉపవిషాలు కలసిన అనేక మందులను 
గూర్చి ప్రస్తావన రావటమే. కావున వైద్యునకు అత్యూహం పనికిరాదు. నిదానం 
అవసరము. నిదానంగా వ్యాధినిర్ధారణ చేసి సరైన అనుపానం, పధ్యాపధ్యం 
మోతాదును నిర్ణయించుకో గలిగితే ప్రతీ వైద్యుడు ధన్వంతరియే. 

ఈ నా చిరు ప్రయత్నంలో అన్నిరకాలుగా రచనా సహకారం అందించిన 
డా॥హేమ గుడివాడ వబి.ఎ.ఎమ్‌. ఎస్‌. వారికి, గౌ॥శ్రీ డా॥ జి.పి. ప్రసాద్‌ 
(విజయవాడ) గార్కి గౌ॥ వైద్య పమ్మి సత్యనారాయణ శాస్త్రి (విజయవాడ) 
గార్కి , గౌ॥ డా॥ సుబోష్‌ (ఆర్‌.ఆర్‌.ఐ. విజయవాడ) గార్కి మిత్రులు 
గౌ॥ శ్రీ పి.వి. చరణ్‌ దాస్‌ (విశాఖపట్నం) గార్కి పబ్లిషర్‌ మి(త్రులకు, 
ఫార్మశీలవారికి, ఈ పుస్తకంను డి.టి.పి చేసిన శ్రీసాయి విజన్‌ గ్రాఫిక్స్‌ 
వారికి, మిత్రులకు కృతజ్ఞుడను. 

నా రచనలను ఆదరిస్తున్న మీరు ఈ రచననూ ఆదరిస్తారని ఆశిస్తూ 
న్నాను. ఇందు ఏమైనా పొరపాట్లు దొర్లినా, నా దృష్టికి తీసుకువస్తే మలి 
ముద్రణలో సవరించగలను. అనుమతి లేకుండా మందులు వాడి అపాయం 
కొని తెచ్చుకోరాదని, ఇందుకు రచయిత, పబ్లిషర్స్‌కు ఎట్టి సంబంధం లేదని 
నా మనవి. పురాతన శాస్త్రాలు అంతరించకూడదనే నా ప్రయత్నాన్ని 
ఆశీర్వదిస్తాని ఆశిస్తూ... 

- లామ్‌జ్య్‌... 


శహిన్య ఆనుపాన్స వైన్యీ సర్వీస్వం 


సంప్రదించిన గ్రంథాలు 


హరిత సంహిత 


కశ్యప సంహిత 


1: అష్టాంగ హృదయం 
2. అష్టాంగ సంగ్రహం 
ని; భావ(ప్రకాశిక 

4. భేళ సంహిత 

క్‌ చక్రదత్త 

6. చరక సంహిత 

న్‌ 

రి. 

9 


రసరత్న సమచ్చయము 
10. శార్‌బ్ఞధర సంహిత 
11. సుశృ్శత సంహిత 

12. వంగసేన సంహిత 
13. అనుపాన కల్పవల్లి 
14. అనుపాన తరంగిణి 
15. అనుపాన ఫలదీపిక 
16. అనుపాన మంజరి 
17. అనుపాన కల్పతరు 
18. అనుపాన దర్పణమ్‌ 
19. అనుపాన చింతామణి 
20. అనుపాన రత్నాకరము 
21. భైషజ్య రత్నావళీ 

22. బసవరాజీయము 

23. సిద్ధయోగ సంగ్రహ 


6 రహాన్య అనపాన్‌ వైష్య సర్వస్వం 
24. సహస్ర యోగము 

25. వైద్య యోగరత్నావళి 

26. వైద్య చింతామణి 

27. గద నిగ్రహము 

28. రసతరంగిణి 

29, ఆయుర్వేదౌషధ గుణరత్నాకరం 
30. అనుపాన పద్యమంజరి 

81. అగ్నివేశ తంత్రము 

32. రహస్య సిద్ధ వైద్యసారం 
33. రహస్య యునానీ వైద్యసారం 
34.  మాధవనిధానం 

35. _ కైయిదేవ నిఘంటు 

36. కళ్యాణ కారక 

37. యోగరత్నాకరం 

38. వంగసేన 

39. మదనపాల నిఘంటువు 
40. రాజ నిఘంటువు 

41. ఆయుర్వేద ప్రకాశిక 

42. రసజలనిధి 

43. అనుపాన విధి 

44. శబ్ధ కల్ప (దువమ్‌ 

45. _లోలంబరాజీయము 


ఇంకా అనేక ఆయుర్వేద, సిద్ధ, యునాని గ్రంథాలను పరిశీలించి 
వాయడం జరిగింది. 


తీహిన్య నుపాస్‌ వైన్యీ సత్వస్వ 7 


కీ శే॥ డా॥శ్రీ దూబగుంట రాధాకృష్ణమూర్తిగారు 
మన్‌పార్మా వ్యవస్థాపకులు (విజయవాడ) 


అనేక సంవత్సరాలుగా ఇతోధికంగా ఇంకాఫ్స్‌ నందు, దేశీయ 
ఆయుర్వేదమునందు మరియు సొంతముగా ఆయుర్వేద పార్మశీ స్థాపించి 
ఆయుర్వేద ఇంజక్షనుల పద్ధతిని మన (ప్రాంతములో ప్రవేశపెట్టడంలో 
వీరు, వీరి కుమార్దు గౌ॥ డా| శ్రీ దూబగుంట శ్రీనివాస్‌ గారి కృషి 
అనిర్వచనీయం. గత సంవత్సరం కీ॥శే॥ డా॥ శ్రీ దూబగుంట 
రాధాకృష్ణమూర్తిగారు తుదిశ్వాస విడవటం జరిగింది. ఆయన 
లేకపోయినా ఆయనస్ఫూర్తిని ఆయుర్వేద చరిత్రయందు ఉంచాలని 
భావించి ఈ కృతిని మనస్ఫూర్తిగా అంకితమిస్తున్నాను. నాకు అత్యంత 
పూజ్యనీయులైన రాధాకృష్ణమూర్తిగార్కి సహృదయంతో అంకితమిస్తూ.... 
శామ్‌ళీ - కాకినాడ 


రీహన్మ్య నుపాన్‌ వైన్యీ సర్వీస్యం 


రహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 9 


జీవిత అంశములు 


కీ॥శే॥డా॥ దూబగుంట రాధాకృష్ణమూర్తి గారు 


తల్లితండ్రులు : 1937 వ సంవత్సరములో ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం, కృష్ణాజిల్లా, విజయవాడ 
పట్టణమునందు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ప్రముఖ ఆయుర్వేద సంస్థ “ఇండియన్‌ మెడిసిన్‌ హౌస్‌”నకు 
వ్యవస్థాపకులైన వైద్యశ్రీ దూబగుంట సుబ్రహ్మణ్యం మరియు రాష్ట్ర ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు 
తెలుగు రాష్ట్రాలలోనే ప్రఖ్యాతిగాంచిన, ప్రముఖ ఆయుర్వేద ఫార్మసీ పి.సి.ఏ అండ్‌కో వ్యవస్థాపకులయైన శ్రీ 
పిడూరి చినఅయ్యవారప్పయ్య గారి కుమార్తె శ్రీమతి దూబగుంట రాజ్యలక్ష్మమ్మ గార్ల ద్వితీయ పుత్రుడుగా 
జన్మించినారు. 


విద్యార్హతలు : ఆంధ్రాయుర్వేద పరిషత్‌ నుండి వైద్యవిధ్వాన్‌ మరియు అఖిలభారత విద్యాపీఠ్‌ నుండి 
“వైద్యాచార్య” అను విలువైన ఆయుర్వేద పట్టాలను పొందినారు. ఆంధ్రాయూనివర్శిటీ నుండి బి.ఎస్సీ (కెమిస్ట్రీ) 
డిగ్రీ యందు ఉతీర్ణులయినారు. 


ఆవిష్కరణలు : భస్మములు మరియు సింధూరములను ప్రత్యేక పద్దతిన వనమూలికలతో మిశ్రణ చేసి 
అసాధ్యమైన రోగములను నివారించగల బెషధములను ప్రప్రధముగా ఆవిష్కరించిరి. దక్షిణభారతదేశంలోనే 
మొట్టమొదటిసారిగా, వనమూలికలతో తయారైన ఇంజెక్షన్లను, ప్రవేశపెట్టి, తయారుచేయుటకు, మొట్టమొదటి 
లైసెన్స్‌ పొందినారు. 


సాదించిన విజయాలు మరియు అందించిన సేవలు : “సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌” అను 
జాతీయ ప్రభుత్వసంస్థకు మెంబరుగా తెలుగు రాష్ట్రాలనుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దక్షిణ 
భారతదేశంలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులచే స్థాపించబడిన మరియు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన 
ఇంప్‌కాప్స్‌ యొక్క సంస్థ ఎన్నికలలో ఆయుర్వేద వైద్యులచే అఖండ విజయంతో ఎన్నిక కాబడి, వైస్‌ ప్రెసిడెంటు 
హొదాను దక్కించుకొని మూసివేయబడ్డ విజయవాడ ఇంప్‌కాప్స్‌ సంస్థను తిరిగి ప్రారంభించినారు. 


ఆంధ్రాయుర్వేద బోర్టునకు వైస్‌ ప్రెసెడెంటుగా నియమింపబడి, వైద్యులయొక్క సమస్యల పరిష్కారమునకు 
ఎంతగానో కృషిచేసినారు. ఫార్మసీ రిజిస్టేషన్‌ కమిటి యందు నియమింపబడి, ఆయుర్వేద ఫార్మసీల యొక్క 
లైసెన్స్‌ విధానములను, సులభతరముగా చేయుటయే కాక వివిధ సమస్యలను పరిష్కరించినారు. 


0 రహస్య పా వైస్య నర్వస్వం 


ఆగండి...ఒకమాట 


ఈ ప్రపంచము పంచభూతాల కలయికతో ఏర్పడినది.అందు ప్రతీ భూతము 
వివిధ నిష్పత్తులు కలయిక వల్ల దోషాలు, దూష్యములు ఏర్పడుచున్నవి. అయితే ప్రతీ 
దోషమునకు ఏక, ద్వి, త్రి (సన్నిపాతములు)గా ఏడురకాలుగా మానవ శరీరమును 
నిలబెట్టుచూ, పోషించుచున్నవి. ఇందు పంచభూత, దోష తత్వములు తెలియ కుండా 
వైద్యము చేస్తే అది వికటించి అపాయము కలుగును. అందునా శరీరమునకు ఆహార 
రసము ప్రాణము, ఆ ప్రాణము రస సంయోగమువల్ల రోగోత్పత్తి కల్గును. కావున 
ఆరు రుచులు గురించి తెలుసుకోవాలి. అంతేగాక అనుపానం తెలియకుండా ఎంత 
గొప్పగా వైద్యం చేసినా ఆ ప్రయత్నం నిష్పలము. అనుపానం, పద్యా పద్యాలు, రోగికి 
మేలు కలిగించే అంశాలు. కావున ఎల్లవేళలా దోషం, పధ్యం, అనుపానం కాలములను 
(గహించి వైద్యం చేసిన ఆరోగ్యం లేకపోతే అనారోగ్యం కలుగగలవు. 


అనుపానం అనేది వ్యాధి, కాలం రోగి పరిస్థితి అనుసరించి మాత్రా ప్రమాణంగా 
అప్పటికప్పుడు నిర్ధారించుకోవాలి. ఎంత గొప్ప వైద్యుడైనా పై విషయాల యందు 
అనుభవం లేకపోతే అతని వైద్యం దుఃఖమును కలించును. చాలామంది ఈ మధ్య 
అనేకరకములైన కొత్త మందులు సృష్టిస్తున్నారు. కొందరికైతే ద్రవ్యం యొక్క విజ్ఞానం 
తెలియకుండా మాత్రా ప్రమాణం తెలుసుకోకుండా మందులు వాడుతున్నవారెందరో. 

ఉదాహరణకు మధుమేహమునకు సంబంధించిన మందును మనం 
తీసుకున్నట్లయితే అందులో కలిపే ద్రవ్యాలు విరుద్ధ స్వభావ లక్షణాలున్నవి చాలా 
ఉన్నాయి. అయితే మధునాశిని బెషధాలను మొత్తం కలిపి మందుగా ఇస్తూ వెస్టన్‌ 
మెడిసన్‌ సిస్టంను ఈ దోష వైద్యంలోకి చొప్పిస్తున్నారు. దీనివల్ల తాత్మాలికంగా రోగం 
తగ్గినా ఆ తర్వాత రోగం ముదిరి పరిస్థితి తీవ్రమై తగ్గని రోగంగా మనమే 
మార్చుతున్నాము. కంటి నొప్పికి కాలినొప్పికి వెస్టన్‌ మెడిసిన్‌ (వైరూప్యవైద్యం అల్లోపతి) 
కావచ్చు గాని మన ఆయుర్వేదములో మాత్రం స్వతంత్ర మందులున్నవని గమనించండి. 

ప్రపంచ వైద్యశాస్త్రములో వ్యక్తిని బట్టి, వ్యక్తికి తగ్గట్టు వైద్యం (ఇండివిడ్యువల్‌ 
మెడిసిన్‌) ఆయుర్వేదమే అని గుర్తించండి. అందునా మందుతోపాటు వాడే అను 
పానంకూడా మారుతుందని మరువవద్దు. మందుయొక్క సమస్త ద్రవ్యగుణం తెలిసిన 
తర్వాత అనుపానం గుర్తెరిగి వైద్యంచేస్తే ఆ వైద్యునికి తిరుగుండదు. అంతేగాక మోతాదు 
విషయం కూడా ఇక్కడ చర్చించాలి. ఒకవ్యక్తి బరువు, రోగం పరిస్థితి ఆధారంగా 
మోతాదు ఇస్తాం అన్ని వైద్యాలలో కేవలం మూలికలతో వైద్యంచేస్తున్న పుడు కనీసం 
500 మి.గ్రా. లేకుండా వైద్యం చేస్తే ఆ రోగం, రోగి ఉపశమనం దొరుకుతుందా ? 
ఇలా ఉపశమనం కేవలం అనుపానం తీసుకోవటం వల్లే దొరుకుతుందంటే ఆశ్చర్యం 
కలుగక మానదు. అంతేగాక బెషధమూలికలను కలిపే టప్పుడు వీర్య, విపాకాలను 


శహాస్య తనుపాన్‌ వైష్య సక్యస్వత —————u 
గుర్తించి కలపాలి తప్ప అన్నీ ఒకసారి వేసి దంచి మందులు తయారు చెయ్యరాదు. 
చాలా కంపెనీల వారు బెషధం గుణాన్ని వ్రాసే టప్పుడు ఏకమూలిక ద్రవ్యగుణం 
రాస్తున్నారే గాని బెషధం తయారైన తర్వాత దాని రసగుణ వీర్య విపాకాలు వ్రాయటం 
లేదు. దానివల్ల ఆరోగ్య రక్షణ పూర్తిగా జరుగ దని గుర్తించండి. ఉదాహరణకు- 


హైడ్రోజన్‌ వాయువు, ఆక్సిజన్‌ వాయువు ఈ రెండూ కలవటం వల్ల ఏర్పడేది 
నీరు. ఇది ద్రవము దీనికి హైడ్రొజన్‌,ఆక్సిజన్‌ గుణాలేవీ లేవని గమనించండి. మొక్క 
ద్రవ్యగుణంతో పాటు బెషధ ద్రవ్యగుణం తెలుసుకుంటేనే శాస్త్రీయంగా ఆరోగ్యాన్ని 
కల్లించగలరు. కాని ఏకమూలికా ద్రవ్యగుణం బహుమూలికా సంయోగం వల్ల కలిగిన 
గుణం, (ప్రభావం ఒకటికాదని మరచిపోవద్దు. రెండు మూలికలు కలిస్తే మూడవ 
గుణం కలిగిన పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థ గుణలక్షణాలు చెపితే ఎందులో ఆ 
మందుపనిచేస్తుందో తెలుస్తుంది. అంతేగాని ఇవి ఫలానా రోగాన్ని తగ్గిస్తాయని చెప్తే 
అన్నీ కలిపి తయారు చేసిన మందు ఖచ్చితంగా ఆ వ్యాధిని తగ్గి స్తుందా? ఆలోచించండి. 
అలా అయితే రసశాస్త్రం ఎందుకు? ఉదా : సాధారణంగా వాడే ఉప్పు సోడియం 
క్లోరైడ్‌ అందు మొదటిది సోడియం లోహము క్లోరైడ్‌ వాయువు వీటి సంయోగంలో 
ఏర్పడిన ఉప్పుకు పై రెండింటి లక్షణాలు, గుణాలు లేనట్లే రెండు మూలికల 
సంయోగంచేత ఏర్పడిన మూడవ పదార్థం వ్యాధిలో ఎలా ఉపయోగపడుతుందో 
దానిని పంచభూత విజ్ఞానం ద్రవ్యగుణ విజ్ఞానం, ఓషధీగుణ భాషీ పంచతత్వం 
ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తూన్నాను. ఈ పుస్తకము చివర సిద్ధ, యునాని 
(గంధాలలోని మందులు, అనుపానాలు చేర్చాను వాటి వివరాలకోసం నాచే 
రచించబడిన “రహస్య యునానీ వైద్యసారం, రహస్య సిద్ధ వైద్య సారం” (గంధాలు 
సంప్రదించగలరు. ఇందుగల కొన్ని అనుపాన విషయములు, మందులు గూర్చి నాచే 
రచించబడిన * నాటు వైద్యమును గ్రంధమును సంప్రదించగలరు. [గ్రంధ విస్తరణ 
భీతిచే, పునరుక్తి దోషం లేకూడదనే మీ మాంసతో కొన్నిటిని ఇందుపొందు పరచలేదు. 
గమనించగలరు. 


ఈ పుస్తకం నందు అనేక రస విషపాణాములకు అనుపానాలు, విరుగుడులు 
వ్రాసాను. ఇవి ఆయా పరిస్థితులలో మారవచ్చు. పెద్దలను సంప్రదించి వాడుకోగలరు. 
ఈ పుస్తకమును కూర్చుటలో కొన్ని తప్పులు దొర్లి ర్ల ఉండవచ్చు. వాటిని నాకు తెలియపర్పిన 
మలి ముద్రణలో సవరించగలవాడను ఇది వైద్యుల ఉపయోగార్థం వ్రాసాను. కావున 
వైద్యేతరులు, అనుభవం లేనివారు, అనుమతి లేకుండా స్వయంగా మందులు 
వాడుకున్నదో కలిగే ఉపద్రవములకు రచయిత, పబ్లిషర్స్‌కు ఎట్టి సంబంధము లేదని 
హెచ్చరిస్తున్నాను. 

మీ 
శామ్‌జ్లీ 


12 


1తులము 
అర్థతులము 
పావుతులము 
బేడెత్తు 
గురివిందగింజెత్తు 
1టీస్పూను / చెంచా 
1 బెన్సు 

1శేరు 

చిన్నము 

6 గుంజలు/రత్తీలు 
12 మాషలు 

2 కర్షములు 

2 శుక్తులు 

2 పలములు 

2 (ప్రశృతులు 

2 కుడవములు 

2 మానికములు 
4 ప్రస్థములు 

4 ఆడకలు 

2 దోణములు 

2 శూర్చములు 

4 ద్రోణీలు 
1పలము 

100 పలములు 
20 తోలములు 
అంగుళము 
1ముహూర్తము 
380 ముహూర్తములు 


15 అహోరాత్రములు 


రీహిన్య నుపాన్‌ వైన్యీ సర్వీస్వర 


ద్రవ్యృమానము 


12 గ్రా. 

6గ్రా. 

3గ్రా. 

2గ్రా. 

125గ్రా. 

5మి.లీ. 

30 మి.లీ 

1లీటరు 

అర్థగ్రాము 

1మాష = 1గా. 

1కర్షము = 12 గ్రా. 

1 శుక్తి = 24 గ్రా. 

1 పలము = 48 గ్రా. 

1 ప్రశృతి = 96 గ్రా. 

1 కుడవము = 192 గ్రా. 
1మానికం = 384 గ్రా. 

1 ప్రస్థము = 768గ్రా. 

1 ఆడకము = క కి.గ్రా. 7కిగ్రా. 
1 (దోణము=12కి. గ్రా. 288 గ్రా. 
1 శూర్చము =24కి. గ్రా. 576గ్రా 
1ద్రోణి = 49కేజి. 152గా. 

1 కారీ = 196 కేజి. 608గా. 
48గ్రా. 

4కేజిలు 800గ్రా. 

1బారము = 96కేజి. 

3/4 1.95 సెం. 

48 నిమిషములు 

1 అహోరాత్రము = 24 గంటలు 
1పక్షము=15 రోజులు 


రహస్య అనుపాన్‌ వైన్యీ స్రర్వీస్వర 
2 పక్షములు 
2 మాసములు 
8 బుతువులు 
2 ఆయనములు 


13 


1 మాసము=80 దినములు 

1 బుతువు = 60 దినములు 

1 ఆయనము = 6 నెలలు/మాసములు 
1 సంవత్సరము = 12 మాసములు 


తూనికలు 
మాస పరిభాష 


(వైద్యయోగ రత్నావళి పట్టికకు మెట్రిక్‌ తూనికలు చేర్చబడినవి.) 


80 పరమాణువులు 
6 వంశులు 

6 మరీచులు 

8 రాజికలు 

8 ఆవగింజలు 

4 యవగింజలు 

6 గురిగింజలు(రతులు) 
4 మాషములు 

2 శాణములు 

2 కోలములు 

2 కర్షములు 

2 పలములు 

2 ప్రసృతులు 

2 కుడువములు 

2 శరావములు 

4 ప్రస్థములు 

4 ఆధకములు 


2 ద్రోణములు 


2 శూర్ప్చములు 
4 ద్రోణీలు(ద్రోణులు) 


1 తసరేణువు లేక వంశీ 


1 మరీచి 

1 రాజిక 

1 ఆవగింజ 

1 యవ (అరగైను) 


1 గురిగింజ (2గనులు) 
1 మాసము (1/16తులము) 


0.0347 మి.గ్రా. 
0.208 మి.గ్రా. 
125 మి.గ్రా. 
8.75 మి.గ్రా. 
80 మి.గ్రా. 
120 మి.గ్రా. 
720మి.గ్రా. 


1 శాణము (ధరణము,టంకం)1/4తు2. 884 గ్రా. 


1 కోలము (అరతులం) 

1 కర్షము (1తులం) 
1అర్థసలము (శుక్తి2తు॥) 

1 ప్రసృతి-ప్రసృతము (8తు॥) 
1 కుడనము-అంజలి (16తు॥) 
1 శరావము (32తు॥) 

1 ప్రస్థము (64తు॥) 

1 ఆధకము (25 6తు॥) 

1 ద్రోణము (1024తు॥) 


5.768 గ్రా. 
11586 గ్రా. 
28.0727. 
92.288 (గా. 
182.5 గ్రా. 
865 (గ్రా. 
7807. 

2. 898గా. 


కొలతకు 25 1/2పౌన్లు,408 బెన్సులు 1.591. గ్రా 
1శూర్చము (20488 50 పౌన్లు, 816 బెన్సులు26. 364 కి గ్రా 


100పొన్లు, 816 బెన్సులు 


28.182 కి.గ్రా. 


1ద్రోణి (4096 త॥ 100పొన్లు, 1632బెన్సులు26. 364 కి గ్రా. 
1ఖారీ916384తు॥ 400పొన్లు 6258బెన్సులు) 105. 456కి. గ్రా. 


14 


తులా 100 పలములు అనగా 400తు॥ 


పల్లము మూడు గురిగింజలయెత్తు 
నిష్మము లేకమాడ ఏడున్నర చిన్నముల యొత్తు 
రెండున్నర తులములు 1బెన్సు 


16 బెన్సులు 1పొను 
ప్రమాణములు 
1 ద్రోణము 11,567 కి.గ్రాములు 
1 ప్రస్థము 746.483 గ్రాములు 
1 తులము 11,664 గ్రాములు 
1/2 తులము 5,882 గ్రాములు 
1/4 తులము 2,916 గ్రాములు 
1/8 తులము 1458 గ్రాములు 
1/16 తులము 0. 721 గ్రాములు 
1/92 తులము 0.364 గ్రాములు 
1/64 తులము 0. 182 గ్రాములు 
కొలతలు 
1 ద్రోణము 11,475 లీటర్లు 
1 ప్రస్థము 730 మి.లీ. 
1 కుడువము 186 మి.లీ. 
1 పలము 46 మి.లీ. 
ఆంధ్రప్రదేశ మానము 


రీహన్మ్య నుపాన్‌ వైన్యీ సర్వీస్యం 


360 మి.గ్రా. 
2758 (గా. 
28.41 మి.లీ. 


= 25 1/2 పౌన్లు 
= 64 తులములు 


= 25 1/2 పౌన్లు 


మాడ=అరవరహా = 1 సువర్ణము=20 రూకలు=80 గురిగింజలు=8 గ్రాములు 


రూక = చిన్నం = 467 లేక 400 మి.గ్రా. 


అడ్డిగ = రూకలో సగం = అరచిన్నం = 200 మి.గ్రా. 


రెండున్నర చిన్నాలు = 1 గ్రా = అణా ఎత్తు 
5 చిన్నాలు = 2 గ్రా. = బేడెత్తు 

10 చిన్నాలు = 4 గ్రా. = అరకాసు 
ఛటాకు = 5 తులములు 


16 చటాకులు=1శేరు=80 తు॥ =913 మి.లీ.=933 గ్రాములు 


(శేరు=మానిక=కుడవము) 


కహస్య అనపాన వైష్య సర్వస్వం ఆ ll 
ఆధకం ః 4 ప్రస్థాలు = 2.92 లీటర్లు 
ఏబులము = సవాశేరు = 80 తులములు = 350 [గ్రాములు 
రెండు ఏబులములు = అరవీశ=పడలము = 700 గ్రాములు 
రెండు అరవీశలు = 1 వీశ = 1400 గ్రాములు 
8 వీశలు = 1 మణుగు = 11,200 కిలోలు 
కరమద్యం = కర్షం = రెండు తులాలు (వైశసి) 
అంజలి = 80-90 మి.లీ. (ఆర్యవైద్యన్‌ పత్రిక ఆధారంగా) 
weight and Measures 
(Extract from the Ayurvedic Pharmacopoeia of india 


- Part 1, Volume iv, Aappendix 5) 
Approximate equivalents of Doses in Indian system and Metric system 


1 Ratti or gunja = 1masa = 125 mg 
8 Rattisor Gunjas = 1masa = 19g 
12 Masa = 1 Karsa (1012) = 12 g 
2  Karsas (Tolas) = 1Sukti = 24g 
2  Sukti(4Karsas or Tolas) = 1Pal = 48g 
2 Palas = 1Prasrti = 96 g 
2 Prasrtis = 1Kudava = 192 g 
2 Kudava = 1 Manika = 384g 
2 Manikas = 1Prastha = 768g 
4 Prastha = 1Adhaka = 3.073 kg 
2 Dronas = 1 Droni(vahi) =  49.152kg 
4  Surpas = 1Khari = 196.608kg 
100 Palas = 1 Tula = 4.800 kg 
20 1064125 = 1Bhara = 96 kg 
LINEAR MEASURES 
Yavodara =  1/80f3/4inch = 0.24cm 
Bitahasti =  9inches = 22.86 0౧౫ 
Hasta =  18inches = 45.72m 
Nrpahasta = Rajahasta 22 inches = 55.88 cm 
Vyama =  72inches = 182.88 cm 
Angula =  3/4inches = 1.95cm 
Aratni =  10.5inches = 41.91cm 


MEASUREMENT OF TIME 


రా రహస్య అకా వైన్యీ నర్వస్వం 


2 Ksana = [82/2 

2 [82/25 = nimesa 

3 Nimesas =  1Kastha = 4.66 second 

1 Ghati = 24minutes 

30 Kasthas = 1kala = 2 minutes 20 seconds 
20kala+3 kashthas = 1 muhurtha = 28 minutes 

30 Muhurtas = 1 Ahoratra = 24 hours 

15 Ahoratras = 1 Paksha- 15 days 

2 Pakshas = 1masa=30 days / one month 
2 Masas = 1Rtu= 60 days / 2 months 
2Rtu = 1ayana= 6 months 

2 Ayanas = 1samvatsra = 12 months/one year 
5 Samvatsaras = 1lyuga=5 years 
1Ahoratraof Devas = lyear 

1 Ahoratra of pitaras = 1 month. 


the above table of metric equivalents of weights & Measures, linear 
measures and meajurement of time used in the ayurvedic classics have 
been approved by the Ayurvedic pharmacopoeia committee in consulta- 
tion with Indian stan 

మాన పరిభాష 

మానము : దేని ద్వారా ద్రవ్యము కొలవబడునో దానిని మానము 
అందురు. మానము లేకుండా చికిత్సలందు భేషజ (ప్రయోగము జరుగదు. 
వ్యాధి బలము,రోగి, బలము, అగ్ని వయస్సు, కోష్టము మొదలగునవి 
విచా రించి విభిన్న మాత్రలలో కల్పనలను చేయవలసి వుండును. బెషధ 
యోగము లందు వివిధ ద్రవ్యముల సంయోగము ఒక ప్రత్యేక 
మానానుసారము చేయవలెను. సుశ్రుతాచార్యులు శుష్క ద్రవ్యములకు 
మానమును వివరిం చుచూ, ఆర ద్రవ్యములు మృదు వీర్యములుగా 
నుండుటచేత ఈ మానము ద్విగుణ ప్రమాణములో ఉపయోగించవలెనని 
పేర్మొనెను. గుడూచీ, శతావరీ, ప్రసారణి వంటి ద్రవ్యములు ఆర్హ్రావస్థ 
యందే ప్రయోగించవలెను. వీటిని మాత్రము ద్విగుణ ప్రమాణముగా 
గ్రహించరాదని శారంగధరాచార్యులు పేర్మొనెను. 

మానము పాతవ, [ద్రువయ, పాయ్య అను మూడు విధములుగా 
వివరింపబడినది. ప్రాచీన (గంథములందు ఆయుర్వేద సంహితలందు 
కాలింగము మరియు మాగద యను రెండు మానములు పేర్కొనబడినవి. 


రీహిన్య అనుపాన్‌ వైట్య సర్వస్వం లలా 17 
కాలింగ మానము కంటే మాగధ మానము (శేష్టవ్లైనదిగా 
మానపండితులు పరిగణించునట్లు చరకాచార్యులు పేర్మొనెను. 
మాగధ మానము 
80 పరమాణువులు - 1 వంశీ 
6 వంశీలు - 1 మరీచి 
6 మరీచీలు - 1 రాజికా 
3 రాజికాలు - 1 సర్షపము 
8 సర్వపములు - 1 యవ 
4 యవలు - 1 గుంజా 
6 గుంజాలు - 1 మాషకుడు 
4 మాషకములు - 1 శాణము 
2 శాణములు - 1 కోలము 
2 కోలములు - 1 కర్షము (తులం) 
2 కర్షములు - 1 శుక్తి 
2 శుక్తిలు - 1 పలము 
2 పలములు- 1 ప్రవృతి 
2 ప్రవృతిలు-1 కుడపము 
(16తులములు) 
2 కుడపములు - 1మానికా 
2 మానికలు -1 ప్రస్థము 
(64 తులములు) 
4 ప్రస్థములు- 1 ఆరకము 
4 ఆరకములు-1 ద్రోణము 
2 దోణములు - 1 శూర్ప్చము 
2 శూర్చములు - 1 ద్రోణీ 
4 (దోణీలు - 1 భారీ 
2000పలములు - 1 భార 


రి. లా దహన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
100 పలములు - 1 తులా 
ఆయుర్వేద శాస్త్రమున వర్ణింపబడిన మాన ప్రమాణములకు 
ఆయుర్వే దిక్‌ ఫార్మకోపియా కమిటివారు సూచించిన మెట్రిక్‌ పద్దతిలో 
(గ్రహించవలసిన ద్రవ్య ప్రమాణముల వివరణ - 
1 రత్తి లేదా గుంజా = 125 మి.గ్రా. 
8 రత్తి లేదా గుంజాతో(1మాషు = 1 గా. 
12మాషలు (1కర్షములేదా తులము)= 12 గ్రా. 


2 కర్షములు (1 శుక్తి) = 2డ్త గ్రా. 

2 శుక్తిలు (పలము) = 28 (గా. 

2 పలములు (ప్రసృతి) = 96 గ్రా. 

2 ప్రవృతులు (కుడవము) = 192 గ్రా. 

2 కుడవములు (మానిక) = 384 గ్రా. 

2 మానికలు (ప్రస్థము) = 768 గ్రా. 

4 ప్రస్థములు (ఆఢము) = 3 కేజి 7కిగ్రా. 

4 ఆధకములు(ద్రోణము) = 1.2కేబి, 288గ్రా. 

2 ద్రోణములు (శూర్సము) = 2.4 కేజి. ర76గ్రా. 

2 శూర్పములు (ద్రోణీ) = 19 కేజి. 152 (గా. 

4 (దోణీలు (భారీ) = 196 కేజి. 608గా. 

100 పలములు (తులా) = 4 కేజి. 800గ్రా. 
ద్రవ్యగణపరిభాషా : 


బెషధ యోగకల్పనలందు త్రివలము, (త్రికటు వంటి కొన్ని 
గుణములను పేర్కొనడమైనది. అటువంటి కొన్ని గణముల పరిభాష 
వివరింపబడుచున్నది. 

త్రిఫల : హరీతకీ, విభీతకీ, ఆమ్లకీలను కలిపి త్రిఫల ఫలత్రికము 
ఉత్తమా వరా అని కూడా అందురు. కొందరు వీటిని సమభాగములుగా 
తీసుకొనవలెననియు, మరికొందరు ఒక హరీతకీ, రెండు విభీతకఫలములు 
నాలుగు అమలక ఫలములుగా (గహించవలెనని పేర్మొనిరి. 

కఫపిత్తహరము, దీవనీయము చక్షుష్యము విషమజ్వరము, 
ప్రమేహము, కుష్టహరమును కర్మలు కలిగి ఉండును. 

త్రికటు : శుంఠి, పిప్పలీ, మరిచమును కలిపి త్రికటు, కటుత్రికము, 
తూషణము లేదా వోషమని అందురు. దీపనీయ, శ్వాస, కాస, గుల్మ, 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా కం 
మేద, శ్లీపద ప్రమేహ, పీనసహర కర్మలు, గల్లియుండును. 

చతురూషణ : శుంఠీ, పిప్పలీ, మరిచము, పిప్పలీ మూలములను 
కలిపి చతురూషణము లందురు. 

త్రీమద : విడంగ, ముస్తా, చితకములు త్రిమదములని 
పేర్కొనబడినవి. గ్రాహి, లేఖనీయ, కృమి, అతిసార, అర్భస్సు, గ్రహణీహర, 
కర్మలు గల్లి యుండును. 

త్రిసమ : హరితకీ శుంరీ మరియు గుడము సమపరిమాణములో 
కలిపిన సమత్రిసయ లేదా *త్రిసమ అందురు. దీపనము, జ్వర, శ్వాస, 
కాస, అర్మ|ోహర కర్మలు గల్లి యుండును. 

త్రికర్షిక : శుంఠీ, అతివిషా, ముస్తాలను ఒక్కొక్క కర్ష ప్రమాణములో 
కలిపిన (త్రికర్షికములనబడును. గ్రాహి, దీపన, పాచన, జ్వర, అతిసార 
హరకర్శలు గల్లియుండును. 

చాతుర్భద్ర : త్రికార్చికములను గుడూచీ, కలిపిన చాతుర్భద్ర మన 
బడును. పాచన, (గాహి, అతిసార, ప్రమేహ, జ్వరహర కర్మలు 
గల్లియుండును. 

త్రిజాతక్‌ : త్వక్‌, ఏలా, పత్రకములను కలిపి త్రిజాతకములందురు. 
వీటికి నాగకేసరములను కలిపినచో చాతుర్ణాతకము అందురు. ఈ రెండు 
గణాలు కఫవాతశామకము, దీపనము, వర్ద్వము, విషషఘ్ను ముఖశోధన 
కర్మలు గల్లియుండును. హిక్కా చర్చి,గుల్మ, అనువ్వాధులందు ఉపయోగ 
కరముగా నుండును. 

చతుర్భీజము : మేథికా, చంద్రశూర, కాలాజీర, యవానీ యొక్క 
బీజములను చతుర్భీజములందురు. వాతశమన, పార్వశూల, త్రికశూల, 
అజీర్ణ, ఆధ్మానహర కర్మలు గల్లియుండును. 

పంచకోలము : పిప్పలీ, పిప్పలీమూలము, చవ్య, చిత్రక, శుంరీ 
కలిపి పంచకోలములందురు. వీనినే పంచభూషణ అని కూడా అందురు. 
ఈ గణానికి మరిచము కలిసిన “షడూషణము” అందురు. పాచన దీపన, 
విషఘ్బు గుల్మ, ప్లీహ, ఉదర, ఆమవాత, శూలహర కర్మలు గల్లియుండును. 

పంచవల్మల : వట, ఉదుంబర, అశ్వత్ధ, పారీష ప్లక్ష వీటిని పంచక్షీరీ 
వృక్షములందురు. వీనియొక్క వల్మములు (పట్టను (గహించుటచే పంచవల్మ 
ములు అనికూడా అందురు. గ్రాహి, (వ్రణశోధ, విసర్ప, యోని రోగహర 
కర్మలు గల్లియుండును. 


20 లా హస అనపా్‌ వైస్య నర్వీన్వం 

వంచతిక్త : గుడూచీ, నింబమూలత్వక్‌, వాసా, కంటకారీ, 
పటోలపత్ర మును అయిందిని పంచతిక్తము లందురు. పిత్తశమనము, 
అగ్నిమాంద్య, జ్వర, కుష్ట, కాస, శ్వాస, కామలాహర కర్మలు 
గలిగియుందును. 

ఆమ్షపంచక : ఆమ్లవేతసము, జంబీర,మాతులుంగ,నారంగ, 
నింబుక ములను పంచామ్ల లేదా ఆమపంచకము లంటారు. దీపన, 
పాచన, హృద్రోగ శూల, గ్రహణీహర కర్మలు గలిగియుండును. 

బృహత్పంచమూల : బిల్వ, అగ్నిమంద, శ్యోనాక, పాటలా, గంభారీ 
అను అయిదింటినీ కలిపి బృహత్పంచమూలములని అందురు. 

లఘుపంచమూల : శాలపర్జి, వృశ్చపర్ణి, బృహతీ, కంటకారీ, గోక్షుర 
అనువానిని కలిపి లఘుపంచమూలము అందురు. 

దశమూల : బృహత్‌ పంచమూల మూలములను, లఘు 
పంచమూలములను కలిపిన దశమూలములందురు. ఈ గణము (త్రిదోష 
హరము, శ్వాస, కాస, శిరోరుజ, శోథ, జ్వర, తంద్రా, అనాహ, పార్వ 
పీడహర అను కర్మలను కలిగియుండును. 

కంటక పంచమూలములు : కరమర్ద, గోక్షుర, సైరేయక, శతావరి, 
హింస్రా అను అయిదింటినీ కంటక పంచమూలములు అందురు. 

వల్లీపంచమూలములు : విదారీ, సారిబా, గుడూచీ, మంజిష్టా, 
మేషశ్ళంగీ వీనిని వల్లీపంచమూలములు అందురు. 

వల్లీ పంచమూలములు కవశామక, రక్తవిత్త శుక్రదోష 
నాశకములుగా పనిచేయును. 

తృణ పంచమూలములు : కుశ, కాశ, సల, దర్భ, ఇక్షు- ఈ 
అయిందిటినీ తృణపంచమూలములు అందురు. ఇవి మూత్రదోష 
వికారములందు, రక్తపిత్తం నందు క్షీరంతో ప్రయోగించిన మంచి 
ఫలితముల నిచ్చును. 

సుశ్రుతాచార్యులు బృహత్‌, లఘు, కంటక, వల్లీ, తృణ పంచ 
మూలములను పంచ పంచమూలములుగా పరిగణించెను. 

మధ్యమ పంచమూలములు : బలా, పునర్నవ, ఏరండ, ముద్దపర్టీ, 
మాషపర్ణీ అను అయిదింటినీ మధ్యమ పంచమూలములందురు. ఇవి 
కఫ, వాతహరంగా పనిచేయును. 

జీవన పంచమూలములు : మేధా, మహామేధా, జీవన్తీ జీవక, 


రహస్య అనుపాన వైస్య సర్వీస్వం ఆలా 21 
బుషభక వీనిని జీవన పంచమూలములు అందురు. ఇవి చక్షుష్య వృష్యం, 
పిత్తవాతహరంగా పనిచేయును. 

పిత్తపంచకము : మత్స్య, గో, అశ్వ, మయూర, మనుప్య పిత్తములను 
పిత్త పంచకమని అందురు ఇవి దీపన, పాచన కర్మలను చేయును. 

లవణ పంచకము : సైంధవ, సౌవర్చల, విడ,సాముద్ర, శాంబర 
లవణములను లవణ పంచకము అందురు. ఇవి దీపనము, పాచనము, 
గుల్మ, అజీర్ణహరము. 

క్షారద్వయము : సర్జక్షారము, యవక్షారములను కలిపి క్షారద్వయం 
అందురు. 

క్షారత్రయం : యవక్షారము, సర్జక్షారము, టంకణములను క్షారత్రయం 
అందురు. 

క్షారాష్ట్రకము : పలాశ, సేహుండ, అపామార్గ, చించా, అర్క తిలనాల 
క్షారములు మరియు యవక్షారము, సర్దక్షారములను కలిపి క్షారాష్టకము 
అందురు. 

బలా చతుష్టయము : బలా, అతిబలా, మహాబలా, నాగబలా, వీనిని 
బలాచతుష్టయము అందురు. బలాచతుష్టయము శ్విత్రము, మధురము, 
బల్యము, గ్రాహిగుణమును కలిగి వాత, రక్తపిత్త, రక్తదోష క్షతములను 
పోగొట్టును. 

శుష్క- ఆర్ట ద్రవ్యముల సంగ్రహణ నియమము : 

వాయు విదంగములు, పిప్పళ్ళు, బెల్లము, ధనియములు, నెయ్యి, 
తేనె, వీనిని విడిచి సర్వయోగంబులందును క్రొత్త వస్తువులనే చేర్చవలెను. 
పై వస్తువులు మాత్రము పాతవిగా చేర్చిన శ్రేష్టంబులై వుండును. 

తిప్పతీగె,కొడిసపాలపట్ట, అడ్డసరము, బూడిద గుమ్ముడు, పిల్లిపీచర, 
పెన్నేరుగడ్డ, ములుగోరింట, పెద్దసదాప గొంతెమగోరు వీనిని ఎప్పుడును 
పచ్చివిగానే ఉపయోగింపదగును. ఇట్టి వానిని ప్రయోగించునపుడు పచ్చివి 
గనే ప్రయోగింపవలెనను నియమముండుటచేత ద్విగుణంబుగా 
ప్రయోగింప రాదు. 

పైనచెప్పిన తిప్పతీగె మొదలగు ద్రవ్యములు గాక ఇతర ద్రవ్యములను 
ఎండించిన వానిని (కొత్తవిగా ప్రయోగింపవచ్చును. విడంగ మొ॥ ద్రవ్యము 
లను మాత్రము పచ్చివిగా ప్రయోగింపవలసినచో రెండింతలు ప్రయోగింప 
వలెను. 


22.  కహన్య ఠనుపాన్‌ వైస్య సర్వీస్వం 
సిద్ధమగు బెషధము సేవించుకాలము చెప్పబడకుండిన అచ్చట 
పొంత కాలమున సేవింపదగును. ఓషధి గ్రహించునపుడు వేరుపట్ట, 
ఆకు మొదలగు వాని భేదకము చెప్పనపుడు మూలములను (గహింపవలెను. 
వస్తువుల పరిమాణము చెప్పకుండిన సమభాగములుగా తీసుకొనవలెను. 
బెషధపాత్రను చెప్పకుండిన మట్టిపాత్రను ఆయనా! లప 1 
ద్రవపదార్థములను నిర్దశింపకుండిన 'సీటిని కాయదగంను.2 ఏ నూనెయో 
చెప్పకుండీన నువ్వుల క వేయవలెను. ఏ ఏ జెషధయోగంబునైన ఒక 
ద్రవ్యమును రెండుసార్లు చెప్పియుండిన దానిని రెండింతలు ప్రయోగింప 
వలెనని (గ్రహించవలెను. చూర్ణములు, ఘృతములు, తైలములు, 
ఆసనములు, లేహ్యములు -వీనియందు గంధమును జేర్చునపుడు శ్వేత 
చందనంబును, కషాయము, లేపనము వీనియందు రక్తచందనమును 
జేర్చదగును. 

ఏ బెషధ గణంబునందైన చెప్పబడిన ద్రవ్యము ప్రకృత రోగమునకు 
ప్రయుక్తమైనచో అట్టి ద్రవ్యమును త్యజింపవలెను. చెప్పబడకుండినను 
యోగ్యమగు ద్రవ్యమును గ్రహింపవలయును. 

వింద్యాది పర్వత (ప్రాంతములు ఉష్టవంతంబులై వుండుటచేత 
యందుండు ద్రవ్యములు ఉష్ణవీర్యంబులుగను, విషువత్‌ పర్వతము 
శీతవంత మగుటచే అందలి పదార్థములు శీతవీర్యముగను వుండును. 
మరియు ఏ దేశమున ఏ పదార్థము పుట్టునో ఆ దేశగుణమును గలిగి 
వుండును. 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ఆ 23 


వైద్య చరిత్రలో అనుపానం 


వేదకాలం (క్రీ.పూ. 2000-క్రీ.పూ. 1000) 


మన ప్రాచీన జ్ఞాన బాండాగారాలు వేదాలు. ఇందులో లేనిది ఎక్కడా 
ఉండదని ఆర్యులమాట. వేదభాగమైన చాంద్యోపనిషత్‌ నందు ద్రవ్యగుణం, 
అనుపానం గూర్చి హితాహితాల గురించి అనుపాన విధిని నిర్ణయించారు. 


సంహితల కాలం (క్రీ.పూ. 1000-క్రీ.శ. 500) 


1.చరక సంహిత : చరకాచార్యులవారు అనుపాన విధిని గూర్చి 
సూత్ర స్థానమందు చెప్పారు. ఆహారమునందు యుక్తా యుక్త అనుపాన 
విధిని చెప్పటమేకాకుండా స్థాల్య, తంద్ర, అల్పాగ్ని యందు ఖచ్చితమైన 
ఆహార అనుపాన విధిని ప్రక. అంతేగాక 84 ఆసవాలు, పేయములను 
గూర్చి చరకుడు అనుపాన విధిని చెప్పారు. 

2, సుశ్ళత సంహిత : కృతన్న వర్ణయందు మండ పేయాది కల్పముల 
యందు, భక్ష్య వర్గమునందు అనుపాన విధి చెప్పబడినది. మందు, దోషం, 
అనుపాన ఉపయోగం గూర్చి విపులంగా ఆయా వర్గలయందు 
చెప్పబడినది. 

8. కశ్యప సంహిత : అనుపాన విధిని ప్రత్యేకించి చెప్పనప్పటికీ 
సూత్ర స్థానమందు స్నేహధ్యాయములో స్నేహవర్గ (ఘృతం, తైలం, వస, 
మజ్జ) ఉష్ణోదక, యూష, మండములను గూర్చి చెప్పబడినది. 

4. భేళ సంహిత : అనుపానం గూర్చి గొప్పగా చెప్పిన (గంథమిదే. 
ఆహారం, ఆహార ద్రవ్యములు, మాంస, ధాన్య, పండ్లు, స్నేహ గుణాలను 
వివరించబడ్డాయి. ఆహారమునందు అనుపాన గుణ, కర్మలు పాచన, రోచన, 
ప్రాయశ్చితం చెప్పబడినవి. 
సంగ్రహ కాలం (క్రీ.శ. 500 - క్రీ.శ. 1700) 

1: అష్టాంగ హృదయము : సూత్ర స్థానమందు ఆహార విధానం,భోజన 
వ్యాశిష్టం, భోజ్యపదార్థాలు, అనుపాన ప్రమాణాలు, సామాన్య 
అనుపానాలు, అనుపాన లక్ష్యాలను గూర్చి, దోషరోగ, బెషధములను 
గూర్చి, రోగమందు అనుపానం గూర్చి చాలా వివరాలున్నాయి. 

2. అష్టాంగ సంగ్రహ : సూత్ర స్థానంలో ఆహార కల్పము నందు 
ఆహార విధి, భోజనవిధితోపాటు తమకం భోజనానంతర కర్తవ్యము. 


2. లా రీపొస్య అన్సపా్‌ వైస్య నర్వీన్వం 
రోగానికి అనుపానాలు, రోగి, దోషం, కల్పన, రస, కాల, వయస్సులాంటి 
విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. మాధవ నిదానమునందు మాధవుడు 
ద్రవ్య నిఘంటువులోని 28వ అధ్యాయంలో అనుపాన విధి గూర్చి వ్రాసారు. 
అనుపానాలుగా తోయము, ఆసవ, యూషములు వాడకం గూర్చి వ్రాసారు. 
చక్రపాణి దత్త అనుపానంగూర్చి ఒక వర్గములో చర్చించారు. అనుపాన 
యుక్తాయుక్తములు దోషాలు మోతాదులను ఇందు చర్చించారు. 


కైయిదేవ నిఘంటునందు విహారవర్గమునందు అనుపానం గూర్చి 
వ్రాసారు అయితే ఇవి సుశ్చతములో నుండి తీసుకుని వ్రాసారు. మదనపాల 
నిఘంటువు నందు మిశక వర్ణమందు అనుపానముల విషయములగూర్చి 
వ్రాసారు. 

కళ్యాణకారక నందు అనుపానాధికరణమునందు అనుపానం గూర్చి 
వ్రాసారు. ఇందు రసాయన యోగములందు రసాయనములకు క్వాధము 
లను తయారుచేసి అనుపానములుగా వాడటం చెప్పాడు. 


“శారంగధరి మధ్యమ ఖండమునందు చూర్ణకల్పములో అనుపానం, 
మోతాదు, నిరుక్తి, పరిభాష ఎందుకు పని చేస్తుందో కూడా వివరాలు 
గలవు. 

అలాగే భావమిశ్రుడు భేషజ విధాన ప్రకరణమునందు సారంగధరుని 
ఆలోచన ప్రకారం అనుపానాన్ని నిర్వచించారు. 


రాజ నిఘంటువునందు నరహరి పండితులు 2 రకాల అనుపానాలు 
చెప్పాడు. అవి 1. క్రామణ 2. పాచన అనుపానం ఇక ఎందులోనూ అను 
పానం గూర్చి ప్రత్యేకించి వ్రాయలేదు. 


ఆధునిక కాలం (1700 క్రీ.శ) 


యోగరత్నాకరమునందు చివరి అంశమునందు రసాయనాధికార 
ములో అనుపానం గూర్చి రచయిత చర్చించారు. అనుపానాలుగా కిరాత, 
ముస్తలు, పర్పాటకము, జ్వరచికిత్సలో వ్రాసారు. స్వర్ణమును గర చికిత్స 
(విష చికిత్స) యందు అనుపానంగాను, వాత వ్యాధికి గుగ్గులు 
అనుపానంగాను అను పానాలు చెప్పారు. ఉదర రోగమునందు విరేచనం, 
అజీర్ణము నిద్రలేకుండుట వల్ల అరుచి, ఊర్థ్వ జత్రురోగములకు నశ్యకర్మ, 
మూర్చరోగానికి శీతవిధి, విద్రదికి రక్తమోక్షణ లాంటి చికిత్స అనుపానాలు 
ఇందు ప్రత్యేకించి వ్రాయ బడ్డాయి. 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా బర్‌ 
భైషజ్యరత్నావళి, వంగసేన, గదనిగహముల యందు ప్రత్యేకముగా 
ప్రత్యేక లక్షణ అనుపానాలు వ్రాసారు. 
రసశాస్త్రానికి సంబంధించిన అనుపానాలు ఆయుర్వేద ప్రకాశిక నందు 
మొదటిగా మనకు కన్పిస్తాయి. 


ఉదా:- రస సింధూరం మందుగా వాడేటప్పుడు అనుపానాలుగా 
చిత్ర మూలం, పంచదారలను కఫ, పిత్తరోగాలలోను వాడేవారు రసతరం 
గిణికారుడు అనుపానం ఎలా శరీరమునందు ఉపయోగపడుతుందో 
తెల్పాడు. రోగగణభైషజ్యము అనునది అనుపాన పర్యాయపదము. రసజల 
నిధి నందు గంధక అనుపానములను వివిధ అనుపానములను, పథ్యాపథ్యా 
లను చెప్పారు. అయితే కొన్ని కొన్నిచోట్ల కొన్ని రసౌధాల అనుపానాలను 
చెప్పారు. అనుపాన మంజరి, అనుపాన తరంగిణి, అనేక శాస్త్రీయ బెషథ 
పార్మశీల వారి క్యాటలాగులోను, అనుపాన కల్పతరు, అనుపానవిధి, 
అనుపాన దర్పణమ్‌లాంటి పుస్తకములయందు అనుపానాల గూర్చి 
రోగానుపానములు, మోతాదులు చర్చించారు ఆయా గ్రంథకర్తలు. 


మోనియర్‌ విలియమ్స్‌ మరియు స్టేడ్‌ మన్స్‌ మెడికల్‌ డిక్షనరీనందు 
అనుపానమును వాహకముగా, తినేదానిగా ప్రధాన పదార్థం యొక్క చర్యను 
క్రమబద్ధీకరించేదిగా వ్యాధిని హరింపచేసి, శక్తిని ఇచ్చేదిగా వ్రాసారు. 

ఆధునిక వైద్యపారిభాషిక పుస్తకాలలో అనుపానం గూర్చి చెప్పినదే 
మనగా ఒక మందును శరీరము, వ్యాధి, ఉపయోగములను అనుసరించి 
మందు సవ్యంగా పనిచేయుటకు అనుగుణమైన పదార్థమే అనుపానము. 
అనుపానమును చికిత్సయందు రోగమందు, ' శారీరక, “మానసిక పరిస్థితు 
లను అనుసరించి కాలానుగుణంగా వాడాలి. 


26 కహన్య అఖపాశ వైస్య నర్వీన్వం 


ఆయుర్వేదంలో పరిపూర్ణంగా జీవించుటకు తగిన ఆహార పదార్ధాలు, 
పోషకాలు, పానాలను గూర్చి చెప్పారు. అందు అనుపానం గూర్చి విశేషమైన 
ప్రాధాన్యత వైద్యశాస్త్రంలో గలదు. ఆహారంతోపాటు తీసుకొనే పానీయమును 
బట్టి ఆహార గుణలక్షణాలు ఎలామారతాయో తెలిపే అపూర్వ విజ్ఞానమే 
ఈ అనుపాన వైద్యం. 


అసలు అనుపానం అంటే- 


“అనుసహ పశ్చాత్‌ వా పీయతే ఇతి అనుపాన” ఆహారంతో లేదా 
మందుతో ఏదైతే కలుపుకొని లోనికి తీసుకొంటున్నామో దానినే అనుపానం 
అంటారు. అంతేగాక- 

“తన్వీత్‌ రోగీజ్ఞన భేషజమ్‌ భేషజస్యానుపీయతే యచ్చ 

సహాయకారీ స్యాన్‌ అనుపానమ్‌ తద్‌ ఉచ్యతే | 

ఏ రోగమందు ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించి వ్యాధి 
నిర్మూలనకు అవసరమైన యుక్తపానీయమే అనుపానం అని చెప్పబడును. 

సంహితలలో - 

1. అనుపానం గూర్చి బృహ(త్రయ (గంథాలలో వివరించారు. 

2. సుశ్చతంలో అనుపాన వర్గం గూర్చి సూత్రస్థానంలో చెప్పారు. 

3. చరకం సూత్ర స్థానంలో ఆసవారిష్టాల అనుపానం చెప్పారు. 

4. రస తరంగిణి మొదలైన గ్రంధాలలో రసౌషధములకు అనుపానాలు 

విసృతంగా చెప్పారు. అష్టాంగ సం(గ్రహం, అష్టాంగ హృదయం, 
శారంగధర సంహితలలో అనుపాన విశేషాలు చాలాఉన్నాయి. 
లోనికి తీసుకొనే పానాలు 3 రకాలు. 

1. పానం 2. సహపానం 8౩. అనుపానం 

1. పానం : “యద్‌నియత కాలమ్‌ రుచివశాత్‌ పీయతే తత్‌ పానమ్‌” 

(అష్టాంగ హృదయం) 
కాలనియమం లేకుండా రుచికోసం లోనికి తీసుకునేది పానం. 

2. సహపానం : “యద్‌ యోగేన రసదినమ్‌ విభక్త పరమాణవః ధృతమ్‌. 

అగ్నెషు సర్భత్ని సహపానమ్‌ తద్‌ ఉచ్యతే ( రసతరంగిణి) 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం ఆలా 2 
ధాతువులన్నింటిలోకి వేగముగా ఏదైతే పంపిణీ చేయగలదో దానినే 
సహపానమని పిలుస్తారు. 
8. అనుపానం : “యద్‌ నియతకాలమ్‌ విధివశాత్‌ పీయతే తత్‌ 
అనుపానమ్‌” (అష్టాంగ హృదయం) 
ఖచ్చితమైన కాలం, నియమం, నిర్ణయం ఉండే పానమునకు 
అనుపానమని పేరు. 
అనుపానం ఎలా నిర్ణయిస్తాం 
1. ఆహానికి విరుద్ధ లక్షణాలు గల దానిని అనుపానంగా వాడాలి. 


ఉదా: 1.రూక్షణ అనుపానాన్ని స్నిగ్ధ ఆహారానికి అనుపానంగా 
వాడాలి. 


2. ఆమ్లరస అనుపానాన్ని మధుర రస ఆహారానికి అనుపానంగా 
వాడాలి. 


8. శీత అనుపానాన్ని ఉష్ణ ఆహారానికి వాడాలి. ఇది ఆ ధాతువునకు 
సహాయకారిగా ఉండాలేకాని వ్యతిరేకంగా ఉన్న అనుపానాన్ని వాడరాదు. 

మంచి అనుపానం ఏమిటి ? 

“సర్వేపానమ్‌ అనుపానానాన్‌ మహేంస్రీమ్‌ తోయముత్తీమమ్‌” 

వర్షప్రనీరే మంచి అనుపానం నీరు అంటే వర్షపునీరని అర్థము, 
దానినే మంచి నీరని పిలుస్తారు. 

అనుపాన మోతాదు ఎంత ఇవ్వాలి ? 


అనుపాన మోతాదు అనేది దోషాల మీద ఆధారపడి ఉంటుంది. 
కావున దోషాన్ని అనుసరించి అనుపానమోతాదు నిర్ణయించాలి. సాధార 
ణంగా... 


వాతరోగాలలో 1 ఫలం దాదాపు 50 గ్రా. (48గ్రా.) 

పిత్త రోగాలలో 2 ఫలాలు దాదాపు 100 గ్రా. (96గా.) 

కఫరోగాలలో 8 ఫలాలు దాదాపు 150 గ్రా. (144గ్రా.) 

దోషాలకు సాధారణంగా ఇచ్చే అనుపానాలు 

1. వాతదోషం : సుర, సౌవీరక, తుషోదక, మేదక, ధాన్యామ్లా, 
ఫలామ్లా వీటిని అనుపానంగా వాడాలి. 


26 టా కన్య అనుపా వైన నర్వీన్వం 
2. పిత్తదోషం : మృద్విక స్వరస, ఆమ్లకిస్వరస, పరుషక స్వరసాలు 
వాదాలి. 
8. కఫ దోషం : మధు, గోమూత్ర, క్వాధములు వాడాలి. 
అనుపానములు వాడే కాల నిర్ణయం. 


1. ఇది చాలా ముఖ్యవిషయం ఎందువల్లనంటే కాలము అనేది 
అను పానాన్ని విధిని విశదీకరిస్తుంది. అనగా మందు పనిచేయటం, 
పనిచేయక పోవటం అనుపాన కాలంమీద ఆధారపడి ఉంటుంది. 


ఉదా:- 1. ఆహారం తీసుకొన్న తర్వాత బృంహణ అనుపానాన్ని 
మందును వాడాలి. 


2. ఆహారం తీసుకోకముందు కార్భ అనుపానాన్ని 
3. ఆహారంతోబాటు స్టిరత అనుపానాన్ని వాడాలి. 
అనువానం - మార్పులు 

. ధాతువులు సరిగ్గా పనిచేయటానికి 

. ఆహారమందు రుచిని పొందే విధంగాను 
మానసిక శాంతి, భౌతిక శాంతి కల్లుటకు 
ఆహారం పూర్తిగా జీర్ణమవుటకు 

. శారీరక వృద్ధి కల్లుటకు 

. శారీరక, మానసిక వికారాలు తొలగుటకు 


. శరీర కాంతికి అనుపానం వాహకంగా ఉత్పేరకంగా, అనుపానం 
ఉపయోగపడుతుంది. 


ఒకే మందును వివిధ అనుపానాలతో ఏలా ఇవ్వవచ్చును ? 
ఉదా:-1. కైశోర గుగ్గులు, (గుటిక యోగం) 

1. నేత్రరోగం - వాసా కషాయం 

2. గుల్మ రోగం - వరుణాదికషాయం 

3. వ్రణ, కుష్ట - ఖదిర కషాయం 

4. వాతరక్త - మంజిష్టాది కషాయం అలాగే- 

ఉదా:- 2. నారాయణ చూర్ణం 


JIA రాలా భట ల రై గా 


రహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం ఆ. 29 


T: 


5 9m లల 


ఉదర రోగం - తక్రం 
గుల్మ రోగం - బదర కషాయం 


విబంధ - సురా 


. వాతరోగము - ప్రసన్న 
. ఆర్మ - దాడిమా కషాయం 
. అజీర్ణం- వేడినీరు 


అనుపానాన్ని ఎలా ఎన్నుకోవాలి / ఎంచుకోవాలి? 


1. 


దోష 2 దేశ ౩ రోగ 4 ఆహార 5 జెషధము 6 రోగి 7 కాల అనే 


విషయాలు గుర్తించి అనుపానాన్ని ఎంచు కోవాలి. 


L: 


WW > లుల 


రాలా త లు 


దోషం : వాతదోషం - స్నిగ్ధ మరియు ఉష్ణ 


. పిత్తదోషం - మధుర మరియు శీత 
. కఫదోషం - రూక్ష మరియు ఉష్ణ 
. రక్త దోషం - క్షీర మరియు ఇక్షు రస 


దేశ : ఏదేశమువారి యొక్క ప్రాంతాన్ని అనుసరించి అనుపానం 
మారవచ్చు. 


రోగం : పాలురక్త పిత్తమందు, ఆర్థక స్వరసం జ్వరమునందు 
ఆహారం : పధ్యాహారము, రోగిని బట్టి మారవచ్చు 


. బెషధం : నెయ్యి తర్వాత వేడినీరు సేవనం లాంటివి 
. రోగి రోగం అనుసరించి రోగి పరిస్థితిని బట్టి అనుపానం 


కాలం : బుతువునుబట్టి అనుపానం మారుతుంది. 


రా | ల [౬౭4 


. శిశిర బుతువు - పిప్పలి 
. వసంత బుతువు - మధు 

. గ్రీష్మ బుతువు - గుడము 
: వర్ష బుతువు - లవణం 
. శరత్‌ బుతువు - శీతజలం 


. హేమంత బుతువు - శొంఠి 


వాగ్బటాచార్యుడు చెప్పిన అనుపానాలు, రోగాలు 


30 


రీహస్య అనుపాన్స్‌ వైస్య్‌ సర్వీస్యం 
. శూల - హింగు+ఘృత 
. జీర్ణజ్వర -పిప్పలి + మధు 
. వాతవ్యాధి - రాస్నా +ఘృత 
. శ్వాస - ్రికటు+మధు 
. శీత (రొంప) - తాంబూల +మరీచ 
. ప్రమేహ - త్రిఫల +శిలాజిత్తు 
. సన్నిపాత - ఆర్థక స్వరస + తేనె 
. (గ్రహణి - తక్ర 
. విష; స్వర్ణ 
10. వమన - లాజ 
11. అతిసారం - కుటజ 
12. రక్తపిత్త-వాసా 
18. అర్మ - చిత్రక 
14. క్రిమి-విడంగ 
15. అజీర్ణ-వేడినీరు 
16. క్షయ-పాలు, మాంసరసం 
17. పాండు - పునర్ణవా 
18. కాస - వాసా 
అనుపానాన్ని ఎలా నిర్ణయించాలి ? 
1. దోషం 2. రోగం 8. జెషధం 4. ఆహారం 
1. దోషాన్ని అనుసరించి 1. వాత దోషంలో - స్పిగ్ధ, ఉష్ణ 
. పిత్త దోషంలో - మధుర, శీత 
. కఫ దోషంలో - రూక్ష్య, ఉష్ణ 
రక్తపిత్త-చక్కెర రసం,పాలు 
. విష - అర్క, శిరీష ఆసవాలు 


౧౧౨ 060 ఇ రా ల|ంయమ ల [౦ ౪ 


2. రోగాన్ని అనుసరించి 


రి శైలు ఖై 


౨. మందులు 
1. బెషధ నిర్మాణం 2. ఏక మూలికా యోగాలు 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ———— Il 
బెషధ నిర్మాణాలు : కల్మం, చూర్ణం, కషాయం, స్నేహ, రసాషధాలు, 

కల్మమునకు అనుపానాలు : 1 తేనె, నెయ్యి, నూనె ఇవి ద్విగుణమాత్రౌ 

పరిమాణం. ఇవికాక మిగతా ద్రవ ద్రవ్యాలు (నాలుగు భాగాలు) 


రసోనకల్క్మం - తిల తైలం 
నింబకల్మం - జలం 


చూర్ణమునకు అనుపానాలు : లేహ్యల కొరకు నెయ్యిను రెండింతలు, 
పానం కొరకు నాలుగింతలు నెయ్యి వాడాలి. 


హింగ్వాష్టకచూర్ణం : ఘృతం అనుపానం 
శీతోఫలాది చూర్ణం : నెయ్యి, తేనె 
కషాయములో అనుపానం : 

1. మహారాస్నాది క్వాద - ఆముదము 

2. దశమూల కటుత్రయంలో - తేనె 

3. సప్త సౌరం క్వాధలో - నెయ్యి అనుపానాలు 
రసౌషధాలలో అనుపానం ఉపయోగమేమి ? 


1. రసౌషధాలను అనుపానంతోనే ఇవ్వాలి. ఇలా ఇవ్వటం వల్ల 
అనేక చర్యలు జరుగును. 


ఉదా:- 1. రసాషధములోని విషాన్ని తగ్గించటానికి / తీసివేయటానికి 
2. శరీరానికి సరిపడే తత్వాన్ని మందుకు కల్పించటానికి 


8. నిదానంగా మందు పనిచేయడానికి. 
ఉదా: అగ్నికుమార రసం 
. ఆమజ్వరం - తేనెతో 
. కఫజ్వరం - అల్లం స్వరసంతో 
. పీనస - అల్లం స్వరసంతో 
. అగ్నిమాంద్య - లవంగకషాయంతో 
శోఫ - దశమూల కషాయంతో 
(గ్రహణి - శొంఠి కషాయంతో 
. అతిసారం - తుంగముస్తల కషాయంతో 
. సన్నిపాతజ్వరం - పిప్పళ్ళ కషాయంతో 


00 ఎఇ రాలాయి ల [సై గా 


తం. లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

9. శ్వాస - నువ్వుల నూనెతో 

10. కాస - కంటకారీ కషాయం. ఈ విధంగా అనుపానం మారితే 
రసౌషధాల గుణం మారును. కావున అనుపానాన్ని జాగ్రత్తగా ఎంచు 
కోవాలి 

ఏకమూలికా యోగాలలో అనుపానం ? 

ఏకమూలికా యోగంలో అనుపానాన్ని బుతువును బట్టి మార్చాలి. 
ఉదా:- హరీతకి (కరక్కాయ) 

1. గ్రీష్మ - బెల్లం; 2. వర్ష - లవణం; 3. శరత్‌ - సిత; 4. 
హేమంత-నాగర; 5. శిశిర - పిప్పలి; 6. వసంత-తేనెలతో ఆయా 
రోగాలలో వాడాలి. 


ద్రవ్య వర్లాలు - రసగుణ వీర్య విపాక ప్రభావాలు 
శుకధాన్యవర్లం 


శాలి(వరి) : మధురరసం, కషాయరసం, లఘు, స్నిగ్ధ గుణం, మధుర 
విపాకం. అల్పవాతకర, పిత్తనాశక, అల్పకభ హర, బల్య,రుచ్య, 
బృంహణీయ, సప్తధాతు, వరక, వృష్య. 

రక్తశాలి (ఎర్రబియ్యం) J (త్రిదోష హర, బల్య,వర్ణ్వ, చక్షుష్య, మూత్రల, 
శుక్రలా, జ్వరభంగ, దీపన విష వ్రణ, శ్వాస, కాస, దాహ. 

షష్టిక : మధురరస, శీతవీర్య, స్నిగ్ధ, లఘు, మధుర విపాక, త్రిదోష 
హర, బృంహణ, స్థిరకర, వర్చకర. 

వ్రీహీ : మధుర, కషాయరస, గురు గుణ మధుర విపాక, పిత్తవర్ధక 

సప్తధాతు వరక, అభిష్యంది 

గోధుమ : మధురరస, గురు స్నిగ్ధ, సర, శీతవీర్య, వాతనాశక, పిత్త 
నాశక, కఫకర, రుచిప్రద, స్థిర్యకర, సంధానకర, జీవనీయ, వర్జ్య, 
వృష్య,బృంహణ. 

యవ (బార్లీ): మధుర, కషాయరస, గురు, రుష్య, మృదు, శీతవీర్య, 
బహు వాతకర, పిత్తనాశక, కఫనాశక, స్థలవిలేఖన, మేదానాశక, 
వృష్యకాంత రోగ హర, కాసహర, శ్వాసహర, పీనాసహర, స్థెర్యహర, 
వ్రణకర. 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా త 

శ్యామక, కోద్రవ, నీవార : మధుర, కషాయరస, లఘురుక్ష్మ ఉష్ణ 
వీర్య కటుమధుర విపాక, వాతల, పిత్తహర, కఫహర, సంగ్రాహి, ధాతు 
శోషణ, లేఖన, బద్దవిట్‌. 

ముద్ద (పెసలు): కషాయం, మధుర రస రుక్ష్య,లఘు, విషద, శీతవీర్య, 
కటు విపాక, వాతకర, పిత్తనాశక, కఫఘ్బ చక్ష్యుష్య, జ్వరఘ్న, అద్మానకర, 
బద్దపురుష, మూత్ర. 

మాష (మినుములు): మధుర రస, గురు ఉష్ణ, స్నిగ్గ మధుర విపాక, 
వాతనాశక, కఫహర, బహుమలకర, మూత్రలా, రుచ్య, పిత్తకూలహర, 
సంతర్పక, స్తన్యహర, బృంహణ, బల్య, మేదోవర్ధక, శుక్రవర్దక. 

మసూర (లెంటిల్స్‌) : మధుర, కషాయరస, లఘుశీతవీర్య, మధుర 
విపాక, పిత్తహర, కఫహర, వాతల, సంగ్రాహి, అద్మానక్ర, జ్వరనాశనం, 
రూక్షణం. 

రాజహంస : మధుర, కషాయరస, గురువిషాద, రూక్ష మధుర 
విపాక, వాతకర, కఫహర, రుచ్య, బల్య, స్తన్యజన, సంతర్పణ, పురుషభేది, 
అమృతల 

కులత్థ (ఉలవలు): కషాయరస లఘు ఉష్టవీర్య కటు లేదా ఆమ్ల 
విపాక రక్త దుష్టికర, మేదానాశక, శుక్రనాశక, విదాహి, పీనసహర, 
కృమిహర, అర్భహర. 

మకుస్థ (కిద్నీబీన్‌): లఘు,రూక్ష్మ శీత వీర్య, మధుర విపాక, వాతల, 
పిత్తకర, కఫఘ్స గ్రాహీ, దీపన, జ్వరహర, రక్తపిత్తహర, కృమిహర. 

సర్షప (ఆవాలు) : కటు, తిక్తరస, సిగ, ఉష్ణ తీక్ష కటు విపాక 
వాతఘ్ను పిత్తకర, కఫఘ్సు అగ్నివర్ధక, అక్షోహర, కండుహర, కుష్టహర, 
కోష్టక్రిమి హర. 

రాజిక (ఇండియన్‌ ఆవాలు) : రీక్ష్య , ఉష్ణ, కఫి పిత్తహర, రక్తపిత్త, 
వర్ధక, కండుకుస్టి కోష్ట (క్రిమిహర. 

అడకి (రెడ్‌గ్రామ్‌) : మధుర, కషాయరస, లఘురుక్ష్మ శీతవీర్య, 
మధురవిపాక, వాతకర, పిత్తనాశక, కఫనాశక, గగ్రాహి, వర్ణ అవృష్య 

కలాయ (పిగ్నియాన్‌) : మధుర, కషాయరస, లఘురూక్ష్మ శీతవీర్య, 
మధుర విపాక, వాతకర, పిత్తహర, కఫహర, రూక్షణ, మలబందకర 


0 టా రీపొన్య అపాన వ్యు నర్వన్వం 

నిష్పావ ( ప్లాట్‌బీన్‌) : మధుర, కషాయ, రస, గురు రూక్షసార 
ఉష్ణవిర్య, ఆమ్లవిపాక, వాతకర, పిత్తకర, కఫహర, రక్తకర, శుక్రహర, 
విదాహి, స్తన్యకర, శోధహర, దృష్టిహర. 

చణక (బెంగాలి గ్రామ్‌) : కషాయం మధురరస, రుక్షణలఘు, 
శీతవీర్య, వాతకర, పిత్తనాశక, కఫనాశక, విష్టంబి, జ్వరనాశక, 
పుంసత్వనాశక, రూక్షణ 

తిల (నువ్వులు) : మధుర, తిక్త, కషాయరస, గురుస్నిద్ధ, ఉష్ణవీర్య, 
మధుర మరియు కటువిపాక, వాతఘ్న పిత్తకర, కఫహర, అగ్నినాశక, 
మేదోకృత్‌ బల్య, త్వచ్య సన్ప, వర్ణన, గ్రాహి కేశ్య స్తన్య వర్ధన. 

అతసీ (లిన్‌సీడ్‌) : మధుర, తిక్తరస, గురుస్నిగ్ధ, ఉష్ణవీర్య, కటువిపాక, 
వాతఘ్సు పిత్తకర, కఫనాశక, శుక్రనాశక. 


శాకవర్ల (కూరగాయలు) 


అలూక (యామ్‌) : మధురరస, రూక్ష్య గురుశీత మధురవిపాక, 
వాత కర, కఫకర, విష్టంబి, రక్తపిత్తకర, సృష్ట, విట్‌, మూత్ర. 

ఆరక (జింజర్‌) : కటురస, గురుతీక్ష్య రూక్ష్య ఉష్టవీర్య మధురవిపాక, 
వాతనాశక, కఫనాశక, దీపన, బేధన, రూక్ష్య, జిహ్వకంఠ, విశోధన. 

శిగ్రు (మునగ) : మధుర, కషాయరస, లఘురూక్ష్మ రీక్ష్య శీతవీర్య, 
మధురవిపాక వాతహర, మేదోహర, శుక్రవర్దక, క్రిమిహర, బృంహణ, 
చక్షుష్క, ప్లీహగ్ని విషఘ్న 

చుక్రిక (బ్లాడర్‌ డక్‌) : ఆమ్ల, స్వాధు లఘ, వాతఘ్సుు రుచ్య, రోచనీ. 

ధాన్యక (ధనియాలు): మధుర, కటుతిక్త, కషాయరస, లఘుస్నిగ్ధ 
ఉష్ణవీర్య, మధురవిపాక త్రిదోషశ్యామక, దీపన పాచన గ్రాహి, మూత్రల, 
హృద్య చక్షుష 

ఏల(ఏలకులు) : కటు,మధురరస, లఘురూక్ష్య, శీతవీర్య, కటువిపాక, 
వాతనాశక, కఫనాశక, పుంసత్వఘ్న హృద్య, దీపన, రోచన 

ఏర్వారుక (కుకుంబర్‌) : మధురరస, గురురూక్ష శీతల, 
మధురవిపాక, వాతకర, కఫహర, భేది, గ్రాహి, విష్టంబి, రుచ్య, మూత్రల 
దీపన. 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా తెన్‌ 

హింగు (అసఫ్‌పోటిడ-ఇంగువ) : కటురస, తీక్ష ఉష్ణవీర్య 
కటువిపాక, వాతకఫప్రసమణ, రుచ్య, దీపన, పాచన అనులోమన 
క్రిమిఘ్స హృద్య, శూలహర, ఆర్తవజననా 

కారవేల్లిక (బిట్టర్‌ గౌట్‌) : లఘు, తిక్త, శీత, కటువిపాక, వాతకర, 
పిత్తనాశక, కఫ నాశక, దీపన, రోచన, పాండుహర, క్రిమిహర, 
ప్రమేహహర, జ్వరహర. 

కూష్మాండ (బూడిద గుమ్మడి) : మధుర, గురు స్నిగ్ధ, శీత 
మధురవిపాక పిత్తనాశక, కఫ నాశక, ధాతు పుష్టికర వృష్య 

కర్కోటక (టెస్‌ల్లే గౌటు) : తిక్తరస, లఘు ఉష్ణ వీర్య, కటువిపాక, 
పిత్రహర, కఫహర, వాతల, రోచన దీపన కాసఘు శ్వాసఘ్న జ్వరఘ్బు, 
కుషనాశన 

లశున (వెల్లుల్లి) : కటు, మధుర, స్నిగ్ధ, గురు తీక్ష్యృసర, ఉష్ణవీర్య, 
మధుర విపాక, వాతనాశక, కఫనాశక పిత్తవర్దక, (క్రిమిఘ్న గుల్మనాశన, 
రుచికర, విబందగ్న్య పాచన, కుక్షికూలహర, కుష్టఘ్స్ట జీర్ణజ్వరహర, 
చక్షుష రసాయన, వృష్య. 

మూలక (రాడిస్‌): కటు, తిక్త లఘు, ఉష్ణవీర్య, సర్వదోషహర, 
రోచన, గలరోగ హర, స్వరరోగహర, పాచన, హృద్య, ఉదావర్తఘ్టు, 
శ్వాసహర, కాస హర, క్షయహర, వ్రణహర, జ్వరనాశన. 

మేధిక (పినుగ్రీక్‌): తిక్తరస, స్నిగ్ధ, ఉష్టవీర్య కటువిపాక, వాతశమన, 
పిత్తకర, కఫఘ్న దీపన, రుచ్య, జ్వరహర, కృమిఘ్న 

పటోల (పార్వల్‌): తిక లఘు ఉష్టమధుర, పిత్తహర, కఫహర, 
వాతల, (త్రిదోష హర, రోచక, దీపన, పాచన, కాసహర, హృద్య, 
రక్తవికారహర, జ్వరహర. 

పలాండు (నీరుల్లి) : కటు మధుర, ఉష్ణ, గురుస్నిగ్ధ ఇషట్‌ ఉష్ణ 
మధుర విపాక, వాతనాశక, పిత్తశమక, శ్లేష్మం, రోచక, అగ్నివర్ధక, 
బల్యవీర్యకర. 

పలఖ్య(స్పినచ్‌) : మధురరస, గురురూక్ష్మ శీతవీర్య మధుర విపాక, 
వాతల, పిత్తహర, కఫహర, పురీషబేదిని, విష్టంబి, మేదోహర, శ్వాసహర, 
మదోపహ. 

పత్ర: మధుర, కటురస, లఘు, తీక్ష్య, పిచ్చల, ఉష్ణవీర్య, కఫవాత 


36 లా హన అనిపా వైష్య సర్వస్వం 

హర, రుచ్య, ఆర్నోషఘ్ట, హృల్లాస, అరుచి, పీనస. 

పోతకి : శీత, స్నిగ్ధ, పిచ్చల, వాతపిత్తహర, కఫకర, బల్య, రుచ్య, 
శుక్రల, నిద్రజనక, భృంహణ, పత్య, తృప్తికర. 

తండులీయక (తోటకూర): మధురరస, లఘు, స్నిగ్ధ శీతవీర్య 
మధురవిపాక, పిత్త హర, కఫహర, రక్తవికారహర, దీపన, సృష్టమల 
పృష్టమూత్ర రుచ్య, విషఘ్న 

కపుస (కుకుంబర్‌) : మధుర, రూక్ష గురు, లఘు, శీతవీర్య, 
పిత్తనాశక, ముఖప్రియ, రక్తపిత్తహర, దాహజిత్‌, మూత్రల విష్టంభి. 

త్వక్‌ (దాల్చిన) : కటుమధుర, తిక్త రస, లఘు తీక్ష, రూక్ష్మ 
ఉష్ణవీర్య, కటువిపాక, వాతనాశక, కఫనాశక, రుచ్య, విషఘ్టు కాంతి 
శుద్ధికర, శుక్రవర్దక వర్ణ గ్రాహి. 

ఉపకుంచిక (ఇండియన్‌ దిల్‌ఫ్రూట్‌) : కటుతిక్త రస, లఘురూక్ష 
ఉష్ణ, వీర్య కటువిపాక, వాతనాశక, పిత్తకర, కఫనాశక, రుచ్యగ్రాహి, 
చక్షుష్య గర్భశయవిశోదన, దీపన పాచన మేద్య, హృద్య 

ఉపోదికా : మధురరస, గురుపిచ్చల లఘు సిస్హ్న శీత, వాతహర, 
పిత్తహర, కఫవాత, వర్థిక, పృష్య, బేధన, బల్య, బృంహణ. 

వార్తాక (బ్రింజల్‌ : తిక్త కటు, మధుర, లఘు, తీక్ట ఉష్టవీర్య 
మధురవిపాక కఫహర, వాతనాశక, దీపన, రోచన, హృద్య, క్రీరజనన, 
జ్వరఘ్ను. 

వాస్తుక : మధుర, లఘుసర, కటు, విపాక, తిదోషహర, 
దీపన,పాచన, రుచ్య శుక్రల, కృమిఘ్న గ్రాహి, ఫ్లీహపహ, ఆర్ఫోఘ్న 

వరాహి (పోటాటోయామ్‌) : మధుర లఘు తిక్తరసం, వాతహర, 
కఫహర, పిత్త వర్ధక, వీర్యవర్థక, వర్ల, దీపన, కుష్టఘ్న 

మాంసవర్ల 

అజా (గోట్‌) : మధురరస, స్నిద్ధ, నాటిగురు నాటిశీత వీర్య 
మధురవిపాక, (త్రిదోష నాశక, వీర్యవర్దన, సృతికర, బృంహణ, బల్య, 
రుచ్య, పినసనాశన 

అవి (గొర్రె) : మధురరస, గురు స్నిగ్ధ, శీతవీర్య, పిత్తకర, కఫకర, 
అభిష్యంది వృష్య, బృంహణ. 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా చె/ 

కుక్కుట (కోడి) : కషాయరస, స్నిగ్ధ, గురు ఉష్ణవీర్య, వాతహర, 
కఫకారక, వృష్య స్వేదజనన బల్య బృంహణ,క్షయనాశన, విషమజ్వరనాశన, 
చక్షుష్ట 

వరాహ(పంది) : గురు, ఉష్ణ స్నిగ్ద, వాతనాశక, పిత్తకర, కఫకర, 
స్థాల్యకర, దద్రుకర, వృష్య, రోచన 

ఈన (డీర్‌) : మధుర, కషాయ,రస, లఘుశీతవీర్య, మధుర విపాక, 
త్రిదోష విపాక, (త్రిదోషశమన, రక్తదోషనాశక, బల్యరోచన, జ్వరహర, 
హృద్రోఘహర 

శశ (కుందేలు) : కషాయరస, లఘురూక్ష్మ విషద, శీతవీర్య, కటు 
మధురవిపాక, అల్పవాతకర పిత్తనాశక, దీపన, శ్వాసహర, అతిసారహర, 
(గ్రాహి, జ్వరహర, శోధహర. 

మయూర (నెమలి) : మధుర, లవణ కషాయ, స్నిగ్ద, ఉష్ణవీర్య, 
మధురవిపాక, వాతహర, బల్యశుక్రల శౌర్య (శోతోహిత, రుచికర అగ్నిహిత 
వర్ద. 

లావక (బటన్‌ క్వయిల్‌) : కషాయ మధురరస, లఘుస్నిగ్థ, కటువిపాక 
త్రిదోషహర, గ్రాహి, అగ్నిదీపన 

గోదా ఇంగ్వన) : కషాయ, కటుతిక్త, వాతపిత్తహర, బల్య బృంహణ 

కపోత (పావురం) : కషాయరస, విషద, గురు స్నిగ్ధ, శీతవీర్య, 
మధురవిపాక, వాతహర, కఫహత హర గ్రాహి 

తిత్తిర : మధురరస, గురు ఉష్ణవీర్య, (త్రిదోషహర, వాతహర, వృష్య, 
(గ్రాహి, హిక్కాపహ, కాసహర, శ్వాసహర, మేదోవర్ధన వర్ణ జ్వరహర. 

శూక్ర (చిలుక) : లఘు, రూక్ష్య, కషాయి, శీత, పిత్తహర, (గాహి, 
శోషహర 

చరక (పిచుక) : స్నిగ్ద, మధుర, వాతహర, శుక్రవర్దన, బల్య 

మత్స్య (చేపలు): మధురరస, గురుస్నిగ్ధ మధురవిపాక, వాతగ్న 
పిత్తకర, కఫకర, వృష్య దీపన, రోచక, బృంహణ, అల్పవర్చసకర 

రోహితమత్స్య : కషాయ, మధుర రస, లఘు వాతహర, అల్ప పిత్తకర, 
దీపనీయ శుక్రలా, బల్య, అర్జిత వాతం. 


తరి. లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

అనూప : స్నిగ్ధ, గురు, పిచ్చలి, అభిష్యంది మధుర, కఫకర, 
అత్యతమాంస పుష్టికర 

జాంగల : మధుర, కషాయరస, లఘు, అల్పవాతకర, పిత్తహర, 
కఫహర వృష్య బల్య వస్తిశోధనక 

గ్రామ్య : మధుర రస, వాతహర, కఫపిత్తకర, బల్య, బృంహణ. 

అండ (గుడ్లు) : కొంచెం సిగ, గురు, మధుర, మధురవిపాక, 
వాతనాశక, అతి శుక్రల సద్యోబలకర 

జలవర్ల 

ధారజల (వేడినీరు): లఘు, శీత, అవ్యక్తరస, (తిదోషనాశక, బల్య, 
బృంహణ, రసాయన 

న్నాదేయజల (నదినీరు) : రూక్ష లఘ అభిష్యంది కటు వాతకర, 
పిత్తహర, కఫహర 


సారసజల(చెజువునీరు) : మధుర కషాయ కటువిపాక, పిత్తహర, 


దుగ్ధ వర్ల (పాలువర్ల్గం) 

గోక్షీర (ఆవుపాలు): మధురరస, గురుస్నిగ్గ, మృధుసర శీతవీర్య, 
మధురవిపాక, వాతనాశక, పిత్తనాశక, బల్య రసాయన, వీర్య వృద్ధికర 
మేద్య,స్తన్యకర శ్రమ నాశక, కాసనాశక, శ్వాసనాశక, జీర్ణజ్వర నాశక. 

మహిసాక్షి క్షీర (గేదెపాలు) : మధురరస స్నిగ్ధ, గురు శీతవీర్య, 
వాతకర, కఫకర, శుక్రకర, మహబిష్యంది నిద్రాకర, క్షుదాదిక్యహర 

అజాక్షీర (మేకపాలు) : మధుర, కషాయరస, లఘు, శీతవీర్య, 
త్రిదోషమి, గగ్రాహి, రక్తపిత్తఘ్న, అతిసారఘ్న దీపన కాసఘ్న శ్వాసజిత్‌ 
క్షయపహ. 

ఆవికక్షీర (గొట్రెపాలు) : మధుర, లవణరస, గురు స్నిగ్ధ, ఉష్ణవీర్య, 
పిత్త కఫవర్దక, వృష్య, తర్పణ, శ్వాసహర, హిక్కాహర, కేశ్య 

ఉస్టక్షీర (ఒంటెపాలు) : మధుర లవణరస, రూక్ష ఉష్ణ లఘ సర 
వాత కఫహర, దీపన, క్రిమిహర, కుష్టఘ్న అనాహహర, ఉదరఘ్న 

హస్తిక్షీర (ఏనుగుపాలు) : మధుర, కషాయరస, గురు స్నిగ్ధ, శీత 


కషక్లీ అనుపాన వైస్య సర్వస్వం లా 39 
పిత్త కఫహర, వృష్య బల్య బృంహణ, చక్షుష్య స్టెర్యకర 

నారిక్షీర (స్త్రీ పాలు) : మధుర, స్నిగ్ధ, త్రిదోషహర, జీవనీయ, 
బృంహణ, దీపన, చక్షుష్య, శూలఘ్సి, నస్యములకు మంచిది, అస్వోచటన. 

ధారోష్టక్షీర (వేడిపాలు): లఘు, శీత, త్రిదోషఘ్న, సుధాశమ, దీపన, 

దధి, తక్రనవనీతవర్ల 

దధి (పెరుగు) : మధుర, ఆమ్ల రస, స్నిగ్ధ ఉష్ణ గురు మధురవిపాక, 
వాతహర, పిత్తకర, కఫకర, రుచ్య, దీపన, హృద్య పుష్టికర బల్య. 

మస్తు : మధుర, ఆమ్ల కషాయ, (శోతాది శోధన, రీక్ష్య హర, బల్య, 
(క్రిమిహర, అవృష్య, క్లామహర, ప్రీనన. 

తక్ర (మజ్జిగ-1/4 నీరు కలిపినది) : మధుర, ఆమ్ల, కషాయ, 
లఘు, రూక్ష్మ ఉష్ణ వీర్య, మధుర విపాక, వాతహర, కఫహర, గ్రాహి, 
మేధోహర, గ్రహణీహర, ఆర్మోహర, పాండుహర, దీపన, ఉదరహర, 
గుల్మహర, తృష్టహర, అతిసారహర, శూలహర, స్నేహవ్యాపదహర, 
మూత్రకృచ్చహర, (పనన; 

గోల : వాత పిత్తహర, హృద్య 

మతీత (చిలికిన పెరుగు) : కఫపిత్తహర 

ఉదాశ్విత్‌ (1/2 నీరు వేసిన పెరుగు) : కఫకర, బల్య, ఆమఘ్ను 

చచ్చికా (ఎక్కువ నీరు కలిపిన పెరుగు) : లఘు, శీతల, పిత్తహర, 
శ్రమహర, తృష్టహర, దీపన, 

గోనవనిత : మధుర, కషాయ, ఆమ్లరస, లఘు శీతవీర్య, వాతనాశక, 
పిత్తనాశక, వృష్య, గ్రాహి, దీపన, అర్బోవికారఘ్బ (గహినీఘ్బ, మేద్య 
అర్థితనాశన, హృద్య, (వ్రణ శోఫహ. 

మహిషనవీత : గురు, వాతకర, పిత్తనాశక, కఫకర, మేధోవర్దన, 
వృష్య దాహహర శ్రమహర. 

గోఘృత : గురు,స్పిగ్ధ, శీత మధురవిపాక, శ్రిదోషనాశక, వృష్య, 
ఓజోకర, నిర్వాపణ, చక్షుష్య, దీపన, బల్య, కాంతికర, రక్షోఘ్న రసాయన 

మహిషఘృత : మధురరస, గురుశీత మధురవిపాక, వాతప్రశమణ, 


40 లా టాన్య అపా వ్యు తు 
పిత్త ప్రశమణ, కఫకర, వృష్య రక్తపిత్తఘ్న 

అజీఘృత : లఘు, కటువిపాక, అగ్నిదీపన, చక్షుష్య, బల్య, కాసహర, 
క్షయహర, శ్వాసహర 

పురాణఘృత : తిదోషహర, ముత్రకృచ్చ, కుష్టు విష ఉన్మాద, 
అపస్మార, తిమిర 

నలిన తఘృత : తర్పణ, బల్య, (శ్రమహర, కామల, పాండు, 
నేత్రరోగం. 

తైలవర్ల (నూనెలు) 

తిలతైల (నువ్వుల) : మధురరస, కషాయ అనురస, మధురవిపాక, 
గురు, వ్యవాయి, వికాశి, విశద, ఉష్ణ, రీక్ష్య సుక్ష్మ, వాతనాశక, పిత్తకర, 
కఫవర్దన, బల్య వృష్ణ వర్ణ గర్భాశయ, శోదన, స్థెర్యకర, త్వచ్చ, చక్షుష్య, 
లేఖన, యోనిశూల ప్రశమణ, శౌరశూల ప్రసమణ, కేశ్య 

సర్షపతైల (ఆవాలనూనె): కటు, రస, లఘు, ఉష్ణ, రీక్ష్య కటువిపాక, 
వాతనాశక, పిత్తకర, కఫనాశక, రక్తదూషక, మెదోనాశక, (క్రిమిఘ్న దీపన 
కండువినాశన, కుష్టపహ, లేఖన 

ఏరండతైల (ఆముదం): మధుర, తిక్త, కటుకషాయలఅనురస, తీక్ట, 
ఉష్ణ, పిచ్చల, గురు, సూక్ష్మ, నిశ్ర, మధురవిపాక, వాతహర, కఫవర్దిన, 
వయస్థాపన, శూలహర, వృష్య అదోభగదోశోధన, గుల్మహర, దీపన, 
ప్రోతషేహర్‌, అనాహన్న ఆమఘ త్వచ్య 

అతసితైల (లీన్‌ సీడ్‌ ఆయిల్‌) : మధుర, గురుస్నిగ్ధ ఉష్ణవీర్య 
కటువిపాక, వాతహర, పిత్తకర, కఫకర, బల్య, చక్షుష్య త్వచ్య 

కుసుంబ (సొఫొవర్‌ ఆయిల్‌) : ఆమ్లరస, ఉష్టవీర్య గురు తీక్ష 
కటువిపాక సర్వదోష ప్రకోపణ, విదాహి, బల్య, రక్తపిత్తకృత్‌. 

మద్యవర్ల 

నవీనమద్య : సర,గురు,విశద, దుర్గంధి, త్రిదోషకర, అభిష్యంది, 
బృంహణ, అహృద్య 

పురాణమద్య : లఘు, సుగంధి, వికాశి, ఆమ్ల, ఉష్ణ, వాతనాశక, 
పిత్తకర, కఫనాశక,రసాయన, రుచ్య, కృమిహర, (శోతోవిశోధన 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ఆ మ 

సుర : గురు, వాతఘ్బ్క,కఫకర, స్తన్యజనన, బల్య, మేదోకర, 
గుల్మహర, (గహణిహర, శోధహర, ముత్రకృచ్చహర 

మదిర : వాతహర 

మైరేయ : మధుర, గురు 

మధు వర్ల 

మధు (తేనె) : మధుర, కషాయరస, శతవీర్య, లఘు రూక్ష్మ సుక్ష్మి, 
యోగవాహి అల్పవాతకర, పిత్తనాశక, కఫనాశక, మేద నాశక, హృర్య, 
సంధానశకర, రక్తవికారహర, గ్రాహి, వృష్య, తృష్ణ ప్రశమణ, శ్వేర్య 
(స్రోతోవిశోదన, రోపన, మేదోకర, వర్జ్య క్షయహర, విషప్రశమణ, 
సూక్ష్మమార్గానుసారి 

ఇక్షు (చెజకు) : మధుర, గురు స్నిగ్ధ, శీత, మధురవిపాక, కఫకర, 
పిత్తనాశక,వాతహర అవిదాహి, పృష్య, తృష్టఘ్న బృంహణ, దాహమఘ్ను. 

ఇక్షురస : శీత, స్నిగ్ధ, మధుర, వాతనాశక, పిత్రనాశక, తర్పణ, 
ప్రీనస, జీవన, బృంహణ, వృష్య 

పాణీత : మధుర, గురు, రూక కషాయవిపాక, తిదోషకర, 
అభిష్యంది బృంహణ, శ్రమఘ్బు వస్తివిశోధన. 

శర్మర (పటికబెల్లం) : మధుర, సిగ, శీత, వాతపిత్తశామక, శు 
కల, వృష్య, దాహఘ్న జ్వరఘ్న 

గుడ (బెల్లం) : మధుర, సిగ, గురు, నాటి శీత, వాతహర, కఫకర, 
రక్షప్రశమణ, ముత్రల, వృష్య, (కిమికర, బల్య 

ఫల వర్ల 

ద్రాక్ష : మధుర, ఆమ్ల, కషాయరస, శీతవీర్య, స్నిగ్ధ, గురుసర, 
మధుర విపాక, వాతనాశక, పిత్తనాశక, బృంహణ, పౌష్టిక, వృష్య, 
రక్తదోషహర, తృష్టహర, కామలహర, చక్షుష్య, దాత్యాయహర, దాహహర, 
శ్రమహర, జ్వరహర క్షయహర 

కదలీ (అరటి): మధుర , కషాయరస, గురు, సిగ, శీతవీర్య, 
మధురవిపాక, పిత్తనాశక, కఫకర, రక్తదోషఘ్న వృష్య, విష్టంబకర 
బృంహణ, తృష్ణఘ్న క్షయహర 

దాడిమ : మధుర, కషాయరస, లఘు, స్నిగ్ధ, శీత, త్రిదోషఘ్ను, 


42. టా రహస్య అనపాన్‌ వైస్య నర్వీస్వం 
సంతర్పక, శుక్రల, తృష్టహర, జ్వరహర, దాహహర, గ్రాహి, రుచ్య, 
మేదోకర, దీపన 

చించ (చింత): గురు, ఉష్ణ ఆమ్లరస, వాతనాశక, పిత్తహర, కఫకర, 
రక్త దుష్టికర 

చించ : రూక్ష్మ సర, ఉష్ణ, కఫకర, హతహర, దీపన 

కోల (జుజుబే) : ఆమ్ల కషాయ, కొంచెం మధురం, వాతనాశక, 
పిత్తకర, కఫకర, శుక్రల, బల్య, తృష్ణ, హర, దాహహర 

ఆమ్ల (మామిడి): కషాయ, ఆమ్లరస, వాతకర, పిత్తకర, రుచ్య 

ఆమ్ల : మధుర, కషాయరస, అనురస,స్పిద్ధ, గురు, శీతల వాతహర, 
కఫవర్దక, హృద్య, వృష్య, బల్య, వర్ద దీపన 

పనస : మధురరస, శీత స్నిగ్ధ, వాతహర, పిత్తహర, కఫవర్ధక, 
తర్పణ, బృంహణ, మాంసల, బల్య శుక్రల, రక్తపిత్తహర 

లకుచ (మంకీజాక్‌): మధుర, ఆమ్ల, ఉష్ణవీర్య గురు, త్రిదోషవర్ధక, 
శుక్రహర, అచక్షుస్య, అగ్నినాశన. 

గువక (బెటెల్‌నట్‌: కషాయ, శీత, గురు, రూక్ష్మ కఫహర, పిత్తహర, 
మోహన దీపన 

తౌల(తాటిచెట్టు) : మధుర, స్ని్ద, గురు, సర, శీత వీర్య, పిత్తకర, 
కఫకర, మూత్రల, అభీష్యంది, తంద్రల, శుక్రల. 

ఖర్జూర : మధుర, సిగ, గురు శీతవీర్య వాతకఫపవా, రుచ్య, 
హృద్య, క్షయహర, తర్పణ, శుక్రల, రక్తపిత్తఘ్బ బల్య, జ్వర, అతిసార, 
తృష్ణ, కాస, శ్వాస, మద, మూర్చ 

బీజపుర (సిట్రాన్‌): ఆమ్ల, మధురరస, లఘ, ఉష్ణ, వీర్య, వాతహర, 
కఫహర, దీపన, రక్తపిత్తహర, కంఠ జిహ్వ, హృద్య, శోధన, శ్వాసహర, 
కాసహర, అరుచిహర, తృష్టహర 

జంబీర (నిమ్మ): ఆమ్లరస, ఉష్ణ, వీర్య, గురు వాతహర, కఫహర, 
విబంద హర, శులఘ్బ్క కాసఘ్న్య తృష్టఘ్న ఆమదోషహర, దీపన, 
ఆస్యవైరస్య హర, క్రిమిహర 


రహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 43 
లవణవర్ల 


సైంధవలవణం : లఘు, శీత, త్రిదోషహర, రుచ్యదీపన, ఆమపాచన 
శూలఘ్మ వృష్య నేత్ర 

సువర్చల లవణం : లఘు, విశద సుక్ష్మ పిత్తకర, మలభేదన, దాపన, 
రుచ్య, ఆమపాచన, ఉద్దార, శోధన 

విడాలవణ : లఘు, ఉష్ణ, రూక్ష్మ క్షార, రీక్ష్య వ్యావాహి, విబంధహర, 
దీపన, రుచ్య, శూలహర, ఊర్థ్వ, అధోభాగహర 

బెద్బిదలవణ : కటురస, క్షార, స్నిగ్ధ, శీత వాతహర 

సముద్రలవణ : మధుర, తిక్త, గురు, కొంచెం ఉష్ణవీర్య 
మధురవిపాక, వాతహర, కఫకర, దీపన అవిదాహి 

మూత్రవర్ల 

అవిమూత్ర (గొట్టె): తిక్తరస, స్నిగ్ధ, అవిరోదితోపిత్త 

అజామూత్ర (మేక): కషాయ, మధుర, త్రిదోషహర 

గోమూత్ర (ఆవు): కటు,లఘ, తీక్ష్య ఉష్ణ, తిక్త కషాయ, త్రిదోషఘ్బ 
మేదోహర, దీపన, శూలహర, గుల్మహర, కాసహర, శ్వాసహర, 
కిలాసహర, కుస్టఘ్న ఉదర రోగహర, క్రిమిహర, శోధఘ్న 

మాహిషమూత్ర (గేదె): క్షార, సర, ఆర్బోఘ్స, శోఫహర, ఉదరాగ్న 

ఉష్టమూత్ర (ఒంటె) : తిక్త రస, కాసఘ్న శ్వాసహర, ఆర్మోహర 

హయమూత్ర (గుజ్బం): తిక్త, కటురస కుష్టఘ్న వ్రణహర, విషఘ్న 

ఖరమూత్ర (గాడిద): అపస్మార, ఉన్మాద, (గహరోగనాశక 


అనుపాన ఉపయోగమేమిటి ? 


వైద్యునికి అనుపానవిధి గొప్ప శాస్త్రీయతను, జ్ఞానాన్ని పెంచుతుంది. 
చికిత్సలో అనుపానం ఖచ్చితంగా ఉంటే వ్యాధి తగ్గును. రోగలక్షణాలనుబట్టి 
సరైన వ్యాధి నిర్ణయమగును. ఆ వ్యాధియందు సరైన మందు, అనుపానం 
వల్ల ఖచ్చితంగా / శాశ్వతంగా వ్యాధి కుదురును. ఆనందంగా ఆరోగ్యంగా 
బ్రతకాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన అయితే ప్రకృతిని అనుసరించి ఆరోగ్య 
విధానం ఉన్నపుడు ఎవరికీ అనారోగ్యం కలుగదు. ప్రకృతిలోని మూలికలు, 
ధాతువులు, లోహాలు, జంతువుల వల్లనే పరిపూర్ణ ఆరోగ్యం కలుగును. 


4 లా రహాన్య అనపాన్‌ వైస్య సర్వీస్యం 
పూర్వకాలం నుంచి అనుపానం ఆయుర్వేద, వైద్యములో ఒక భాగమై 
పోయింది. అనుపానం అనేది వ్యాధిని కుదిర్చేది, వ్యాధి పెరగకుండా 
చేసేది వ్యాధి రాకుండా చేసేది, వ్యాధినుంచి రక్షించేదిగా ఉంటుంది. 

ఇపుడు అనేక రకాల క్రూర, కృత్రిమ రోగాలతో ప్రజలు బాధలు 
అనుభవిస్తున్నారు. 

1. అనుపానం గూర్చి ఒకసారి చూస్తే (అను+పాన ) 

అను = తర్వాత, దానితో, దీనితో, దగ్గరగా చేర్చే 


పాన = తాగేది, రక్షణకవచం, నిర్దేశించేదిగా యుతృత్తి చెప్పుకోవచ్చు. 

2.నిరుక్తి = అనుపానమనేది ఆహారము లేదా బెషధముతో పాటు 
తీసుకునే పదార్థం / పానీయము. 

8. జేదిభ్రా స = ఏదైతే మందు తీసుకున్న వెంటనే పానము చేస్తామో 
దాన్ని అనుపానమనవచ్చు. ఇది మందులో భాగముగా లేదా బెషధ నిర్మాణ 
ములో ఒక భాగముగా కూడా ఉండవచ్చు. 

4. పర్యాయ పదాలు : 1. సహపానము 2. రోగజ్ఞాన భైషజ్యము 
(ఆపానం కాదు ఆపానం అనగా పంచవాయువులలో గుదము. నుండీ 
అధోముఖముగా విడిచే వాయువుగా చెప్పాలి.) 

5. అనుపాన స్వరూపం : ఇది వివిధ రకాలుగా ఉంటుంది. ఉదా: 
జలము, పాలు, స్వరసము, తక్రము, నెయ్యి, తేనెలు, చూర్ణ, క్వాధములుగా 
ఉండును. 

1. ఆహారము - అనువానము 

చరకుడు, సుళ్ళతుడు, వాగ్భటుడు అనుపాన స్వరూపాన్ని 
అనుపానంలో ఆహారం యొక్క మార్చును చెప్పటమే కాకుండా 
విరుద్దాహారము, పథ్యా పథ్యాలను, వాటివల్ల ధాతువికారాలను చెప్తూ ప్రశస్థ 
అనుపానంగూర్చి చర్చించారు. 

2. బౌెషధము - అనుపానము 

చరకుని తర్వాత యోగరత్నాకరము నందు కేవలం ఆహార అనుపాన 
ములే కాకుండా జెషధ అనుపానములు విసృతంగా వ్రాయబడ్డాయి. అంతే 
గాక బలం, రోగ అవస్థ, రోగం, రోగి గూర్చి కూడా బెషధాను వారములు 
వ్రాసారు. 

౩. అనుపానమును 2 రకాలుగా విభజించవచ్చు అవి 

1. కామణ 2. పాచన అనుపానం 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వం లాం 45 

4. అనువానం - మోతాదు 

అనుపాన మోతాదు అనేది దోషం, ద్రవ్యముపై ఆధారపడి ఉంటుంది. 

ఉదా : చూర్ణములు, లేహ్యములు, గుటికలు, కల్మములుగా 
అనుపానం ఇవ్వవలసిన వచ్చినపుడు వాతజ వికారమైతే - 3 ఫలాలు 
(120మి. లీ) పిత్తజ వికారమైతే - 2 ఫలాలు (80మి. లీ.) కఫజ వికారమైతే 
1 ఫలం (40 మి.లీ) మోతాదుగా ఇవ్వాలి. 

5. అనుపాన కాలం 

చక్రపాణి దత్తుని అనుసరించి అనుపానం 3 రకాలుగా తీసుకోవచ్చు. 

1. ఆది-కార్భనార్థం ల్సి మధ్య -స్టాపనార్థం 3. అంత్య- 
బృంహణార్థం అనుపానం కాలము నెరింగి వాడుకోవాలి. 

6. అనుపాన అయోగ్యం 

మానవులు (రోగి) ఉదావర్త వాతములో అనగా చెవి, ముక్కు గొంతు 
సమస్యలతో, ఎక్కిళ్ళు, కాస (దగ్గు), శ్వాస (ఊపిరిరోగం) ఉరః క్షత 
(ఛాతి రోగాలు), అక్షి (కండ్లరోగాలు), గళరోగాలు (గొంతు సమస్యలు, 
ఎక్కువ పాడటం, అరవటం, అధ్యనం చేయటం (చదవటం) వీరు తప్పక 
అనుపానం వాడాలి. 

నిషిద్ధ అనుపానం : ఏ వస్తువుతో (మందుతో) ఏది తీసుకోకూడదో 
తెలుపు అనుపాన విషయం. 

ఉదా: భల్లాతకి లోనికి వాడునపుడు జలమును వాడుకోవటం మద్య 
మం, నెయ్యితో ఉత్తమం, వేడినీటితో నిషిద్ధం (వాడరాదు). 

శ్రేష్ట అనుపానం: వాగ్భటుని ప్రకారం నీరు ఉత్తమ అనుపానం. 
అది ఆరోగ్యమును కాపాడును. రోగికి రోగం నుంచి కోలుకునేలా 
చేయును. 

1. అనుపాన గుణ కర్మలు ఈ విషయం 4 రకాలుగా ఉంటుంది. 

1.ఆహారముపై అనుపాన ప్రభావం : భుక్తం అవసాదయతి, 
సంఘటితం భిన్నతి, క్షేద్యయతి, మార్ధవటం అపాదయతి, సుఖం పరిణామ 
యతి, జారయతిగా అనుపానం ఉపయోగపడుతుంది. 

2. మందు (జెషధము) పై అనుపాన ప్రభావం : భైషజ్యయం క్షణనేవ 
అగ్నేషు ప్రసర్పతి, బషధ గుణకరం, రసాదీనం పరమాణువహ విభాజతి, 
రసాధినం (ధ్రుతం ప్రసర్బటి, భేషజ్యం పరిభ్రమయతి ఇవి బెషధంపై 
అను పానం (ప్రభావం. 


ఉర లాలా లీపొస్య అనుపా్‌ వైస్య న్వీన్వం 

8. రోగముపై (వికారము) అనుపాన ప్రభావం : దోష సమాన, 
దోష సంగతభేదన, పిపసహర ఆమహర, శ్రమహర, క్లేమహర, రోగఘ్న 
భేషజం సహకారి, రోగిబలా గుణవతి. 

4. స్వస్థము (ఆరోగ్యము)పై అనుపాన ప్రభావం : తర్పణ, ప్రీణన, 
ఉర్ణకర, బృంహణ, ఆయు, జీవన, బలం, ద్రుదంగత, సుఖస్వస్థ్వ, రోచన, 
దీపన, వృష్య, వర్ణ్యలుపై అనుపాన ప్రభావం ఉంటుంది. 

పురాతనకాలంలో ద్విజోత్తముడైన అగస్యముని వాతాపి రాక్షసుడుని 
తిన్న తర్వాత ఆయనకూడా అనుపానాన్ని తీసుకోవటం చేతనే ఆ రాక్షసుడు 
సంహరింపబడ్డాడు. 


ఆహారము - బెషధము - అనుపానము 


ప్రపంచములో అత్యంత పురాతన వైద్యం ఆయుర్వేదమని తెలియని 
వారుండరు. అయితే ఆయుర్వేదానికి ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే 
వ్యక్తిగత మందు, అనుపానం, ఆహారం (ఇండివిడ్యువల్‌ మెడిసిన్‌, డైట్‌) 
ఇది ఏ ఇతర వైద్యమునందు కనిపించని ప్రత్యేక వైద్యవిధానం. కంటినొప్పి, 
కాలునొప్పులకు ఒకే బెషధాన్ని వాడే రోజులు వచ్చాయి. కాని పూర్వపు 
రోజులలో కంటినొప్పి, కాలి నొప్పులకు వివిధ బెషధాలు, అనుపానాలు, 
ఆహార విహారాదులు మన ఆయుర్వేద వైద్యమందే చెప్పబడ్డాయంటే ఈ 
శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిన విజ్ఞానమోకదా ! ప్రత్యేక చికిత్స, వ్యక్తి 
గత చికిత్స సూక్ష్మ, స్థూల పద్ధతుల ద్వారా దోష జ్ఞానం, పదార్థ విజ్ఞానం 
మొదలైన సట్‌ స్వస్తత చేకూర్చే అపూర్వ విజ్ఞాన అ తానాతక "ఆయుర్వేద 
వైద్యశాస్త్రం. ఆయుర్వెదమునందు అనుపానం జీవన విధానంలో ఒక 
భాగము. అంతేగాక బెషధానికి అనుపానం ఒక శాప్రీయ కోణము. ఇది 
ద్రవరూపంలో వుండి మందు / బెషధమును / ఆహారమును సవ్యముగా, 
సక్రమముగా, ఖచ్చితంగా మన భావనకు అనుగుణంగా మందును 
చొప్పించి సమర్థవంతంగా బెషధాన్ని పనిచేయించుటకు, జీర్ణకారిగా 
సహాయపడును. 

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో అనేక రోగాలు అనేక మందులు గలవు. 
రోగానికి మూలం దోషాలు, దోషాన్ని సరైన స్థితిలో ఉంచటానికి 2 రకాల 
చికిత్సలు చెప్పబడ్డాయి. 1 ఊర్జక్షర 2  'రోగ్‌నుత్‌. రోగనుత్‌ 2 రకాలు 
శోధనం, శమనంగా చెప్పబడ్డాయి. అనుపానం ఆహారం తర్వాత, మందు 
తర్వాత వాడేదని మరువరాదు. అనుపాన ద్రవ్యము బెషధము రుచిని 


కీహస్య తనుపాన్‌ వైన్యీ సర్వీస్యం లాలా ర 
పెంచును. చెడును తొలగించును ఖచ్చితమైన ప్రదేశమునకు మందును 
తీసు కొనిపోవును. అనుపాన నిర్వచనాలు శబ్ద కల్పద్రువమ్‌, సుశ్రుత 
సూత్ర స్థానం 46/419 చరకం సూత్రస్థానం 27/319, అష్టాంగ సంగ్రహ 
మధ్యమ భాగం 6/4-5 లలో చెప్పారు. అనుపానాలు 2 రకాలు 1. 
ఆహారోప యోగము 2. బెషదోపయోగము. 

ఆహారోపయోగము : ఈ విషయం ఆహార సేవనం అనే విషయం 
దగ్గర చర్చించారు. దీన్ని ౩ భాగాలుగా విభజించారు. అధిపాన, మధ్యపాన, 
అంత్యపాన. 

1. అధిపాన : భోజనానికి ముందు తీసుకునే అనుపానం. సాధారణం 
గా ఈ అనుపానాన్ని స్టౌల్య, మేదోవృద్ధి సంబంధిత రోగాలలో వాడాలి. 
(సుశ్రుత సూత్రస్థానం 46/420) 

2. మధ్యపాన : అనుపానాన్ని మధ్యలో సేవించుట. దీనివల్ల ఆరోగ్య 
కరమైన శరీరం ఏర్పడును. (సు.సూ. 46/420). ఇది మధ్యపానం అనగా 
ఆల్మహాలును సేవించటం కాదు సుమా! 


8. అంత్యపాన : భోజనానంతరం అనుపానాన్ని సేవించుట. ఇది 
బృంహణంకలిగించును. కార్వరోగులను ఇది మంచిది. 


(సు.సూ. 46/420) 

అనుపాన యోగాలు : దీనిగూర్చి ద్రవ్యగుణంను పరిపూర్ణంగా 
తెలుసు కోవాలి. ఆచార్యులు అనుపానం గూర్చి. 

1. తర్పయతి (నూతనత్వం) ల ప్రీణయతి (మనశ్శాంతి) 

3. ఉర్ద్ణయతి (శక్తినిచ్చునది) 4. బృంహయతి (పోషించునది) 5. 
పర్యాప్తిమభిని వటియాతి భూకతమవసాదయతి తృప్తి (ఆహారం సేవన 
తృప్తి) 6 అన్న సంఘటి భీన్నయతి (ఆహారం చిన్న చిన్న ముక్కలుగా 
చేయుట. 7 మార్గవ మపాదయతి (ఆహారం మెత్తగా అగుట) 8. కేద్ద్రయతి 
(జిగురుగా తతుత ) 9. జారయతి (పరిపూర్ణముగా జీర్ణమవుట) 10: 
సుఖ పరిణామ యతి (సమానము చేరుట) 11. ఆషువ్యావయతి 
(ఆహారలేమి) 12. ఆహారస్య ఉపజన్యయతి (నరాలలోకి పక్వాహార పంపిణీ 
13.రోచన (ఆహార రుచినిపెంచును) 14. వృష్య (శక్తినిపెంచును) 15. 
(శమవహారము (బడలికను దూరం చేయును) 16. దీపనము 
(వేడిపుట్టించును) 17. దోష శమనము (చెడు దోషమును తొలగించును) 
18. పిపాసచ్చేదనము (దాహాన్ని అరికట్టును) 19. వర్ణకరము (రంగును 


ఉరి. లాలా లీపొస్య అనుపా వైస్య న్వన్వం 
కల్లించును, సుఖమును కల్లించును) 20. తృప్తికరము (సుఖమును, హాయిని 
కలించును) చ.సూ 27/325-26, సు.సూ 46/443. 
అనుపానం విరుద్ధమైతే కలిగే చెడు లక్షణాలు : వీటి గురించి పురాతన 
ఆయుర్వేద [గ్రంథాలు “వనాడో చెప్పాయి (సు.సూ. 46/447) 


1. ఊపిరి సరిగా తీసుకోలేక పోవడం 2. దగ్గు 8. చాతిలో ఇబ్బంది. 
4. చాతికి గాయమవటం ర్‌. మాటలో స్పష్టత లేకపోవటం 6. వ్యాధిని 
ఉదృతం చేసినట్టు కనబడినా ఈ పరిస్థితులలో అనుపానం వాడరాదు. 
ఒక వేళ వాక్‌. ఆస్య దుష్టి (నోరు పోడవుతుంది) అవుతుంది. అపుడు 
వమనం జరుగును. (అ.సం.సూ 10/56) 


1. ప్రయాణాలలో 2. వ్యాయాలలో 3.విపరీత చదువు 4. విపరీతంగా 
మాట్లాడుట 5. ఎక్కువ నిద్ర 6. ఎక్కువ పాడుట. (సు.సూ. 46/447) 
లలో అనుపానం మంచిదికాదు. 


అనుపానం తీసుకోకపోతే : అనుపానం లేకుండ గట్టి ఆహారము 
తీసుకుంటే ఆహారం చలన రహితముగా, అపక్వముగా ఆకే అపక్వ 
దోషజ ఆహర తిన్న లక్షణాలను కల్గించును. 


జొషదోపయోగ అనుపానం : అనుపానమును మందుతోపాటు వాడటం 
వల్ల మందు తేలికగా లోనికి ప్రవేశించును. మందుకు మంచి రుచిని 
కల్లించును, వ్యాధి తగ్గటానికి సహాయకారిగా ఉండును, మందు చెడు 
గుణాలు కల్గించకుండా అనుపానం కాపాడును. ఖచ్చిత అనుపానం 
త్వరగాను, సమర్థవంతముగాను శరీరంలోకి మందును చేరేటట్లు ఉపయోగ 
పడును. వ్యాధిపే ఖచ్చితంగా పనిచేయు పరిస్థితిని కల్పించును. 

దోషాన్ని అనుసరించి అనుపానం : 

1. వాతరోగికి అనుపానం : స్నిగ్ధ, ఉష్టపదార్థాలను అనుపానంగా 
వాడాలి. ఎందుకంటే వాతము రూక్షణము, “శీతమునుకల్ణి ఉండుటచేత 
(చ.సూ.27/321, సు.సూ 46/435, చ.సూ 1/59) 

2. పిత్తరోగికి అనుపానం : మధుర, శీతల పదార్థాలను అనుపానంగా 
వాడాలి. ఎందుకంటే పిత్తము ఆమ్ల, ఉష్ణ గుణాలమీ కల్లి ఉంటుంది. 
(చ.సూ 27/821)సు.సూ 46/435, చ.సూ 1/60) 

కఫరోగి అనుపానము : రూక్షణము, ఉష్ణము కలిగినఅనుపానం 
ఇవ్వాలి. ఎందుకంటే స్నిగ్ధ, శీతసణాలతు కలిగి ఉండుటచేత (చ.సూ 
27/821,సు.సూ 46/435; చ.సూ 1/61) 


శహిన్య ఆనుపాన్స్‌ నైన్యీ సర్వస్వం 


జా దం 
కొన్ని ప్రత్యేక వ్యాధులకు అనుపానాలు 


వ్యాధిపేరు అనుపానము 
ఆమలకి, ఆర్టక, చిత్రక, చూర్చోదక ధాన్యక, నింబుస్వరస 
పిప్పలి, ముస్తక, యవాని, లవంగ, శతపుప్పు, సైంధవ, 
సౌవర్చల, హరీతకి. 


1. ఆమాజీర్ణము | ఉష్ణోదక, ఆర్టక, శొంఠి, పిప్పలి, యవాని, చిత్రక,మస్తక 
యవానీ, హరీతకి, ఆమలకి, లవంగ. 
విభీతకి 


4. విసూచిక నింబుస్వరస, భృష్టజీరక, హింగు,యవానిచూర్ణ, మధు 


అతిసార-గ్రహణి 

సాధారణ ఉప మేధికా, మస్తక, లాక్ష అతివిష, ఇంద్రయవ, ఉష్ణోదక, 

యోగం కొరకు దధిమస్తు, దాడిమఆకు, మారేడు కాయ గుజ్జు 

ప్రత్యేక స్థితిననుసరించి 

1.అతిసారము | ముస్తకచూర్ణ, ఇంద్రయవ చూర్ణ, భృష్ట (వేయించిన) జీలకర్ర 
అతివిష, భృష్ట (వేయించిన) వాము, మధు (తేనె) 


2.అమాతిసారము | భృష్టజీరక, ఇంద్రయవ 
8.జ్వరాతీసారము భృష్టజీరక, మధు, తండులోదక 


4. గ్రహణి తండులోదక, మధు, భృష్టజీరక, ముస్తక చూర్ణ, దాడిమపత్ర 
స్వరస దధి మస్తు, బిల్వ మజ్ఞా (మారేడుకాయ గుజ్జు) 

ర్‌.రక్తాతిసారము | దాడిమ పత్రస్వరసం, మేడిచెక్క కషాయం, లాక్షా కషాయం, 
తేనె, మస్తక, గోక్షుర. 


ఉదరరోగము,కృమి | హరితకి, బిల్వపత్ర స్వరసం, పునర్నవా, గోమూత్ర, పిప్పిలి 
ఉష్ణోదక,నింబపత్ర స్వరసం, పలాశవీజములు, ఖర్జూర 
పత్రస్వరసం 


చీహిన్య్య తనుపాన వైస్‌ సర్వీస్వం 


50 _—_— — —————————————— 
అసపానమ 


ఉన్మాద, అపస్మార ఇక్షురస,అరటిబోదె,పురాణ ఘృతము, దాడిమ, శంఖపుష్టి, 
సర్పగంధ,తండులోదక, పటోలపత్ర, వచా,త్రిఫలా,తాళ, 
మధు, నారికేళోదక. 

కాస: సాధారణ కంటకారి,కర్మాటక శృంగి, 

ఉపయోగంకొరకు | ఘృత, మధుయష్టి, వంశలోచన, విభీతకి 
శర్మరోదక, వాసాస్వరస, ఆరక ఘృత మధు 


కర్మాటశ్ళంగి, పిప్పలి, విభీతకి,వంశలోచన, కంటకారి, మధుయష్టి 
క్షతజ,క్షయజ కాస | ఘృత, పిప్పలిచూర్ణ, మధుయప్టికుష్ట వార్తాక, ఫిరంగ, మసూరిక 

ఆమలకి, ఖదిర, గుడూచి, దారుహరిద్ర, ద్వీపాంతరవచా, 

నింబత్వక్‌, మంజిష్ట మాంసి, ముండీతక, మూషికవర్ణి, యష్టి 

సారివ, హరిద్రా, విడంగ. 

ఆర్ధక,కారవేల్లక, పత్రము, గుడూచి, తాంబూలము 
ఉపయోగంకొరకు | (తమలపాకు), తులసి, ద్రాక్షనారికేలోదక(కొబ్బరి నీళ్ళు) 
నిర్గుండి పత్రము, ఫర్పట, పిప్పలి, బిల్వపత్రరసం, భృష్టజీరక 


ప్రత్యెక స్థితులు 
వాతిక జ్వరము పిప్పలిచూర్ణం, ఆరక స్వరసం, మధు 


పర్పాటకక్వాథము, రక్తచందన జలము, శర్మరోదకము 
కూడిన జ్వరము తేనె 


ఆర్టక స్వరసము తేనె 
ఆర్టక స్వరసము తేనె, తాంబూల స్వరసం 


తులసి పత్రము, (త్రికటు, శర్మరోదకము, పారిజాత పత్రము, 
నిర్గుండి పత్ర స్వరసము, తేనె, కాల మేఘ స్వరసము. 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్య లాలా రే 


ఆ(మపత్రరసం, అరటిబొదె రసం, గుడూచీ స్వరసం, జంబు 
(నేరేడు) ఆకురసం, బంబీరస్వరసం, తండులోదక, దాడిమ 

పత్రరసం, ఉదుంబర (మేడిపండురసం) మాంసరసం, శతావరి 
స్వరసం, ధాన్యాదక, నారికేళోదక, పటోలపత్ర, లాజోదక. 


పాండు ఆమలకి, కోకిలాక్త గోఘృత, తిక్త నింబత్వక్‌,హరిద్రా,హరీతకి 
మలా స్కప 3 3 


కా ఇక్షుస్వరస, మూలకస్వరస హరీతకి శర్మరోదక 
నింబుస్వరస, గుడ, శర్మర. 


అశ్వగంధ, ఆమలకి, ఉదుంబర పత్రరసం, అరటిపండు, 
కరంజపత్రము, కోకిలాక్ష గుడూచీ సత్వం, గోక్షుర, తండు 
లోదక, తృణపంచమూల, దూర్వా, నారికేళోదక, నిర్మలి, 
పాషాణభేద, పునర్నవా, బింబిపత్ర, మంజిష్ట ముసలి,మాంసి. 


ఆమ్లకి, తండులోదక, నారికేలోదక, హరిద్రా,శతావరి, 
పాషాణభేద, దూర్వా, తృణపంచ మూలములు. 


ల్‌2 కన్య అఖపాశ వైస్య నర్వీన్వం 


యక్ష్మ 
సాధారణ ఉప అజాదుగ్ధ, పి పిప్పలి, మధుయపష్టి వాసా, 
యోగం కొరకు వంశలోచన, తాలీసపత్రి 


ప్రత్యేకస్థితులు 
సాధారణయక్ష్మ అజాదుగ్గ,పి పిప్పలి, మధుయపష్టి దూర్వా, వాసా 


సరక్తయక్ష్మ | యక్ష్మ ఉదుంబర ,విశల్యకరణి, ఖర్జూర, ద్రాక్షదూర్వా 


Fe ఖర్జూర, ఉదుంబర, ద్రాక్షదూర్వావాసాపత్రములు, విశల్యకరణి 
లాక్షదక 

వాతవ్యాధి, అశ్వగంధ, ఏరండతైలము, ఏరండమూలము, గుగ్గులు, 

ఆమవాత పురాణఘృతము, బలా, బిల్వత్వక్‌, మరీచ,రసూనా,రాస్సా, శిగ్భ 


ఆమలకి, ఉష్ణోదక, దాడిమ, నారికేలోదక, పటోలపత్ర, 
(వాంతులు) పర్పాటక, పిప్పలి,శుద్ధజలము, పూదీనార్మజలము, మధు 
జలము, యవాస్యర్మము, రక్తచందనము, శతపుష్పార్మము 
య ష్టి స్థూల ఏలా, త్వక్‌ (దాల్సిని.) 


ఉష్ణోదక,పురాణ గుడము (పాతబెల్లం), విఖీతకమజ్డా, 
స్రీదుగ్ధము, తులసీపత్రము, హింగు, కర్పూర,స్టూల, 
ఏలా, శృంగి, వాసామూల త్వక్‌. 


కులుత్ణ, వచా, ఘృతము, మధు, మధుయష్టి, కంటకారీ 


శ్వాస 

కా 

శూల, అరోచక 

ఉద్వర్తము అమలకి, ఆయపత్రము, ఆమ్లవేతస, చించాఫలము, త్రిఫల 
దాడిమ (ఆమ్ల), నారికేళ లవణము, పటోలపత్రము, బిల్వ 
పత్రము, యవానీ, సైందవలవణము, శతావరి, హరీతకి 
శతపుషా. 

హృద్రోగము అర్జునత్వక్‌, దాడిమ ఫలము యొక్క రసం, బల, మాంసి, 

మధు, జటామాంసి కషాయము. 


రహస్య తనుపాన్స్‌ వైన్యీ సర్వీస్వం — 


విరుద్ధాహార, విహారముల గుణములు 
(ద్రవ్యము విరుద్ద ద్రవ్యములు / ఆహారములు 
లవణ,కటు, తిక్త, కషాయరసములు 


ఆలస్యము(షజకమ) | కఫకారక ఆహారము మరియు అతినిద్ర 


ఆహారము సరిగ్గా వండని / ఉడకని ఆహారము 
సరియైన ఇంధనము వాడకుండా తయారు చేయబడిన 
ఆహారము, బాగా పండని అతిగా పండిన లేదా విపరీతమైన 
మార్పులతో ప్రభావితమైన ఆహారము. 
బాగా జన సమ్మర్దము కలిగిన ప్రదేశములోభుజించుట, 
మాంసము, సర్షప శాఖము(ఆవాల ఆకులు) మరియు 
గొరెపాలు కలపడము విరుద్ధము 


తేనె,నువ్వులు, బెల్లము, పాలు,మినుములు,ముల్లంగి,కమల 
నూ నాళములు, అంకురితధాన్యము (మొలకెత్తిన ధాన్యము),వసా 
(జంతువుల క్రొవ్వు) 


ఇక్షు వికారము చేపలు, చఠక (పిచ్చుక), మయూర (నెమలి), లావక, తిత్తిర 


(చెరుకువుత్సత్తులు) | కపింజల, గొధామాంసము (ఉడుము మాంసం) 
ఏరండ లేదా 
ఏరండతైలపాక 
ద్రవ్యములు 


బెదక మాంసము 

(నీటిలో ఉండు | తేనె,నువ్వులు,గుడము (బెల్లము), దుగ్ధ (పాలు) మాష 

జీవులమాంసము) | (మినుములు),మూలక (ముల్లంగి) కమలనాళము,అంకురిత 
ధాన్యము, వసా (కొవ్వు 


క్రవ్య లేదా ఆమ పిత్తము లేదా సురా (మద్యము) 
మాంసము(వందని 
పచ్చిమాంసము) 


కదళీఫలము మాష (మినములు), ద్విదశ (పప్పుధాన్యములు) 
(అరటి) కషాయము 


రే రహన్య అఖపాశ వైస్య నర్వీన్వం 


ద్రవ్యము విరుద్ద ద్రవ్యములు / ఆహారములు 


గ్రీష్మబుతువు, మధురసములు 
అసాత్య్యములు 


క్రూరకోస్టము మృదువీర్యము 
(దీర్ణకాలమలబద్ధత ) (మృదువిరేచక ద్రవ్యము) 
మద్యము, మైరేయ (మాదకపేయము) మధు 


గామ్యమాంసము తేనె,నువ్వులు,బెల్లము,మినుములు,ముల్లంగి 
(పెంపుడు,పశు కమలనాళములు, మొలకెత్తిన ధాన్యము 
వుల మాంసము) | వసా (కొవ్వు) 


ముల్లంగి, సూకరమాంస (పందిమాంసము) 


నెయ్యి లేదా బాగా | పదిరోజులు లేదా ఆపై కంచుపాత్రలో నెయ్యిని 
భద్రపరచుట విరుద్ధము 


అరటిపండు (కదలిఫలము) 


కహెయు రయ 


తక్రము(మజ్జిగ) | కంపిల్లక, కదలి (అరటి) పెరుగలో కలిపిన 
అరటిపండు 


ఉపోదికా శాకము (బచ్చలి) 


దుగ్ధము (పాలు) | ఆమ్లరసము, లవణరసము, మత్స్య (చేపలు), గ్రామ్య 
అనూప, బెదకమాంసము, ముల్లంగి, వెల్లుల్లి, శిగ్రు (మునగ) 
అర్జున, సురసా (తులసి) మధు (తేనె), నాడీశాకము,వంశ 
పత్రము, లకుచ, ఆమ, అమ్రాతక, బీజాపుర, కరమర్ద, 
కదలి, దంతశఠ (పెద్దనిమ్మ),బదర (రేగు), కోశామ,జంబూ 
కపిత్థ(వెలగ), చించా, అక్షోట, పనస, నారికేళ ఆమ్మదాడిమ 
ఆమలకీ, కంగునీ, మకుష్టకులత్థ,మాష (మినుములు), 
నిష్పావ,రోహిణీశాకము, కూష్మాండ, ఛత్రక, వంశ అంకురణ 
తిలపిణ్యాక(నువ్వులపిండి), దధి (పెరుగు), తైలము (నూనె) 
అంకురితధాన్యము, పిష్టమయ పదార్ధాలు (పిండివంటలు) 
శుష్మశాఖములు, అజా (గొర్రె), గోధ (ఉడుము) సూకర 


మాంసము (పందిమాంసము), శశక (కుందేలుమాంసము) 
పారావత మాంసము (పావురాయిమాంసము) మద్యము. 


రహస్య థనుపాన వైస్య సర్వస్వం లా క 
ద్రవ్యము విరుద్ద ద్రవ్యములు / ఆహారములు 
మధుర రసము | లవణ (ఉప్పు), ఆమ్ల (పులుపు), కటు (కారము) తిక్త 
(చేదు),కషాయ (వగరు) రసములు. 
మృదుకోష్టము గురుద్రవ్యము, గురుద్రవ్యము యొక్క ఆధిక్యత 


అ 
తేనె ఉష్ణద్రవ్యములు, స్నేహద్రవ్యములు (నెయ్యి,నూనె, 

క్రొవ్వు), వసా (కొవ్వు), మజ్జ (మూలుగ) పాలు 

నాడీ శాకము, వంశపత్ర, లకుచ, వేడిగా ఉన్న తేనె, తేనె 
నెయ్యి సమభాగములో సేవించుట, తేనే వర్షపు నీరు (తార్య 
జలము) సమభాగములో సేవించుట, తేనె, పుష్మరబీజములు 
సమభాగములో సేవించుట, తేనెతో వేడినీరు, ముల్లంగి,నీరు, 
రోహిణీశాకము, పందిమాంసము కలిపి సేవించుట,సన్నిపాత 

త్రి 


జ్వరములో తేనె సేవించుట విరుద్ధము. 


స్నేహద్రవ్యము | అంతరిక్ష జలము (వర్షజలము) 
కొవ్వుపదార్థములు 
నాడీశాకము, ఆవాలనూనెతో చేయబడ్డశాకము 


కమలమూలము, పుష్మరమూలము,గంభారీ, పాలు,తేనె 
కలిపివాడుట, హారిలమాంసము, కపోత మాంసము 


స్రిగ్గ, శీతల జెషధ | అనూపదేశము, శీతాకాలము 
ములు, ద్రవ్యములు 


హారిద్రమాంసము | బార్‌బెర్జి కర్ణతోవండినమాంసము, పసుపు, తేనె. 


56 లా హన అనుపా వైష్య సర్వస్వం 
అనువానం ఎంత మోతాదు వాడాలి ? 


ఈ విషయం గూర్చి శారంగధర సంహిత యందు అనుపానం చూర్ణం, 
లేహ్యం, గుటికలుగా ఉపయోగించేటప్పుడు 

వాతరోగాలలో 8 ఫలాలు (120 మి.లీ.), పిత్తరోగాలలో 2 ఫలాలు 
(80మి.లీ. ), కఫరోగాలలో 1 ఫలము (40 మి.లీ.) అనుపానంగా వాడాలి. 
(శా.సం.మ. 6/4) 


వివిధ కోణాలలో వివిధ అనుపానములు : బృహత్‌ త్రయమునందు 
ముఖ్య బెషధమునకు వివిధరకాల అనుపానములు సూచించారు. వాటిని 


పట్టికలో పొందుపరుస్తున్నాను. 
ట్ట ర్త 


రోగాలు - సాధారణ అనుపానాలు 


1. అజీర్ణం: ఉసిరి, అల్లం, చిత్రక, చూర్గోదక, ధాన్యక, నింబుస్వరస, 
పిప్పలి, ముస్తక యవాని, లవంగ, శతపుష్ప, సైంధవలణ సౌవర్పలలవణ, 
హరీతకీ. 

ఆమాజీర్లం : ఉష్ణోదకము, ఆర్ధక, శొంఠి, పిప్పలి, యవాని, చిత్రక, 
ముస్తక 

విదగ్గాజీర్ణం : నింబూస్వరసం, చూర్గోదక, వేయించిన జీరక, యవాని, 
హరీతకీ ఆమ్లకి, లవంగ 

విష్పభ్దాజీర్ణం క ధాన్యక, తండూలోదక, సైంధవలవణ, సౌవర్పలవణ, 
శతపుష్ప, హరీతకి, విభీతకి 

2. అతిసారం : అతివిష ఇంద్రయవ, ఉష్ణోదక, దదిమస్తు, దానిమ్మ, 
బిల్వ, మేదిక, ముస్తా, లాక్షా 

అతిసారం : ముస్తకచూర్ణం, ఇంద్రయవచూర్ణం, వేయించిన జీరక, 
అతివిష వేయించిన యవాని, మధు 

ఆమాతిసారం : వేయించిన జీరక, ఇంద్రయవ 

జ్వరాతిసారం : వేయించిన జీరక మధు, తండులోదక 


రకాతిసారం : దాడిమ చిగుళ్ళరసం, ఉదుంబర కషాయం, లాక్షా, 
మధు, ముస్తా చూర్ణం, గోక్షుర 


రహస్య ఠనుపాన నైస్య సర్వీస్యం లాలా ల్‌/ 

8. అలసక : నింబుస్వరసం, హింగు, మధు, వేయించిన జీరక, 
యవానిచూర్ణం 

4. అపస్మార,ఉన్మాద : ఇక్షురస, కదలీకాండం, పురాణఘృతం, 
దాడిమ, శంఖపుప్పి, సర్పగంధా, తండూలోదక, పటోలపత్ర, వచ, త్రిఫల, 
తాళపత్ర, మధు,నారికేళజలము. 

5. చర్జి : ఆమ్లకి, ఉష్ణోదక, దాడిమ, నారికేళోదక, పటోలపత్ర, 
పర్పాటుక, శుద్ధ జల, పిప్పలి, పుదీనార్మ మధు+జల, యవాని అర్మ 
రక్తచందన, యష్టి, శతపుష్పు, త్వక్‌ 

6. గ్రహణి : తండూలోదక, మధు, వేయించిన జీరక, ముస్తక, 
దదిమస్తు, దాడిమ, బిల్వ 

7. హిక్కా: కులళత్ధ, పిప్పలి, దేవదారు, ఆరక స్వరసం, మధు, 
కులాంజన, వచ, నెయ్యి, యష్ట్టి, కంటకారి 

8. హృద్రోగ : జరామాంశి కషాయం, అర్జున, మధు, బలా, దానిమ్మ 
ఆకుల కషాయం 

9. జ్వర : ఆగక, కారవేళ్ళక, గుడూచి, తంబూల, ద్రాక్ష తులసి, 
నారికేళ, నిర్గుండి, పటోలపత్ర, పిప్పలి, పర్పాటకము. బిల్వ పత్ర స్వరసం. 
మధు, వేయించిన జీరక, మరీచ శర్మరోదక 

వాతికజ్వర : పిప్పలీ చూర్ణం, మధు, ఆర్టక స్వరసం 

పిత్తజ్వర : పర్పాటకక్వాధ, రక్తచందన జలం, శర్మరోదక 

శ్లేష్మక జ్వర : శొంరఠిచూర్ణ, మధు 

ప్రతిశ్వాయయుక్త : తంబూలస్వరస, మధు 

అజర్ణయుక్త : ఆర్టక స్వరస, మధు 

వాత, కఫజ్వర : ఆర్టక స్వరస, మధు, తంబూల స్వరసం 

విషమజ్వర : తులసీపత్ర, త్రికటు, శర్మరోదక, పారిజాత, నిర్దుండి, 
మధు, కాల మేఘస్వరసం 

వాతోల్బన సన్నిపాత : నారికేళజలం, తంబూల స్వరసం, దశమూల 
క్వాధ, జటా మాంళి క్వాధ, ఆర్టక స్వరసం 

పితోల్బన సన్నిపాత i భృంగరాజ స్వరసం, మధు, ఆర్ట, స్వరసం, 
వేయించిన జీలకర్ర 


ర — కన్య అనుపా వైష్య సర్వీస్వం 

కఫోల్బన సన్నిపాత : ఆగక స్వరసం, మధు, పిప్పలి, కంటకారీ 
క్వాధ, తాంబూల స్వరసం 

అన్నిరకాల సన్నిపాత జ్వరాలు : బిల్వదళాలు, గుడూచి సత్వ, శొంఠి, 
మధు 

10. కామల : ఇక్షుస్వరసం, ములకస్వరసం, హరీతకీ, శర్మరోదక, 
నింబుస్వరసం, గుడ, శర్మర 

11. కాస : కంటకారి, కర్నాటక శృంగి, ఘృత, యష్టిమధు, 
వంశలోచన, విభీతకి 

వాతజకాస : శర్మరోదక, వాసాస్వరసం, ఆర్టక, ఘృతం, మధు 

పిత్తకఫజ : కర్మాటకశ్ళంగి, పిప్పలి, విభీతకి, వంశలోచన, కంటకారి, 

క్షతజరిక్షయజ : ఘృత, పిప్పలి చూర్ణ, యష్టిమధు 

12. కృమి,ఉదరశోధ : హరీతకి, బిల్వపత్ర, పునర్ణవా, గోమూత్ర, 
పిప్పలి, ఉష్ణో దక, నింబపత్ర, విడంగ, పలాశ బీజ, ఖర్జూరపత్ర 

18. కుష్టు వాతరక్త,ఫిరంగ, మసూరిక : ఆమ్లకి, ఖదిర, గుడూచి, 
దారు హరిద్రా ద్వీపాంతరవచ, నింబత్వక్‌, మంజిష్ట, జటామాంశి, మధు, 
మూషికాకర్ణి, యష్టిమధు, సారిబా, హరిద్రా, విడంగ 

14. పాండు : ఆమ్సకి, కోకిలాక్ష గోఘృతం, తిక్త, నింబత్వక్‌, హరిద్రా, 
హరీతకి 

15. ప్రమేహ& మధుమేహ : అశ్వగంధ, ఆమ్లకి, ఉదుంబర, 
కదలీ,కరంజ, కోకి లాక్ష, గుడూచి, గోక్షరర, తండూలోదక, 
తృణపంచమూల, దూర్వా, నారికేళోదక, నిర్మలీ పాషాణబేధ, పునర్ణవా, 
చించప[త్ర) మంజిష్ట్ర ముసలి, జటామాంశి. 

ప్రమేహ : ఉదకమేహ : బింబీపత్ర, పునర్ణవా, ఉదుంబర, కరంజ, 
నిర్మలి 

పిష్ట లశిక, హరిద్రా, వసా : పునర్ణవా, కోకిలాక్ష రోక్షుర, జఠామాంశి 

శుక్రమేహ : అశ్వగంధా, శతావరి, బలామాల, ముసలి, హరిద్రా, 
మంజిష్టా 

రక్తమేహ : విశల్యకరణి, వస, శ్వేత దూర్వా 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం క 
ప్రమేహ : త్రిఫల, పిప్పలి, ఆమ్లకి, గుడూచి, హరిద్రా, బలా, మాంశి 
జెపసర్గికమేహ : కదళి, శర్మరయుక్తదది, కంకోల, గోక్షుర, 
శ్వేతచందన 
మూత్రకృచ్చ : ఆమ్లకి, తండూలోదక, నారికేళోదక, హరిద్రా శతావరి, 
పాషాణబేధ, దూర్వా, తృణ పంచమూలములు. 

16. రక్తపిత్తం : ఖర్జూర, ఉదుంబర, ద్రాక్షా, దూర్వా, వాసా, 
విసల్యకరణి, లాక్షోదక 

17. శూల, అరోచక, ఉదావర్త : ఆమ్లకి, ఆమపత్ర, ఆమ్లవేతస, 
చించాఫల, త్రిఫల, దాడిమ, నారికేళలవణ పటోలపత్ర, బిల్వపత్ర, 
యవాని, సైందవ లవణ, శతావరి, హరీతకి, శతపుప్పి 

18. స్వరభంగ : కుళాంజన, వచ, ఘృత, మధు,కంటకాది, 
యష్టిమధు 

19. శ్వాస : ఉష్ణోదక, పురాణగుడ, విభీతకి, మజ్జ, స్రీ దుగ్ధ, 
శృంగి, తులశి, హింగు, కర్పూర 

20. తీక్షణ (ఉష్ణం) : ఆమపత్ర స్వరసం, కదలీకాండం, గూడూచి 
స్వరసం, జంబూపత్ర స్వరసం, జంబీరస్వరసం, దాదిమపటత్ర స్వరసం, 
ఉదుంబర ఫలరసం, తండూలోదక, మాంసరసం, శతావరి స్వరసం, 
ధాన్యోదక, నారికేళోదక, పలోటపత్ర 

21. వాత వ్యాధి మరియు ఆమవాత : అశ్వగంధ, ఎరండతైల 
ఏరందమూల, గుగ్గులు, పురాణ ఘృతం, బలా, బిల్వ త్వక్‌ మరీచ, 
రసోన, రాస్మా శిగ్రు 

22.యక్ష్మ : అజదుగ్ధ, పిప్పలి, మధుయపష్టి, ద్రాక్షా, ఖర్జూర, 
తాళిసపత్ర, దూర్వా వంశలోచన, వాసా 

సరక్త : ఉదుంబర, విశల్యకరణి, ద్రాక్షా, దూర్వా, వాసా 

283. ఆర్మలు : భల్లాతకి, చిత్రక 

24. ప్లీహరోగం : పిప్పలి చూర్ణం 

25. విష : శిరీషత్వక్‌, శిరీష ఫలచూర్ణం 

26. ఉదర : విరేచన ద్రవ్య 

27. గరళదోషం : స్వర్ణభస్మం 


60 


28. 
29. 
30. 
31. 
832. 
833. 
34. 
85. 
36. 
37. 
తిరి. 
39. 
40. 
41. 
42. 
438. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
ర్‌1. 


ర్ర్‌2, 
ర్‌తి. 
ర5్‌4. 


రహిస్య అపాన్‌ వైస్యీ సర్వీస్వం 
వాతరక్తం : గుడూచి స్వరసం 
ఆర్థిత : మాషా (షు 
మేదోరోగం : తేనె+వేడినీరు 
ప్రదర : లోద్రాత్వక్‌ 
అరుచి : గుగ్గులు 
ఆమ్లపిత్త : ద్రాక్షా 
శోక : మధ్యము 
ఆమ్లపిత్త : ద్రాక్షా 
మూత్రకృచ్చ 3 కూష్మాండ స్వరసం, శతావరి క్వాధ 
నేత్రరోగ : త్రిఫలక్వాధ, త్రిఫల హిమ కషాయ, త్రిఫల పాంట 
కుష్ట : ఖదిరక్వాద, శారిబాక్వాధ 
నిద్రాక్షయ : గేదెపాలులో పంచదార కలిపి 
శ్విత్ర : బాకుచి విత్తనాలు 
వమనం : లాజమాండ+తేనె 
ఊర్థ్వశూల : తీక్ల బెషధాలు ఉదా : కట్సల 
పార్వశూల : పుష్మర మూలం 
మూర్చ : బ్రహ్మి శంఖపుప్పి, వచ 
కార్మ్మ : మాంసరసం+నెయ్యి 
అశ్యరీ : కులుత్ణ, పాషాణభేద 
గుల్మ : శిఘుమూలత్వక్‌ 
విద్రది : రక్తమోక్షణ 
హిక్కా : లాక్షరసంతో నశ్యము 
దాహ : శీతల ద్రవ్య 
భగంధర : కుక్క ఎముకలను గాడిదరక్తంతో కుమ్మి పైకి 
వేయాలి. 


స్వరబేధ న పుష్మరమూలం+లేనె, ఉష్టజలం+లవణం 
భల్లాతక మరియు తువరక స్నేహపానం : చల్లని నీరు 
పెరుగు, తేనె, పాలు : కాచి చల్లార్చిన నీరు 


శహిన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 61 


అనుపానాన్ని ఎలా ఎన్నుకోవాలి / ఎంచుకోవాలి? 


1. దోష 2 దేశ 3 రోగ 4 ఆహార 5 బెషధము 6 రోగి 7 కాల అనే 
విషయాలు గుర్తించి అనుపానాన్ని ఎంచు కోవాలి. 


1. దోషం : వాతదోషం - స్నిగ్గ మరియు ఉష్ణ 

2. పిత్తదోషం - మధుర మరియు శీత 

3. కఫదోషం - రూక్ష మరియు ఉష్ణ 

4. రక్త దోషం - క్షీర మరియు ఇక్షు రస 

2. దేశ : ఏదేశమువారి యొక్క ప్రాంతాన్ని అనుసరించి అనుపానం 
మారవచ్చు. 

3. రోగం : పాలురక్త పిత్తమందు, ఆర్థక స్వరసం జ్వరమునందు 

4. ఆహారం : పధ్యాహారము, రోగిని బట్టి మారవచ్చు 

5. బెషధం : నెయ్యి తర్వాత వేడినీరు సేవనం లాంటివి 

6. రోగి రోగం అనుసరించి రోగి పరిస్థితిని బట్టి అనుపానం 

కాలం : బుతువునుబట్టి అనుపానం మారుతుంది. 


1. శిశిర బుతువు - పిప్పలి 
2. వసంత బుతువు - మధు 
8. గ్రీష్మ బుతువు - గుడము 
4. వర్ష బుతువు - లవణం 
5. శరత్‌ బుతువు - శీతజలం 
6. హేమంత బుతువు - శొంఠి 


వాగ్బటాచార్యుడు చెప్పిన అనుపానాలు, రోగాలు 
. శూల - హింగు+ఘృత 

| జీర్ణజ్వర -పిప్పలి+మధు 

. వాతవ్యాధి - రాస్తా +ఘృత 

. శ్వాస - ్రికటు+మధు 

. శీత (రొంప) - తాంబూల+మరీచ 

. ప్రమేహ - త్రిఫల+శిలాజిత్తు 


రా లయ ల [౬౭4 


62 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
7. సన్నిపాత - ఆరక స్వరస + తేనె 
రి. గ్రహణి - తక్ర 
9. విష- స్వర్ణ 
10. వమన - లాజ 
11. అతిసారం - కుటజ 
12. రక్తపిత్త-వాసా 
13. అర్మ - చిత్రక 
14. క్రిమి-విడంగ 
15; అజీర్ణ-వేడినీరు 
16. క్షయ-పాలు, మాంసరసం 
17. పాండు - పునర్ణవా 
18. కాస - వాసా 


వేదకాలంనాటి మూలికలు / మందులు 


బుగ్వేదము : 1 కింశుక 2 ఖదిర 8 దూర్వా 4 కామల 5 సోమలా 6 పిప్పలి 7 
ఆమ్లకి 8 కరంజా 

యుజర్వేదము : 1 సక్తు 2 పారివస 8 మధు 4 గోధుమ 5 మసుర 6 ముగ్ధ 7 
మాష 8 తిల 9 ప్రియంగు 

అధర్వణ వేదం: 1 అపామార్గ 2 అర్మ 3 అశ్వర్థ 4 అర్జున 5 ఖదిర 6 తిల 7 
యవ 8 పిప్పలి 9 పృళశ్చిపర్ణి 10 బిల్వ 11 ఉదుంబర 12 ఇక్టు 13 లాక్షా 14 సహదేవ 
15 సోమ 16 గుగ్గులు 17. ముంజా 

అలాగే తయారీ విధానాలు పూర్వకాలం (వేదకాలం అనుసరించి) 

1 స్వరసము 2 క్షీరపాకము 3 అరిష్టా 4 సంధాన 5 దధి 6 ఆసవ 7 తక్ర 8 
నవనీతం 9 ఆజ్య (ఘృతసర్చి, అగుట) 10 లాజ 11 ఓదన 12 ఫాంటా 18 లేహ్యం 
14 నశ్య 15 యవాగు 16 మైత్రావరుణి 17 వాజిన 18 అమిక్ష 19 మస్తు 20 తైల 21 
అన్న 22 శక్తు 23 మధు 24 బక్కస 25 కిణ్వ 26 అంకురిత కృహి 27 పేయ 


పైవాటిని అనుపానముగా ఎలా వాడతారో ఈ (గ్రంథమునందు వ్రాసాను. అయితే 
పై వానిలో కొన్నిటిపేర్లు మార్పు జరిగినవి అంతేగాక కొన్నిటిని ఇపుడు తయారు చెయ్య 
లేని పరిస్థితి కావున నేటికాలాను గుణంగా మనకు అవసరమైన / ఉపయోగమైన / 
వాడుకలో ఉన్న వాటిలనే ఈ గ్రంథమందు వ్రాయుట జరిగింది. 


రహస్య అశుపాన్‌ వైన్యీ స్రర్వీస్వర 


రసగుణ వీర్య విపాకాలు గూర్చి మనకు ఆధునిక పద్ధతి ప్రకారం 


రుచులు నాలుగు. 
1. తీపి 2. చేదు 3. లవణం 4. పులుపు ఈ నాలుగు రుచులను 


నాలుక 
1. తీపి 
2. లవ 


గుర్తించ గలదు. 
- నాలుక చివర 


ణం - నాలుకంతా 


3. పులుపు - ప్రక్కలు 
4. చేదు - నాలుక వెనుకభాగమందు బాగా తెలుస్తుంది. 

రసం (రుచి) ఏ విధంగా మారుతుందో పూర్వులు చెప్పిన సిద్ధాంతం 
(పంచభూతాలను అనుసరించి) 


చరకుడు సుశ్రుతుడు 
నీరు+ప్ఫథధ్వీ పృధ్వీ+నీరు 
పృధ్వీ+అగ్ని నీరు+అగ్ని 
నీరు+అగ్ని పృధ్వీ+అగ్ని 
వాయు+అగ్ని వాయు+లఅగ్ని 
వాయు+ఆకాశ వాయు+ఆకాశ 


వాయు +పృథ్వీ పృధ్వీ+వాయు 


63 


వాక్స్‌టుడు నాగార్జునుడు 
పృధ్వీ+నీరు పృధ్వీ+నీరు 
పృధ్వీ+అగ్ని నీర+అగ్ని 
నీరు+అగ్ని  అగ్ని+నీరు 
వాయు+అగ్ని అగ్ని+వాయువు 
వాయు+ఆకాశ ఆకాశ+వాయు 


వాయు +పృథ్వీ అగ్ని+వాయు 


రసము - వివిధ బుతువులలో 


పాంచభౌతికమిలితము 
వాయు + ఆకాశ 
వాయు + పృధ్వీ 
వాయు + అగ్ని 
పృధ్వి + అగ్ని 

నీరు + అగ్ని 

పృధ్వి + నీరు 


654 లీహిస్య అపాన వైష్య నర్వన్వం 
రసము వాటి వివిధ స్వరూపాలు, దోషాలు 

1. మధురము 

(ఎ) దోషముపై ప్రభావము వాతపిత్త, శమక, కఫ వర్ధకము 

(బి) కర్మ (చర్య) : ధాతువర్ధన, ఓజో వర్ధనము, క 
ఇంద్రియ ప్రసా దన, బల్య, వర్ద, విషహర, రీక్ష్య ప్రశమన, దాహ(ప్రశమన, 
కేశ్య, కంటివర్థక, జీవనీయ, బృంహణీయ, సందానకర, స్థన్యజన్య. 

(సి) ఎక్కువ వాడితే కలిగే రోగాలు / వ్యాధులు : స్థాల్య, మార్గవకర, 
అలస్య గౌరవ, అరుచి, అగ్నిమాంద్య, అతినిద్ర, అస్య, కాంత, మాంసవృద్ధి, 
శ్వాస, కాస, ప్రతి శ్యాయ అలసక, శీతజ్వరము, అస్య మాధుర్య, చర్ధి, 
అలస శీతజ్వరము, అస్యమాధుర్య, చరి, సంజ్ఞనాస, స్వరభంగ, గళగండ, 
గండమాల, శ్లీపద, శోఫ, వస్థిరోగ, ధామనిలేప, నేత్రరోగ, కఫ వికార. 

తగిన వ్యాధులు : 3 ఊక న అస్థిభంగ, మూర్చ, క్షత క్షీణ, రక్తపిత్త 
తగిన వ్యాధులు. 

2, లవణం : 

(ఎ) దోషముపై ప్రభావము : వాతశామక, పిత్త, కఫవర్ధక 

(బి) కర్మ: పాచన క్లేదన, దీపన, ఛేదన, భేదన వికసి, స్రోతో శోధక, 
శరీర మార్ధనకర, సంశోధన, ధాతు శైధిల్యకర, రుచ. 

(సి) ఎక్కువ వాడటం వల్ల కలిగే రోగం : పిత్తవృద్ధి, రక్తవికార, తీక్ట 
మూర్చ, సంతాప, మాంసగత, కుష్ట శోధ, దంతచలన, నపుంసకత్వ 
వలి, పలిత్య, ఖాలిత్య, రక్తపిత్త, ఆమ్షపిత్త, విసర్పి, వాతరక్త విసర్చిక. 

తగిన వ్యాధులు : వాతరోగ, అగ్నిమాంద్య, శూల, మధుమేహ, 
శ్వాస 

8. ఆమరసం 

(ఎ) దోషముపై ప్రభావం : పిత్త, కఫ వర్ధక, వాతానులోమన 

(బి) కర్మ: దీపన, పాచన, బృంహణ, హృద్య, కోష్ట విదాహి వ్యవహి. 

(సి) ఎక్కువ వాడటం వల్ల కలిగే వ్యాధులు / రోగాలు : దంతహర్ష 
తీక్ష రోమ హర్షణ, పిత్తవృద్ధి, రక్తవికార, మాంస విదాహ, శరీర శైధిల్యం, 
శోధ, హృదయదాహ, కంఠదాహ, సర్వాంగ దాహ 

(డి) తగిన వ్యాధులు : హృద్రోగ, అగ్నిమాంద్య, వాతరోగము. 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 65 

4. కటురసం 

(ఎ) దోషముపై ప్రభావం కఫ శామక, వాతపిత్త వర్థక 

(బి) కర్మ: ముఖశోధన, అగ్నిదీపన, ఇంద్రియ దౌర్బల్య, కందూహర, 

(వ్రణరోపణ, క్రిమిహర, మాంసలేఖన, [శ్రోత వివరణ. 

(సి) ఎక్కువ వాడటం వల్ల కలిగే వ్యాధులు / రోగాలు నపుంసకత్వ, 
మూర్చగ్గాని, కృశత్వం, (భ్రమ, దాహ, తీక్ట, కంప, సర్వాంగశూల, 
వాతరోగం 

(డి తగిన వ్యాధులు - కండు, వ్రణ, గ్రహణి, అగ్నిమాంద్యము, 

కఫ వికార 

ర్‌. తిక్తరసం 

(ఎ) దోషముపై ప్రభావం - పిత్త కఫశామక, వాతవర్థక 

(టి) కర్మ : విషహర, క్రిమిహర, కండూహర, దాహహప్రశమన, 

రీక్ష్య, (ప్రశమన, లేఖన, స్థన్య శోధన, ధాతు శోషణ 

(సి) ఎక్కువవాడటం వల్ల కలిగే వ్యాధులు / రోగాలు : రూక్షత్వం, 

విషలక్షణ, ధాతు క్షయ, ఓజోక్షయ, శ్రోతోక్షరత్వ గాని, మోహ, (భ్రమ, 
ముఖశోష, శరీర శోష, దౌర్భల్యం మొ॥వి 

ముఖ్యవ్యాధులు : ఆమ్లపిత్త, ఆమవాత, కుష్టు (క్రిమిరోగం, మేదో 

రోగం. 

6. కషాయ రసం 

(ఎ) దోషముపై ప్రభావం- పిత్త, కఫహర, వాతవర్థక 

(వి) కర్మ : శంశమన, సం(గ్రహి, సంధానకర, రోపణ, శోషణ, 

స్థంభన, రక్తప్రశమణ, లేఖన, త్వచ్య, విష్టంవీ, జ్వరహర, చేదన మొ॥నవి. 

(సి) ఎక్కువవాడటం వల్ల కలిగే వ్యాధులు / రోగాలు : ముఖ శోధ, 

హృల్పీడ, అధ్మాన, వక్రహ(శ్రోతో రోధ, నీలపురంగు మచ్చలు, 
జీర్ణశక్తిమారుట, నపుంసక లక్షణం, మూత్రవేగం తగ్గుట, మలబద్దకం, 
కృశత్వం, పక్షాఘాత, అర్థిత, ఆపతనకన మొ॥నవి. 

(డి) తగినవ్యాధులు : అతిసారం, గ్రహణి, త్వక్‌ వికార, మేదోరోగ 


66 కహక్య అఖపాశ వైన నర్వీన్వం 


రస ప్రభావం దోషము - దూష్యము 

రసం ప్రకోపం ప్రశమనం ధాతువుపై ప్రభావం 
1. మధుర కఫ వాత,పిత్త _ ధాతువృద్ధి 

2. ఆమ్ల కఫ,పిత్త వాత హృద్య 

8. లవణం కఫ,పిత్త వాత శుక్రక్ష్టయ 

4. కటు పిత్త వాత కఫ ధాతుక్షయ 

5. తిక్త వాత కఫ, పిత్త _ ధాతుక్షయ 

6. కషాయ వాత కఫ, పిత్త ధాతుక్షయ 


రసము - ఆహార జౌషధాలలో ఉపయోగం 
1. ఆహారంలో 
1. ప్రధమావస్థయందు - మధురరసం 
2. మధ్యమావస్థ యందు - ఆమ్ల మరియు లవణ రసం 
8. అంత్యావస్థ యందు తిక్త, కటు, కషాయ రసాలు 
భావమిథశ్రుని ఆలోచన ప్రకారం మధురరసం చివర ఇవ్వాలని 
చెప్పారు. 
దోషము- జౌెషధమునందు రసం వాడకం / ఉపయోగం. 
1. కఫ ప్రకోపం / లోపం-కటు-కషాయరసం 
2. పిత్త ప్రకోపం / లోపం - తిక్త - మధుర కషాయం 
3. వాత ప్రకోపం / లోపం-లవణ-ఆమ్ల-మధురరసాలు. 
గుణం : గుణమనేది ద్రవ్యం యొక్క ముఖ్య లక్షణం ఇది. ద్రవ్యం 
యొక్క చేష్టను చెపుతుంది. ప్రత్యేక లక్షణములు తెల్పును. ఈ గుణాలు 
ఆయుర్వేద వేత్తలు చెప్పినవి 41 కలవు. 
1. ఆధ్యాత్మిక గుణాలు 6; 2. గుర్వాది గుణాలు -20; 3. పారాది 
గుణాలు 10; 4. విశిష్టగుణాలు 5 = 41 యోగేంద్రనాధ్‌ మనస్‌ను 
చేర్చి 42 గుణాలు ప్రతిపాదన చేసారు. 


1) వైశేషిక గుణాలు (ఖచ్చితగుణాలు / లక్షణాలు) 
2) సామాన్య గుణాలు (సాధారణ గుణాలు/లక్షణాలు) 


కీహన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం —60 

3) ఆత్మగుణాలు (ఆత్మగుణాలు /లక్షణాలు) 

మరలా సామాన్య గుణాలు 2 రకాలు 

1. గుర్వాది గుణాలు 2. పరాది గుణాలు 

గుర్వాది గుణాలు (20) 

1 గురు (HeViness) 2 లఘు (Light) 3 శీత (0010) 4 ఉష్ణ (Hot) 5 స్నిగ్ధ 
(Unctuous) 6 రూక్ష (Dryness) 7 మందగుణ (14110) 8 తీక్ష్య (Sharp) 9. స్ధిర 
(lImmobility) 10. చర (Mobility) 11 మృదు (Softness)12 కఠిన (Hardness) 
13 విషాద (01620659) 14 పిచ్చిల (Stickness) 15 శ్లాక్షణ (Smoothness) 16 
క్షార 17 సూక్ష్మ (fineness) 18 స్తూల (91110659) 19 సంద్ర (Torbidity) 20 ద్రవ 
Fuidity) 

పరాది గుణాలు (10) 

1 పర్వత (Priority / superiority) 2 అపర్వత (INferiority posteriority 3 యుక్తి 
(Logic) 4 సంఖ్య (Numbering) 5 నంయోగ (1౧66092800) 6 విభాగ 
(Disintergration) 7 పృతక్వత (Severality) 8 పరిమాణ (Dimension) 9 సంస్మార 
(Transformation) 10 అభ్యాస (Regularuse) 

ఆత్మగుణాలు (6) 

1 ఇచ్చ 2 ద్వేష 8 సుఖ 4 దుఃఖ 5 ప్రయత్న 6 బుద్ది 

విశేషగుణాలు (5) 

1 శబ్ద 2 స్పర్శ 8 రూప 4 రస 5 గంధ 

వీర్యము : శక్తివంతమైనది. ద్రవ్యము యొక్క శక్తి దీని గురించి 
ఆయుర్వేదములో విస్త సృృతంగా చెప్పారు. ఇవి 2 రకాలు స స్థూలంగా ఉష్ణ, 
శీత వీర్యాలు. ఇవి ద్రవ్య, గుణ, కర్మలచే వికృతి పొంది నతు 
ఉన్నాయి. 

1 గుణ వీర్య వాద (శక్తిమాత్ర పరిభాషిక) 

2, కర్మవీర్యవాద 

౨. ద్రవ్య వీర్యవాద (చింత్యా-అచింత్య) 


68 కహన్య అపా వైన్యీ సర్వస్వం 
వీర్యము దాని ప్రభావము 
వీర్యం పంచభూతాలు దోషముపై శరీరములో/జీవిపై 

ప్రభావం ప్రభావం 

1 ఉష్ణ అగ్ని వాత,కఫహర దీపన,పాచన,దాహజనన, మూర్చ 
పిత్తవర్ధక వమన, విరేచన,విలాయన,భ్రమ 

తీక్ష జనన, అసుపాక, అవిష్య 

2. శీత జల పిత్త హర ప్రహాదన, విష్యంధన, స్థిరీకరణ 

వాత,కఫవర్షక ప్రసాదన,క్షేదన,జీవనీయ, స్తంభన, 
రక్తప్రసాదన, బల్య 

8 స్నిగ్ధ జల వాతహ స్నేహన, బృంహణ, సంతర్పణ, 
వర్థక వాజీకరణ, వయః స్థాపన 

4. రూక్ష వాయు వాతవర్థక సంగ్రహణ, పీడన, “విరుక్షణ 
కఫ,పిత్తహర రోపణ 

5. గురు జల కఫవర్థక ఉపలేపన, బృంహణ, బల్య 
వాతహర 

6. లఘు అగ్నిఆకాశ _కఫహర లేఖన, లంఘన, ధాతు, క్షయ 

వాయు వాతవర్థక 
7. మృదు జల+ఆకాశ _ పిత్తహర రక్తప్రసాదన, మాంసప్రసాదన 
రి. తీక్ష్య అగ్ని కఫహ సంగ్రహి, అచూషణ,అవద్ధరణ 


9. విషాద పృధ్వి+వాయు కఫహర 
10. పిచ్చల జల కఫవర్థక 


(శ్రవణ 

క్లేదచూషణ, విరూక్షణ, ఉపరోహణ 
ఉపలేపన, పూరణ, బృంహణ, వాజీ 
కణ, సంశ్లేషహరణ 


వివాకము 


పదార్థము / ద్రవ్యము / మూలికా జీర్ణమైన తర్వాత శరీరములో దాని స్థితిని 
విపాకమనిపిలుస్తారు. ఇది రసము యొక్క జీవిస్థితికి ఆఖరిది అనగా ఈ స్థితిలో 
భౌతిక స్థితి పూర్తిగా కోల్పోయి శరీరములోనికి కలుస్తున్న / కలిసే దశ. అనగా 
జీర్ణముపూరై జఠరాగ్నితో పచనమైన తర్వాత ద్రవ్య స్థితి ఇది శరీరము లోపల రెండు 


రకాలుగా ఉందును. 


రసము మరియు విపాకముల మధ్య భేదాలు 


రసం 


1. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటాం 


2. త్వరగా ప్రభావం కన్పించును 
8. బయట ప్రభావం కన్పించును 


4. స్వయంగా తెలుసుకోవచ్చు 


విపాకం 
1. చివరిస్థితిలో తెలుసుకుంటాం 
2. మెల్లగా ప్రభావంకన్పించును 
3. లోపల (ప్రభావం కన్పించును 


4. స్వయంగా తెలుసుకోలేము 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వీం లాలా 69 
విపాకం పంచభూత గుణాలు దోషముపై ధాతువుపై మలముపై 
కలయిక పంచభూత ప్రభావం ప్రభావం ప్రభావం 
మధుర స్నిర్ధగురు పృధ్వి+నీరు కఫం శుక్రలము మలమూకత్రం 
పెంచును ధాతువు ఎక్కువచేయును 
వాత,పిత్తం లనువృద్ధి 
తగ్గించును. 
ఆమ్ల స్నిరలఘు వాయు+అగ్ని పిత్రమము శుక్రనాశనం పైవలె 
ఆకాశం పెంచును చేయును 


వాతంతగ్గించును 
కటు రూక్ష అగ్ని+ వాతం శుక్రహర మలమూత్ర 
లఘు వాయు పెంచును ములను 
కఫంతగ్గించును తగ్గించును 


వివిధ మందులు ఎవరెవరికి ఎంత వాడాలి 


బెషధము నెల రోజుకు మోతాదు 15సం॥ 
1-54 6-154 పైబడి 
స్వరసం 1-3చుక్కలు 5-15చుక్కలు 2-5మి.లీ 7-14మి.లీ 
కల్మము 130మి.గా  2-2గా. 2-5[గ్రా 6-12గ్రా 
చూర్ణము 130మి.గా 1-2౧. 2-కిగ్రా 8-6(గా 
శీతకషాయ 1-5చుక్కలు 5-15చుక్కలు 2-5మిలీ 14-28మిలీ 
వటి 16-30మిగ్రా 30-1380మిగ్రా. 130-250మిగ్రా250-500మి. గ్రా 
భస్మం 8-16మి(గా  30-130మిగ్రా. 130-250మి(గా 
250-500మి(గా 
ఆసవాలుఅరిష్టాలు 1-ర్‌చుక్కలు 5-15చుక్కలు 2-5 మి.లీ 
14-28మి.లీ 
అవలేహము 120మి(గా 1-2(గా 2-5(గ్రా 12-24 (గా 
పానకము 1-ర్‌చుక్కలు 5-15చుక్కలు  2-5గ్రా 14-28(గా 
ఘృతం 1-ర్‌చుక్కలు  5-15చుక్కలు 2-ర5(గా 12-24 (గా 
సిద్ధదుగ్ధ 5-10చుక్కలు 1-20మిగ్రా 100-200మిలీ 10-250మి.లీ 


సుధా/గరిక 65-130మి(గా 130-250మి(గ్రా 250-500మిగ్రార00-1000మి(గా 
టంకణ/స్పటిక 
1 నుండి 6 నెలలోపు వారికి వటులను చూర్ణ రూపంలో ఇవ్వాలి. 
తల్లిపాలు లేదా తేనె అనుపానంగా వాడాలి. 


70 


రీహిన్య ఆనుపాఫ వైన్యీ సర్వీస్యం 


ప్రభావము 
ప్రభావమును ద్రవ్యము / బెషధము యొక్క ఖచ్చితమైన చర్య దీనికి 
వివిధ రకములైన పర్యాయ నామములు గలవు. అవి 
1 శక్తి 2 విచిత్ర ప్రత్యయరాబ్ధత్వ 8 వికృతి విషమసమవేద 
4 అచింత్యవీర్య 5 అనవధారనీయ 6 స్వాభవ 
1 ద్రవ్య ప్రభావం 2 గుణ ప్రభావం 3 ద్రవ్య-గుణ ప్రభావం 
మాత్ర ఎంత వాడాలి ? డోసు ఎవరికి ఎంత ? 


పిల్లలకు మాత్ర నిర్ణయం 
యంగ్స్‌రూల్‌ = వయస్సు (సంవత్సరాలలో) ” పెద్దవారి మాత్ర 
వయసు +12 
డిల్లింగ్‌ రూల్‌ = వయస్సు సంవత్సరాలలో ౫ పెద్దవారి మాత్ర 
20 
(ఫ్రైడ్‌ రూల్‌ = వయస్సు నెలల్లో ౪ పెద్దవారి మాత్ర 
150 
క్లార్మ్స్‌ రూల్‌ = బరువు 109 (పిల్లవాని) ౧ పెద్దవారి మాత్ర 
150 
కౌలింగ్‌రూల్‌ = తర్వాత పుట్టినరోజుకు వయస్సు ౪౪ పెద్దవారి మాత్ర 
24 
బస్టెడో రూల్‌ = వయస్సు సం॥రాలలో+క8 ౪ పెద్దవారి మాత్ర 
30 
మాన పరిభాషను తేలికగా గుర్తుంచుకొను మార్గము 
4 మాషములు 1 టంకము 
4 టంకములు 1 అకము - కర్షము 
4 అకములు 1పలము 
4 పలములు 1 కుడువము 
4 కుడువములు 1 ప్రస్థము 
4 ప్రస్థములు 1 ఆధకము 
4 ఆడకములు 1 (దోణము 
4 ద్రోణములు 1 ద్రోణి 
4 ద్రోణీలు 1 ఖారీ 


రహస్య అశుపాన్‌ వైన్యీ సర్వీస్యం 


పూర్వకాలంలో 
సోమరసం 
అభయవాడకం 
రంగు/చర్మరోగాలు 
పాలలో ఉడికించటం 
అరిష్టా 

మధ్య 

ఆసవి 

దధి 

తక్రం 

నవనీతం 

ఘృతం, సర్చి 

ఆజ్య, అగుట 


. మైత్రావరుణి 


పయస్మా 
వజిన 
అమిక్షా 
మస్తు 

థి 
పీవస్సాక్‌ 
ధాన 


భైషజ్యకల్పన ప్రకారం 


కిణ్వ 
అంకురితవిహి 
మద్యకల్పన 
గాస్‌ కీ బాలి 
శక్తివర్ధక పేయ 
భక్త/ఓదన 


71 


ఆధునిక కాలంలో 
మొత్తం రసం 


పేస్టు 
ల 


మెడికేటెడ్‌ మిల్క్‌ 
ఫెర్మంటేషన్‌ 
ఆల్మహాలిక్‌ ప్రిపరేషన్‌ 
ఫెర్మెంటేషన్‌ 

కక్ష 

వెన్నతీసిన పాలు 
వెన్న (బట్టర్‌) 

నెయ్యి (గీ) 


క్టాటెడ్‌ మిల్క్‌ 

చీస్‌ 

వై 

బాయిల్డ్‌ & క్లాటెడ్‌మిల్మ్‌ 
వై 

మెడికేటెడ్‌ ఆయిల్స్‌ 
రోస్టెడ్‌/ఫైడ్‌రైస్‌ 
(గూయల్‌ 

ఫ్లోర్‌ఆఫ్‌ రోస్టెడ్‌ఫుడ్‌ గ్రెయిన్‌ 
రోస్టెడ్‌ ఫుడ్‌ గ్రెయిన్‌ 
తేనె/హనీ 

రోస్టెడ్‌ అండ్‌ పాక్సెడ్‌పాడీ 
ఫెర్మంట్‌ / ఈస్ట్‌ 

స్రాట్స్‌ 

ఎ కైండ్‌ ఆఫ్‌ లిక్కర్‌ 
గ్రాస్‌ బ్లేడ్‌ 

ఎనర్జింగ్‌ డ్రింక్‌ 
కుక్‌డ్‌రైస్‌/వండినబియ్యం 


02. లా హస్త అనపా్‌ వైస్య నర్వీన్వం 
వ్యాధులు - సాధారణ అనుపానాలు 
క్రమసంఖ్య 
స్థూల (కడుపుపెరుగుట) | ఇంగువ మరియు నెయ్యి 
శీత తంబూలం మరియు 
మిరియాలు 
పురాణజ్వరములు తేనె మరియు పిప్పళ్ళు 
(ప్రమేహ (మూత్రగతరోగాలు) త్రిఫల మరియు పంచదార 
వాత వ్యాధి రసోన మరియు నెయ్యి 
సన్నిపాతము ఆర్టక మరియు తేనె 
శ్వాస త్రికటు మరియు తేనె 
జ్వర నాగరమోద మరియు 
పీతపాపడ 
(గహణీ తక్ర 
ఆర్మ చిత్రకమూలం 


విష స్వర్ణపత్రాలు 
(క్రిమి విడంగ 
వమనము లజ 


అజీర్ణము ఉష్ణోదకము 
అతిసారం కుటజ 
క్షయ క్షీర మరియు మాంసరసము 
రక్తపిత్తము వాసా 
వాసా 
పునర్ణవా 
ఇలా అనేక వ్యాధుల ముఖ్య అనుపానాలు. ఆయా రోగి దోషమును 
బట్టి మారవచ్చు. కాని రోగానికి అనుపానం మాత్రం పైన చెప్పినవే.కావున 
రోగం- -బెషధం-అనుపానం, దోషం - బెషధం - అనుపాతం; శారీర - 
మానసిక స్ధితి - బెషధం - అనుపానం, కాలం -బెషధం -అనుపానం 
పథ్యం- బెషధం- అనుపానం అనే విషయాలు పరిగణలోనికి తీసుకుంటే 
వైద్యుడు ఎప్పటికీ తన వైద్యకర్మయందు ఓటమి పొందజాలడు. 


73 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వ౦ 


(97/7 ‘we) ote 7 

(96/91 6౫) eg ‘9 

(06/97 ఆ'ఖు oxgmgan ‘G 

(44/9 G2) CRI ఈ 

(14/92 G9) 9జలారా 7 

(69/91 ఆలు బళా? 

(99/91 G2) ంజ్లాయ్యా 1 

(07/98 GR) Nan gogo 


(81/97 'ఇఅ'య్రి 99 Ie ‘ogous 
(801/9 G92) Ox 7 

(91/8 G2) CRAIN T 
(LTT/LT G2) Ox " 
(601/LTG 2) ceogdem 
(SOL/LTG'R) RoE " 
(6LT/8T ఆ 9) oxo " 
(T9/8TG NR) Segaoy/nyesanGe " 
(271/9) Gs) og : 


ageog gfatpe " 
౦రంర్మాంంగ్లాల్లడ్షీల " 
og? లం2ణంణిడ్డి " 
౦క్లంణిల్లంంర్హాంయ్లు ' 
ంబ్లీంయ్లా ఖంయ్లింల్లలు " 
egg జ్రయ్య్యాటు " 
ంద్గీయా క్ఞఖర్హత్లా " 


(61/8 G2) ౦౧౫క్షీఇ 
ogg glace " 
ంద్లీా ంధ్యత్రిర్ధి " 

౦గ్లీంర్లా శై ' 
ంద్లీయ్ల ర్రహయ్లా " 
ంద్గీయః ghee " 
ంద్గీయ రకం " 
age ఆ్రషి2ంల్లణ ' 
agian 
ంబ్లీయాలయంల్లం 7 


| 


రీహిన్య ఆనుసాఫ్‌ వైన్యీ సర్వీస్యం 


74 


(E9T/9ZE 2) cae cpg agg " (కం వికీ ౭ 
(09/9 ఆలు exon * oరీn pee "1 

(17/99 9) CRRA RE " ada ఆం 
(18/89 ఇయు ం౧ణక్మోల్రంగ్లా " aslog gases "| 
(98/899 soo ౦౧౫క్మీబ్లంం్లు og gwen 7 
(39/9 GR) ఇబ్యణయాంబ్ల " ంద్గీయ్లా శ్రియాల 7 

(39/97 G9) Fle yaa " ంద్గీయా అంతం 3 
(96/69 "అథ Rag " cya gato 8 

(8T‘LT/69 అల్లు య్లాల్లీలా (tsp 9్రహాల్రు 

cpg యర్లాంజక్షీయ్తాంయా 

(9౪/97 9‘) ange 3 ంబీయ్లా ge 1 

(94/7 G2) 89g 7 ద్గీ ్రహాతింకి "6 

(81/7 G2) ఇం్య9త్తాంణ 


__ owese| ogg 


న్‌ా 
న్‌ 


I 


ంగ్లీయ్లా ఆంగఖ "7 


ఈయూ 


న 


నా 


న. 


తత 


ంర్లార్లాళ్లయం్లూ 1 


a 


ంంరాజ్‌ 


హి (89/96 G2) ఇఇ 7 ర్లణంంసైర్ల " 
క్‌. (99/61 G2) eg ౪ ౦౪ డోణల్లనంట్ల " 
(78/61 6౫) యాలైల్గాణణ "7 (ఏడా " 
(ఫ$₹/07 'ఇ'ఖ్ఫు ౦౧౫ Ryo : = బరా "9 

(96/79 "అయి ep 7 AR See " 

(9౭/9 9) యాఖణ్యంయ్తాంణ 'T ogg egg " 

ayo ఆయా 7 ధంళఖిం2 అలల్లా " 

(99/71 6౫) ౦౪౦౮౧౦పైరయణిల్రి 'T ంద్గీ ఇం 1 

(౭9/97 ‘wy oe Ryo 7 

జ్జ (97/67 'అ'ల్ఫు ౧ఇ౧ంఅక్యోబ్రంయా 3 (దీం అఎ౨ర్‌స్‌ంై 8 
ల్‌ (091/9 G's) ee 7 జో ఇక 6 
# (ac1/s ఆ eg ‘Aen ౫ 


/6 లా రహస్య అపార వైస్య సర్వీన్వం 
బెషధముల సేవనకు యోగ్యమైన మోతాదు -వివరణ 
(Posology) 


బెషధముల మోతాదు నిర్దేశించిన ప్రకారము అవలంబించినను 
కొన్ని మార్లు వానికి వేరుగా అవసరానుసారము మార్పులు ఉండవచ్చును. 
వివిధ పరిస్థితులలో బెషధముల మాత్రలో మార్పులు ఉంటాయి. ఈ 
మార్పులకు కారణాలు వ్యక్తుల యొక్క శరీర స్వభావము, వయస్సు, 
లింగభేదము, వ్యక్తి నివసించు పరిసరములు, పరిస్థితులు, వాతావరణ 
ప్రభావము, ప్రవర్తన, ఆహారపుఅలవాట్లు, పారిఘైక పరిస్థితులు వాని 
ప్రభావము, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, రాజకీయ 
పరిస్థితులు మానసిక స్థితి, వ్యక్తి విలువలు తెలివితేటలు మొదలైన విభిన్న 
అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

మాథ్రానిర్దేశము చేయునపుడు, లింగభేదము, వ్యక్తి శారీరక, మానసిక 
శక్తి బరువు, ఆహారపుఅలవాట్లు, వృత్తి, వాతావరణము, వ్యాధి యొక్క 
స్థితి, అమాశయము (అగ్ని యొక్క పరిస్థితి, వ్యక్తి ప్రకృతి, అలవాట్లు 
దంగు వానిని తప్పనిసరిగా పరీగణలోనికి తీసుకోవలెను. 
సాధారణముగా (సి ప్రీలకై, పురుషులకన్నా తక్కువ మాత్రలో జెషధములు 
నిర్ణేశించబడతాయి. ఈ విధముగా సమగ్రముగా పరిస్థితులను గమనించి 
జెషధము యొక్క మోతాదును నిర్ధెశించవలెను. 


స్వభావము : తీక్ల విరేచన జెషధములు మరియు ఉత్తేజితకరమైనవి 
మృదు స్వభావము కలవారిలో వెంటనే తమ ప్రభావాన్ని చూపిస్తాయి. 
కనుక వీరిలో ఈ తరహా మందులను బహు జాగ్రత్తగా వాడవలెను. 
వీరికి విరుద్ధముగా వ్యాకులమైన, విచారగ్రస్తమైన స్వభావము కలవారిలో 
వీనిని ఎక్కువ మోతాదులలో కూడా వాడవచ్చు. 

అలవాట్లు : బెషధములు మాటి మాటికి సేవించుట వలన అవి 
అలవాటుగా మారి వాని (ప్రభావము కావలసినంతమేరకు చూపజాలవు. 

వాతావరణము : వాతావరణ (ప్రభావము వలన శారీరక స్థితిలో 
మార్పు సంభవించవచ్చును. కనుక వీని ప్రభావము జెషధ మాత్రానర్దేశన 
మున పరిగణించవలెను. 


రహస్య అనుపాన్‌ నైస్య సర్వీస్యం లా 7 

ప్రకృతి : శారీరక, మానసిక, ప్రకృతులను బెషధ మాత్రా నిర్దేశము 
నందు గా పరిగణించవలెను. కొందరు వైద్యుల పద్దతి ప్రకారము 
ముందుగా సేవించిన బెషధ (ప్రభావము, నెమ్మదిగా తరుగుతున్న సమయ 
ములో తదుపరి మాత్ర ఇవ్వవలెను. దీనికి వేరుగా బెషధ ప్రభావము 
తగ్గ కుండా నిర్ణీత సమయములలో జెషధ ప్రయోగము చేయవలెనని 
కొందరు వైద్యులు భావిస్తున్నారు. 

చరక సంహిత మొదలగు ఆయుర్వేద (గ్రంథములలో నిర్దేశించిన 
మాత్ర, వాడవలసిన విధానములు ఉన్నదున్నట్లు ప్రస్తుత దేశకాల 
పరిస్థితులలో వాడుట ఆచరణయోగ్యముగా కనిపించుటలేదు. 
జాషదమాత్రా నిర్లేశమునకు ప్రత్యేకమయిన సూత్రము ఏదీ తెల్పబడలేదు. 
చిన్న పిల్లలో జబెషధ మాత్ర నిర్ణయించడం దీని మూలంగా ఇంకా 
కష్టతరంగా మారినది. 

చిన్నపిల్లలు, శిశువులలో బెషధముల మాత్ర 

శిశువులు, చిన్న పిల్లలలో జెషధముల మాత్రా నిర్దేశమునకు కాశ్యప 
సంహితలలో పేర్ళొన్న సూచనలు వాడుటకు ఫ్ర కూటమి కాశ్యప 
సంహితానుసారము కాష్టాషధములు శిశువులకు వాడుటకై విడంగ 
బీజము యొక్క (ప్రమాణములో ఉండవలెను. తరువాత ప్రతి మాసమునకు 
ఒక గింజ ప్రమాణములో మోతాదును పెంచుతూ వదిహేను 
సంవత్సరములు వచ్చువరకు ఉసిరికాయ (ప్రమాణములో బెషధములు 
ఇవ్వవచ్చు. 

సుశ్చత సంహిత ననుసరించి మోతాదు నిర్ణయించుట శిశువు యొక్క 
పరిస్థితిని అనుసరించి చేయవలసిందిగా నిర్దేశించినారు. శిశువులకై ఒక 
మాత్ర అనగా చూపుడువేలు, బొటనవేలు మరియు అనామీకా వేళ్ళతో 
ఒకసారి పట్టినంత చూర్ణము. ఈ మాత్ర పాలుతాగు పిల్లలకు (ఒక 
సంవత్స రము వరకు) అనుకూలము. పాలు అన్నము మొదలగునవి 
సేవించు శిశువులకు రేగుపండు (ప్రమాణములో బెషధము ఇవ్వవచ్చును. 


వివిధ రకములుగా జెషధముల మోతాదు వివిధ సందర్భములలో 
వర్ణింపబడినందున ఈ పుస్తకములో నిర్దేశించి మాత్ర బైషజ్య రత్నావళి 
ఆధారముగా పేర్కొనబడినది. వాడుక యొక్క సౌలభ్యము కొరకు పట్టిక 
నందు వయస్సు, బెషధము యొక్క ప్రకారముననుసరించి వివర ములు 
పొందపరచబడినవి. 


78 కహన్య అపా వైస్య నర్వీన్వం 


బెషథముల యొక్క ఉపయుక్తమైన మోతాదుల పట్టిక 


ఒక దినమునకు వ మోతాదు- -వయస్సుననుసరింబి 


శుద్ధటంకణము/ 
స్ఫటికము/గైరికము | 65-130మి. గ్రా. |130-250మి. గ్రా. | 250-500మి.[గ్రా. 500-1 గ్రా. 


1-6 నెలలో లోపు పిల్లలకై వటకములు, గోలీలను చూర్ణముచేసి 
లేదా అరగదీసి వాడవలెను. ఒక నెలనైన వయస్సుకల శిశువులకు, ఒక 
సంవత్సరము వయస్సుకల పిల్లలకుద్దేశించిన మాత్రలో కొద్దిభాగము 
మాత్రమే ఇవ్వవలెను. బెషధములను తేనెతో లేదా తల్లిపాలతో కలిపి 
ఇవ్వవచ్చును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం 79 


బొషధ మరియు ఆహార ద్రవ్యముల గుణములు 


అభిష్యంది ద్రవ్యములు : కఫవృద్ధి కల్గించి (స్రోతస్సులను అడ్డగించు 
గుణమును గల్లి శరీరములో గురుత్వమును, మందకొడితనమును కల్లిం 
చును. 

ఉష్ణ ద్రవ్యములు : ఆకలిని పెంచునవి, దప్పికను కల్లించునవి, శరీర 
ములోమంటను, చెమటను పుట్టించు స్వభావము కల ద్రవ్యములు. ఈ 
(ద్రవ్యములు అగ్నిమహాభూత ప్రాధాన్యత గల్లి ఉంటాయి. 

కరిన ద్రవ్యములు : శరీరానికి ధృఢత్వమును బలాన్ని కల్గించే ద్రవ్య 
ములు. ఈద్రవ్యములు ధాతువులకు పుష్టిని కల్లించి మలములను 

ఖర ద్రవ్యములు : ఖరద్రవ్యములు, లేఖన కర్మను చేస్తాయి. 
(అధికంగా ఉన్న ధాతువులను తగ్గిస్తాయి.) వాతాన్ని పెంచుతాయి. 
ధాతువులను పచింపచేయు శక్తిని కల్లి ఉంటాయి. మలములను శు 
ష్మింపచేస్తాయి. 

గురు ద్రవ్యములు : గురుద్రవ్యములు నెమ్మదిగా జీర్ణమగు స్వభావాన్ని 
కల్లి ఉంటాయి. శరీరాన్ని వృద్దిచేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ ద్రవ్య 
ములు జల మరియు పృథ్వీ మహాభూత ప్రాధాన్యత కల్గి ఉంటాయి. 
కఫాన్ని పెంపొందిస్తాయి. సేవించిన వెంటనే ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. అధిక 
మాత్రలో సే సెవించినపుడు కొవ్వు (మేదస్సును) పరులు 

తీక్ష్య ద్రవ్యములు : శరీరములో మంటను పుట్టించే గుణాన్ని కల్లి 
ఉంటాయి. పిత్తాన్ని పెంచుతాయి. మరియు కఫవాతములను, క్రొవ్వును 
తగ్గిస్తాయి. శరీరం యొక్క బరువును తగ్గిస్తాయి. గడ్డలు మరియు పుండ్లను 
త్వరగా చీముపట్టునట్లు మరియు స్రావములు అధికమగునట్లు 
(డ్రైరేపిస్తాయి. 

ద్రవ ద్రవ్యములు : ఈ (ద్రవ్యములు కఫము మరియు పిత్తములను 
పెంచుతాయి. శరీరములో నీటిశాతాన్ని పెంచుతాయి. ధాతువుల పుష్టికి, 
పెరుగుదలకు దోహదపడతాయి. శరీరములో (స్రావములను పెంచుతాయి. 

పిచ్చిల ద్రవ్యములు : పచన వ్యవస్థను మృదువుగా చేస్తాయి. ధాతువుల 
యొక్క క్రియలను వేగవంతం చేస్తాయి. శరీరానికి శక్తిని, జీవనాన్ని కల్లి 


80 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

స్తాయి. మలములను చక్కగా బయటకు పంపడానికి దోహదం చేస్తాయి. 

మందగుణ ద్రవ్యములు : కఫమును పెంచి పిత్తమును తగ్గిస్తాయి. 
ధాతువులను పెంచుతాయి. శరీరం యొక్క బరువును పెంచుతాయి. అధిక 
మాత్రలో శరీరంలోని జీవన క్రియను మందకొడిగా తయారుచేస్తాయి. 

మృదుద్రవ్యములు : మృదు ద్రవ్యములు శరీరాన్ని కోమలంగా 
తయారు చేస్తాయి. కఫవృద్ధిని కల్గించి, పిత్తాన్ని శరీరంలో మంటను, 
బాధను, చీమును తగ్గిస్తాయి. అధికమోతాదులో సేవించినపుడు శరీరాన్ని 
నిష్కి యంగా మారుస్తాయి. 

రూక్షద్రవ్యములు : స్నిగ్ధ ద్రవ్యములకు వ్యతిరేక గుణములను కలిగి 
ఉంటాయి. శరీరంలో పొడిదనాన్ని కఠినత్వాన్ని కల్గిస్తాయి. జీవశక్తిని, 
శరీర కాంతిని,పుంస్వగుణాన్ని కఫాన్ని తగ్గిస్తాయి. వాతాన్ని పెంచుతాయి. 
అధిక మోతాదులో శరీరాన్ని మార్చివేస్తాయి. పృథ్వి, వాయు మరియు 
అగ్ని మహా భూత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. 

లఘు ద్రవ్యములు : చక్కగా జీర్ణమగు స్వభావాన్ని కల్గి ఉంటాయి. 
జీర్ణం అయిన పిదప శరీరానికి శక్తిని కల్గిస్తాయి. శరీరం నుండి కఫాన్ని 
తొలగిస్తాయి. శరీరానికి ఉత్సాహాన్ని కల్గిస్తాయి. శరీరంలో మలసంచ 
యాన్ని మలాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. శరీరం యొక్క బరువును తగ్గిస్తాయి. 
క్రొవ్వును కల్గిస్తాయి. గాయములు మానడానికి తోడ్పడతాయి. వాయు, 
ఆకాశ మరియు అగ్నిమహాభూత ప్రాధాన్యతను కల్గి ఉంటాయి. 

విశద ద్రవ్యము : విశదము అనగా స్వచ్చత. ఈ గుణము వలన 
శరీరంలోని అనవసర జీవ వ్యాపారాలు నియంత్రించబడతాయి. వాతాన్ని 
పెంచే గుణం కలది. రోప (క్రియ (గాయమును మాన్సు గుణాన్ని కల్లి 6 
౦టుంది.) 

శీతద్రవ్యములు క ఉష్టత్వాన్ని (వేడిని) దప్పికను, మంటను, చెమటను, 
తగ్గిస్తాయి. స్థానికంగా రక్తస్రావాన్ని అరికడతాయి. ఈ (ద్రవ్యములు జల 
మహాభూత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. 

తీక్ష గుణములు : తీక్టగుణ (ద్రవ్యములు జీవకణాలలోని గాయము 
లను మాన్సు లక్షణాన్ని కల్గి ఉంటాయి. ధాతువులను (ప్రేరేపిస్తాయి. మలము 
లను విసర్జింపచేయు గుణాన్ని కల్లి ఉంటాయి. 

సరద్రవ్యములు : సరద్రవ్యములు, మలములను (స్రవింపజేయు 
గుణాన్ని కలిగిగుంటాయి. కఫమును పెంచుతాయి మరియు అధికంగా 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 81 
ఉండు ధాతువులను తగ్గిస్తాయి. 

సాంద్రద్రవ్యములు : సాంద్రత అనగా గాఢతను పెంచునది. ఈ 
ద్రవ్యములు కఫమును మరియు ధాతువులను వృద్ధిచేస్తాయి. మలములను 
గట్టిపడేటట్లు తగ్గిస్తాయి. 

సూక క ద్రవ్యములు : : శరీరములోని ప్రోతస్సులు (సూక్ష్మ మార్గములు) 
చక్కగా వికసించి, శుభ్రంగా ఉంచబడి బాగా పని చేయునట్లు (ప్రేరేపిస్తాయి. 
అధికంగా ఉత్పత్తి అగు ధాతువులను, మలములను నియంత్రిస్తాయి. 
మల ములను ఎండించి, పొడిగా చేస్తాయి. ద్రవ్యములు జీర్ణమగుటకు 
దోహద పడతాయి. వాతమును పెంచుతాయి. 


స్థిర ద్రవ్యములు : అతిగా ఉండు వాతలక్షణములు తగ్గిస్తాయి. 
మలమూత్రములు సులభముగా తొలగించుటకు దోహదపడతాయి. 
ధాతువు లకు పుష్టిని, శక్తిని కల్గిస్తాయి. 


స్థూల ద్రవ్యములు : కఫమును మరింత ధాతువులను పెంచుతాయి. 
శరీరం "యొక్క బరువును పెంచి లావుగా చేస్తాయి. (స్రోతస్సులను వాటి 
పనిని అడ్డగిస్తాయి. మలములు బయటకు వెడలానికి దోహద చేస్తాయి. 


స్నిగ్ధ ద్రవ్యములు : అవయవాలలో కొత్తదనాన్ని కల్గిస్తాయి. శరీరంలో 
జీవశక్తిని పెంచుతాయి. శరీరకాంతిని పెంచుతాయి. ఈ ద్రవ్యములలో 
జల మహాభూత ప్రాధాన్యత ఎక్కువగానుండును. 


ఆయుర్వేదములో అనుపానావశ్యకత 


ఆరోగ్యవిధానాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే అతిపురాతన భారతీయ 
వైద్యశాస్త్రమే ఆయుర్వేదం. ఈశాస్త్రం అనేక ముఖ్యప్రతిపాదిత, మూల 
సూత్రా లతో పంచభూతాలనుంచి ప్రకృతి తద్వారా జీవుని ఆరోగ్యం ఎలా 
కాపాడు కోవాలో చెప్పిన శాస్తం ఆయుర్వేదం. స్వస్థ విజ్ఞానంలో “అతురస్య 
వికార ప్రశమనంచ” అని వ్రాసారు. అనగా రోగాన్ని తగ్గించడం, రోగం 
రాకుండా చెయ్యటంలో అనుపానం ప్రాముఖ్యతని సైరెండు విషయాల 
యందు నిరూపణ చేశారు. అనుపానం ముందు వెనుకల ఉపయోగం 
ఆయుర్వేద వైద్యులకు బాగా తెలుసు. అంతేగాక రోగవిజ్ఞానం, ద్రవ్యగుణం, 
నిఘంటు పరిజ్ఞానం, అనుపాన విజ్ఞానం, నాడీ, రోగ నిదానం తెలియని 
వారిని ఆయుర్వేద వైద్యుడని పిలువరాదని పెద్దలమాట. 


మందుతోపాటు తీసుకునే ద్రవ పదార్థమును ఆయుర్వేద వైద్యశాస్త్రంలో 


రి ట్రా రాన అనిపా వైష్య సర్వస్వం 
అనుపానముగా చెప్తారు. ఇవి అనేకరకాలు చల్లటినీరు, వేడినీరు, నెయ్యి, 
తేనె, వెన్న పంచదార, బెల్లం పాలు, మజ్జిగ మొదలైనవి సాధారణ అనుపాన 
ములు. అలాగే ఆయుర్వేద మందుల తయారీ దారులు, వైద్యులు స్వరసం, 
ఫాంటము, క్వాధము, హిమము, అర్మము మొదలైన వాటిని తయారుచేసి 
కూడా అనుపానములుగా వాడతారు. ఒక రసౌధమును వివిధ రోగాలలో, 
వివిధ అనుపానములతో వాడటం సిద్ధ, ఆయుర్వేద వైద్యులకు అలవాటు. 
ఉదా:- మకరధ్వజమును జ్వరాలలో వాడవలసి వచ్చినపుడు అల్లం స్వరసం 
తోను అదే మకరధ్వజం శరీరంలోపలి రక్తస్రావం (రక్తపిత్తం) కలిగితే 
వాసా స్వరసంతోను వాడతారు. ఇలా మకర ధ్వజమును అనేక వ్యాధులలో 
వివిధ అనుపానములతో వాడుతూ రోగికి స్వస్థతను కలిగించేలా చేస్తారు 
అయితే స్వస్థత మరియు రోగములందు అనుపాన పాలనా విధానానికి 
ఆయుర్వేద వైద్యులు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. అనుపానం మందుకు 
సహాయ కారిగా, రోగమును తగ్గించేదిగా, వ్యాధి తీవ్రతను నాశనం 
చేసేదిగా, త్వరగా మందును రోగముపైకి పంపించేదిగా, త్వరగా 
పనిచేయించేదిగా ఉపయోగ పడును. ఇది మందుకు ఉత్రేరకంగా గొప్ప 
సహాయకారిగా మాధ్యమికంగా, రుచిని, గుణాన్ని మార్చి రోగియొక్క బాధను 
తగ్గించేదిగా ఉంటుంది. 

చరకుని అభిప్రాయాన్ని అనుసరించి ఆహారం తిన్న తర్వాత తీసుకున్న 
పానీయం విరుద్ధ దోషముపై పనిచేయునని అది ధాతు, శరీరములకు 
హానికల్గించనిది అని తెల్పారు. అలాగే 84 రకాల ఆసవాలు (జలపానీయ 
ములు) తయారీగూర్చి అవి ఏవిధంగా అనుపానముగా వాడవచ్చో సంహిత 
నందు తెల్పారు. శారంగధరుడు అనుపాన మోతాదు, గుణ, కర్మలను 
వ్రాసారు. ఉదా అనుపానమును చూర్ణ, లేహ్య, గుటిక, కల్మముగా వాడి 
నపుడు దోషముననుసరించి 3,2,1 (వాత,పిత్తకఫ) ఫలముల మోతాదు 
వాడాలని సూచించారు. 

1 ఫల = 48 గ్రా. అనుపానం మందుతో, తర్వాత తీసుకున్నపుడు 
ఏవిధంగా పనిచేస్తుందంటే నీటిలో ఒక నూనె చుక్క వేసినపుడు ఏవిధంగా 
వ్యాప్తి చెందునో అదేవిధంగా అనుపానంలో మందుకల్పినపుడు అలా 
వ్యాపించి శరీరం అంతటా విస్తరించి వ్యాధిగల రోగి రోగమును కుదుర్చు 
నని మరువరాదు. రసతరంగిణి గ్రంధములో సహపానము అనుమాటను 
పొందుపరచినారు. సహపానము అనగా బెషధముతోపాటు తీసుకొనునది, 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 80 
త్వరగా శరీరంలోనికి పంపునది పూర్తిగా స్వాంగీకరణ, జీర్ణమును కల్గించు 
నది, శరీరమందు సమానంగా వ్యాపించేలా చేయునది, ప్రత్యేకించి ద్రవము 
అని చెప్పబడినది. రాజనిఘంటుకారుని అభిప్రాయం ప్రకారం మందు 
తర్వాతవాడే మందులో భాగమైన ద్రవము. ఇది మందు తర్వాతనే వాడటం 
వల్ల పరిపూర్ణమైన జీర్ణమును కల్గించునని ఆయన అభిప్రాయం. అయితే 
అనుపానంను మందు, రోగి, రోగం అనుసరించి మార్చుకోవాలి. 

1. బెషధాన్ని అనుసరించి - వేడినీరు అనుపానముగా ఇవ్వవలసి 
వస్తే ఘృతమును తర్వాత వాడాలి. 

2. రోగిని అనుసరించి - ఆసవారిష్టాలు వాడవలసివస్తే, తేనెలో 
నీరు కలిపి తర్వాత వాడాలి. 


3. రోగమును అనుసరించి - రక్తపిత్తములో పాలువాడితే (శరీరం 
లోపల రక్తస్రావం) అపుడు జ్వరంవస్తే అల్లంరసం వాడాలి ఇలా రోగి, 
రోగం, బెషధాన్ని బట్టి అనుపానం ఆయావేళలో మార్పు జరుగును. 


రోగము అనుపానములను గూర్చి లోలంబరాజీయము నందు వైద్య 
అనుపానములు చర్చించారు. 


1. శూల(నొప్పి)-ఇంగువను నెయ్యిలో కలిపి వాడాలి. 

. పురాణజ్వరము-తేనెలో పిప్పలి చూర్ణం కలిపి వాడాలి. 

. వాతరోగము - నెయ్యిలో వెల్లుల్లిరసం కలిపి వాడాలి. 

. శ్వాసాంతజ్వరము - తేనెలో త్రికటుచూర్ణం కలిపి వాడాలి. 
. శీతరోగము - చిత్రమూలం ఆకులు, మిర్యాలు కలిపి వాడాలి. 
. జ్వరము - ముస్తలు, పర్పాటకము కలిపి వాడాలి. 

. గ్రహణి - తక్రమును వాడాలి. 

. విష - స్వర్ణభస్మం వాడాలి. 

| చర్ణి - లాజమును వాడాలి. 

10. అతిసారం - కుటజమును వాడాలి. 

11. రక్తపిత్తము - వాసా 

12. ఆర్మ (మూలశంఖ) - చిత్రమూలం. 

18. క్రిమి - విడంగములను వాడాలి. 


౧౨ 0 ఎ 5 1 >= [౨ Mm 


రా రహస్య అనపాన్‌ వైష్య నర్వన్వం 
అనుపాన కర్మ (ఏవిధంగా పని చేయును?) 
తర్పయతి - నూతనత్వమును కల్లించును. 
ప్రాణయతి - మనశ్శాంతి కల్గించును. 
ఉర్హ్ణయతి - శక్తిని (ప్రసాదించును. 
బృంహయతి-ఆహారముగా ఉండి పెంచి,పోషించును. 
పర్యాప్తి - వ్యాపకత్వమును కలిగి ఉండును. 
భుక్తమనసాదయతై - ఆహారమును క్రిందకు పంపునది 

(సక్రమంగా ఆహారముయొక్క కదలిక చూచునది) 

అన్నసంఘతమ్‌ -ఆహారమును సూక్ష్మముగా చేయునది. 
మార్ధవమ్‌ - మెత్తగా చేయునది. 


క్లేదయతి,జారయతి- జీర్ణమును చేయునది. జీర్ణించుకొనునట్లు 
చేయునది. 

అనుపాన ద్రవ్యాలు 

చల్లని నీరు, వేడినీరు, మద్యము, ఆసవము, యూషము, సేయము, 
మెొ।వి మంచి అనుపానం అంటే చల్లని నీరు అర్థం. కాని 
ఆయుర్వేదమందు తేనె మంచి అనుపానమని గ్రంథాలు చెప్తున్నాయి. 

అనుపానం ఆహారమునకు ముందు, మధ్య, అంత్యమందు తీసు 
కొనుట గురించి ఆయుర్వేద గ్రంథాలు ఈ క్రింది విధంగా చెప్తున్నాయి. 
ఆహారమునకు ముందు అనుపానం (నీరు) త్రాగిన శరీరం కృశించును. 
ఆహారము మధ్యలో నీరు త్రాగిన సమానముగా శరీరం ఉండును. ఆహా 
రాంత్యమునందు అనుపానం (నీరు) త్రాగిన స్థాల్యము, బలమును కల్లి 
ఉండగలరు. 

అనుపానం ఎప్పుడు వాడరాదు ? 

దూరంగా నడిచినపుడు, పాడినపుడు, ఎత్తుపై నుంచి క్రిందికి దిగు 
నపుడు, నిద్రనుండి మేల్కొనినపుడు, చదువుతున్నపుడు వెంటనే 
అనుపానం లోనికి తీసుకోరాదు. 

అనువానం - ప్రాముఖ్యత 

దోషంతో ఉన్నా గురు పదార్థాలు ఎక్కువ పదార్థాలను త్వరగాను, 


రీహిస్య అనుపార్‌ వైస్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాోోోోకంం ట్‌ 
పూర్తిగాను అనుపానం కుదర్చగలదు. ఏదైనా పదార్ధం (ఆహారం) తీసుకున్న 
తర్వాత అనుపానం తీసుకోకపోతే సరైన పక్వము జీర్ణాశయంలోకాక అనేక 
వ్యాధులు కల్లుటకు అవకాశం కల్లును. కావున ఆహారు తర్వాత అనుపానం 
తీసుకోవాలి. 


అనుపానం 4 రకాలుగా పనిచేస్తుంది 


1. లక్ష్యాన్ని చేరుకొనుటకు సహాయకారిగా మందు సవ్యంగా పని 
చేయుటకు వ్యాధినిరోధక శక్తి పెంచుటకు 


ఉదా:- నూనె /పటికలు అనుపానంగా వాడిన మందుకు సహాయ 
కారిగా, మందు తీవ్రత తగ్గుటకు వాడతారు. తేనె అనుపానంగా వాడితే 
జీర్ణము, పక్వము కావటానికి, యోగవాహిగా వాడతారు. 


2. వాహకం : ఒకచోటనుండి వేరొకచోటికి మందు పంపిణీ చేయు 
టకు లేదా మందు పూర్తిగా కరిగి పనిచేయుటకు, కణాలలోకి చొప్పింప 
చేయుటకు అనుపానం వాహకంగా పనిచేయును. 

3. జీర్ణమవుటకు : ఆహారం పరిపూర్ణముగా జీర్ణమవుటకు అనుపానం 
జీర్ణకారిగా ఉపయోగపడును. 

4. సహాయం : మందుకు సహాయకారిగా, రెండుమూడు మందులను 
కలిపి వాటి చర్యలను క్రమంగా నెరపుటకు అనుపానం సహాయపడును 

ఉదా: మంజిష్ట్రాదికషాయం కైషోరగుగ్గులకు సహాయ అనుపానంగా 
వాడినపుడు ఒకేమందు అనేక ప్రయోజనాలకోసం వివిధ అనుపానాలు 
వాడటం ఆయుర్వేద వైద్యులకు పరిపాటి. 


అనుపానం ఆధునిక శాస్త్రీయ ఆలోచన 


తేనెలో గల అనేక రకాల ఎంజైములు జీర్ణక్రియకు సహాయ పడగలవని 
అది చల్లని నీరులో చాలావేగంగా పనిచేయ గలదని ఆధునిక శాస్త్రజ్ఞానం 
చెపుతుంది. అందువల్ల తేనె వేడి నీటిలో కలిపి త్రాగరాదు. అలాగే పెరుగు 
నందు చాలా ఎక్కువ మొత్తంలో లాక్టిక్‌ ఆమ్లం ఉంది. దీన్ని వాడితే 
హృదయమునందు వేడి/మంట పుట్టును. దీనినే మజ్జిగా వాడిన హృదయము 
నందు వేడి / మంట తగ్గును. అలాగే వేడినీరు వల్ల జీర్ణ సంబంధ రసాల 
ఉత్పత్తి పెరుగును. చల్లని నీరువల్ల జీర్ణరసాలు మెల్లగా ఉత్పత్తి అగును. 
అదేవిధంగా నారాయణ చూర్ణంను రోగి దోషాన్ని అనుస రించి వివిధ 
అనుపానములతో వాడతారు. ఉదా- ఉదర రోగాల యందు తక్రము, 


86 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
గుల్మరోగాలయందు బదరకషాయం, మూలవ్యాధుల యందు దాడిమలతో 
వాడటం ఆయుర్వేద వైద్యశాస్త్రమందు గలదు. కావున వ్యాధి గలవారు 
వ్యాధిలేనివారు ఇద్దరూ సరైన అనుపానాన్ని సేవిస్తే జీవితకాలం 
ఆరోగ్యంగా ఉంటారని అనుపానం ద్వారా మనకు అవగతం కావాలి. 


అనుపానం-ద్రవ్య గుణం - అవగాహన 


ద్రవ్యగుణ విజ్ఞానం అనేది ఆయుర్వేద వైద్యశాస్తమునకు కాండము 
వంటిది. ఇది తెలియకపోతే ఎంత శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ అతని వైద్యం 
నిష్పలమే. ద్రవ్యము అనగా మందు, మూలిక, వస్తువు, గుణాలు అనగా 
లక్షణాలు, ఏవిధమైన గుణం మందు నందు గలదో చెప్తుంది. కర్మ 
అనగా పని. ఇవి అన్నీ కలసిన శాస్త్రవిజ్ఞానమే ద్రవ్యగుణకర్మ విజ్ఞానము. 

(ద్రవ్యము ఏడు రకాల గుణాలను కల్లి ఉంటుంది. 

. ద్రవ్యం (మందు, మూలిక) 

. గుణం (ప్రత్యేక లక్షణం) 

. రసం (రుచి) 

. విపాకం (జీర్ణమైన పిదపదాని చర్య) 

: వీర్యము (జీవశక్తి) 

. (ప్రభావము (అన్నిటియందు కల్గించే గుణం) 
. కర్మ (పనిచేయు లక్షణం) 

ముందు ద్రవ్యగుణ విజ్ఞానం నందు తెలుసుకోవలసినవి. 

1. మందు, బెషదం (ద్రవ్య) మోతాదు, శుద్ధి, తేలికగా ఏవిధంగా 
లోనికి తీసుకోవలెనో తెలుసుకోవాలి. 

2. అన్ని [ద్రవ్యాలు పంచభూతాల కలయికవల్ల పుట్టినవని 
మరువరాదు. అందువల్ల పంచభూతాల గూర్చి, ఓషదీగుణభాషీ 
పంచతత్వమును పరి పూర్ణంగా అభ్యసించాలి. 

3. మూలికా, మందులను త్రిదోషాల ననుసరించి ఇవ్వాలి. రోగము 
నకు త్రిదోషాలే కారణములని కదా మన సిద్ధాంతం. 

4. ప్రతీ వైద్యునికి నిఘంటుజ్ఞానం కావాలి అనగా మూలిక, 
ఉపయోగపడే భాగం, ఏయే వ్యాధులలో వాడవచ్చు, శుద్ధి, లక్షణాలు, 


ఎ రా లయ ల[౨ [0 ౬౪4 


రహిన్య అపాన్‌ వైష్య సర్వీస్యం --ాలాలాలాలాాాాాాాాాా 87 
ఏ విధంగా పనిచేస్తుంది. అనే విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం 


కావాలి. 

ద్రవ్యానికి గుణకర్మలుందును. ఇది ఆయా ద్రవ్యమునుబట్టి మారును. 

ఉదా : అల్లమునకు కారముతో కూడిన తీక్షణ గుణము ఉండును. 
దానివల్ల జీర్ణశక్తిని పెంచును. ఇది కర్మగా ఉండును. 

ద్రవ్యముగూర్చి - 1. ద్రవ్యము అన్నింటికన్నా గొప్పది. 

2. (ప్రతి ద్రవ్యము పాంచభౌతికము 

3. ప్రతి ద్రవ్యము జెషధమే / మందే 

4. ద్రవ్యము స్థిరము 

ర్‌. ద్రవ్యముతో పంచభౌతిక శరీర అవయవములను బాగుచేయ 
వీలు కల్లును. 

6. (ద్రవ్యము నిల్వ ఉండుకొలదీ దానిలోని గంణక ర్మలు 
ఉడిగిపోవును/ తగ్గును. 

గుణాలు : గుణము అనేది ద్రవ్యంవల్ల కలిగిన / ఏర్పడిన పరిస్థితి. 
వచ్చిన పరిస్థితిని కర్మగా పిలుస్తారు. 

ఉదా:- మనకు రొంప కలిగిందనుకుంటే ఈ గుణం కలుగటానికి 
శీతల, ఉష్టపదార్థ సేవన (దవ్యం) కారణమై రొంపతో కూడిన స్థితిని కల్లి 
వుండుటయే కర్మగా ఉండి శరీరమునందు పిత్తం ప్రకోపించును. 


గుణాలు 20 రకాలు. ఇందు10 ఖచ్చితములు మిగతా 10 వీటికి 
వ్యతిరేకము కలిపి శరీరమందు 20 గుణాలుండును. 


శారీక గుణాలు భౌతిక శరీరమునకు సంబంధించినవి అవి. 


1. భారముగా ఉండుట (బరువుగా) 2. నీరసంగా ఉండుట ౨8. 
శీతలంగా (తడిగా) ఉండుట 4. పొడిగా ఉండుట 5. మృదువుగా ఉం 
దుట 6. ద్రవంగా మెత్తగా ఉండుట 7. వంగేటట్లు ఉండుట 8&. స్థిరంగా 
ఉండుట 9. తేలికగా ఉండుట 10. అణురూపముగా ఉండుట (దీనికి 
వ్యతిరేకముగా ఉండే ఇంకో 10 గుణాలు కలిపి 20 గుణాలు పాంచభౌతిక 
శరీరం కల్లి వుండును. 


06 రహస్య అనపా వైష్య నర్వన్వం 
అయిదు పాంచభౌతిక గుణాలు 


గుణం వంచభూతము 

1. శబ్దం (ధ్వని) - ఆకాశము (ఈథర్‌) 
2. స్పర్శ (ముట్టుకోవటం) - వాయు (గాలి) 

38. రూప (చూసేది) - తేజ (అగ్ని) 

4. రస (రుచి) - అప్పు (నీరు) 

5. గంధ (వాసన) - పృధ్వి (భూమి) 


పాంచభౌతిక గుణాలు 

ఆకాశము : శుద్ధస్థితిని కల్గించును. 

వాయువు : పొడిగా ఉండుట గ్రహణశక్తిని కల్లించును. 

అగ్ని : జీర్ణశక్తి 

నీరు మరియు భూమి : పెరుగుదలను ఇచ్చును. 

అగ్ని మరియు వాయు : గోకుట,గీరుట లాంటి పిత్త లక్షణాలు 
ఇచ్చును. 

కర్మ : ద్రవ్యము యొక్క శక్తిని బహిర్గతంగా కన్పింపచేసే లక్షణం 
కర్మ ద్రవ్యమును విడిచిన కర్శలేదు. (ద్రవ్యంవల్ల కర్మఖచ్చితముగా కల్లును. 

ఉదా :-1. శతావరిని (ద్రవ్యంగా) తీసుకుంటే స్తన్యజన్యముగా 
ఉండును అనగా పాలను వృద్ధిచేయును. ఇది కర్మ. 

2. పిప్పళ్ళు ఆమమును పాచన చేయును. ఇక్కడ ఆమంజీర్ణం చేయుట 
కర్మ. 

3. కుటజ అనేది అతిసారమునకు విరుగుడు అందువల్ల నీళ్ళవిరేచ 
నాలు, వాంతులు కుటజవల్ల కలిగే కర్మ, 

కర్మలు ద్రవ్యాన్ని అనుసరించి 9 రకాలుగా విభజించారు. 

1. దీపనము : అగ్నిని, జీర్ణశక్తిని పెంచే మూలికను /జెషధాన్ని 
దీపన ద్రవ్యంగా చెప్పారు. ఇవి సాధారణంగా ఉప్పు, పులుపు మరియు 
కారము తీక్షణమైన రసాన్ని కల్గి ఉండును. పిత్తాన్ని పెంచి వాతకఫాలు 
తగ్గించును. ఆమంనుజీర్ణం చేయవచ్చు/చేయకపోవచ్చు. 


ఉదా:- అల్లం, మిరియాలు, చిత్రమూలం, పిప్పళ్ళు. 


కహిస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 6 

2. పాచనము : ఆమమును జీర్ణంచేయునది పాచన ద్రవ్యము లేదా 
ఆమపాచనాలు అంటారు. ఇవి అగ్నిని పెంచవచ్చు/ పెంచకపోవచ్చు. 
ఇవి సాధారణంగా చేదు, తీక్షణమైన కారము, పులుపు కల్లి వుండును. 
చేదు రసాన్ని కల్లి ఉన్న ద్రవ్యాలు మంచి ఆమపాచనములు. 

ఉదా:- ముస్తలు, కుటజ, వెల్లుల్లి, నమ్మ, అల్లం. 

8. శమన ద్రవ్యాలు : దోషమును శమంచేయునవి. శరీరంలోనుంచి 
దోషమును తీసివేయలేనిది శమన ద్రవ్యముగా చెప్పాలి. మూలిక వాతాన్ని 
తగ్గిస్తే వాత శమన అని, పిత్తమును శమింపచేస్తే పిత్తశమని అని, కఫాన్ని 
తొలగించితే కఫశమని అని పిలవాలి. 

శమనద్రవ్యం / మూలిక పనితీరు : 1.దీపన :- త్రికటు చూర్ణం 
అగ్నిని పెంచును దానివల్ల కఫవాతాలు సమం అవుతాయి. 

2. పాచన : నిమ్మ, అల్లం మరియు కుటజలు ఆమమును జీర్ణం 
చేయును. 

8. లంఘనము (ఉపవాసం) మూలిక ఆమమును కఫమును 
కరగించును. 

4. దాహం (లోనికి నీరుత్రాగకుండుట) :- శరీరం వాపు (నీరు పట్టీ 
నపుడు) నీటిని త్రాగుట ఆపివేయాలి. కావలసినంత త్రాగరాదు. 

5. వ్యాయామ (శారీరక పరిశ్రమ): - దీనివల్ల శరీరంలో వేడిపుట్టి 
ఆమం జీర్ణమవును. చెడుబయటకు పోవును. కఫ, వాతములు తగ్గును, 
శరీరం తేలికగును. శరీర బరువు తగ్గును. 

6. అతపసేవ (ఎండలో తిరుగుట) :- కఫము ఆమమును తగ్గించును. 

7. మరుత సేవ (చల్లనిగాలిలో తిరగటం) :- పిత్తము తగ్గును. 


ఉదా: నువ్వులనూనె వాతశమని, నెయ్యి పిత్తశమని, తేనె కఫశమనిగా 
తెలుసుకోవాలి. 

4. శోధన : ఏ మూలిక/ ద్రవ్యమైతే శరీరములోనుంచి దోషములను 
తొలగించునో వాటిని శోధన ద్రవ్యాలందురు. ఇది శమన ద్రవ్యాలకంటే 
ఉత్క ఎష్టమైనవి. ఎందువల్లనంటే దోషమును బయటకు పంపును. 

ఉదా:- 1. వమనము నోటి ద్వారా బయటకు రావటం. (క్రిందనుంచి 
పైకి); 2. విరేచనము క్రిందివైపుగా మలద్వారం ద్వారా బయటకు పోవుట. 


90 లాలా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 
ఉదా: ద్రవ్యాలు :- మధనఫలం, మైలతుత్తము, వచమొదలైనవి. 
5. స్తంభనము : పెద్దప్రేగులలో పూర్తిగా ద్రవాన్ని పీల్చుకొనునవి. 
స్తంభన ద్రవ్యాలుగా చెప్తారు. దీని ముఖ్యలక్షణం పొడి, వగరు, శీతలము 
ఇవి ఆమమును జీర్ణం చెయ్యవు. ఒగరు, పొడి, శీతలముచేతనే (ద్రవాలను 
పీల్చుకొనును. ఎక్కువ ఆమం ఉన్నపుడు, ఆమంతో కూడిన రోగం (వ్యాధుల) 
లో ఇవి ఉపయోగపడవు. 
ఉదా: ఒగరు రుచితో కూడిన మూలికలు; ఉదా: 
కుటజ,నాగకేసరాలు. 


6. గ్రాహి : మూలిక మలమును గట్టిపరిచినపుడు దీపన, పాచనలు 
బాగా జరిగినపుడు అక్కడగల ద్రవమును పీల్చే ద్రవ్యాలను గ్రాహిద్రవ్యా 
లంటారు. ఇవి వేడి గుణమును (వీర్యమును) కల్లి కారము రీక్ష్య మైన 
స్థితిని ప్రకృతిలో కల్గి వుంటాయి. 

ఉదా: ఎండిన అల్లం (శొంఠి); ముస్త, జీలకర్ర మొదలైనవి. 

7. అనులోమము : విరేచన కర్మను చేసే ద్రవ్యాలను అనులోమన 
ద్రవ్యాలంటారు. ఆమము ఇక్కడ జీర్ణం కావించబడును. దీనినే శామ 
మలము (ఆమంతో కూడిన మలం) ఇక్కడ నుంచి ఆసనం (గుదము) 
ద్వారా విసర్దించబడును. ఉదా: వేడిపాలు, నెయ్యి, ద్రాక్ష కరక్నాయ, త్రిఫల. 

8. స్రంశన : కొద్ది కారము తీక్ష్యము గల గుణం గలవాటిగా పనిచేసే 
ద్రవ్యలను స్రంశన ద్రవ్యాలంటారు. (ప్రైగులలోని మలాన్ని ఈ మూలికలు 
బయటకు పంపును. ఇవి ఆమపాచన చెయ్యలేవు. ఇవి అనులోమ 
మూలికల కంటే బలమైనవి. ఉదా: రేల, ఆముదం. 

9. విరేచన : తీక్షణము కారము బలంగా గల్గిన ద్రవ్యాలను విరేచన 
ద్రవ్యాలందురు. ఇవి సామ, నిరామ మలాలను ద్రవస్థితిలో ఉండగానే 
బలంగా బయటికి ఆసనం (గుదం) ద్వారా వెలువరించగలవు. 

ఉదా: నిశోత్తర్‌ మరియు ఆముదం. 

10. భేదన : మూలిక వేగంగా చురుకుగా తీక్ష్యము కారముగల 
మూలికా ద్రవ్యమునే భేదన ద్రవ్యముగా పిలుస్తారు. ఇవి జీర్ణమండలంలో 
గల ఆగినమలం, గట్టిపడిన మలం, మల ద్రవ్యాలు, విపరీత జీర్ణదోషాలను 
బయటకు పంపును. ఇవి అన్ని ద్రవ్యాల కంటే బలమైన చర్యను కల్లి 
వుండును. ఉదా: కలబంద, కటుకరోహిణి, చిత్రమూలం. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా 6 

11. లేఖన ద్రవ్యాలు : మూలిక, ధాతువు, దోషము, మలము వీటిని 
చిన్న చిన్నవిగా చేసివాటిపై పనిచేసే ద్రవ్యాలను లేఖనద్రవ్యాలంటారు. 
మేద మరియు కఫము ఈ రెండింటినీ ధాతు, దోషములను లేఖన ద్రవ్యాలు 
తీసివేయును. ఇవి స్థూలకాయం, మధుమేహ వ్యాధుల యందు మంచివి. 
ఉదా: గుగ్గులు, పసుపు, వచ, దారుహరిద్రా, వేడినీరు మరియు తేనె. 

12. ప్రమతి : ఉష్ణ, తీక్ట గుణములు దోషాలు, శోతస్సుల యందు 
పనిచేయించును. కఫ, మెద రోగులయందు ప్రాణవహడ్రోతస్సు మరియు 
శిరోరోగాల యందు ఈ మూలికలు ఉపయోగపడును. 

ఉదా: మిరియాలు, వచ, చిత్రమూలం, పిప్పళ్ళు మరియు వాయు 
విడంగాలు. 

కట్‌ రుచులు : రస (రుచి) మును నాలుక ద్వారా తెలుసుకుంటాము. 
రుచులు 6 రకాలు అవి. 

1. తీపి (మధురము) 2. పులుపు (ఆమ్లము) 8. ఉప్పు (లవణం) 4. 
కారము (కటు) 5. చేదు (తిక్త) 6. ఒగరు (కషాయం) 

రసము అనేమాటకు ద్రవము, మొదటి ధాతువు, పాదరసమని అర్థా 
లున్నాయి. 

నీరు అనేది మహాభూతములలో ఒకటీ, ఇదే రసానికి, రుచికి కారణం. 

ప్రతీదోషము రసం యొక్క హెచ్చు తగ్గులు చేతనే పెరుగుట/తగ్గుట 
జరుగును. 

మన జ్ఞానేంద్రియాలలో నాలుక రుచిని గుర్తించగలదు. ఆహారమును 
లోనికి తీసుకున్నపుడు రుచి మొగ్గలు ఆహారము యొక్క రుచిని గుర్తించ 
గలము. 

ఏ ద్రవ్యానికైనా, ఏ పదార్దానికైనా రసము శాశ్వతము కాదు. అది 
కాలానుగుణంగా వేరే రసంగా మార్పు చెందగలదు. 


అయిదు భూతాలు ఆరు రుచులు 


99 రహిన్య అపా వైస్య నర్వీన్వం 


పులుపు (ఆమ్లము) అగ్ని+భూమి 
ఉప్పు (లవణం) అగ్ని+నీరు 


కారము (కటు) అగ్ని+వాయువు 
ఒగరు (కషాయం) వాయువు+భూమి 
చేదు (తిక్త) వాయువు+ఆకాశము 


అనగా పంచభూతాల కలయికవల్ల రుచి ఏర్పడును. నాల్లు రకాల 
రుచులను నాలుక చూడగలదు. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు, తీపి 
మరియు ఉప్పు నాలుక మధ్యభాగమందు, ఆమ్లము నాలుక ప్రక్కల యందు 
చేదు నాలుక వెనుక (చివరి) భాగమునందు గుర్తించగలదు. కారము 
రుచి మెత్తని పొరలను ఇబ్బందికల్గించటం ద్వారా గుర్తించగలం. 


వాతము 


కహస్య ఠనుపాన వైస్య సర్వస్వం —— 903 
రసాన్నిబట్సి దోషశమన ఎలా జరుగును ? 
వాతశమన (లేదా) తడితోకూడిన తేమ 
వేడి, తేమ 
వేడి 


కఫశమన (లేదా) 
కఫశామక 


రసము దోషము వర్లనీయములు 


దోషమనమ 


పంచమహాభూతములు ద్రవ్వాలపై ప్రభావం 
శోధన, స్వచ్చముగా ఉంచుట 
శోషణ (గ్రహించుట 
దీపన, అగ్నిబలం చేకూర్చుట 
బృంహణము, ధాతుపుష్టిని పెంచుట 
లేఖన,ధాతువులను చిన్న చిన్నవిగాచేయును. 


94 ——— రహస్య అసస వైష్యస్వస్యం 


విపాకము (జీర్ణమైన తర్వాత ప్రభావం) 
విపాకము పాచనము అనగా జీర్ణం, పాకము వండుట, పక్వం చేయుట 
విపాకము పూర్తి జీర్ణం తర్వాత దాని / ద్రవ్య ప్రభావమే విపాకము. ఇది 
శరీరమునకు అత్యంత గొప్పది ఎందువల్లనంటే ఇది శరీరము నిలుపుటకు 
మొదటి మెట్టు. ఆహారమునకు చివరిమెట్టు. దీనివల్లనే ఆహార శరీరముల 
మధ్య సమన్వయం ఏర్పడి జీవుడు పోషించబడతాడు. 
విపాకము - రకాలు : చరకుని మతానుసారము విపాకము 3రకాలు 


= 


ధాతుపోషణ,గాయాలుమాన్నును పాలు,నెయ్యి 


చర్మంపొడిగా ఉంచును. వెన్న్యసముద్రపు 
మలమూత్రాలనుశుద్ధిపరచును లవణం, సైంధవ 


లవణం 


ఏపాకం) 


రక్తధాతువునుపెంచును, అగ్నికి నిమ్మ, ఉసిరి 


సహాయకారిగా ఉండును, ఆమ (తీపివిపాకం) 


దోషమును తగ్గించును, వాతము 


వల్ల కలిగిన నొప్పులు తగ్గించును 
నోరు,నాలుకలను శుభ్రపరచును 


మేధోధాతువును క్షీణపరచను 
ఎక్కువనీటిని తొలగించును. 
మలబద్ధకమును కల్లించును. 
మధుర(గంధులను ఆటంక 
పరచును. 


మిరపకాయలు 


చేదుపుచ్చ,లో ద్ర 
మేడి(ఒగరు) 
(తీపివిపాకం) 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాం. 95 
వీర్యము (పాటెన్ని) 


వీర్యతే అనేన ఇతి వీర్యం ఏదైతే శక్తిని పెంచునో / పెంచుటకు 
దోహదపడునో దానిని వీర్యమని చెప్పబడును. వీర్యము ద్రవ్యము యొక్క 
ప్రభావచలనము, మూలిక యొక్క సత్తు అని అర్థము. 

వీర్యము 2 రకాలు అవి 

1. శీత (చల్లని) వీర్యము : వాత, కఫములను పెంచును. పిత్తమును 
తగ్గించును. కండరాల కదలికలు తగ్గును. చమటను కల్లించును. మూత్ర 
మును పెంచును. అగ్నిని మందగింపచేయును. మానసిక నూతనోత్సా 
మును కల్లించును. ధాతువులను క్రమపరచును. తడిగా ఉంచును. 
ధాతువులను పోషించును. శ్రోతస్సులను క్రమబద్దీకరించును. 

ఉదా: చందనము, కలువపువ్వు, కలబంద. 

2. ఉష్ణ(వేడి) వీర్యము : వాత, కఫములను తగ్గించును. పిత్తమును 
పెంచును. రక్తధాతువును పెంచును. మలమును ఎండించును. 
మూత్రమును వేడిగా చేయును. చెమటను పుట్టించును. కారణం అగ్ని 
దీపన మరియు ఆమపాచన, గొంతు తడి ఆరిపోవును. దాహంపుట్టించును. 
చిరాకు, తలతిరు గుట కల్లును. (శోతములు తెరచుకొనును. 

ఉదా: శొంఠి, పిప్పళ్ళు, చిత్రమూలం 

పై విధమునుబట్టి శీతవీర్యము కఫమును పెంచును. అలాగే ఉష్ణ 
వీర్యము పిత్తమును పెంచును. వాతము వీటిమధ్య సంచరించును. ఆరు 
రుచులలో మూడు రుచులు శీతవీర్యము లేదా చల్ల వీర్యమును మూడు 
రుచులు ఉష్టవీర్యమును కల్లివుండును. 


రసం వీర్యము 
తీపి చల్లగా(శీత) 
పులుపు వేడి (ఉష్ణు 

ఉప్పు వేడి (ఉష్ణ) 

కారం వేడి (ఉష్ణ 


ఒగరు చల్లగా(ీత) 
చేదు చల్లగా (శీత) 


96 లాలా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 
ప్రభావం : ప్రభావతి సమస్త విశిష్టమ్‌ భవతి అనేన ఇతి ప్రభావ. 
ప్రభావం అనేది రసముతో వీర్య విపాకముతోను చెప్పలేము. ఇది 

ప్రత్యేకమైన అంశము. ఇది పాంచభౌతికమైన పంచభూతాల కలయిక, 
దీనినే అచింత్యశక్తిగా మనస్సుగా చెప్పాలి. 

ఉదా: 1. దంతి, చిత్రమూలం సమానరసాలను, వీర్య, విపాకాలను 
కల్గి ఉన్నప్పటికీ రెండూ కారము తీక్షణమైన రసంవల్ల విపాకంలో 
ఉష్ణవీర్యమును కల్లి ఉండును. (ప్రభావముచే దంతి (నేపాలము) మలశోధిని 
(విరేచనకారి), చిత్రమూలం జీర్ణకారి. 

2. పాలు,నెయ్యి సమాన రస, వీర్య, విపాకములు అయినప్పటికీ 
నెయ్యి అగ్నిని దీపనమునుకల్షించును. పాలు అగ్నిమాంద్యమును 
కల్లించును. 

3. అర్జున మరియు విడంగాలు సమాన రస, వీర్య, విపాకములు 
కల్లి ఉన్నప్పటికీ అర్జున (మద్ది) గుండెపై పనిచేయును. విడంగాలు క్రిమి 
శోధినిగా పనిచేయును. 


మూలిక అనేదానిని మందుగా వాడితే దానిని బెషధము అంటారు. 
అలాగే ధాతువులు, లోహాలు, రత్నాలు, రసములు బెషధములుగా వాడితే 
వాటిని రసౌషధాలు అంటారు. 

బెషధమునకు ఉండవలసిన లక్షణాలు : 

బెషధంగా ద్రవ్యాన్ని వాడినపుడు 4 ముఖ్య లక్షణాలు ఉండాలి. 

1. ఎల్లప్పుడూ లభ్యమయ్యేదై ఉండాలి. 

2, ఎక్కువ బెషధగుణాలుండాలి అలాగైతే ఎక్కువ బెషధ 
సంయోగాలు చేసుకోవచ్చు. 

3. మంచి స్థితిలో రస, వీర్య, విపాక, ప్రభావగుణాలుండాలి. 

4. మంచిస్థితిలో చర్య, కర్మలను కల్లి వుండాలి. 


ఆహారము బెషధముగా వాడితే దాన్ని ఆహారౌషధము అంటాము. 
దీనిలో ఎక్కువ పోషకాలు ఉండుటచేత దీనినే పౌష్టిక ఆహారంగా 
పిలుస్తారు. 


శహిన్య ఆనుపాన్స వైన్యీ సర్వీస్వం 


97 


మూలికలో ఏ భాగం ఉపయోగం 


మూలిక, అంతా బెషధంగా ఉపయోగపడకపోవచ్చు. ప్రత్యేక భాగము 
లలో ప్రత్యేక స్థితి, రసము, గుణములను బెషధం కల్లివుండును. దానినుప 


యోగించి వ్యాధులను కుదుర్చుదురు. 


ఉదా: అల్లముమొక్క నందు వేరు కారము, తీక్షణగుణములు 
కల్గివుండుటచేత మూలము (వేరు)ను మాత్రమే జెషధంగా వాడతాము. 
(కింది పట్టికలో కొన్ని మొక్కల భాగాలు ఉదాహరణకు పరిశీలించండి. 


రసము 
పత్రము 
విత్తులు (ఉజ్జులు) 
లోపలిగుజ్జు 
పండ్లు 
పూలు 
బూడిద 
నూనె 

స్పెక్స్‌ 

వేరు 
విత్తనాలు 
మూలికలు 


1. 
2, 
3. 
4. 
ర్‌. 
6. 
7 
రి. 
9. 


= 
=~ © 


=. 
వారాల జ ల $0౨ 


దశమూలములు 
అర్జున, ఖదిర 
చందనము 
గుగ్గులు,తుమ్మజిగురు 
తామరపువ్వులు 
గోటుకొల ఆకులు 
మామిడి 

బార్లీ, తామర 
కలబంద 
హరీతకి,ఆమ్ల(ఉసిరి) 
గులాబీ 

త్రిఫల 

ఆల్మండ్‌ 

సావరి 

అల్లము 

అజువాన్‌ 


స్వరసం 


98 లా రహాన్య అపా వైష్య సర్వస్వం 
మోతాదు :- మోతాదు అనేది ఖచ్చితంకాదు. అది క్రింది పరిస్థితులను 
అనుసరించి మారవచ్చు. 
1. రోగి బలము 2. రోగం బలము 8. మూలికా బలము 4. జీర్ణశక్తి 
ర్‌. వ్యాధికాలబలము 6. (ప్రకృతి లేదా బుతువు 7. వయస్సు, 
లింగమును అనుసరించి మోతాదు మారును. 
జెషధం, మోతాదు ఎక్కువ ఇవ్వాలంటే దోషం అసమతుల్యంగా 
ఉన్నపుడు బెషధంలో జెషధ విలువ నళిస్తున్నపుడు, రోగి బలంగా 
ఉన్నపుడు అలాగే రోగి బలహీనంగా ఉన్నా మూలికాసారం ఎక్కువగా 
ఉన్నాా దోషం పర్వాలేదనిపించినా బెషధపరిమాణం తగ్గును. 
పరస్పర గుణ విరుద్ధాలు 
1. రసవిరుద్దాలు - పాలు+పులుపు కలిపిన పళ్ళు 
2. గుణవిరుద్దాలు - విరుద్ధ లక్షణాలు గలవి 
8. వీర్య విరుద్దాలు - పాలు + చేపలు 
4. విపాక విరుద్దాలు - పాలు + ఉలవలు 
కలిపి వాడకూడనివి 
మాంసము - తేనె,పాలు, బెల్లం 
పాలు + ఉప్పు 
పాలు + పులుపు 
'పెరుగు+కోడిమాంసం (పుంజు) 
ముల్లంగి+నల్ల ఉలవలు 
వెన్న+కుండలో పెంచిన మొక్కలు 
అరటిపండు + పెరుగు, మజ్జిగ 
నెయ్యి కంచుపాత్రలో నిల్వ ఉంచరాదు. 
ఉష్ణద్రవ్యాలు తీసుకొన్న తీసుకున్న తర్వాత పెరుగు, తేనె, భల్లాతకి, 
సారావద్దు 
. తేనె, నెయ్యిలకు అనుపానం నీరు ఉండకూడదు 
. పాత+కొత్త ధాన్యాలు 
' ఉష్టవీర్య బెషధాలు + శీతవీర్య బెషధాలు 
. ఉడికించిన +ఉడికించని ధాన్యాలు (ఆహారపదార్థాలు) 
. వాంతులైనపుడు ఆహారం విసర్జించాలి, ద్రవాహారాలు వాడుకోవచ్చు. 


అ ౦౫ రాలా లు పం ౮ 


గారా గా గా 
ఏయు ౮౨ [౦ ౪4 Oo 


కీహన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం ———9 

వివిధ బెషధాలు బికిత్సలో మోతాదులు 

1. స్వరసం (అప్పుడే | మూలికను దంచి 1/2 లేదా సమభాగం 10 

మూలిక నుండితీసిన రసం | నీరు కలపి తీసిన రసం మి.లీ. 

2. కల్మము(మూలికా | బాగాముద్దగా దంచినది కొంచెం నీరు క్‌గ్రా. 

చూర్ణం,దంచినది) కలపవచ్చు. 

3. క్వాధము 1భాగం మూలిక 8 భాగాలు నీరు 10 

(కషాయం) 4 భాగం అయ్యేవరకు మరిగించినద్రావణం మి.లీ. 
4.హిమము(చల్లని 1భాగం మూలిక 3 భాగాలునీరు చల్లనినీటిలో | 80 
కషాయం) కలిపి తర్వాతిరోజు తేటనువంచుకుని తీసుకున్న మి.లీ. 
ద్రావణం. ఇది పిత్తరోగమును మంచిది. 

5. ఫాంటము(వేడి 1భాగంమూలిక, 3౩భాగాలు నీరు కాచి చల్లా 80 

కషాయం) ర్చిన ద్రావణం 1-12 గం॥లు పట్టవచ్చు. మలి! 

6. బెషధనూనెలు 1భాగంమూలిక కిభాగాలు నీరు 1భాగం 10 
కషాయంవచ్చే వరకు మరగగాచి దాని సమ | మి.లీ 
భాగం నూనె (నువ్వులనూనె సాధారణంగా) నూశే 
మిగిలేవరకు కాచినది బెషధ యుక్తమైన నూనె. 

7. బెషధ నెయ్యిలు 1భాగం మూలిక 8 భాగాలు నీళ్ళు 10గ్రా. 
1భాగం మిగిలేవరకూ కాచినకషాయం 
(అష్టభాగం)కు సమభాగం ఆవునెయ్యినుకల్పి 
సమవేడిలో నీరుఆవిరయ్యే వరకువండిననెయ్యి 

ల్‌ 


మూలిక స్వరసము,పంచదార, (బెల్లం) 1 
వై ఆరెపువ్వు కలిపి 90 రోజులు నిల్వ ఉంచిన నుండి 
స్వరసంతో చల్లనిపద్ధతి | ద్రావణము. ఇది పిత్త రోగులకు మంచిది. 20మి.లీ 


9. ఆరిష్టా(ఆయుర్వేదిక్‌ మూలిక కషాయం, బెల్లం(పంచదార)ఆరెపువ్వు | 5నుండి 
వైన్‌ మూలికకషాయం) | కలిపి 90 రో॥ గాలి తగులకుండా ఉంచిన 20మి.లీ 
ద్రావణం కఫ,వాత రోగులకు మంచిది. 
ఇది సాధారణంగా ఆయుర్వేదములో 1నుండి 
వాడే విధానం, 6 నెలల తర్వాత వీర్య 2గ్రా. 
గుణాల ప్రభావం తగ్గును. వరకు 


చూర్ణమును తేనె లేదా ఏదైనా స్వరసం 2నుంచి 
కషాయంతో గుళికలు కట్టుపద్దతి తగా. 


100 లా కహన్య అఖపాశ వైస్య నర్వీన్వం 


మూలికలు, జౌొషధాలు ఎప్పుడు వాడాలి ? 


ఖాళీ కడుపుతో (లేచిన వెంటనే) 

కఫ రోగములలో, రోగి బలంగా ఉన్నపుడు ఖాళీ కడుపుతో మూలిక 
లేదా బెషధం వాడిన శరీరమంతా మందు వ్యాపించును. 

భోజనానికి ముందు 

వాత రోగముల యందు, అగ్నిని వృద్ధి పరచుటకు ఆపానవాయువును 
సరిచేయుటకు, ప్రేవులను శుద్ధిచేయుటకు ఇవ్వాలి. 

భోజన సమయమందు 

జీర్ణశక్తి పెంచుటకు శమన వాయువును సరిచేయుటకు, యకృత్‌ 
ప్లీహములు చురుకుగా పనిచేయుటకు భోజన సమయమందు బెషధాలు 
ఇవ్వాలి. 

భోజనం తర్వాత మందు 

భోజనం (మధ్యాహ్నం) వ్యాన వాయువును సరిచేయుటంకోసం/ 
వృద్ధి పొందించటం గుండెబలం పెంచటంకోసం మధ్యాహ్న భోజనం 
తర్వాత మందివ్వాలి. 


రాత్రి భోజనం తర్వాత 
ఉదానవాయువును సరిచేయటం / వృద్ధి పొందించటం తద్వారా 


ఊపిరితిత్తులకు బలంచేకూర్చుటకు రాత్రి భోజనం తర్వాత బెషధం 
వాడాలి. 


ఎప్పుడూ తీసుకునే మందులు (కాలనియమం లేకుండా) 

దగ్గు, గుండెల్లో మంట, ఆస్మా, దాహం, ఊపిరి అందకపోవుట, 
ఎక్కిళ్ళు. 

రాత్రి పడుకునేముందు మందు 


చెవి, ముక్కు గొంతు రోగాలయందు ప్రాణవాయువును 
స్థిరపరచుటకు కారము తీక్ష్యమైన నిద్రకలిగించుటకు రాత్రి పడుకునే 
ముందు బెషధం వాడాలి. 


రీహిన్య అనుపాన్‌ వై సర్వీస్వర ——————(101 
మందును ఎలా లోనికి పంపాలి ? 
శరీరంలోనికి వివిధ మార్గాల ద్వారా బెషధమును పంపించవచ్చు. 

1. నోటిద్వారా : సాధారణ చర్యలకు 1 నోటి ద్వారా మందును 
తీసుకుంటే మూలిక / జెషధం జీర్ణమై లోనికి రక్తం ద్వారా వివిధ భాగాలకు 
సారం పంపిణీ అగును. 

2. నోటివ్యాధులలో పండ్లు, నాలుకమొదలైన ముఖ వ్యాధులయందు 
నూనె, నెయ్యి, బెషధమును పూయుట, పుక్కిట పట్టుట ద్వారా ఆ (ప్రదేశ 
మందు స్వయంగా మందును వేయగలుగుతాము. 

3. లోనికి పీల్చుట ద్వారా ఊపిరి రోగాలను (ధూమపానం) 
తగ్గించుటకు. 

4. వాంతి చేసుకొనుట (వమనము) ద్వారా కొన్ని రకాల జీర్ణాశయ 
రోగాలను తగ్గించుకొనుటకు. 

2. ముక్కుద్వారా : దీని ద్వారా మెదడు సంబంధిత రోగాల యందు 
ఊపిరి రోగాల యందు నస్యకర్మ చేస్తారు. దీనిలో 

1. పై ఊపిరి, ఛాతి భాగాలకు సంబంధించిన నాళాలను శుద్ధి 
చేయుటకు 

2. ఆస్మాలాంటి వ్యాధులలో లోనికి మందులు పీల్చుటకు 

3. మైగ్రేన్‌, సైన్‌సైటిస్‌, విపరీత తలనొప్పి మొదలగు వ్యాధులలో 
నశ్యకర్మ చేయటం ద్వారా ముక్కును ఒక ప్రధానమందు పంపే ద్వారముగా 
మనం వాడుకోవచ్చు. 

తి. కన్నులు : కంటి వ్యాధుల యందు స్వయముగా కంటిలో తైలం, 
అంజనం, చుక్కలు మందులను పెట్టుట. 

4. చెవి : చెవిహోరు, చెవిలో కురుపు, నొప్పి, సరిగ్గా వినబడకపోవుట 
యందు చెవిలో మందులను వాడతారు. 

ర్‌. గుదద్వారం : 1 మలబద్దకం, గట్టిగా బిగుసుకున్న గుదచలనం 
నందు ఎనీమా పద్దతి ద్వారా మందును పంపిస్తారు. 2 వస్తి (భస్తి) కర్మ 
గుద ద్వారం ద్వారా వాత వ్యాధులకు చేస్తారు. 

6. మూత్రనాళం : మూత్రం సరిగా రానపుడు దానిని రప్పించుటకు 
లోనికి, పైకి మందులను పంపిణీ చేయుట, కొన్ని సుఖవ్యాధులలో మందు 


102. లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
లను లోనికి పిచకారీచేస్తారు. 

7. యోని : యోని సంకోచ, యోనికంద, యోనివ్యాపక, యోనిభ్రంశ, 
గర్భవిచ్చితి, యోని దుర్గంధ, తెల్లబట్ట, మొదలైన వ్యాధులలో పై పూత 
లోనికి మందులు వాడతారు. 

8. చర్మం : చాలా చర్మరోగాలు వాచిన కండరాలు, కీళ్ళు, వేడినీరు 
కాపడము, బొల్లి, సెక్స్‌ సామర్ధ్యం కోసం పైపూతగా మందును వాడతారు. 

9. ఇంజక్షను, సెలైన్‌ : ఇది పురాతన పద్ధతి అయిననూ/కాకున్ననూ 
ఇది మందును నేరుగా పంపుటకు ఒక సులువైన మార్గము. పూర్వకాలంలో 
సూచి ముఖము అని పిలుస్తారు. 

అనుపానం : ఒక మూలికతో తీసుకునే బెషధం లేదా ఆహారం 
దీనివల్ల బెషధం ఖచ్చితంగా పనిచేయుటకు / పనిచేయించుటకు అవకాశం 
ఉంటుంది. 


అనుపానం ఏ పరిస్థితులలో వాడవచ్చు ? 

1. రుచితెలియకుండా టీ లేదా పళ్ళరసాలలో ఆముదం కలిపి 
త్రాగుట. 

2. బెషధ బలం పెంచుటకు తేనెతో వాడాలి. 

3. పనికిరాని, సరిపడని వస్తుగుణం తగ్గించుటకు ఉదా : పిత్త 
ప్రకోపం గుగ్గులువాడినపుడు కలిగితే దానికి విరుగుడుగా పాలను తాగాలి. 

4. జీర్ణశక్తిని పెంచుటకు 

5. ఖచ్చితమైన పనికోసం, అవయవాలమీద వాటి ప్రభావం కోసం 
ఉదా:- ఆసవారిష్టాలు, యకృత్‌ ఫ్లీహములపై స్వయముగా ప్రభావం చూపు 
తాయి. 

సాధారణ అనుపానాలు 


తడి మరియు వేడి నువ్వుల నూనె, వేడినీరు 


చల్లని మరియు తీపి |నెయ్యి,చల్లనినీరు, పాలు 
పొడిగా మరియువేడి | తేనె, వేడినీరు 


రహస్య అనపాన్‌ వైష్య్‌ సర్వస్వం లాలా 103 
సప్తథాతువులకు అనుపానాలు 


నీరు,పటికిబెల్లం,పాలు 
పాలు,లేనె,పటికబెల్లం 
తేనె 


ఆసవారిష్టాలు 
పాలు, సేరువా 
ఆసవారిష్టాలు 


పాలు 


ఇటువంటివి ఎన్నో రకాలుగా వివరించి, పాటించి, పరిశీలించి 
అనేక రోగాలలో అనుపానంవాడి తద్వారా శాశ్వత ఆరోగ్యం పొందాలని 
మన శాస్త్రకారులు నిర్దేశించారు. 


సాధారణ సూచనలు 


1. యోగము నందు వివిధ వస్తువులు ఎంతెంత ప్రమాణముగ గైకొన 
వలెనో చెప్పకపోయిన యెడల అన్ని వస్తువులను సమానముగ కలుపు 
కొనవలెను. 

2. యోగము నందు చెప్పబడిన వస్తువులు అన్ని పచ్చివి దొరకనపుడు 
ఎండువిరెండింతలు (గహించవలెను. 

3. యోగము నందు ప్రత్యేకించి మోతాదు నిర్దేశించనపుడు చూర్ణము 
నకు 2-8 గ్రా. సేవించవలెను. లేహ్యము 3-5 (గ్రా. సేవింపవలెను. 

4. యోగము నందు అనుపానము ఎక్కడ చెప్పనపుడు నీళ్ళుతో 
సేవించవలెను. 

5. యాగము నందు బెషధము ఎప్పుడు సేవించవలసినది ప్రత్యేకంగా 
చెప్పనపుడు భోజనం తర్వాత సేవించవలెను. 

6. తేనె, నెయ్యి, పిప్పళ్లు, బెల్లం, ధాన్యములు ఎక్కడ పేర్ళొన్నను 
పాతవి [గ్రహించిన ఎడల శ్రేష్టములు. 


104. లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
రోగము - సూత్రము - జౌషధాలు 

1. జ్వరము :కైరాతాం కద వర్పటం జ్వరగదే ; 

జ్వరమునందు నేలవేము, పర్పాటకము, తుంగముస్తల కషాయం 
వాడాలి. 
2. జ్వరాదొ లంజ్ఞనం ; శస్తం జ్వర మధ్యతు, ఫాచనం । 

జ్వరాంత, రేచనం, శ్రోక్షమేతజ్జుర చికిత్సితమ్‌ ॥ 

జ్వరారంభమునందు లంభుంనము చేయించుటయు, జ్వర 
మధ్యమునందు పాచ నౌషధములను (అనగా ఆహార పదార్ధములను, 
మాత్రము పచనము చేయు చిత్ర మూలము, సోపు) సేవించుటయు, 
జ్వరాంతమందు విరేచనౌషధమును (అనగా ఆహార పదార్థములు 
అరిగినను, అరగకున్నను ద్రవత్వము చెందించి అధో భాగము నకు (మల 
మార్గమునకు వెడలించు తెల్లతెగడ, రేల మొ॥) సేవించుటయు జ్వర 
చికిత్సాక్రమము. 

మందులు: జ్వరాంతక చూర్ణం, ఆమపాచనీయ చూర్ణం, సుదర్శన 
చూర్ణం, కణాదివటి, కిరాతకల్పం, కిరాతరిష్టా, జ్వర సంజీవిని, పూరవటి, 
పచ్చ మాత్రలు, దురదవటి, వాతరిపు, సూతాదిరసం, శీతాంశురసం, 
ఆనందభైరవి, కస్తూరి మాత్రలు. 
2. అజర్టీం, 

అజీర్టీ రుచితు స్వాఫః 

అజీర్ణ రోగులకు నిద్రహితకరము. 

మందులు : అజీర్ణకుఠారము, లఘుక్రవ్యాది, పంచలవణ మైనము, 
లఘువ(జ వల్యాది చూర్ణం కుమార్యది వటి. 
8 (గ్రహణ్యాతిసారం 

తక్రం గ్రహణ్యామధాతీసాలే కుటజః। 

మజ్జిగ, గ్రహణివ్యాధియందును, కొడిసెపాల అతిసారమందు 
బెషధాలు : బోళ వటి, బోళబద్ధవటి, గ్రహణికవాటం. 

లంభునం - చాల్పదోపాణం | ప్రశస్త మతి సారిణాం ॥ 

అల్పదోషముగల అతిసార రోగికి, లంవునము చేయించుట 
ముఖ్యము. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 105 
4 విషూచికా రోగము 


ఖ్రూర్వం ఛర్చనమంభసాచ తటినానన్యం రసైః భృంగ జైః ॥ 

వేడినీటిలో సైంధవలవణమును జేర్చి వెంటనే వమనకర్మ 
చేయించుట, గుంట గలగర రసమును నాసారంధ్రములలో నింపుట, 
కలరాహరములు. కలరాగజకేసరి, రసపతంగవటి. 


5 శ్వాస, కాసము, క్షయ 

శ్వాసేతు భౌర్థి దం | క్షయే గిరిజతు ॥ 

దగ్గు ఆయాసమునకు గంటుభారంగి, క్షయకు శిలాజిత్తు భస్మం వ్యాధి 
హరములు. 

(తయో నాఖ్యరసం, శ్లేష్మాంతకరసం, కుక్కుట పలలాది ఆహారము. 

కఫం దుర్జన వత్తీక్ష | 

కోపముగల వాక్కుల చేతను, శిక్ష చేతను, దుర్శార్డుని శిక్షించునటుల, 
కఫమును వగరు, కారము, చేదుగల ద్రవ్యములచే హరింప చేయవలెను. 
వమనకర్మ, నస్యకర్మ చేయించవలెను. షడంగ పానీయము. 


6. పాండు, శోష, కామిలా రోగం 

1. పాండౌకిట్ట - పాండు రోగమునకు మాండూరము 

2. శోఫే పునర్నవః- ఉబ్బు రోగమునందు గలిజేరు 

3. కామిలా యాం ధాత్రీద్వయః-కామెర్లకు ఉసిరిక, నేల ఉసిరిక, 
మాండూర కల్పము, సూరాక్షార మాండూరము, సిందూర కల్పము. 
7. మేహరోగం 

మేహేత్యామ రాత్రికే 

మేహ (మర్మాయవములకు (వస్తి) సంబంధించిన) వ్యాధుల యందు 
సిరిపప్పు, పసుపు జెషధములు. 

భానుపుష్పసిందూరం, బాలచంద్రోదయం, దురదచింతామణి, 
సర్వమేహ సంజీవి. మేహ రోగి స్టూలుడు (బలవంతుడు) అగువానికి 
వమన విరేచన కర్మలును కృశుడు (దుర్చలుడు) అగువానికి పుష్పికర 
జషధములు ఈయవలెను. 


8. వాజీకరణం 


106 లా రాన్య అనపాన్‌ వైస్య నర్వీస్వం 

కదళీఫల క్షీరశర్కరాదికం రేతో వృద్ధికరాణాం 

అరటిపండ్లు, పాలు, పంచదార (పటికబెల్లం) శుక్రవృద్ధి కరములు, 
బలవర్లనీ వటి, యింగిలీకమైనము, గగనతార చంద్రోదయము, ప్రతినిధి 
చంద్రోదయము, రజిత నవనీతం, వీర్యస్థంభన గుటిక, ఖర్జూరాది 
లేహ్యము, అశ్వగంధాది పానకము. 
9. ప్రీ రోగము 

వ్రదరేతిరీటః ॥ 

కుసుమ వ్యాధుల యందు లొద్దుగ కషాయం ఇవ్వవలెను. 
(ప్రదరాంతక కల్పం, (ప్రదరహరవటి, అరుణసిందూరం, ఆమలకాది కల్పం, 
కపిత ఘృతము, |ప్రదరారిష్ట, గర్భపోషణరసము, అశ్వగంధ ఘృతం, 
సంతనకరణి. 
10. వాతపిత్త చర్ధిరోగం : 

లాతఠ్యాధిషు గుగ్గులుళ్ళ లశున & 

వాతరోగమునందు గుగ్గిలము, వెల్లుల్లి 
పిత్తే (పిత్తరోగం) 

ద్రాక్షా శర్మర సేవ్య గోవవనితా ఖర్జూర వాసామ్యృత । 

పైత్య రోగమందు ద్రాక్షపంచదార, వట్టివేరు, సుగంధి, ఖర్జూరము, 
అడ్డసరం, తిప్పసత్తు. 
చర్ధిరోగం 


లాజా చూర్ణం శర్మరామిళిత త్రినుగంధాదికం, కలిత్సమలి 
చర్చిరోగహరణాం॥ 

పేలాలపిండి పంచదార, యాలకులు, దాల్చినచెక్క ఆకుపత్రి చూర్ణం 
వెలగ పండు చర్థివ్యాధి హరములు. 

వాతవిధ్వంసి, ఖజ్జలివాత రాక్షసం, పైత్యామృతం, జంబీరమురబ్బా 
వాతమునకు తీపి, పులుపు తైలద్రవ్యములచేతను, పిత్తచర్ధి వ్యాధులకు 
వగరు, తీపి, చేదు రసముల చేతను హరింప చేయవలయును. 

యోషాపస్మారే (హిస్టీరియా) : రసరాజరసం, అంకోలాది కల్పం 

శూలే : పొంగు (యింగువ) కరంజ (గానుగ) శూలహరములు. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా కే0/ 
కుబేరాక్షాది వటి, లంఘన, వమన, స్వేదకర్శలు, పాచనౌషధములు, 
లఘు గుణము గల అన్నములు శూల హరములు. 
సుఖరోగము : 
చోపచీనీ (ఫిరంగిచెక్కం సారిభా (సుగంధి) కుమారి (కలబంద) 
వ్యాధిహరములు జెషదములు : చంద్ర ప్రభావటి, పూయమేహాంతకవటి. 
చర్మరోగాలు 
దూర్వాభయా, సైంధవంచ కానమర్ధ ; కలేరక 8 
గరిక, కరక్నాయలు, సైంధవలవణము, తగరిస విత్తులు, అడవితులసి 
యీ వస్తువులు చర్మరోగహరములు. 
విషరోగే : 
శిరీషో విషయ్మానానాం 
దిర్భినచెట్టు యొక్క పంచాంగములు సర్వరోగములను హరించును. 
హిక్కారోగం : జతుర సైర్ది ధ్మాసు 
యెక్కిళ్లు రోగమునందు లక్కచూర్ణం నస్యం చేయవలెను. 
భేధియోగే : త్రివృత్‌ సుఖవిరేచన | తెగడ సాధువిరేచనౌషదము 
అభ్యంగో వాతనాశాయ 
పిత్తనాశాయ భోజనం 
శ్లేష్మనాశాయ సంగమం 
వ్యాయామః కఫనాశాయ 
జ్వర నాశాయ లంఘనం 
బోధహీనం యధాశాస్త్రం 
భోజనం లవణం వినా 
పతిహీనం యధానారీ 
తధా నాడీ వినాభిషక్‌ 
. అన్నం వృజ్ణి కరాణాం శ్రేష్టం 
. ఉదక మా శ్వాస (శమ) కారాశాం 
12. క్షీరం జీవనీయా (బలము) నాం 
13. మాంసం బృంహణీయానాం 


అ ౦౫ రాలా హి ల పం గో 


టు 
=~ ఆఅ 


108 
14. 
15. 
16. 
17. 
15. 
19, 
20. 


2 


(wn 


25 


26. 
27: 
28. 
29, 
30. 


3 


(ny 


358 


రీహిన్య అశుపాన వైస్య్‌ సర్వస్వం 
లవణ మన్నుద్రవ్య రుచికరాణాం 
ఆమ్లం హృద్యానాం 
కుక్కుటో (కోడిగుడ్డు) బల్యానాం 
ఖదిరః (చండ్ర కుష్టుఘ్నానాం 
వస్తిర్వాత హరాణాం 
విరేచనం పిత్త హరాణాం 


వమనం శ్లేష్మ హరాణాం 


. తైలంవాత శ్లేష్మ హరాణాం 
22, 
28. 
24. 


సర్పిర్వాత పిత్త ప్రశమనానాం 
మధు(ేనె) శ్లేష్మపిత్త (ప్రశమనానాం 


మహిష (బట్టి) క్షీరం స్వప్న జనానాం 


. అజాక్షీరం సంగ్రాహికశోష (క్షయ) ఘ్నానానాం 
వృద్గోవ్యాప్యానాం 
తద్విద్య సంభాషాబుద్ధి వర్థనానాం 


నవాతేనవి నాశూలం, నకండూశ్లేష్మణావినా 
నపిత్తేన వినాచర్ధిః । నాజీర్ణైన వినాజ్వరః 
ఇక్షు (చెరకు) ర్మూత్ర జననానాం । 


. ఉద్ధాలకాన్నం (కొర్రలు) విరూక్షణీయానాం । 
82. 
శ్రిత 
84. 
క్రిక్‌ 
36. 
37 


శయనం పిత్త నాశాయ అజీర్ణ భోజనం విషం 
అజీర్లేలంఘనం హితం లంఘనం పరమోషధం 
అన్నకాలేన భుంజానః క్షీయతే హస్యతే ధవా 
మాషాః (మినుములు) శ్లేష్మ పిత్తజనానాం । 
అమలకం (ఉసిరిక) వయః స్థాపనానాం 
కాలభోజన మారోగ్య కరాణాం, మలజారీరోగహరీ 


. విడబ్దం (వాయువిడంగాలు) క్రిమిఘ్నానాం 
39. 


రాస్నా (సన్నరాస్నము) వాతఘ్నానాం. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర --ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలోోలోోోా 109 


సూర్యచంద్రులకును భూమికిని గల సంబంధము వలన వానివాని 
గతి విశేషములను బట్టియు, వాయు సంచారమునుబట్టియు, 
శీతోష్టవర్షముల సంబంధము భూమికి కల్లును. దానిబట్టి కొన్ని కొన్ని 
దినములకు కొన్ని కొన్ని లక్షణములు వేరుగా నేర్పడు చుండును. కాబట్టి 
సంవత్సరమునకు రెండు ఆయనములుగాను, మూడు కాలములుగాను, 
ఆరు బుతువులుగాను, ఏర్పడుచుండును. ఆయనములు రెంటిలో (ఉ 
తరాయణ దక్షిణాయములలో) ఉత్తరాయణము నందు భూమికి సూర్యుడు 
ఉత్తరపరిధి రేఖలో నుండినందున సూర్యతాపము అధికముగా భూమికి 
కలుగు చుండును. దక్షిణాయము నందు సూర్యుడు భూమికి దక్షిణపరిధి 
రేఖయందుండు నందున తాపము స్వల్పముగా భూమికి కలుగుచుండును. 


అందువలన ఉత్తరాయణములో సూర్య తాపము ఎక్కువగుటచే అది 
భూమి యందలి నీటిభాగమును, ఎక్కువగా లాగికొనును. దానిని బట్టి ఆ 
కాలమున కారు కాలమని పేరు కల్గినది. దక్షికాయనములో సూర్యతాపము 
తక్కువగుటచే భూమి యందలి నీటి భాగమును లాగికొనకుండుటయే 
గాక సూర్యకిరణములోనికి చేరి జలము తిరిగి భూమిపై వర్ష 
రూపముగాను, మంచు రూపముగాను, పడుచుండుట వలన భూమి 
యందలి జలభాగము నధికము చేయును. దానివలన నా కాలమునకు 
విసర్గ కాలమని పేరు కల్లినది.( ఈ కాల విభాగము, బుతువిభాగములును 
భారత దేశమునకు వర్తించినట్లితర దేశములకు వర్తింపవు. ) 


ఇట్టి ఆయనములలోనుండు దినములకు మూడేసి బుతువులుగా 
భాగం ఆయా బుతువులందు నడుచుకొనవలసిన విధులీయధ్యాయములో 
వివరింపబడును. 

బుతు స్వరూపము 

బుతు అను పదము, శీతోష్టములు, వాయువు, వర్షము, ఇవి 
ప్రత్యేకముగా వేరు వేరు తీరులుగా నేర్పడుచుండు కాలమునకు పేరు. 
బుతువులారు. ముప్పది రోజులు లొకమాసమై అట్టి మాసమలు రెందేసి 
చేరి ఒక్కక్క బుతువగును. ఈ బుతువులు ఉత్తరాయణము మొదటినుండి 
ప్రారంభించి లెక్కింపబడును. కాబట్టి మాఘమాసము మొదలు రెందేసి 
మాసము లొక బుతువులుగా నుండును. వానిలో మాఘ మాసములు 


0 లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
శశిర బుతువు, చైత్ర-వైశాఖ మాసములు వసంత బుతువు, 
ఆషాఢమాసములు గ్రీష్మ బుతువు శ్రావణ-భాద్రపద మాసములు 
వర్షబుతువు ఆశ్వీయుజ -కార్తీక మాసములు శరదృతువు, మార్దశిర- 
పుష్యమాసములు హేమంత బుతువులు అని తెలియవలెను. 

శార్‌జబ్ఞ్దధర సంహితా కారుడు శిశిరబుతువును వదలివేసెను. 
వర్షబుతువునకు పూర్వము ప్రావృదృతువను మరియొక బుతువును 
చేర్చెను. ఆ మతములో వసంత గ్రీష్మ, ప్రావృట్‌, వర్ష శరత్‌, హేమంత 
బుతువులని ఆ బుతువులు వరుసగా ఉత్తరాయణము మొదలుకొని 
లెక్నింపబడును. మొదటి మతము ననుసరించి శిశర - వసంత, గ్రీష్మ, 
బుతువులు ఆదాన కాలమనియు వర్ష శరత్‌, హేమంత బుతువులు 
విసర్గకాలమనియు తెలియవలెను. 


సు(శుతాచార్యుడు పై రెండు మతములను గూడ తీసికొని 
ఆయనములుగా విభాగించుకొనుటకు మాత్రము మొదటి బుతుక్రమము 
సరిపడుననియు, రెండవ మతమే రసోత్పత్తికిని, ఓషధీ ప్రాదుర్భావమున 
కును, వృద్ధి-పరిణామము, అనువానికిని సంబంధించినవియనియు 
చెప్పెను. మరియు నోషధీ ప్రాదుర్భావము నకు ముఖ్య మగు రీతిని 
వర్షబుతువు మొదలుకొని బుతువులు లెక్కించుచు భాద్రపద -ఆశ్వీయుజ 
మాసములు వర్షబుతువు. కార్తీక-మార్గశిర మాసములు శరదృతువు, 
పుష్య-మాఘ మాసములు హేమంత బుతువు, ఫాల్గుణ-చైత్ర మాసములు 
వసంతబుతువు, వైశాఖ -జ్యేష్ట మాసములు గ్రీష్మ బుతువు, ఆషాధ-శ్రావణ 
మాసములు ప్రావృదృతువు అని చెప్పియుండెను. 
బుతు స్వభావములు 

పైన చెప్పబడిన బుతువులారును మూడు కాలములుగా భాగింపబడి 
శీత కాలము, (వేసవి) ఉష్ణ కాలము, వర్షకాలము అని వాని వేరు వేరు 
లక్షణములను బట్టి పేరులు పెట్టబడినవి, నాలుగేసి మాసములొక 
కాలముగా నుండును. అయితే హేమంత బుతువులో తుదినుండు 
మాఘమాసము ఉత్తరాయణములో మొదటిసారిగా ప్రావృదృతువులో 
తుదినుండు శ్రావణమాసము దక్షిణాయనములో మొదటిగాను 
పరిగణింపబడుంటయు కలదు. వినర్గ కాలమనబడు మూడు 
బుతువులందును, సోముడు (జలభాగము) ఉత్తరోత్తరముగా భూమిలో 
బలపడును. కాబట్టీ జల భాగము ముఖ్యముగా గల ఆమ్ల, మధురసములు 


రహస్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర లలా క్ష 
వరుసగా బలవంతమగును. ప్రాణులకు క్రమముగా బలమభివృద్ధి 
నందుచుండును. ఇటులనే ఆదాన కాలమనబడు మూడు బుతువు 
లందును సూర్యుడు (తేజోభాగము) ఉత్తరోత్తమరముగా భూమిలో 
బలపడును. కాబట్టి తేజోభాగము, వాయుభాగము, అధికముగా గల 
తిక్త కటు, కషాయరసములు వరుసగా బలవంతములగును. ప్రాణులకు 
క్రమముగా బలము క్షీణించుచుందడును. 
హేమంత బుతుచర్య 

హేమంత బుతువునందు బాహ్య ప్రదేశమునందు మంచు 
మొదలగువానిచే శైత్యముఎక్కువగా నుండును. కాబట్టి శరీరములోనుండి 
రోమకూపముల ద్వారా వచ్చెడి జఠరాగ్ని యొక్క వేడి అడ్డబడి తిరిగి 
లోపలకు పోయి జఠరాగ్ని నెక్కువగా బలపరచును. కాబట్టి జఠరాగ్ని 
తీక్షముగా నుండును. ఈ విధముగా జఠరాగ్ని తీక్షముగా నుండుట 
వలన జలభూత ప్రధానములగు మధుర, ఆమ్ల, లవణ రసములు 
(ప్రధానముగా గల ఆహారమును భుజింపవలెను. లేనిచో తీక్షమగు జఠరాగ్ని 
ఆహార మును శీపమ్రుముగా పచింపజేసి శరీరమును క్షీణింపచేసి 
ఆరోగ్యమునకు హేతువగు బలమును నశింప చేయును. 


ప్రాతర్పోజనము 


హేమంత బుతువునందు రాత్రులు హెచ్చుగా నుండుటవలనను, 
జఠరాగ్ని తీక్ష ముగా నుండుటవలనను, ప్రాతఃకాలమునందే మొదటి 
భోజనము చేయవలయును, అనగా దినచర్యలో చెప్పబడిన (ప్రకారము 
రెండవ యామము వరకు నిరీక్షింపనక్కరలేదని తాత్పర్యము. అయితే 
ఇట్టి భోజనము చక్కని ఆకలి కలుగుటను గుర్తించి చేయుటయు, 
ఆవశ్యముగా భోజనమునకు ముందు చేయదగిన దంతధావనము మొదలు 
స్నానము వరకు గల కృత్యములను త్వరలో చేసికొనియే భోజనమనకు 
సిద్ధపడుటయు, ముఖ్యమైనవిగా (గ్రహింపవలయును మరియు 
సద్యత్తములో నిషేధింపబడిన స సంధ్యా భోజనమును చేయరాదు కాబట్టి 
సూర్యోదయమైన రెండుగడియల తరువాతనే భోజనం చేయవలెను. 

తైల మర్దనాదులు 

భోజనమును మాత్రానుసారముగా చేసి విశ్రాంతి తీసికొనిన తరువాత 
జీర్ణ ముఖము నందు పూర్వ యామము మించకుండ వాతహరములగు 
బలాతైలము మొదలగు వానితో శిరస్సునకు, శరీరమునకు అభ్యంగము 


0D లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
చేసికొని మర్ధించు కొనవలెను. పిమ్మట తనతో సమానబలము కలవారితో 
అను వెరిగి చిన్న చిన్న కుస్తీపట్లు పట్టుటయు, శరీరమునకు సుఖకరముగా 
నుండునట్లు, ఇంకొకరి చేతను శరీరము నందు పాదములకు మెల్లగా 
త్రౌక్నించు కొనుటయు చేయవలెను. పిమ్మట వగరు రుచికల తుమ్మ మర్రి 
మొదలగు చెట్లపట్టల కషాయముతో (స్నానకషాయము) సుఖోష్టముగ 
నుండునట్లు శరీరమునందు బోసికోని జిద్దు కొంచెము పోవునట్లు తోమి 
కడుగుకొనవలెను. అట్లు స్నానముచేసిన తరువాత కుంకుమపూవు, అగరు, 
వీనితో తీయబడు గంధమును శరీరమునకు లేపనము చేసికొనవలెను. 
భోజన పదార్ధములు 

ఈ బుతువునందు భోజనములో స్నిగమధికముగా గల్లి గురుగుణము, 
అభిష్యంది గుణము, కల పదార్థములను మాత్రానుసారముగా 
భుజింపవలెను. దీని వలన జాఠరాగ్ని యందలి తీక్ష్యతకొంత తగ్గి 
పిత్తోద్రేకమును కల్గింపకుండును. దాని వలన విదగ్గాజీర్ణము మొదలైనవి 
కలవు. అని గ్రహింపవలెను. 

సామాన్యముగా భారతీయుల యాచారము ఈ యారోగ్య విధుల 
కనుకూల ముగా నున్నదని తెలియుచున్నది. హేమంత బుతువునందు 
ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలుకొని తెల్లవారు జామునే 
లేచి కాలకృత్యములు, స్నానము, దైవపూజ మొదలైనవి చేసికొని, తీపి, 
పులుపు, ఉప్పురుచులు కల్లి ఎక్కువజిడ్డు గుర్వ భిష్యంది గుణములు కల 
చిత్రాన్నము (శక్కరపొంగలి) పులిహోర, దధ్యోదనము మొదలగునవి) 
లను ప్రాతః కాలమునందు భుజించు శ్రీ వైష్టవాచారము ఇందుల 
కనుకూలముగా నున్నదని యెంచవచ్చును. పూర్వాచారము వదలని వారు 
గూడ నీ బుతువులో నీ యాచారమును పాటించుట కలదు. 

శొచాది విధులు 

మలాయవములను, కాలు చేతులు మొదలగు వానిని కడుగుకొనుటకు 
గోరు వెచ్చని నీటి ఉపయోగించుచుండవలెను. కూర్చుండుటకును, 
పరుండుటకును, కప్పుకొనుటకును మెత్తని దుప్పట్లు, మృగచర్మములు, 
పట్టువస్త్రములు, తివాసులు, ఉన్ని దుప్పట్లు, వీని నుపయోగించు 
చుండవలెను. తిరుగాడునప్పుడు శరీరము నంద తటను కప్పుకొనియు, 
పాదములకు జోడు తొడుగుకొనియు, సంచరించవలెను. దీనివలన 


రీహిన్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర ————( 1B 
మంచుపడి శరీరము, పాదములు, పగులకుండును. ఎక్కువ కాకుండా 
సూర్యకిరణములను గాని, వాని వేడినిగాని యుక్తిగా శరీరమునకు 
సోకించుట శ్రేష్టము. అనగా శరీరములో శీతముచేత కల్లు వాతోద్రేకమును 
పోగొట్టుటకు ఎండచే యుక్తిగా స్వేదనము మంచిదని భావము. 

స్రీ సంగమము 

మనుజులకు, భోజనము, నిద్ర, యెట్లు కోరబడినవో అట్లే ప్రీ 
సంగమము (ప్రీలకు పురుష సంగమము కోరబడును). ఇది శరీరములో 
తయారగు సప్తమధాతువు అగు శుక్రము (స్ర్తీలకు కార్తవము) శరీరమున 
కావశ్యకమై యున్నది. అయితే సత్సంతానమునకు కారణముగాను, స్తీ 
పురుషుల యానంద హేతువుగాను ఉపయోగ పడవలెనని తలచి, దానికి 
కొన్ని నియమములను పెద్దలేర్పరచి యుండిరి. అదియే సకాలమందలి 
సంగమము. 

ఈ బుతువునందు సప్త్రమధాతువు బాగుగా పోషింపబడును. కాబట్టి 
తన శరీరబలమును బట్టి వాజీకరణ పద్ధతుల నవలంబించువారలు 
ప్రతి దినమును ప్రీ సంగమమును చేయవచ్చును. దీనివల్ల ధాతుక్షైణ్యము 
సంభవించదు. 

నివాసము 

ఈ బుతువునందు శీతమధికముగా నుండును. కాబట్టి నిప్పు 
మొదలగువానిచే వేదెక్కించబడిన (అనగా ప్రక్నలను నిప్పులుంచి లోనికి 
వెచ్చదనము చేరునట్లు చేయబడిన) వెచ్చనిగదులలో నివాసము చేయుట 
ఈ బుతువులో శ్రేష్టము. దీనివలన శీతబాధచే కల్లు రక్తము గడ్డకట్టుట 
లేకుండ నారోగ్యముగా నుండును. 

శిశిర బుతుచర్య 


శిశిరబుతువునందుగూడ నించుమించుగా హేమంత బుతు 
లక్షణములే యుం డును. కావున యీ బుతువునందు గూడ 
స్వల్పభేదములతో హేమంత బుతువు నందు నడచువిధులనే 
ఆచరించవలసియుండును. 


వసంత బుతు చర్య 


హేమంత శిశిరబుతువులందు మధుర ఆమ్ల, లవణరసములు, 
గుర్వభిష్యంది గుణములు కల పదార్థములను సేవించుట వలన శ్లేష్మ 


00 లా కస్య అనిపాన్‌ వైష్య నర్వీన్వం 
దోషము, చయము (స్వస్థములో పెరుగుట) నొంది వసంత బుతువు 
ప్రారంభింపగనే సూర్యకీరణములలో వేడి ఎక్కువగా బుతువులో వమన 
కర్మవలనను, లఘువుగాను, స్నిగ్ధత తక్కువగాను, ఉండు పదార్థములను 
భుజించుటవలన, శరీర వ్యాయామమువలనను కఫదోషమును 
పోగొట్టుకొనవలెను. శరీర వ్యాయామముతోబాటు ఉద్వర్తనము, 
ముష్టిఘాతనము (ఇతరులచే పిడికిలిచే మర్దించుకొనుట) లేక ఒడలు 
పట్టించుకొనుట అనువాని వలన గూడ శ్లేష్మము శరీరములో నుద్రేకించి 
నూష్మచే నింకింపచేయబడును. 

అనులేపనము 


ఈ బుతువులో సూర్యునిలో వేడిమి కొంత హెచ్చగును. కాబట్టి 
శరీరమా యెండను భరింపజాలదు. అందువలన స్నానానంతరము, 
అగరు, కుంకుమ పూవు లతో బాటు పచ్చకర్వూరమునుగూడ కలిపి 
శరీరమునకు పూసికొనవలెను. 


భోజనము 


జఠరాగ్ని యొక్క తీక్షతకొంత తగ్గియుండును. కావున లఘువైన 
పాత బియ్యము, యవలు, గోధుమలు, వీనితో చేయబడిన తేలికైన 
అన్నము, తేనె, మామిడిపండ్లు, మొదలగు మధురములును, కఫ 
హరములునగు ద్రవ్యములను, జాంగల జంతువుల మాంసమును, 
శూలమునగుచ్చి, నిప్పు సెగను బెట్టీ కాల్చి దానిని భుజింపవలెను. 
పానము 


త్రాగుటకు ఆ యా శరీర ప్రకృతుల ననుసరించి శొంరితో కాచబడిన 

నట్టిగాని వేగిస, చండ్ర మొదలగు చేపలువేసి కాచబడినట్టిగాని, తేనెతో 

చేర్చినట్టిగాని, తుంగ ముస్తలతో కాచినట్టిగాని నీటిని త్రాగవలయును. 
విహారము 


ఈ బుతువులో మధ్యాహ్నమునకు తరువాత చల్లనిగాలినీరు 
స్థలమునందు నివాస మేర్చరచుకొని విశమింపవలెను. దీనివలన సూర్యుని 
యుతడే వేడి తాకినందు వలన కల్గుబడలిక యుండదు. గ్రామముల 
ప్రాంత భాగములందు, నీటివాగులు పారెడి పార్వములు కల తోటలలో 
సాయంకాలము తిరుగవలయును. తన కత్యంత స్నేహితులు, తనతో 
సమానమైన యీడుగలవారు అగువారితో సుఖముగా మాటలాడు కొనుచు, 


మన్య తకుపాన్‌ ష్య సర్వస్వం లాలా 15 
తను కనువగు ప్రియరాండ్రతో సరస సల్లాపములాడుకొనుచు కాలమును 
గడుపవలెను. 


మైధునము 
రాత్రులందు శరీరమును కామేచ్చనుబట్టి మూడేసి దినముల 
కొకమారు ప్రీ సంగమ మొనరింపవచ్చును. కాని ప్రతి దినముకూడదు. 
అట్లు ప్రతిదినము సంగమ మొనరించినచో కాల స్వభావమునుబట్టీ కఫహర 
ఆహార విహారమునుబట్టి, శరీరము లఘువైయుండుట వలన వాత 
ముద్రేకించి అనేక రోగములను కల్లించును. 


మరియు ప్రకోపించియుండిన శ్లేష్మమును, వమనాదుల వలన 
జయించియుండి నందు వలన, తిరిగి వెంటనే శ్లేష్మము నుద్రేకింపచేయు 
గురు శీత గుణములు కలవియు, మధుర రసమెక్కువగా నుండునట్టియు, 
జిద్దు ఎక్కువగానుండునట్టియు, పదార్థముల నీ బుతువులో సేవించరాదు. 
పగటియందు నిద్రించుటకూడదు. 

ర్రీష్మ బుతుచర్య 

గ్రీష్మ బుతువునందు సూర్యకిరణములు మిక్కిలి తీక్షణముగానుండి 
భూగతమైన జలమును ఆకర్షించుచుండుట వలన జల(ప్రాధాన్యముకల 
శ్లేష్మము, పూర్తిగా నింకి పోవును. దానివలన స్వాభావికముగానే 
వాతము ద్రేకింపవచ్చును. అందువలన నీ బుతువులో ఉప్పు, కారము, 
పులుపు రుచులుగల పదార్థములను వర్ణింపవలయును. మధుర 
పదార్థమునే వాడవలయును. 

నజానము 

చల్లగానుండు నీటిలో మునిగి స్నానమాచరింపవలయును. ఈ 
కాలములో ఆకాశమునందు మేఘముల యావరణము లేకుండుటవలన, 
సూర్యసంచారము మధ్యపరిధిలో జరుగుటవలనను, సూర్యునివేడి 
యధికమగును. దిక్కులు సూర్యుని వేడిమిచేత వెలుగుచుండును. గాలులు 
వేడిగా వీచుచుండును. జంతువులన్నియు ఆ వేడికి తట్టుకొనజాలక నీటి 
ప్రాంతములలో చేరి అదివరకే ఎండిపోయియుండిన చెరువులను 
కలుషపరచును. చెట్లు అన్నియు ఆకురాలి నీడనివ్వజాలకుండును. ఈ 
కాలములో పై కారణములను బట్టీ నీటికుండ్లలో నూతులలోని చల్లనినీటిని 
నింపి దానియందవగాహన స్నానము నాచరింపవలయును. 


తర కహన్య అసపాన వైస్య నర్వీన్వం 


భోజనము - సక్తుపానము - మద్యపాన నిషేధము 


ఈ బుతువులో మధురమైన యాహారమును సేవింపవలయును. 
ఇంకను ఆహారము లఘువుగాను, స్నిగ్ధముగాను, చల్లనిదిగాను ఎక్కువ 
'ద్రవప్రాయముగాను అయి యుండవలయును. 

వేపుడు చేసిన బియ్యము విసరిచేసిన పిండి (సత్తుపిండి)ని ద్రవముగా 
నీటితో కలిపి అందు పంచదారచేర్చి దానిని త్రాగవలయును. ఇది యీ 
బుతువునకనుకూల మగునన్ని గుణములు కలిగియుండును. మద్యమును 
దేనిని యీ బుతువులో పానము చేయరాదు. మద్యము యొక్క 
వస్తుస్వభావమునుబట్టి శరీరములోని [ద్రవధాతువు లెండింపబడి లోపల 
మంటకల్లును. మద్యమలవాటుగానుండి దాని త్రాగక నిలవలేని వారు 
స్వల్పముగా త్రాగుట మంచిది. పూర్తిగా మానినచో వారికి వికారముకల్లి 
బాధ కల్లింప వచ్చును. 

ఉదక పానము 


మంచి పరిమళముకల్లి మధురముగాను ద్రవ ప్రాయముగాను వుండు 
భోజన మునుచేసి పచ్చకర్పూరము, పొదిలిపూవులు వీనిని వైచి మంచి 
సువాసన కల్గించిన జలమును చల్లని దానిని త్రాగవలెను. 

రాత్రి కృత్యము 

రాత్రియందు చక్కెర చేర్చినట్టియు, కాచి చల్లార్చినట్టియు, గేదెపాలను, 
తాగ వలయును. దీని వలన శుష్మించిన ద్రవ ధాతువులు తిరిగి బలపడి 
సుఖముగా నిద్రపట్టును. 

ఈ బుతువులో చల్లని యాసనములు, పక్కలు, పగటివేళ 
గృహములలో భాగములలోను, రాత్రులందు చంద్రకిరణములు 
తగులుచుండు, ఆరుబయట (ప్రదేశములలోను పండుకొనుట ఇవి 
సుఖకరములు. 

మైధునము 

గ్రీష్మరుతువునందు మైధునము పూర్తిగా మానవలెను. ఇక స్రీలయొక్క 
చల్లని అవయవములను ఆనుకొని కౌగలించుకొని పరుండుట మాత్రము 
హితము. 


రీహిస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లలా 117 
పగటినిద్ర 

ఈ బుతువులో పగటికాలమందు మధ్యాహ్న కాలము నొక ముహూర్త 
కాలము నిద్రపోవచ్చును. మిగిలిన యే బుతువునందును పగటినిద్ర 
హితకరము కాజాలదు. కారణమేమనగా, ఈ బుతువులో రాత్రులు చాల 
తగ్గియుండుటచే శరీరారోగ్యమున కవసరమైనంత నిద్రపోవుటకు 
వేళచాలదు. సూర్యోదయమునకు ముందుగనే నిద్ర లేవవలసిన, 
ఆవశ్యకతయుండుటచే, ఆ లోటు తీరుటకు పగలు నిద్రించవచ్చును. 
మరియు, నీ బుతువునందు నిశ్ళేషముగా శ్లేష్మ మింకిపోవుట వలన 
వాతదోషము (ప్రకోపించకుండ పగలు నిద్రించవలయును. మిగిలిన 
బుతువులలో తప్పనిసరిగా రాత్రి మేల్ళొనినప్పుడు తప్ప మరియొకప్పుడు 
పగలునిద్రింపరాదు. 

వర్ష బుతు చర్య 

(గ్రీష్మ బుతువునందలి శీతలోపచారము వలన వర్షబుతు 
ప్రారంభమైన పిదప జఠరాగ్ని మందమై, కాల స్వభావముచే ప్రకోపించెడి 
్రిదోషముల వలనను, దూషింపబడి మందమై మరియు తగ్గిపోవును. 
కాబట్టి ఈ బుతువునందు జరఠరాగ్నిని వృద్ధిచేయు నాషధములను, 
ఆహారములను సేవించి అగ్ని బలమును కల్లించు కొనవలెను. 

వస్తికర్మా వశ్యకత 

ఈ బుతువులో నుద్రేకించిన త్రిదోషములను జయించుటకు 
వమనవిరేచనాది ప్రత్యేక శోధనకర్మల నాచరింపరాదు. శరీరబలమును 
సంరక్షించుచు (త్రిదోషములు యుదేకమును తొలగించగల వస్తికర్మను 
చేసికొని కోష్ట్రగత దోషములను శోధించు కొనవలెను. 


భోజనము 


తేలికై కొంచెము జిడ్డు కలిగి పులువు, ఉవ్వురుచులుగల 
పదార్థములను భుజించుచుండవలెను. అందువలన వర్న బుతువునందు 
ప్రకోపించిన వాత శ్లేష్మ దోషములు శమించును. 
పానము 


ఈ బుతువులో నారుబైట శుద్ధమైన వెడల్పు పాత్రలనుంచి పట్టబడిన 
వర్షపు నీరునుగాని అది లభింపనపుడు కాచిన నీరునుగాని, నూతులలోని 
నీరునుగాని త్రాగు చుండవలెను. 


రి. లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
వర్షబుతువునందు నదులు, చెరువులు, మొదలైనవి క్రొత్త నీటితో 
నిండి కలుషితముగాను, మట్టికలసినవిగాను వుండును. కాబట్టి వానిని 
కాచనిదే త్రాగరాదు. లేక ఇండుపు (చిల్ల) గింజ నరగదీసిన, గంధమును 
కలిపి తేర్చి వడియగట్టియైనను త్రాగవలయును. 
పర్యటనము 
ఈ బుతువులో కాలినడకను సంచరించక ఏదైనా యావసాధనములో 
తిరుగ వలయును. లేనియెడల వర్షముతో తడిసిన నేలయందలి మలిన 
పదార్థములు కాలికి శరీరమునకు తాకినందువలన అనేక రోగములు 
కలుగవచ్చును. 
నివాసము 
ఈ బుతువులో ఆవిరి లేనట్టియు, నీటి తుంపురులు పడనట్టియు 
గృహములో నెల్లపుడు నివసించుచుండవలయును. అట్లు కానిచోశ్వాసము 
మొదలైన వాని ద్వారా నీటి తుంపురులు ఆవిరిపోయి శ్లేష్మము నుద్రేకింప 
చేయును. 


వర్షింపదగినవి 


వర్షబుతువులో, నదీజలము, నీటితోచేర్చి నేయి కలిపిన పేలాలపిండి, 
పగటి నిద్ర, శరీరము అలయుపనులు, ఎండలోదిరుగుట, వీనిని 
వర్ణింపవలయును. అట్లు వర్ణింపనిచో వాతాది దోషములు వెంటనే 
యుద్రేకించి బాధించును. 
మైధునము 
ఈ బుతువులో శరీరమునుబట్టి కామేచ్చనుబట్టి మూడేసి దినముల 
కొకమారు మైధునము చేయవచ్చును. 
శరదృతు చర్య 
వర్ష బుతువునందు వర్షముల వలన చెత్త క్రుళ్ళి ఆమ్షమము (పులుపు 
రసము) కలవిగాని మారినందున ఆ యెరువుల వలన పెరిగి, కాచిన 
కూరలు మొదలగు వానిలో ఆమరసము గూఢముగా చేరియుండినందు 
వలన వాని ఉపయోగించుట చేతను, నీటి తుంపురులతో గూడిన 
వీచినగాలులు, అట్టి యావిరితో కూడినయెండ, వీని స్పర్శచేతను, 
పిత్తదోషము శరదృతువు వచ్చునప్పటికి (ప్రకోపించును. అట్టి పిత్త 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 119 
ప్రకోపమును పోగొట్టుటకై చేదు రుచులు గల విరేచన ద్రవ్యములతో 
వండబడిన ఘృతమును పానముచేసి విరేచనము చేసికొనవలెను. 


భోజనము 
శరదృతువులో పిత్తమును శమింపజేయు, తీపు, వగరు, చేదు 
రుచులు కలిగి లఘువుగా నుండు నాహారమును భుజింపవలెను. 
హంసోదకపానము 


పగలు సూర్యకిరణములచే వేడెక్కి రాత్రి చంద్రకిరణములచే చల్లబడి 
అగస్య నక్షత్రము (ఈ నక్షత్రము దక్షిణ దిక్కున శరత్మాలయందు కన్సడును.) 
యొక్క కిరణముల వలన విషపదార్ధముల సంబంధము వేరుపరచబడిన 
నీరు హంసోదక మనబడును. దీనిని సూర్యోదయమునకు పూర్వమే మంచి 
పాత్రలో నంగపాంచి యీ బుతువునందు (త్రాగుట 
కుపయోగించవలయును. 


అనులేపనము 


ఈ బుతువులో కూడ సూర్యునివేడి తగ్గియుండదు. కాబట్టి వట్టివేరు, 
పచ్చ కర్పూరము చేర్చి సిద్ధము చేయబడిన చందనమును శరీరమునకు 
పూసికొనుచుండ వలెను. చల్లని ముత్యాలహారములు, పువ్వులమాలికలు, 
ధరించి రాత్రి మొదటి భాగమునందు చంద్ర కిరణములను సేవించుట 
గూడ శ్రేష్టమై యుండును. 

వర్షింపదగినవి 


శరదృతువునందు సూర్యకిరణములచే నాకర్షింపబడిన నీరు రాత్రి 
పూట మధ్యనుండి తిరిగి భూమిపై రాలుచుండును. దీనినే మంచుగా 
వ్యవహరింతురు. దానిని శరీరమునకు సోకనివ్వరాదు. కాబట్టి రాత్రి 
మీరినంతనే బయటనుండి లోనికి పోవలయును.మంచు చల్లని 
స్పర్శకలదైనను, అందు సూర్యకిరణముల తీక్షత్వము ఇమిడి 
యుండుటవలన పిత్తము నుద్రేకింపజేయునని కనుగొనబడినది. కాబట్టి 
దానిని తాకనివ్వరాదు. 

మరియు యవక్షారము మొదలగు క్షారవస్తువులు, పెరుగు, ఎక్కువగా 
నూనె, నెయ్యి, మొదలగు స్నేహద్రవ్యములు వీనిని వర్ణింపవలెను. 
అధికముగా భుజింపరాదు. ఎండను సోకనివ్వరాదు. త్రీక్ల మధ్యములను 
పానము చేయరాదు. పగలు నిద్రింప రాదు. తూర్పుగాలిని తాకనీయరాదు. 


00 లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
మైధునము 
శరీర బలమునుబలట్టి, కామేచ్చనుబట్టి, మూడు రోజులకొక 
పర్యాయము మైధునము చేయవచ్చును. అంత కెక్కువ చేయరాదు. 


ఆయా బుతువులలో సేవింపవలసిన రసములు 


మధుర, ఆమ్ల, లవణ, కటు,తిక్త, కషాయరసములను ఆరురసములు 
(పధానములుగా నుండిన ప్రత్యేక పదార్భములతో హేమంత - 
శిశిర-వర్షబుతువులలో మధుర ఆమ్ల లవణరసములుగలవానిని ఎక్కువగా 
భుజింపవలెను. ఈ మొదటి రెండు బుతువులలో జఠరాగ్ని తీక్ష్యముగా 
నుండుటవలనను. 


వర్షబుతువునందు బాహ్య ప్రదేశము వర్షమువలన చల్లబడుటచే 
(గ్రీష్మములో క్రమముగా శాంతించిన జఠరాగ్ని క్రమముగా తేరు 
కొనుచుండుట చేతను, ఈ రసములను వాడుట అత్యవసరము అటులనే 
వసంత బుతువు నందు కఫము ప్రకోపించియుందును. కాబట్టి దాని 
యందు కఫశమనము చేయగల కటు-తిక కషాయ రసములుగల 
పదార్థములను ఎక్కువగా భుజింపవలెను. 


గ్రీష్మ బుతువు నందు వాతము చయమునందుచుండును. కాబట్టి 
దానిని తగ్గించుటకు కేవలము మధురరసము కల పదార్థములను గ్రీష్మ 
బుతువునందు భుజింపవలెను. కాల స్వభావమును బట్టీ అగ్ని గుణ 
భూయిష్టమగు నీ బుతువులో ఆమ్ల లవణరసములు సరిపడవు. 

శరదృతువు నందు పిత్తము ప్రకోపించి యుండును. కావున 
దానియందు పిత్తమును శమింపజేయు మధుర తిక్త కషాయ రసములను 
భుజింపవలెను. ఈ క్రింది విధముగా నాయారసములు ఆయా దోష ములను 
(ప్రకోపింజేయుట శమింపజేయుటయు నుండును. వానిని చూపెదము. 


దోషము శమింపజేయురసములు ప్రకోపింపజేయురసములు 
షమ కటు -తిక్త కషాయరసములు మధఢుర-ఆమ్హ్ల-లవణరసములు 
పిత్తము మధుర-తిక్త-కషాయరసములు ఆమ్ల-లవణ-కటురసములు 


వాతము మధర-అఆవ్లు-లవణరసములు తిక్త-కటు-కషాయరసములు 


కిహస్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర లాలా కేం 
ఆయా బుతువులలో సేవింపదగిన పదార్థములు 

కేవలము మధురాది రసములను బట్టియేగాక గురులఘ్వాది 
గుణములను బట్టి గూడ ఆయా పదార్థము తయా దోషములను తగ్గించుట 
కాయా ముత ఆరదు పేలి లతకలయను; 

శరదృతువులనందును, వసంత బుతువునందును, రూక్షగుణముకల 
పదార్థము లనే భోజన పానములలో నుపయమోగిందవలయును: 

గ్రీష్మ శరదృతువులలో శీతగుణ ముకలవి ఉపయోగించ వలయును. 

హేమంత, శిశిర, వసంత, వర్షబుతువులందు క సిగ గుణముకలవి 
ఉపయోగించవలయును. కత. శిశిర, వసంత, వర్ష బుతువు లలో 
ఉష్ణగుణముకల పదార్థముల ఉపయోగింపవలయును. ఈ (కింది వాని 
వివరము లను తెలియ చేయుచున్నాము. 


బుతువులు సేవింపవలసిన పదార్థములగుణములు వాని వివరణము 

హేమంతము స్నా-ఉష్టుణములు జిద్దు-వేడి 

శిశిరము స్పిగ్గ-ఉష్ట గుణములు జిర్దు-వేడి 

వసంతము రూక్ష-ఉష్టగుణములు జిడ్డులేకుండుట-వేడి 
గ్రీష్మము స్పిగ్ధ-శీతగుణములు జిద్దు-చలువ 

వర్షము స్నిగ్ధ - ఉష్ణ గుణములు జిడ్డు - వేడి 

శరత్తు రూక్ష-శీతగుణములు జిడ్డులేకుండుట-చలువ 


(ప్రతి బుతువునందు ఆరురుచులు గలిగియుండు పదార్థములను 
ఉపయోగించు చుండినను ఆయా బుతువులలో నాయారుచు లెక్కువగా 
గల పదార్థములనుపయోగించుకొనవలెను. మిగిలిన రసములను 
స్వల్పముగా ఉపయోగించుట తప్పుకాదు. 

బుతుసంధి కర్తవ్యము 

(ప్రతి బుతువు మారునపుడు గడచిన బుతువునందేడు రోజులును, 
రాబోవు బుతువునందు ఏడు దినములును బుతుసంధి యనబడును, 
ఆదినములలో క్రమ ముగా నా బుతువునందు అభ్యాసము పడిన 
ఆహారాదులను తగ్గించుచు క్రొత్త బుతువు నందలి మొదటి యేడు 
దినములలో (క్రమముగా నా బుతువునంద భ్యనింప వలనిన 
ఆహారాదులనలవాటు చేసికొనవలెను. అట్లుకాక ఒక్కమారుగా మార్చుచేసి 
నందు వలన దోషము లెక్కువ తక్కువలనొంది రోగములను కల్లింపవచ్చును. 


మదల. టా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
పర్యవసానము 

లోకములోనుండు మనుజులు ధనికులు, మద్యసంసారులు, 
దరిద్రులు అని మూడు తెగలుగా నుండుట సహజము, ఇది భగవన్నియమిత 
మగు విధి. దీనిని తప్పించుటకు బ్రహ్మకైనను తరముకాదు. అయితే ఇందు 
చెప్పబడిన దినచర్య బుతు చర్యలకు సంబంధించిన ఆరోగ్యవిధులు, 
ధనికులకును, దరిద్రులకును, కాక మధ్య సంసారులకు సాద్యమైనంత 
అనుకూలముగనే యున్నవి. ధనికుల కింకను అధిక మైన వైభవముతో 
కూడిన విధానములు ఆయుర్వేద శాస్త్రమునందు చెప్పబడి యున్నవి. అవి 
సామాన్య సంసారులు అనువర్తింపలేనివి. 


ఇక దరిద్రులు ఇందుచెప్పిన వానిని గూడ అనువర్తింప జాలరు. 
కాని వారల కుందు ధనాభావము వలన స్వేచ్చా విహారములుజరుగవు. 
ఇంకను దైవ సంకల్పము వారిపట్ల కొంత సహకరించి ప్రకృతి వారికి 
(ప్రతికూలముగా విక్రమింపదు. దాని వలన వారికి శరీరమునందలి దోష 
ధాతుమలములు హెచ్చు తగ్గుల నందుట కవ కాశముండదు. మరియు 
విషక్రిమిన్యాయము చొప్పున వారికాయా శీతోష్ట భోజనోప నాసాదులు 
సాత్మించిపోవుటవలన గూడ వారిని రోగములు బాధింపలేవు. వచ్చినను 
త్వరలో నయమగును. ఇంకను ఆరోగ్య విధులలోని వివరములు ఆయుర్వేద 
సంహితల వలన తెలియనగును. 


సత్తవర్తనకు సామాన్య సూత్రముల వివరణము 


1. (గామమునకును, పట్టణమునకును, దేవాలయమునకును, 
శృశానమునకును నాల్లు దారులు కలయచోటునకు, చెరువులు మొదలగు 
నీటి యాధారములకు, రాచ బాటకు సమీపముగా మలమూత్రములను 
విసర్జించరాదు, ఉమియరాదు. 

2. గాలికి, నిప్పునకు, నీటిధారకు, చంద్రసూర్యులకు, బ్రాహ్మణునికి, 
గురువునకు యెదురుగా ఉమ్మివేయుట, అపానవాయువును విడుచుట, 
మలమూత్రములను విడుచుట మొదలగునవి చేయరాదు. 


3. బహిరంగముగా మూత్రములను విడువరాదు. 

4. పెద్దల యెదుటను, శుభసమయములందును తుమ్మరాదు. 

5. మురికి గుడ్డలు, ఎముకలు, ముళ్ళు, మురికి, చెత్త, క్షౌరపు 
వెండ్రుకలు, ఊక, బూడిద, స్నానము చేయు ప్రదేశము వీటిని త్రొక్కరాదు. 


తీహిస్య అనపాన్‌ వైష్య సర్వస్వం ఆలా కేం 

6. ఉతికి ఆరవేసినట్టియు, అదివరకు వాదనట్టియు వస్త్రములనే 
వాదవలయును. 

7. తలయందలి వెండ్రుకల నెప్పుడు దువ్వుకొనవలెను. 

8. రోజునకు రెండు పర్యాయములు స్నానము చేయవలెను. 

9. పెద్దల నడవడి ననుసరించి డాంబికము లేని రీతిని వస్త్రములను 
ధరింప వలెను. 

10.తలపైని, చెవుల యందు, ముక్కురం(ధములందు, 
పాదములందు నూనెను పూసికొనుచుండవలెను. 

11. కండ్లు, ముక్కు చెవులు, నోరు, చంకలు, బొడ్డు, 
గుహ్వావయవములు గుదము, చేతులు, కాళ్ళు వీనిని పరిశుభ్రముగా 
కడుగుకొనవలయును. 

12. పక్షమునకు (అధవా నెలకు) మూడు పర్యాయములు అయినను, 
శరీరము నందలి రోములను, తలయందలి వెండ్రుకలను, మీసము, 
గడ్డము, వీనిసి క్షారము చేయించవలయును. గోళ్ళను పెరగనీయక, 
ఖండించుకొనుచుండవలయును. 


13. ఇంటినుండి బయటికి వెడలునపుడు, గొడుగును, చేతికగర్రను, 
కాలిజోడును మానక, ఉపయోగింపవలెను. రాత్రియందు సహాయముతో 
పోవవలెను. ఒంటరిగా పోరాదు. 


14. దారిన నడచునపుడు ముందు రెండు గజముల దూరమువరకు 
చూపును పెట్టీ నడువవలయును. 

15. మంచి స్వభావము నలవరచు కొనవలెను. 

16. మంచి పరిమళ [ద్రవ్యములను శరీరమునకు వాడవలెను. 

17. జూదము, (త్రాగుడు, అన్యస్ర్త్రీలు, వీనికి వశము కాకూడదు. 

18. ఎప్పుడును సత్యమునే పల్ముచుండవలెను. 

19. ఇతరులెవరైన పరుషవాక్యములు ఆడినచో వానిని సహించుట 
నేర్చుకొనవలెను. 


20. కామమును (ప్రతిదానియందు కోరిక) ఆసూయను (ఇతరుల 
మేలు సహింప లేకుండుట) జయింపవలెను. 
21. సర్వ ప్రాణులందును సోదర ప్రేమను కల్గియుండవలెను. 


కలదా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 

22. కోపిష్టులను రేకెత్తించక శమింప చేయవలెను. 

23. భయపడిన వారిని ఓదార్పు మాటలతో ఆదరించవలెను. 

24. కష్టములోనున్న వారికి, బాధలు పడుచున్న వారికి దయతో 
సహాయ పడవలను. 

25. తన కపకారము చేసిన వారికైనను, తిరిగి అపకారము 
చేయరాదు. 

26. మితి మీర నవ్వుచుండరాదు. 

27. ఆకలి కల్లినపుడు మితముగా హితమైన భోజనము 
చేయవలయును. 

28. మలమూత్రాది వేగములు కల్లినపుడు వానిని విడువక ఇతర 
కార్యములను చేయరాదు. 

29. సాధ్యమైన రోగము కల్గినపుడు ప్రతి క్రియ చేయక ఉపేక్షింపరాదు. 

30. తన మేలుకోరు మిత్రులను చేరవలయును. అంతకు విపరీతమైన 
అబద్ధపు మిత్రులను చేరరాదు. 

31. పదివిధములగు పాపములుచేయరాదు. 1 జీవహింస 2 
చౌర్యము ౩ అగమ్యాగమనము 4 కొండెములుచెప్పుట 5 క్రూరముగా 
మాటలాడుట 6 అబద్ద మాడుట 7 పదిమంది పలుకులతో కలసి 
మాటలాడుట 8 పరులకు ద్రోహము తలంచుట 9 ఇతరుల 
మంచిగుణముల నోర్వకుండుట 10 ప్రతి మంచిపని యందు పాపపు 
తలంపు. ఇవి పది పాపములు వీనిలోమొదటి మూడును కాయక 
పాపములు, నాల్గు మొదలు 7 వరకు వాచిక పాపములు, 8 మొదలు 
10 వరకు మానసిక పాపములు. 

32. పరులను తనవలెనే చూచుకొనవలెను 

383. దేవ గో బ్రాహ్మణ వృద్ధ వైద్య నృపాలులనెడి పూజ్య వర్గమును 

పూజించవలెను. 

34. యాచించు వారిని తూలనాడి పంపరాదు. 

35. శత్రువునకైనను ఉపకారము చేయవలయును. 

36. పరుల యభివృద్ధినిచూచి యీర్న్ష పడరాదు. పరులాచరించు 
మంచి పనుల కంటె మంచి పనులను తాను చేయవలయునని 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాలాాాాాాా కే26 
పోటీపడవచ్చును. 

37. సమయము నెరిగి హితము, మితమునగు మాటల నాడవలెను. 
ఎదుటి వారి కంటె తానే ముందు నవ్వు ముఖముతో మాటలాడవలయును. 


38. తనకు ఇట్టీవాడు శత్రువనియు, తాను వానికి శత్రువుననియు, 
తన కవమానము కలీనదనియు, తనయందు ప్రభువునకు (ప్రేమ లేదనియు, 
ఎవ్వరితోను చెప్పరాదు. 

39. ఇంద్రియముల నెక్కువ బంధించరాదు. ఎక్కువ స్వేచ్చ కల్పించి 
వదల రాదు. 

40. ధర్మమునకు, అర్థమునకు, కామమునకు, ఒకదానితో 
నొకదానికి విరోధము రాకుండ వానిని ఆదరింపవలయును. 

41. నదిలో కేవలము చేతుల సహాయముతో నీదరాదు. 

42. మండుచుండు ఇండ్లు మొదలగువాని అభిముఖముగా 
పరుగెత్తరాదు. 

43. తూట్లుగల నావను, పెళుసు పుచ్చుగల చెట్టును ఎక్కరాదు. 

44. దగ్గునపుడు, తుమ్మినపుడు, నవ్వునపుడు ఆవులించునపుడు 
నోటిని చేతితో గాని, గుడ్డతో గాని మూసికొనవలెను. 

45. ముక్కునెపుడు చేతితో నొక్కుకొనుచుండరాదు. 


46. కారణము లేకుండ ట్రేళ్ళతోడను, వేలి గోళ్ళతోడను భూమిని 
గోకుచుండ రాదు. 


47. ఎగుడు దిగుడు ఆసనములపై కూర్చుండరాదు. 

48. గొంతుక కూర్చుండుట చాలసేపు చేయరాదు. 

49. శరీరముచేతను, వాక్కుచేతను, మనస్సుచేతను చేయు శరీర 
పరిశ్రమలను (మాటలాడుట లేక చదువుట, ఆలోచించుట, వీనిని) (శమ 
కలుగుక ముందే మాన వలెను. 

50. ఎట్టి అద్దును పెట్టుకొనకుండ సూర్యుని చూడరాదు. 

51. ఎక్కువ బరువును తలతో మోయరాదు. 

52. ఎక్కువ దట్టమైనట్టియు, ఎక్కువ కాంతిగల్లినట్టియు, మిక్కిలి 
సూక్ష్మమైన ట్టియు, అసహ్యామును కల్లించునట్టియు, తనకు గిట్టనట్టియు 
వస్తువులను పరికించి చూడరాదు. 


06 లా రాన్య అనపాన్‌ వైస్య నర్వీస్వం 
ర్‌ి. మధ్యమును అమ్ముట, వండుట, త్రాగుట, వీనిని మానవలెను. 

54. తుమ్ముట, త్రేన్పుట, దగ్గుట, నిద్రించుట, భుజించుట, మైధునము 
వీనిని వంకరగా తిరిగి చేయరాదు. 

55. నీటియొడ్డు, చెట్లనీడను రాజు శత్రువు వీరి (ప్రక్కను 
క్రూరజంతువుల ప్రక్కను, చెడు తలంపుగలవారివద్దను నివసించుటయు, 
తనకంటె నెక్కువ నేర్పు, బలము కలవారితో పోట్లాడుటయు కూడదు. 

56. ప్రాత స్సాయంకాలముల నంద్యాలలో బోజనము, 
మైధునము,నిద్ర, చదువు, ఆలోచన వీనిని చేయరాదు. 

57. శత్రువుల యింటను, సత్రములలోను, సంఘములలోను, 
సానిదాని యింటను, అన్నమును విక్రయించు శాలలోను భోజనము 
చేయరాదు. 


58. శరీరభాగములో వాద్యమువలె కొట్టుట, నోటితో మద్దెల 
మొదలగు వాని శబ్దముల ననుకరించి చెప్పుట గోళ్ళతో వాయించుట 
చేయరాదు. 


59. జుత్తు నెల్లప్పుడు చేతితో దులుపుచుండరాదు. చేతుల నాడించి 
దులుపుకొనుచుండరాదు. 


60. నీటిప్రవాహము, నిప్పు, పూజ్యులైనవారు వీని మధ్యనుండి 
పోరాదు. 
61. శవము దహించు పొగ శరీమున సోకించుకొనరాదు. 


62. స్రీలతోనమ్మకముగా రహస్యముగా మాటలాడుట, వారి 
అధీనములో నుండుట చేయరాదు. 


68. పరుల కార్యములను తన కార్యములుగా చూచుకొనవలయును. 
64. లోకానుసరణము చేయవలయును. 


65. ప్రతిరాత్రి గడచిన తన నడతను నింహావలోకనము 
చేసికొనవలెను. 


పైన వివరించిన సూత్రములను ననుసరించి, హేతువాదమునకు 
తలపడక ఆచరణమును దిద్దుకొని నడచువారికి చక్కని ఆరోగ్యభాగ్యము 
కల్లుటయేగాక, లోక పూజ్యత సుఖహితాయువులు చేకూరుట తధ్యము. 


రహస్య తనుపాన్‌ వైస్య సర్వస్య — 127 


రోగచికిత్సలు 
(Principles and methods of treatment) 


చికిత్సాకౌశల్యము యుక్తిపై నాధారపడినది. 'నదోషైర్వినారోగాళ 
అనుట వల్ల వాతాది దోషములు వికారము చెంది రసరక్తాది ధాతువులను 
చెరచినప్పుడు వ్యాధి కలుగుచున్నది. సౌమ్యముగా దేహయంత్రపాలనము 
జేయుచున్న వాత, పిత్త కఫములు కొన్ని బాహ్యాభ్యంతర కారణముల 
వల్ల దూషింపబడుచున్నవి. ఈ బాహ్వాభ్యంతర కారణముల వల్ల దూషింప 
బడుచున్నవి. ఈ బాహ్యాభ్యంతర కారణములన్నిటిని శాస్త్రకారులు 
“మిధ్యాహార విహారములను” పదములో నిమిడ్చినారు. పాశ్చాత్యులు 
వివరించిన వివిధ రోగహేతువులను పరికించినప్పుడు యివన్నియును 
మిధ్యాహార విహారములలో చేర గలవు. సూక్ష్మ క్రిములుగూడ నిందులో 
చేరును. గనుక రోగచికిత్సకు బూనుటకు ముందుగా మిధ్యాహార 
విహారములను తొలగించి దీనికి బదులుగా హితాహార విహారములను 
ప్రవేశపెట్టిరి. పిమ్మట రోగోపశమనమునకై బెషధము నియ్యవలెను. 
హితాహార సేవనకు (ప్రోపర్‌దైట్‌ అనియును, హితవిహారమునకు 
(రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌ మెంట్స్‌, హేబిట్స్‌ అండ్‌ నర్సింగ్‌ కాంజినల్‌ 
టువర్డ్స్‌ హెల్త్‌) అనియు అందుము. రోగ ప్రధాన హేతువులుగా 
(ప్రకోపించిన వాతాదులన్నవి గనుక నివి (ప్రకోపించకుండ సక్రమాహార 
విహారములను ముందుగా ఆయుర్వేదములో స్వస్థవృత్త (ప్రకరణమున 
బోధించిరి. ఇందులోనే బుతువులలోనే రసప్రధానమైన ఆహార 
పదార్థముల తీసికొన వలెనో, వ్యాయామ, పరిశాంతులెంత వరకు 
అవసరమో వివరింపబడినవి. జనపద సాంక్రామిక వ్యాధులు, 
విజృంభించినప్పుడు వ్యాధి క్రిముల నెదిరించుటకు, క్రిమి నాశన 
ప్రయత్నముల కంటెను, మన శరీర శక్తులను (ఊర్జశక్తి) వృద్ధిచేసికొనుటకు 
మనవారు రసాయనౌషధ సేవనము, యోగవ్యాయామ పద్ధతులు, శౌచ, 
నియమబద్ధ జీవితమును బోధించిరి. వీని ద్వారా స్వాస్థ్య రక్షణము 
చేసికొనవచ్చును. 

ఇక రోగచికిత్సల నాచరించుటకు ఆయుర్వేదశాస్త్రము (ప్రకోపించిన 
తిదోషము లకు ప్రాధాన్యమిచ్చినది. శరీరము పాంచభౌతికము. 
శరీరమందలి పంచభూతాంశలు వృద్ధిక్షయములంది నప్పుడు రోగములు 


125. లా రాన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
కలుగుచున్నవిగదా యీ పంచభూత జ్ఞానము వల్ల నేల చికిత్స చేయరాదు 
? తిదోషములేల కల్పితమయినవనిన : సౌకర్యము కొరకే అని 
చెప్పవచ్చును. ఆహార సంబందమయిన పంచభూతాంశలే మన శరీరములో 
వాత, పిత్త, కఫములుగా నేర్పడుచున్నవి. ఈ ద్రవ్యముల యొక్క ప్రశమన, 
చయ ప్రకోప స్థితులను రోగలక్షణముల ద్వారా సులువుగా గుర్తించుటకు 
వీలగును. పంచ భూతాంశల వృద్ధిక్షయలను గుర్తించుట కష్టమయినపని. 
కొన్ని రోగములలో పంచభూత జ్ఞానమును కూడ అన సరత సటుకు 
వీలగును. ఉదాహరణకు పాండురోగమునకు లోహద్రవ్య చికిత్సను 
విచారింతము. ఆరోగ్యవంతుని రక్తములో పంచభూతాంశలీ క్రింది 
విధముగా కలిసియున్నవను కొందము. 

ఆరోగ్య రక్తము = 1 ఆ+1వా+4అగ్ని + 3 జ +1 పృ. 

పాండురోగి రక్తము = 1 ఆ+1వా+2అగ్ని+5జ+1పృ. 

ఇచ్చట రక్తధాతువులో కలిగిన వైషమ్యను తొలగించి సామ్యత 
కలిగించుటయే కదా చికిత్స యొక్క ఉద్దేశము. కనుక తేజో, పృధివ్యాంశ 
లధికముగాను, జలాంశలు తక్కువగా నుండిన లోహము ను చికిత్సగా 
నిచ్చెదము. లోహమందలి భూతాంశలు = 1 ఆ+వా+5 అగ్ని+ 1జ+2పృ. 
కనుక పాండురోగికి లోహద్రవ్యము నిచ్చుట వలన అగ్ని పృధివ్యాంశలు 
వృద్ధియై, జలాంశలు తగ్గి రక్తము స్వస్థతకు వచ్చుచున్నది. ఈ విధముగా 
అన్నిరోగములకు ప్రయోగించిన చికిత్సా ద్రవ్యములను కార్యముల 
నిరూపించ వచ్చును. గాని సామాన్యము కాదు. దేహధాతువుల యొక్క 
సామ్యస్థితి (త్రిదోషముల యొక్క సౌమ్య వ్యాపారములపై నాధారపడినందున 
యా త్రిదోషాను సారమైన చికిత్స లాచరించుట తేలికయినపని. త్రిదోషములు 
(ద్రవ్యములు, నస్వతం[త్రములు. ఇవి సౌమ్యముగా వ్యవహరించి 
నప్పుడారోగ్యమును, వీనికి వైషమ్యము కలిగినప్పుడు రోగములు 
కలుగుచున్నవి. కనుక 'నదోషైర్వినారోగాళ అని చెప్పిరి. 

మన దేహములో సంచరించుచున్న వాత, పిత్త, కఫములకు 
త్రివిధావస్థలున్నవి. lL చయావస్థ అనగా దోషములు స్వస్థానములందుండి 
వృద్ధి జ సట వృద్ధిపరిమితి, 'సణాతశేఆలో కూడ కలుగవచ్చును. 


2 ప్రకోపావస్థ : : వృద్ధిచెందిన దోషములు స్వస్థానముల నుండి కదలి 
ఇతర భాగములకు వ్యాపించి అచ్చట బాధలను పుట్టించుట. 


రీహిన్య అనుపాన్‌ వై సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాాాాాాాాా కేం9 

8. ప్రశమనావస్థ : ప్రకోపించిన దోషములు స్వస్థత జెంది తమతమ 
స్థానము లకు తిరిగి వచ్చుట. 

దోష, దూప్యజ్ఞానమును రోగలక్షణముల ద్వారా గ్రహించి తిరిగి 
వాటిని స్వస్థత చేకూర్చుట కొనర్చిన యుపాయములకే చికిత్సయని పేరు. 
దోషముల యొక్క చయావసలోనే చికిత్సల నారంభించిన యడల 
స్వల్పకాలములో సుళువుగా దోషములు స స్వస్థత చెందగలవు. ఒకప్పుడు 
రోగము రాకపోవచ్చును, వచ్చినను స్వల్ప బాధలతో నయమగును. 
దోషములు ప్రకోపించిన పిమ్మట దేహ ధాతువులు కూడ చెడిపోవును. 
గనుక రోగము చికిత్స కసాధ్యము లేక కష్టసాధ్యమగును. దోషముల 
పరిమితి వృద్ధి జెందుటయేగాక ఒకప్పుడు వాటి గుణాంశలు వృద్ధిజెందుట 
కలదు. ఉదాహరణకు పాలు పిత్తము (ద్రవ్యపరిమితి)ను వృద్ధి జేయును. 
నెయ్యి పిత్తము (పరిమితి)ను శమింపజేసి పిత్తగుణాంశయైన ఉష్ణము 
నధికపరచును. వాతము వృద్ధిచెందినప్పుడం దలి రూక్ష లఘు, త 
శీత, విశద గుణాంశలలో నొకటి లేక రెండు గుణాంశలతో వృద్ధిజెందుట 
కలదు. ఈవిషయములను రోగలక్షణములనుబట్టి (గహించదగును. 
జ్వరములలోవాతము రూక్ష ప్రధానముగా వృద్ధిచెందిన తృష్ణ పుట్టును. 
మలేరియా జ్వరారంభమున వాతము శీతగుణ ప్రధానముగా కట్‌ 
వలన చలి, వణుకు కన్పించును. రజోగుణ సహితవాతము కంపములను 
కలిగించును. ఇట్టి గుణాంశ భేదములతో వృద్దిచెందిన దోషములను 
గుర్తెరిగి అవి శమించుటకు వ్యతిరిక్త గుణాధిక్య ద్రవ్యములతో చికిత్సించ 
వలసియున్నది. 

రోగముయొక్క నిదాన, నంటప్రాప్పి, దూష్యజ్ఞానము లేకుండ 
రోగమునకు చికిత్స చేయుటకు వీలుకాదు. నిదానము దోషములు 
వృద్దిచెందుటకు వివిధ బాహ్యాభ్యంతర హేతువులను బోధించును. 
సం ప్రాప్తిజ్ఞానము రోగిబలము, రోగబలము, అనగా ధాతువులలో దేని 
సోతరుంం యింత వరకు చెరచినవి, రోగియొక్క ఊర్జశక్తి, దోషములు 
వృద్ధిచెందుట కనుకూలములయిన వయస్సు, క్‌ వంశపారంపత 
మొదలైన విషయముల బోధించును. ఈ దోష దూపష్య, సంప్రాప్తి 
జ్ఞానముతోనే వ్యాధి శమన చికిత్సల చేయనారంభించవలెను. 


చికిత్సాపద్ధతులు పలు విధములుగా నున్నవి. రోగ స్వభావము, 
రోగియొక్క బలము, వయస్సు, కాలము, దేశము, ప్రకృతి, దోషస్వభావముల 


130 లా రీపహొన్య ఠనుపాన్‌ వైస్య సర్వీస్వం 
ననుసరించి తదను గుణమైన చికిత్సాపద్ధతిని బుద్ధిమంతుడగు వైద్యుడు 
నిర్ణయించవలెను. ఈ దృష్టితో చికిత్సలను మూడు ఏధముళతుగా విభజించ 
వచ్చును. 1. లంఘన చికిత్స 2. శోధన చికిత్స ౩ శమన చికిత్స. 


1. ఆమదోషములకు ముందుగా లంఘణ లేక అపతర్పణచికిత్స 
కనుకూలమైన యవాగులనిచ్చి అగ్ని దీపన పాచనశక్తులను వృద్ది 
చేయవలెను. ఆమము సామాన్య ముగా వారము రోజులకు పచనమగును. 
ఇక దోషములు నిరామములై నిలుచును. 

2. శోధనచికిత్సలు : అధిక పరిమితిలో వృద్ధిచెందియున్న నిరామ 
దోషములను వివిధ శరీరమార్గములద్వారా బహీష్మరింపజేయుటకు 
పంచశోధన కర్మలు చెప్పబడి నవి. ఎట్టి కర్మ లెవరికి అవసరములో 
(అర్హత్రార్హతలు), దుష్ట ప్రయోగము వలన కలిగే యుపద్రవముల నెరిగి, 
అనుకూలమైన కర్మల నాచరించవలెను. ఇందువలన ప్రకోపించిన 
దోషములు చాలవరకు వెడలిపోయి స్వల్పభాగము మిగులును. 

39. దోషశమన చికిత్సలు : మిగిలిన దోషములు శమించుటకుగాను 
బెషధముల నియ్యవచ్చును. 

4. పూర్తిగా దోషములు శమించిన పిమ్మట నష్టపడిన శరీరధాతువులను 
పూరించుటకు తర్పణ చికిత్సలు అనగా పౌష్టికములైన రసాయనౌషధములు, 
ఘృతములు, లేహ్యములు, పౌష్టికాహారములను తినిపించవచ్చును. దీనికి 
బృంహణ చికిత్స అనికూడ అందురు. 

1. ఆమసహిత దోషములను లంఘనము (ఉపవాసము లేక 
లంఘనతుల్య మయిన యవాగు పానీయములు) ద్వారా యున్ను స్నేహ, 
స్వేద క్రియల ద్వారాయున్ను నిరామదోషములుగా మార్చిన పిదప 
శోధనకర్మ లాచరించ వలసియున్నది. స్నేహ స్వేద క్రియలు నిరామ 
దోషములను వెడలించుటచే రోగిని స్థిపరచును. 

ఎ) స్నేహన సంస్కారము : ఇందుకు క్రొవ్వు, మజ్జిగ, నెయ్యి, 
నువ్వులనూనె వీనిలో నొకదానితో సైంధవలవణము, మాంసరసము, పాలు, 
పాలువిరిగిన నీళ్లు చేర్చి రోగిచే త్రాగించవలెను. ఒంటికి పూయవచ్చును. 
కళ్లు, ముక్కు చెవి రంధ్రము లలో వేయవచ్చును. శరీరశోఫ, సర్పదష్టము, 
విసర్పి, ఉన్మాదము, మూత్రకృచ్చము, మలబద్ధరోగులకు శరీరబలము, 
జీర్ణశక్తుల ననుసరించి ఉత్తమమాత్ర త్రాగించ వలెను. కణతులు 
కాలినపుండ్లు, చర్మరోగము, కుష్టురోగులకు మధ్యమమాత్ర దుర్చలు లకు, 


రీహిస్య్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర —————(13 
ముసలివారికి, చిన్న పిల్లలకు, జీర్ణశక్తి తక్కువగా నున్నవారికి, దీర్హకాల 
జ్వర పీడితులకు, దగ్గు రోగులకు చిన్న మోతాదు చాలును. 

బి) స్వేదన సంస్కారము : : చరకుడు 13 రకముల స్వేదక్రియలను 
వివరించెను. 

1. సంకర స్వేదక్రియ వేడి యిసుక, వేడి పిడకలను గుడ్డలో మూటగట్టి, 
బాధయున్న స్థలమున కాపడము పెట్టుట. 

2. (ప్రసార స్వేద క్రియ - వట్టి గడ్డిపరుపుమీద బాధా కరభాగము 
నుంచుట. 

8. నాడి స్వేకియ - ఒక గొట్టములోనుంచి నీటి ఆవిరిని బాధాకర 
స్థలమున పట్టుట 

4. పరిషేకము - చిదుకగొట్టిన ఓషధులతో తయారైన కషాయముతో 
కాపడముపెట్టుట. 

5. అవగాహ॥(కియ - తొట్టిలోని వేడినీళ్లలో మందులను చేర్చి 
యందులోకూర్చుండుట. 

6. జేంతాక స్వేదక్రియ - ఒక ane కిటికీలు, వాకిళ్లు బిగించి 
మంటలువేసి ఆ వెచ్చని గదిలో రోగిని కొంతసేపు యుంచుట. 

7. అశ్మఘన స్వేదక్రియ - వెచ్చని రాతిపలక మీద రోగి పరుండుట. 

8. కర్నూ స్వేద క్రియ - రోగి మంచము క్రింద నిప్పుల 
కుంపటులుంచుట. 

9. కుటీ స్వేదక్రియ - గాలి చొరకుండ గదితలుపులు మూసియుంచి 
ఆ గదిలో రోగి పరుండుట. 

10. భూస్వేదక్రియ-వెచ్చని నేలపైన రోగి పరుండుట. 

11. కుంభీ స్వేదక్రియ - రోగి మంచము క్రిందను మందుతో 
నింపిన పాత్రనుంచి దానిపైన నిప్పులు వేయుట. 

12. కూప స్వేదక్రియ - ఒక లోతైన గోతిలో కట్టెలుకాల్చి, మంట 
లారినపిదప నా గోతిపైన మంచము వేసికొని పరుండుట. 

13. హోలాక స్వేదక్రియ-కాల్చిన పిడక నిప్పులను మంచము క్రింద 
నుంచుట. ఈ స్వేద క్రియలు కీళ్ళనొప్పులు దగ్గు, ఎక్కిళ్ళు, ఉబ్బస, 
చెవిపోటు, గొంతునొప్పి, తలపోటు, స్వరభంగము, మెడ ఇరుకు పట్టుట, 
పక్షఘాతము, మలబద్ధము, మూత్రకృచ్చము, మొదలైన పలువ్యాధు లలో 
చాల మేలుచేయుకు. రోగానుకూలమయిన ప్రతిక్రియ లాచరించవలెను. 


132. లా రాన్య అనపాన్‌ వైస్య నర్వీస్వం 

2. శోధన క్రియలు : నిరామ దోషములను బహిష్మరించుటకు 
చేయబడును. 

1. వమనక్రియ : కఫము ప్రకోపించిన రోగములు - అనగా 
విషభక్షణము ఆమ దోషము (కఫప్రధాన) తో కూడిన జ్వరము, క్షయ 
వ్యాధి, స్త్రీకి స్తనవిద్రధి, అతిసారము, మధుమేహము, అనాహము, విషూచి, 
కఫాజీర్ణము, వమనానుమానము కడుపులో త్రిప్పు, విసరి, కుష్టు, ఉబ్బస, 
దగ్గు, శ్లేపదరోగము, హృద్రోగము, స్థాల్య రోగము, ఉన్మాదము, టా) 
కీళ్లనొప్పులు, నాసా(స్రావరోగము (ముక్కుపడిశము) గవదబిళ్లల వాపు 
యీ మొదలైన రోగములలో వాంతిచేయించవలెను. ఇందుకు మదన 
ఫలము మంగకాయల కషాయము త్రాగించి వాంతిచేయించిన కఫము 
పోవును. 

2. విరేచన క్రియ : ఇందుకు త్రివృత్‌ చూర్ణము (తెగడ) చాల ప్రశస్త 
మయినది. ఆముదమును కూడ తరచుగా ఖత ంమరతురః 

జీర్ణ జ్వరములు, గరము, ఆకలి లేకుండు, మూలవ్యాధి, ఒళ్లు 
నీరుపట్టుట యకృత్లీ ఎహెవృద్దులు, విద్రధి, కుష్టు, భగంధరము, స్తీ 
రోగములు; విసర్పి అనాహము, మధుమేహము, మూత్రకృవ్చము, 
గాయములు, ఒళ్లుకాలుట, నేత్రరోగములు, తల కాళ్ళు, చేతులు 
వేడిగానుండుట, రక్తస్రావములు, పచ్చకామిర్లు, శూల మొదలైన 
రోగములలో రోగారంభముననే విరేచన సాధనము చేయించుట మంచిది. 

3. వస్తికర్మ : మూత్రసంచికి వస్తి యనిపేరు. జంతువుల మూత్రసంచితో 
తైల, కషాయాదులను గుదముద్వారా నెక్కించుటంజేసి యీకర్మకు వస్తి 
కర్మయని పేరు కల్గినది. దోషశమనము కొరకు చేర్చిన వస్తి ద్రవ్యములు 
రెండు విధములుగా నున్నవి. 1. (తైెలవస్తి) అనువాసనవర్తి 2. నిరూహవస్తి 
(కషాయవసి) వీనిని గుదము ద్వారా నెక్కింతురు. ఉత్తరమార్గమున అనగా 
పురుషుల శిశ్నమార్గము ద్వారాయున్ను, స్రీలకు మూ(త్రమార్లము, 
యోనిమార్గములను క్షాళనమొనర్చు వస్తిక్రియలకు ఉత్తర వస్తి యనిపేరు. 
నేటికాలమున లభించుచున్న పూర్వపు వస్తి యంత్రములకు బదులుగా 
వాడుకొనుటకు తప్పుకాదు. జ్వరము, అతిసారము, నేత్రరోగములు, 
తలనొప్పి, అప తాపక వాతము, అక్షేపక వాతము, చచ్చువాతము, 
అనాహము, అశ్మరి, శూల, వృషణములవాపు, మలబధద్భము, 
మూడత్రకృచ్చము మొదలైన రోగములలోచెప్పిన బెషథ ద్రవ్యములతో 


వే 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లలల 133 
తయారైన తైల కషాయాదులను గుదములోనికెక్కించిన వాతము శమించి 
బాధలు నయమగును. ముందుగా కషాయవస్తిజేసి, దోషములు శమించిన 
పిమ్మట అనువాసనవస్తి చేయవలెను. వస్తి కర్మజేయుట వలన 76 రకముల 
యుప ద్రవములు సంభవించగలవని సుశ్ళుతుడు చెప్పెను. 

4. నస్యకర్మ : శీరోరోగములకును, గొంతు, ముక్కు రోగములకును 
ఓషధుల చూర్భములను పీల్చుటగాని లేక ఓషధీరనములను 
ముక్కురంధ్రములలో వేయుటగాని లేక ఓషధులతో తయారైన 
తైలములనైన పీల్చదగును. ప్రయోజనమునుబట్టి నస్య క్రియలు 
రెండువిధములుగా నున్నవి. 1) శోధన నశ్యక్రియలు 2) స్నేహన లేక 
బృంహణ నస్యక్రియలు. యివి ఆచరణ భేదముల ననుసరించి మూడు 
విధములు: 

1. అవపీడనము; అనగా ముక్కులోకి ఓషధీరసములను పిండుట. 

2. ప్రథమనము; అనగా బెషధ చూర్ణముల పీల్చుట. 

3. ప్రతిమర్షము : అనగా మందు ద్రవము నెగపీల్చుట. 

పైన వివరించిన చికిత్సా క్రమము యొక్క వరుస నీ దిగువ 
సూచించడమైనది. 


1. హేతు నివారణము 


2. ఆమ దోషములను నిరామములుగా నొనర్చుటకు లంఘనాది 
(క్రియలు - 


3. స్నేహ, స్వేద క్రియలు 
4. పంచ శోధన క్రియలు 
5. శమన క్రియలు 
6. బృంహణ క్రియ 


00 హన అపాన వైస్య నర్వీన్వం 


షడ్రస సిద్ధాంతము 
త్రిదోషములతో తు సంబంధము 


బెషధాహార పదార్థములన్నియు పాంచభౌతిక ద్రవ్యములు. వీని 
నాశ్రయించు కొని మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయములనెడు 
ఆరు రుచులున్నవి. (ప్రతి పదార్థమందు 6 రసములున్నప్పటికి 
యధికాంశరసము లేక రసములను మాత్రము నాలుక గ్రహించును. స్వల్ప 
రసములను గ్రహించలేదు. షడ్రసములు పదార్ధముయొక్క గుణములని 
వ్యవహరించుచుండినను ఆయుర్వేద శాస్త్రము వీటిని ద్రవ్యములుగా 
నిశ్చయించి యందలి పంచభూత విభాగమలను కూడ వివరించినది. 
అదెట్లనగా - 

1. మధురరసము = పృధ్వి + జల 
. ఆమ్షరసము = అగ్ని + భూమి 
. లవణరసము = అగ్ని + జల 
. కటురసము = వాయు+అగ్ని 
. తిక్తరసము = వాయు+ఆకాశ 
. కషాయరసము = వాయు+పృధ్వి 

షడ్రసయుక్త ఆహారవదార్థములను భుజించినప్పుడు ఆహార 
పదార్ధములు పాచకాగ్ని చేతను పచనమై పంచభూతాంశలుగా విడిపోయి, 
వీనితో రసాది సప్త ధాతువులను నిర్మించుచున్నవి. 


ఇక ష(డ్రసములుగల ఆహారపదార్థములు జఠరాగ్ని సంయోగమున 
త్రివిధ విపాకములజెంది, ఆవిపాక ద్రవ్య భూతాంశలతో వాతము, 
పిత్తము, కఫములు పుట్టుచున్నవి. అదెట్లనగా- 

మధురరసము మధురవిపాకమునే జెందును. 

ఆమ్లరస మామ్లవిపాకము పొందుచున్నది. 

లవణరస మామ్లముతో కలిసి ఆమ్షమునే వృద్ధి చేయును. 

మధురామ్షలవణ సంయోగములో మధురవిపాకము సంభవించును. 


కటు రసము అగ్నియంశలు ప్రధానమగుటవలన పిత్తమును 
వృద్ధిపరచును. తిక్తరసము పిత్తహరముగా నుండును. కషాయరసము 


SIE YS) 


రా 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లా కంక 
వాతమును వృద్ధిచేయును. కటుతిక్త కషాయ రసములు కలిసి 
కటువిపాకముచెంది వాతమును వృద్ధిపరచుచున్నవి. ఈ కార్యములెట్లు 
జరుగుచున్నవో విమర్శించవలసియున్నది. సమాన భూతాంశలుగల రెండు 
ద్రవ్యములు కలిసినప్పుడు ద్రవ్యము వృద్ధి యగుచున్నది. విరుద్ధగుణ 
భూతాంశలుగల (ద్రవ్యములు కలినికొన్నప్పుడు, ఆ (ద్రవ్యము 
తగ్గిపోవుచున్నదని ప్రకృతి సూత్రమున్నది. దీని ప్రకారము వాతాదులు 
వృద్ధిచెందుటకు సమానగుణ భూతాంశలు గల రసములేవి? విరోధగుణ 
భూతాంశలు గలిగిన రసములేవి? వాతాదులందలి భూతాంశలేవి? యను 
విషయమును తెలిసికోవలసి యుండును. వాతము=వాయు+ ఆకాశ, 
పిత్రము=జల +అగ్నిి కఫము=జల+పృధ్సి, 

ఇక వాతమునకు రూక్ష్మ లఘు గుణములు ప్రధానములుగా నున్నవి. 

పిత్తమునకు ఉష్ణ గుణము ప్రధానము. 

కఫము శీత, స్నిద్ధగుణములు కలది. ఇట్లే పంచభూత గుణములను 
తెలిసికొని వాటిలో పరస్పర మిత్రత్వ శత్రుత్వములను (గ్రహింతుము. 

1. ఆకాశభూతము శబ్దగుణము కలది. సత్వగుణ ప్రధానము సూక్ష్మ, 
విశద, లఘు గుణములు గలది. వీటికివిరుద్ధములైన స్థూల, పిచ్చిల, 
గురు గుణములతో విరోధించును. 

2. వాయుభూతము- రజోగుణ ప్రధానమైన రూక్ష లము 
గుణములను కలిగి నందున వీటికి విరుద్ధములైన స్నిగ్ధ, గురు గుణములు 
కలిగిన జల భూత గుణములతో విరోధించును. 


8. అగ్ని భూతము కేవలము ఉష్టగుణ (పధానమగుట వలన దీనికి 
విరుద్ద మయిన శీతగుణముగల జలభూతముతో విరోధమేర్పడుచున్నది. 
వాయుభూత మగ్నికి తోడ్చడి మరింత (ప్రజ్వలింపజేసి అగ్నియొక్క 
యుష్టగుణమును వహించుట కలదు. 

4. అప్‌భూతము-తనయందలి స్నిగ్ధ, శీత గుణముల చేతను 
వాయ్వగ్నులతో విరోధించును. 

ర్‌ పృథ్వీభూతముయొక్క గురు, పిర, కఠిన గుణములు వాయువు, 
ఆకాశ, అప్‌ భూతగుణములతో వ్యతింకించును. 

ఈ వరుసను రసములు దోషములు కలిసికొన్నప్పుడు, రెండిటియంలి 
భూత గుణాంశలు సమానముగా నుండినచో నా దోషమునకు 


136 లా హన ఠనుపాన్‌ వైస్య సర్వీస్వం 
వృద్ధికలుగుచున్నది. వాటి యందలి గుణాంశలు విరోధించునవిగా నుండిన 
యా దోషము హరించగలదు. ఉదాహరణమునకు మధురపదార్థములను 
తినినప్పుడు కఫవృద్ధి యగుచున్నది. ఏలయన రెండిటి యందలి 
భూతాంశలు వాటిగుణములు సమానముగా నున్నవి. ఇట్లే ఆమ్ల లవణ 
రసమును పిత్తము వృద్దిపరచును. కటుతిక్త కషాయ రనములు 
మూడింటిలోను. వాయు మూతారళలే యధికముగా నున్నందున తప్పక 
వాతము వృద్ధి యగు చుండును. 

ఇక మూదేసిరసముల నొక్కసారిగా కలిపి భుజించినప్పుడు వేర్వేరు 
విపాకముల జెందుచుండుట వలన నీ మిశ్రమ ద్రవ్యముల కార్యములు 
కూడ వేరుగనే యుండు నని ఆయుర్వేద శాస్త్రము చెప్పుచున్నది. ఎట్లనగా- 


1. మధురామ లవణములు కభమును వృద్ధిచేయును. 
మధురవిపాకము చెందును. 


2. కట్వమ్లలవణ సంయోగము ఆమ్లవిపాకమును పొంది పిత్తమును 
వృద్ధి పరచుచున్నది. 

3. కటుతిక్త కషాయరసములు మూడును కటువిపాకమును పొంది 
వాతమును వృద్ధిచేయుచున్నవి. 


ఈ పైన చెప్పన విషయములు యదార్థములని అనుభవముచేతను 
[గ్రహించ గలము. కాని శాస్త్రరీత్యా నాకార్యమెట్లు సంభవమగుచున్నదో 
తెలిసికొనుట కూడ అవసరమగును. 

Ll మధుర+ఆమ్ల+లవణ=ఏదోషవృద్ధి, 

ఏ దోషము శమించును=(జ+ప్ప) +(జ+అగ్ని) = 2 జ+2పృధ్వి+2 
అగ్ని. 

ఇక ద్రవ్య నిర్ధారణకు జలాంశలు ప్రధానములు. ఈ కూటములో 
అన్ని యంశలు సమానముగనే యున్నవి. పృధివ్యగ్నులు వాటి యందలి 
గుణవైషమ్యము చేతను జలభూతాంశలకు విరోధులుగానే యున్నవి. 
అయినను కార్య సాధనకు జలాంశలు తక్కువ విరోధముగల పృధివ్యాంశల 
తోనే కలిసి, (జ+ప్ఫ) కఫమేర్చడి, కఫవృద్ధి జరుగుచున్నది. కఫబల 
మధికమగుట వలన యందలి శీతగుణము అగ్నిని చల్లార్చివేయును. 
కఫవృద్ధివల్ల అగ్నిమాంద్యము. ఒడలు బరువు, చల్లదనము కలుగు చున్నవి. 
కఫవృద్ధి జరిగినప్పుడు తనయందలి స్నిస్ద, గురుగుణముల చేతను, విరుద్ధ 


రీహిన్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర —————( కేం/ 

గుణములుగల, రూక్ష లఘు గుణములుగల వాతము యొక్క బలమును 

అణచి పెట్టును. ఇట్లే వాతబలము హెచ్చినచో కఫము నార్చి వేయగలదు. 

ఈ కార్యమును కూడ నీ దిగువ లెక్కమాదిరిగా చూపడమయినది. 
కఫవృద్ధి జ+పృ స్రిగ్గ + గురు 

వాతము వా+ఆకాశ రూక్ష+లఘు 

ఇచ్చట కఫము యొక్క బలవత్తర గుణములైన స్నిగ్ధ గుణముచేత 
వాతమందలి అల్పరూక్షగుణమును, గురుత్వముచేత లఘుత్వము 
నశించుచున్నవి. కాన వాతబలము తగ్గినదని చెప్పుదుము. ఇదేవిధముగా 
మిగిలిన రస సంయోగముల ఫలితములను నిశ్చయించవచ్చును. 

ఈ (ప్రకారము ఒక్క (దవ్యరన ముతోనే (దవ్యగుణ 
నిశ్చయమగుచున్నదికదా. దీనికితోడు అనుభవముకూడ నుండిన 
ద్రవ్యగుణ విషయమున సందేహముండదు. ద్రవ్యగుంణమును 
నిశ్చయించుటకు యింత చకృలి సుళువైన యుపాయము పాశ్చాత్యుల 
కున్నదా? వదార్భములందలి వివిధ రుచులను బోధించుటకు 

హ్వేంద్రియము వినా రసాయన పరికరములుగాని యంత్రములుగాని 
తోద్పడగలవా ? అసలు రుచులను ద్రవ్యముల నాశ్రయించుకొనియున్న 
గుణములు అని చెప్పుదురుగాని అవి [ద్రవ్యము లని యంగీకరించరు. 
నూతన ద్రవ్యముల గుణములను నిశ్చయించుటకు పరిశోధ కుడు 
స్వయముగా నద్దానిని తిని దానీ ఫలము అనుభవించి చాటవలెను. 
ఇంకొకరి యభిప్రాయముల నంగీకరించరుగదా. ఒకడు ఎన్ని 
ద్రవములను తిని వాటి గుణముల నిశ్చయించగలడు. కొన్ని తీవ 
విషయముల సందర్భము తన ప్రాణములనే పోగొట్టు కొనవలసివచ్చును. 
జంతు పరిశోధనలలో ద్రవ్యకార్యము ప్రస్ఫుటమగుచున్నదేకాని అందలి 
రుచిని తెలిసికొనుటెట్లు? జంతువులలో కన్పించిన కార్యము మనుష్యులలో 
ముఖ్యముగా రోగావస్టలో నదేవిధముగా నుండుననుటకు వీలుకాదు. 
ఏలయన నాడీ యంత్ర నిర్మాణము వేర్వేరుగా నున్నది. ఇంతవరకు 
పాశ్చాత్యులకు తెలిసిన దొక్క తిక్తరసము మాత్రమె. అనుభవము ద్వారా 
నిది ఆకలి పుట్టించును. ఆహార జీర్ణమునకు తోద్పడుచున్నది. జ్వరతాపము 
తగ్గించగలదని చెప్పినారే గాని యీ కార్యములెట్లు సంభవమగుచున్నవో 
వివరించలేకున్నారు. హోమియోపతి వైద్యశాస్త్ర నిర్మాతలు కొన్ని వందల 


D0 లా రీహాన్య నుపా వైన్యీ నర్వన్వం 
(ద్రవ్యగుణములను అనుభవ పూర్వకముగానే కని పెట్టినారు. 
ఆయుర్వేదజ్ఞులు పంచభూత, త్రిదోష, షదడ్రససిద్ధాంతముల ననుసరించి 
జిహ్వేంద్రియ సాయముతోనే యపరిచిత ద్రవ్యగుణమును యవలీలగా 
చెప్పగలరు. 

మరియు ద్రవ్యకార్యము పదార్థములయొక్క రస, గుణ, వీర్య, విపాక, 
(పభావములనెడు అయిదు విషయములను పురస్మరించుకొని 
జరుగుచుండును. రసము (రుచి)ను గురించి (త్రిదోషముల సంబంధమును 
విపులముగా చర్చించితిమి. ఇక మిగిలిన వాటికి త్రిదోషములకు 
సంబంధమును తెలిసికొందము. 

గుణము : (ప్రతి ద్రవ్యమును సత్వ, రజ, తమోగుణము 
లాశ్రయించుకొని యున్నవి. ప్రకృతికి సంబంధించిన నీ గుణములు 
(ప్రకృతి పరిణామములైన పంచ భూతముల ననుసరించి ద్రవ్యములో 
ప్రవేశించుచున్నవి. 

ఈ వరుసను మనకు త్రివిధ ఆహార పదార్థములు లభించుచున్నవి. 
నిత్యముగా సాత్వికాహారములు భుజించుచుండిన సత్త్వగుణము, 
రాజసాహారమును తినుచుండిన రాజసగుణము, తామసాహార భుక్కులకు 
తమోగుణములు వృద్ధిచెందుచుండుట విశేష మని చెప్పవలెను. ఈ 
విజ్ఞానము పాశ్చాత్యుల పథ్యశాస్త్రములో లేదు. ఆహారము శరీరమునే 
గాక మనస్సును గూడ పోషించుచున్నదను విషయము పరిచితముగానే 
యున్నది. ఈ త్రిగుణములకు ్రిదోషములకు సంబంధ మెట్టిదనిన 

సాత్వికాహారము త్రిదోషములను సమస్థితిలో నుంచును. 
రాజసాహారము వాతపిత్త వృద్ధిచేయును. 
తామసాహారము కఫమును వృద్ధిచేయుచున్నది. 

వీర్యము : ఆహార పదార్ధములలో కొన్ని ఉష్ణ వీర్యప్రధానములుగాను, 
మరికొన్ని శీతవీర్య ప్రథధానములుగా నున్నవి. వీర్యనిశ్చయము 
అనుభవముద్వారా తెలియవలసి యున్నది. 

ఉష్టవీర్య ద్రవ్యములు పిత్తమును 

శీతవీర్య ద్రవ్యములు కఫమును వృద్ధి పరచును. 

విపాకము : విపాకమనగా మధురాదిరన (ద్రవ్యములు 
జరరాగ్నిచేతను పక్వము కాగా నా పదార్ధములకు క్రొత్త రుచులు పుట్టును. 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లా 39 
ఈ మార్పునకు విపాకమనిపేరు. ఈ విధముగా షడ్రసయుక్త ద్రవ్యములు 
మూడువిధములైన విపాకముల జెందుచున్నవి. 

1. మధురవిపాకము ఆమాశయములో జరుగును. ఇందులో నుంచి 
కఫము పుట్టుచున్నది. 

2. ఆమ్లవిపాకము గ్రహిణిలో జరుగుచున్నది. ఈ ద్రవ్యములోనుంచి 
పిత్తము పుట్టును. 

3. కటువిపాకము సన్న (ప్రేగులలో జరుగుచున్నది. ఇది పెద్ద 
(పేగులలోకి చేరగా నందుండి వాతము పుట్టుచున్నవి. 

ప్రభావము : ద్రవ్య ప్రభావము వర్ణనాతీతము, దీనిని గ్రహించుట 
కేయుపాయములు లేవు. అనుభవము చేతనే కొన్ని ద్రవ్యముల 
ప్రభావములు నిశ్చయింపబడినవి. ద్రవ్యమందలి రస, గుణ, వీర్య, 
విపాకముల ననుసరించిమా[తమే కాక ద్రవ్యములో నుండిన 
యద్భుత ప్రభావముచేతను ప్రకోపించిన దోషములు శమించి స్వస్థత 
చేకూర్చు నట్టి ద్రవ్యకార్యమును ప్రభావమందుము. 

ప్రేత్య బెషధ ద్రవ్య నిఘంటువులలో (మెటీరియామెడికా) 
శరీరములోకి అవి (ప్రవేశించినపిదప వివిధ శరీరాంగముల మీద వాటి 
ప్రభావ మెవ్విధముగా ప్రసరించి వాటి కార్యములందెట్టి మార్పులను 
కలిగించుచున్నవో వివరింతురు. జంతు పరిశోధనలు వారికి 
ముఖ్యాధారములు పిమ్మట అనుభవజ్ఞానము కూడ తోడ్చడును. 
నిశ్చితజ్ఞానముతో చేసిన చికిత్సా ప్రయోగమునకు రేషనల్‌ లేక సైంటిఫిక్‌ 
ట్రీట్‌ మెంట్‌ అందురు. ఇట్టి కార్యవిజ్ఞానము లేకుండ అనుభవము ద్వారా 
రోగము శమిం చుట కిచ్చిన చికిత్సకు ఎంపిరికల్‌ ట్రీట్‌మెంట్‌ అనిపేరు. 
ఇట్టిమందుల నింకను వారు వాడుచునే యున్నారు. 


నేలవేము, తుంగముస్తలు, పర్పాటకము జ్వరమునందును 
తక్రము గ్రహణి రోగమునందును; 

కొడిశపాల అతిసారమునందును, 

వాయువిడంగములు కృమి వ్యాధి యందును, 
నల్లజీడిగింజలు అర్మోవ్యాధియందును, 

లోహకిట్టము (మండూ రము) పాండురోగమునందును, 


రీహిన్య అనిపాన్స్‌ వైస్య్‌ సర్వస్వం 
శిలాజితుక్షయవ్వాధి యందును, 
గంటుభారంగి శ్వాసరోగమునందును, 
శిలాజిత్తు క్షయవ్యాధి యందును, 
గంటుభారంగి శ్వాసరోగము నందును 
ఉశిరిక, పసుపు, మేహవ్యాధి యందును 
బంగారమును కాల్చిన మంచినీరు తృష్టయందును 
శూల రోగమునందు ఇంగువ, కానుగ 
ఆమవాతము నందు గోమూత్ర మిశితమైన ఆముదమును, 
ప్లీహరోగములందు పిప్పళ్లును, 
విషలక్షణము లందు దిశిరన చెట్టును, 
కాసరోగమునందు వాకుడును, 
వాత వ్యాధి యందు గుగ్గిలము, వెల్లులియు, 
రక్త పిత్తమునందు అడ్డసరమును, 
అపస్మారమునందు వసయు, సరస్వతి యాకును, 
గరవిషమునందు స్వర్ణభస్మమును, 
ఉదరవ్వాధి యందు విరేచనౌషధములును 
వాతరక్తమునందు తిప్పతీగెయు, 
ఆర్జితవాతమునందు మినప ఇడ్లీ లేదా కుడుములు, 
స్థాల్యము తేనె కలిపిన నీరు, 
ప్రదర వ్యాధియందు లొద్దుగయు, 
అరుచియందు మాదీఫలమును 
వ్రణములందు గుగ్గులును 
శోకములందు మద్యమును 
ఆమ్లపిత్తమునందు ద్రాక్షయు, 
మూత్రకృచ్చమునందు పిల్లిపీచర, బూడిదగుమ్మడి కాయ రసమును, 
నేత్రవ్యాధులందు త్రిఫలములును, 
ఉన్మాదములందు పురాణ ఘృతము, 


రీహిన్య అనపాన్‌ వైట్య సర్వస్వం ——14 
కుష్టమునందు చంద్రచేవ కషాయమును, 
నిద్రక్షయమునందు బర్రివాలును, 
ిత్రము, (బొల్లి) నందు బావంచాలును, 
అజీర్ణమునందు నిద్రయు, 
భయమునందు సంతోషమును, 
చర్ది(వాంతి) యందు పేలాలు, తేనెయు, 
ఊర్థ్వజిత్రురోగములందు (కండ్లు, ముక్కు చెవులు గొంతురోగములు) 
తీక్ష జెషధములచే నశ్యమును; 
పార్వ శూల యందు పుష్మరమూలమును; 
మూర్చరోగమునందు శీతోపచారములును; 
పార్వమునందు మాంసరసమును, 
అశ్మరియందు కొండపిండి (వైళ్ళును; 
గుల్మములందు మునగపట్టయు; 
విద్రదియందురక్త మోక్షణమును; 
హిక్క యందు లాక్షా రసనస్యము; 
దాహరోగమునందు (ఒళ్ళుమంట) శీతోపచారములును; 
భగందరము నందు తేనెతో కలపిన పుష్మరమూల చూర్ణమును; 


పై నుదాహరింపబడిన వ్యాధులలో యాయా రోగహరౌషధముల 
నొసంగునపుడు, ఆయా అనుపానములతో నిచ్చిన యెడల, బెషధములు 
గుణవత్తరములగును. 


అనుపానములన్నిటిలోను వర్నోదకము మిక్కిలి యుత్తమమైనది. 
మరియు ఎవరికి ఏ నీరు సాత్యమో ఈ నీరే శ్రేష్టము. 


భుజించుటకు ముందుగా ఉదకపానము చేసినచో శరీరము 
కృశించును. 


బోజన మధ్యకాలమునందు ఉదకపానము చేసినచో, 
వృద్ధిక్షయములు లేక శరీరము స్థిరముగ నుండును. 


భోజననానంతరము చేసినచో శరీరము లాగును. 
కావున (ప్రయోజనము ననునరించి, ఉదకపానమును 


0D లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
చేయుచుండవలెను. శ్వాస, కాస, ఊర్థ్వ జత్రుగత వ్యాధులు, ఉరఃక్షతము, 
చొంగకారుట, కంఠస్వరభంగము ఈ వ్యాధులచే బాధపడువారు ఉ 
దకపానము చేయకూడదు. 

వాతమునందు స్పిగ్గముగ నుండునట్టియు, నుష్టముగ నుండునట్టియు 
అనుపానమును; 

పిత్తమునందు మధురముగ నున్నట్టియు, శీతముగ నున్నట్టియు 

ననుపానమును; 

కఫమునందు రూక్షగుణము గలిగినట్టియు, ఉష్టముగ నున్నట్టియు 
సమపానమును హితములైనవి. 

శ్షయరోగమున మాంనమును, పాలను పొతములైన 

అనుపానములు. భల్లాతకు స్నేహమును విడిచి మిగిలిన యన్ని స్నేహ 
ప్రయోగములందును ఉష్ణోదకానుపానము చేయవలెను. భల్లాతక 
స్నేహప్రయోగమున మిక్కిలి శీతలమైన జలమును పానము చేయవలెను. 
ఇటులనే తేనెను, పిష్టములను (పిండి వంటలు) పెరుగును, పాయసమును 
భుజించినప్పుడు శీతలోదకమును పానము చేయవలెను. మధ్యార్తునకు 
గూడ శీతల జలమునే అనుపానముగా నియ్యవలెను. శాలిధాన్యపు అన్నము 
పెసలు మున్నగు విదళ ధాన్యమును (పప్పులను) భుజించి నప్పుడు 
పాలుగాని మాంసరసముగాని అనుపానముగా సేవింపదగినవి. యుద్ధము 
చేతను, అశ్వగమనము చేత (శ్రమజెందిన వాల్లకును, అతపనుతతప్తలకును 
విషార్తులకును మద్యార్తులకును పాలుగాని, మాంసరసముగాని 
అనుపానముగా సేవింపదగినది. మధ్యాభ్యాసములకును, మాంసాభ్యాస 
లకును మద్యానుపానమే శ్రేష్ట మైనది. మధ్యాభ్యాసకులు కానివార్లకు 
కేవలము బలమునుగాని, ఆమ్లదాడిమాదిఫల స్వరసములను గాని 
యనుపానములుగా నొసంగవలెను. ఉపవాసములచేను, అశ్వగమనము 
చేతను, ఉపన్యాసముచేతను,మైధుననముచేతను, వాతముచేత, ఇతర 
కర్మలచేతను అలసినట్టి వార్లకు క్రీరానుపానము అమృతమువలె మేలు 
చేయును. శోఫ, అర్బోరోగము, గ్రహణీదోషము, అమృతమువలె మేలు 
చేయును మూత్రబందము, ఉదరరోగము, అరుచి, స్నేహపానముచే 
గలిగిన వ్యాపత్తు, పాండురోగము, గరాది విషములు వీనియందెల్ల 
మజ్జిగను పయోగింపదగును. కృశులకు మరియు స్టూలులకు 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం ———  — 1B 
మధుమి(్రితమైన జలము, రక్తపిత్తముచే పీడింపబడిన వార్లకు పాలు, 
చెరకురసము హితములైన అనుపానములు. విషార్తులకు జిల్లేడు, 
నక్కెరుచెట్టు, దిరిశనచెట్టు వీట్లతో సిద్ధము జేసిన ఆసవమును అనుపానముగా 
నొసంగవలెను. 


విధి ననుసరించి చేయబడిన అనుపానము హితకరమై మానవునకు 
ఆహారము వలన తృప్తి గలిగించును. సుఖముగ జీర్ణింపజేయును. 
ఆయువును వృద్ధి బొందించును. 


బెషధసేవన కాలములు 


అభక్తము (భుజింపకుండుకాలము) పూర్వ భక్తము (భుజించుటకు 
ముందు కాలము) మధ్యభక్తము (భోజనము యొక్క మధ్యకాలము) సభక్తము 
(అన్నమును నోట నుంచుకొనిన కాలము) భకోపరిష్టాత్మాలము (భోజనోత్తర 
కాలము) సాముద్దము (అన్నమును భుజించుటకు ముందు తరువాతి 
కాలములు) భకాంతరము (ఆహార కాలములకు మధ్యనుండు కాలము) 
గాసకాలము (అన్నపుముద్దను మింగునప్పటి కాలము) గ్రాసాంతరకాలము 
(ముద్దముద్దకు మధ్యనుండు కాలము) అనేకమార్లు అను నీ పదికాలములును 
బెషధసేవన కాలములనబడును. 

పిత్తకఫములు (ప్రకోపము జెందినప్పుడు విరేచన వమనౌషధములను, 
లేఖనౌష ధమును ప్రభాతకాలమున సేవింపవలెను. ఇది భకాంతర 
రూపమైన ప్రథమౌషధ కాలమని చెప్పబడును. 

అపాన వాతము వికృతి జెందినప్పుడును, అరుచియందును అనేక 
విధములైన రుచికరములగు ఆహారపదార్థములతో జేర్చిన యౌషధమును 
భోజన పూర్వకాలమున సేవింపవలెను. సమానవాతము వికృతి 
జెందినప్పుడును, జఠరాగ్ని మందగించినప్పు డును, అగ్ని దీప్తికరమగు 
నౌషధమును భోజన మధ్యకాలమున సేవింపవలెను. వ్యాన వాతము 
వికృతిజెందినప్పుడు భోజనోత్తర కాలమున నౌషధమును సేవింప వలెను. 
హిక్క ఆక్షేపకవాతము, కంపవాతము వీని యందు బెషధమును భోజనము 
నకు ముందు తరువాత కాలము లందు సేవింపవలెను. ఇటుల పూర్వభక్త, 
మధ్యభక్త, భకోపరిష్ట, సాముద్దరూప కాలములు ద్వితీయౌషధకాలమని 
చెప్పబడును. 

ఉదానవాతము ప్రకుపితమై స్వరభంగాదులను గలిగించిన యెడల 


a లా హస అనిపాన్‌ వైష్య సర్వస్వం 
సాయంకాలపు భోజనమందు అన్నపు ముద్ద మింగునప్పుడుగాని, ముద్ద 
ముద్దకు మధ్య కాలమునగాని యౌషధమును సేవించవలెను. ప్రాణవాతము 
దుష్టమైనప్పుడు సాయంకాలపు భోజనముకంతమున జెషధమును 
సేవించవలెను. ఇటుల గ్రాస గ్రాసాంతరాది రూపకాలములు తృతీయౌషధ 
కాలమనబడును. 

దప్పిక, వాంతి, ఎక్కిళ్లు, శ్వాస, విషము వీనియందు పలుమార్లును, 
అన్నమును నోటనుంచుకొని నట్టి కాలమునకు బెషధమును సేవించవలెను. 
ఇటుల ముహర్ముహు స్సభక్తకాలములు చతుర్జ్దాషధ కాలమనబడును. 

జత్రువునకూర్ణ్వముగా పుట్టిన వ్యాధులయందు లేఖన -బ్బంహణ- 
పాచన- శమన క్రియలందును రాత్రికాలమునగూడ ఆహారములేకయే 
బెషధమును సేవించవలెను. ఇట్టి అభక్త రూపకాలము పంచమౌషధ 
కాలమనబడును. 

తొలుత ఉపయోగించిన యౌషధము యొక్క గుణమును ఏడు 
దినములవరకు దెలిసికొనవలెను. అప్పటికిని అట్టివ్యాధి శమనముకై ఏ 
మాత్రము గుణమును కనుపరచకున్నచో, ఎనిమిదవ రోజునుండి మరియొక 
యౌషధమునుపయోగించవలెను. ఈ యుపయోగించుటలో మొదటి 
యౌషధమునకును సాంకర్యముండకుండు నట్లు జూచుచుండవలెను. కాని 
మొదటి బెషధము రోగి యొక్క దోషాది బలముల నంత హెచ్చుగా 
జయించునంతటి శక్తిగలది కాలేదని గుర్తింపబడినచో, నా యౌషధ మునే 
పూర్వముపయోగించిన పరిమితికంటె హెచ్చు పరిమితితో తిరిగి 
యుపయోగింపవలెను. 

గ్రీష్మాది బుతువులలో దుష్టమైన వాత పిత్త కఫములను వరుసగా 
(శావణ మాసమందును, కార్తీకమాసమునందును, చైత్రమాసమునందును 
శోధింపవలెను. ఈ శ్రావణాదిమాసములు మూడును శోధనకాలము లేక 
సాధారణ కాలము అని చెప్పబడును. 


రహస్య అనుపాన వైష్యీ సర్వీస్వర లా 145 


వాత వ్యాధి చికిత్సలు 
( ఆయుర్వేదచికిత్సా సూత్రములు -వాతవ్వాధి చికిత్సలు) 


1. రూక్షత, 2 లాఘవము కి వైశద్యము 4 చల్లదనము 5 సూక్ష్మత్వము 
ఇవి సామ్యములోనున్న వాతము యొక్క లక్షణములు. ఈ గుణములు గల 
ఆహారము, విహారము, బెషధము, మర్దనము మున్నగునవన్నియు వాతమును 
వృద్ధి చేయును. వాతవృద్ధి యందు వీనికి విపరీత గుణములుగల 
ఆహారాదుల నుపయోగింపవల యును. వాత వ్యాధులందు ఈ (కింది 
చికిత్సలు ప్రయోగార్హంబులు. 

1. స్నేహము : వాత హరములగు తైలములను పూయుట. 

(చరకసూ. 18) 

2. స్వేదము : చరకోక్తములయిన 18 విధముల స్వేద చికిత్సలు. 

3. ప్రదేహము : వెచ్చగానుండి శూలహరములైయున్న లేపములను, 

పిండి కట్టులను, పట్టీలను, చూర్ణములను ప్రయోగించుట. 

4. విమర్దనము : లేక ఉన్మరనము, దృఢముగా మర్దించుట. 

5. పరిషేకము : వెచ్చని జలాదులచే చిమ్ముట, ఒత్తుట, కాచుట, 

తుడుచుట మొదలగునవి. 

. ఉపనాహములు : వెచ్చని బంధములు 

3 ఉపవేష్టనము : బిగువైన బంధనము 

. అవగాహము : ఉష్ణోదక, కషాయములందు స్నానము. 

. సమవాహము : గట్టిగా పిసుకుట, ఇది నొప్పి నివారించును. 
10. అవపీడనము : తోదాదులయందు మృదువుగా పట్టిలాగుట. 
11.విత్రాసనము : భయపెట్టుట 
12. విస్మాపనము : ఆశ్చర్యము గొలుపుట 
13. విస్మారణము : మరపించుట. 

14. వస్తికర్మ : వాతచికిత్సయందు అన్ని క్రియలలో నిది ప్రధానము. 

15. నస్యము : నాసికాశోధనము 

16. బృంహణాహారము : మధురము, కొద్దిపులుపు, కొంచెము వుప్పు, 
నేయి, నూనె, కొవ్వు ఇట్టివియు వెచ్చని ఆహారములు మరియు రోగికి 
అనుకూలములయిన ఇతరములు రోగియొక్క సుఖము ననుసరించి 
అంగమర్దనము చేయదగును. 


౧౧౦ =-ఎ*] రా 


0 లా కక అసపాన్‌ వైస్య నర్వీన్వం 


తీవమయినవేడి, కొద్దిశ్లక్ష్యత, తెలుపు ఎరుపులుగాని రంగులు, 
పచ్చిమాంసపు గంధము,పులుపు చేదురుచులు, మంట, ఒళ్ళుతిరుగుట, 
ఇవి పిత్త ప్రధానములయిన రోగములందు చూపట్టు లక్షణములు. 
పిత్తవ్యాధులందీ క్రింది సామాన్య చికిత్సలు ప్రయోగార్హంబులైయున్ననవి. 

1. స్నేహము : పిత్తశామకములయిన తైలములో చరముట, 
(స్వేదముకూడదు. చెమ్మట అధికముగా పట్టుట గూడ పిత్తప్రకోప 
లక్షణమయిఉిన్నది. ) కేవల ఘృతమును గాని బెషధ సిద్దమయిన దానినిగాని 
పైకిని లోపలికిని ప్రయోగింప వచ్చును. 

yA (పదేహము : మంటను తగ్గించు చల్లని లేపములు, మలామాలు, 
పట్టీలు, చూర్ణములు మున్నగునవి. 

3. పరిషేకములు : చల్లని జలప్రక్షేపములు. 

4. అభ్యంగము - తలంట్లు 

ర్‌. అవగాహము - చన్నీటిలో మునిగి స్నానము చేయుట. 

6. విరేచనము - ఇవి పిత్తవ్యాధి చికిత్సయందు ప్రధానమయినది. 

7. ఆహారము - మధుర, కషాయ; తిక్షప్రధానము. 

8. హర్యవాసము - చల్లని పిల్లవాయువులు సోకుచు చంద్ర కిరణ 
స్పృష్టంబు లయిన మిద్దెలు నదీసైకతంబులు మున్నగునవి సేవించుట. 
శీతములైన సురభిగంధ ములను సేవించుట. 

9. పరమశిశిర ముక్తామణిధారణము - మిగుల శీతలములయి, 
శక్తివంతము లయిన ముక్తాహారములను, మాణిక్యంబులను శరీరములందు 
ధరించుట. 


10. గీతవాదిత్రానామ శ్రవణము-శ్రావ్యములయిన గాన, వాద్యాది 
(శవణము. 


11. ఉద్యానవన సేవ-పూదోటలందు విహారము. 
12. సుహృత్‌ సంయోగము-ప్రాణ మిత్రులతో సల్లాపము, ఇట్లు 
ఉత్సాహ వర్ధకములు, శీతలములు అయిన ఇతరములు. 


కమిన్య అటసాన వైష్య సర్వస్వం ఆ 147 


కఫ వ్యాధి చికిత్సలు 
(ఆయుర్వేదచికిత్సా సూత్రములు -కఫవ్వాధి చికిత్సలు) 


మిగుల చల్లతనము, బరువు, స్టూలత, బండతనము, స్నిగ్ధత, 
తెలుపురంగు, నునుపు, పురాణమయిన తీట నాలుకయందు తీపి, ఈ 
లక్షణములు శ్రేష్మవ్యాధు లందు సాధారణముగా చూపట్టును. ఇందు 
చేయదగిన చికిత్సలు ఈ క్రింది వరుసలో వివరింపబడియున్నది. 

| స్వేదనము-చెమ్మట నుత్పత్తిచేయుట స్నేహముకూడదు. 
విశేషముగా స్నిగ్ధత కలిగియుండుట, కఫరోగములందుండు లక్షణములు. 

2. ఉద్వర్తనము-సుగంధములయిన పిష్టాదులతో నలుగుపెట్టుట, 
ఇది చర్మ మును నిర్మలము గావించి రక్తభ్రమణము నధికముచేయును. 

తిః ఉద్దుర్షణము-చేతులతో విసురుగా ఇటునటు రుద్దుట. 

4. ఉన్మర్దనము-గట్టిగా తోముట. 


ర్‌. ఉత్సాదనము-రోమములకు ఎదురుగా గట్టిగా నొక్కుచు దీర్హమయిన 
ఆఘాతములతో తోముట 


6. ధావనము - పరుగిడుట 

7. లంఘనము - దుముకుట, కుందుట 

8. ప్రవనము- ఈదుట 

9. పరిసారణము-చక్రమువలె తిరుగుట 

10. జాగరణము -నిద్రనాపుట 

11.నియుద్ధము-కుస్తీపట్లు 

12.వ్యాయూమము-శాప్రీయములయిన కసరతులు పనిచేయుట 
మొదలగు శ్రమకలిగించు చర్యలు. 

13. వ్యవాయము-మైధునము 

14. స్నానము-ఉష్ణస్నానము 

15. ప్రణిపాతము -సామ్టాంగముగా పడుట. ఇది చైతన్య 


నాశ్రయములయిన భక్తి విశ్వాసములతో చేయవచ్చును. సూర్య 
నమస్కారములు మొదలయినవి. 


16. యాతాగమనము-నడచి తీర్థములకు బోవుట 


డర. రీపొన్య అపార వ్యు నర్వన్వం 
17. నస్యకర్మ - నాసావిరేచనములు 
18. వమనము - కఫవ్యాధుల చికిత్సయందు సర్వప్రధానము 
19. ఉపవాసము - లంఘనము 
20. ఆహారము -చేదు, వగరు, కారము, గల ఆహారములు. 
నేయి,నూనె,చాల వరకు వర్ద్యములు. పచ్చని పదార్ధములు, కఫనాశక 
ములయిన ఇతరములు. 


1. నీటియందు సన్నఇసుకను, లోష్టము (పెంకులును) లను వైచి 
కాచి, వడబోసి చల్లార్చిన ఉదకము దప్పియందును 
. సేలాలు ఛర్చియందును 
. శిలాజత్తువస్తి రోగములందును 
ఆమలకము, పసుపు ప్రమేహములందును 
లోహచూర్ణము పాండువునందును 
. కరక్నాయ వాతకఫ రోగములందును 
. పిప్పలి ప్లీహరోగమునందును 
్న లక్క సంధానమునందును (కూర్చుటకు, అతుకుట) 
. దిరిశెనము విషమునందును 
10. గుగ్గిలము మేఢీ ఆమమయిన వాయువునందును 
11. అడ్డసరము రక్తపిత్తమునందును శ్రేష్టము 
12. కొడిశెపాల అతిసారమునందు 
18. నల్లజీడి అర్భస్సునందును 
14. బంగారము గరవిషమునందును 
(అన్నముతో నిడిన స్వల్ప విషము,) ఇతరములయిన ఆంత్ర విషములు) 
15. రసాంజనము స్థాల్యరోగమునందును 
16. వాయువిడంగము క్రిమిరోగమునందును 


17. మద్యము, మేకపాలు, మేకమాంసము క్షయరోగము (శోషు 
నందును. 


© ౦ఎ రాలా ష లల 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 1409 


15. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 


27: 
28. 
29: 
30. 


al 


32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


త్రిఫల నేత్రరోగములందును 

మజ్జిగ గ్రహణియందును 

ఖదిర సారము కుష్టమునందును 

గోమూత్ర శిలాజతు అనేకరోగములందును 

పురాణ ఘృతము ఉన్మాదమునందును 

మద్యము శోకమునందును 

(బ్రాహ్మి అపస్మారమునందును ప్రశస్తములు 

పాలు నిద్రానాశమునందును 

రసాలము (పెరుగునుండి తయారు చేయబడును) 
ప్రతిశ్యాయమునందును ప్రశస్తములు 

మాంసము కార్య్యమునందును 

వెల్లుల్లి వాతమునందును 

స్వేదకర్శ స్తంభము నందును 

బూరుగుబంక నస్యరూపమున చేతులు, భుజములు, భుజశిరస్సు 
వీని శూలల నందును 

వెన్నయు, పంచదారయు, ఆర్జిత వాతమునందును ఉత్తమ 
ద్రవ్యములు 

ఒంటె మూత్రము, ఒంటెపాలు,ఉదరరోగమునందును 
నస్యము శిరో రోగములయందును 

నూతన విద్రధియందు రక్తమోక్షమును 

నస్యము, కబళము, ముఖరోగములందును 

నస్య, అంజన, తర్పణములు నేత్రరోగములందును 
పాలు,నేయి, వార్గక్యము నాపుటయందును 

చల్లనినీరు, చల్లనిగాలి,నీడ, మూర్చయందును (ప్రశస్తములు 

శుక్తముతో (మధ్యభేదము) కలిపిన అల్లము మందాగ్ని యందును 
మద్యము, స్నానము, శ్రమయందును 

వ్యాయామము, దుఃఖసహనము కొరకున్ను, స్థెర్యము కొరకున్ను 


150 రీహాన్య నపా వైన్యీ నర్వన్వం 
42. పల్లేరుమూత్రకృవ్చము నందును 
43. వాకుడు కాసమునందును 
44. పుష్కర మూలము పార్వశూలమునందును 
45. ఉసిరిక రసాయనములందును 
46. త్రిఫల, గుగ్గిలములు, వ్రణములందును ప్రశస్తములు. 
47. తిప్పతీగ వాతరక్తమునందును 
48. తుంగ ముస్తలు, పర్పాటకము, జ్వరమునందు శ్రేష్టము. 
49. వస్తి వాతరోగములందు ప్రశస్తము 
50. విరేచనము పిత్తరోగములందుత్తమము 
51. వమనము శ్లేష్మమునందు శ్రేష్టము 
52. తేనె కఫ రోగములందు ఉత్తమము 
53. నేయి పిత్తరోగములందు ప్రశస్తము 
54. తైలము వాతరోగములందు శ్రేష్టము 


ఈ పైన వివరింపబడినవి కొన్ని ప్రత్యేక రోగములయందుపయుక్త 
చికిత్సలుగా నున్నవి. దేశ, కాల, బలములననుసరించి వీనిని 
మార్చవచ్చును. కలుపవచ్చును. ఇది వైద్యునికౌశలము. 


భుజింపదగినవి : పొట్లకాయ, బీరకాయ ఆనప (సొర) కాయ, దోస 
కాయ, పెండలము, పెరుగుతోటకూర, మెంతికూర, ఆవుపాలు, పాతచింత 
కాయపచ్చడి, పాతనిమ్మకాయ, లేతవంకాయలు, పెసరపప్పు మొదలగునవి. 

అప్పుడప్పుడు భుజింపదగినవి : మెత్తగానుడికిన కందిపప్పు, తీగగా 
దొండకాయ, బంగాళాదుంపలు, చారు మొదలగునవి. 

జావలు : సగ్గుబియ్యపుజావ, గోధుమనూకజావ, బియ్యమును కొద్దిగా 
వేయించిన విసరబడిన నూకలజావ మొదలగునవి. వానిని వ్యాధినిబట్టియు 
తత్వాదులను బట్టియు సేవింపవలయును. జ్వరము యొక్క ప్రారంభస్థితి 
లోను జీర్ణకోశము బలహీనముగ నున్నప్పుడును, జావల యొక్క పైతేటనే 
ఉపయోగింపవలయును. ఆవుపాలను కలిపిగాని కలపకగాని ఉపయోగింప 
వచ్చును. తీపిని కోరినచో కొద్దిగా పటికిబెల్లపు చూర్ణమును వేయవలయును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వం లా కక్కే 
పాలుపోసినచో ఉప్పును వేయగూడదు. జావలను సేవించునపుడు పాత 
చింతకాయ పచ్చడి మొదలగువాని నుపయోగించుట (శ్రేష్టముకాదు. 

గంధకభస్మము, గంధకరసాయనము, గంధకపుష్పము మొదలగు 
గంధక ప్రధానమగు జెషధములను సేవించునప్పుడు నూనె, ఆవ, వంకాయ, 
చింతపండు పులుపు విశేషకారము మొదలగు పైత్యమును వేడిమిని, చేయు 
వస్తువులను సేవింపకూడదు. 

ఇచ్చాపథ్యమనగా నూనె, ఆవ,కంద, అరటికాయ, గోంగూర, వంకాయ 
విశేషము చింతపండు, విశేషము కారము, పెరుగు, బచ్చలి, గుమ్మడిమొద 
లగు కేవలము వేడిచేయు వస్తువులనుగాని కేవలము చలువచేయు వస్తువు 
లను గాని కాకుండ సమశీతలమగు వస్తువులను వ్యాధిని తత్వమును బట్టీ 
భంజింపవలయునని కొందరిమతము. ఆయా వ్యాధులకును, 
తత్త్వములకును సరిపోవు ఆహార విహారములను ఆచరింపచేయుటయే 
యిచ్చా పథ్యమని మా మతము. 

విషయము : పైన వ్రాసిన పథ్యాపథ్యములు సామాన్యదృష్టితో 
వ్రాయబడినవి. ఒక్కొక్కప్పుడు వ్యాధిననుసరించి పై పథ్యములు కొన్ని 
అపత్య ములుగను అపథ్యములు కొన్ని పథ్యములుగను నుండవచ్చును ఉ 
దాహర ణము- వాత వ్యాధి యందు ఆనపకాయ అపథ్యముగను 
కందపథ్యముగను యుండవచ్చును మరియు వస్తువులను సామాన్యముగ 
చెప్పినను వాటియొక్క భేదముననునరించి గుణభేదముండునని 
తెలిసికొనవలయును. ఉదాహర ణము-పెద్దదోసకాయ గుణమువేరు, 
చిన్నదోసకాయ గుణమువేరు. కాల మునుబట్టియు దేశమునుబట్టియు చిన్న 
దోసకాయ యందుకూడ గుణభేద ములు కలవు. మరియు పాకభేదమును 
వస్తు సంయోగ భేదమును అనుసరించి గుణభేదమునుండును. 
ఉదాహరణము మినుముతో తయారు చేయబడిన గారెల గుణము వేరు. 
మేహ వాతములను హరించును. బియ్యపు పిండిని కలిపి నీటి ఆవిరిమీద 
నుడికించిన వాసెనకుడుము (ఇడ్డెను) గుణము వేరు. మేహశాంతిని 
చేయును. బియ్యపు పిండిని కలిపి కాల్చిన మినపరొట్టె గుణమువేరు వేడిని 
మందమును చేయును. ఇట్టి గుణభేదముల నన్నిటిని సమన్వయించుకొనుచు 
పథ్యాపథ్యాదులను నిర్ణయము చేయవలయను. 


[52 రహన్ల అపాన వైస్య నర్వీన్వం 


ఆయుర్వేద శాస్త్రమునందలి ద్రవ్యా కల్పనలు బెషధ మరియు ఆహార 
కల్పనలుగా విభజించి వర్ణింపబడినవి. ఆరోగ్యమునకు హితమైన పథ్యకర 
ఆహారములలో చేయబడు కల్పనలు వ్యాధి చికిత్సలలో బెషధములతోబాటు 
రోగి సేవించవలని యుండును. వథ్యమును గూర్చి వివరిస్తూ 
చరకాచార్యుడు (సూ. 25) 

“వక్షో. ఐఫీతం యద్యచ్చోంక్త మనసః బ్రియమ్‌ూ 

శరీరరూపమైన మార్గమునకు అపకారమును చేయుకుండునది, 
మనస్సుకు ప్రియమైనదానిని పథ్యముగా నిర్వచించెను. లోకమున పరిన్‌ 
శబ్దమునకు మార్గమని అర్ధము. అట్టి మార్గవాచక పఠిన్‌ శబ్దముచేత ఇచ్చట 
శరీరమునందలి “స్రోతోరూపములైన మార్గములకును, రసాది ధాతువుల 
కును ఆధారమైన శరీరము (గహింపబడును. ఆపేతమనగా అపకారి, అప 
కారి కానిది అనపేతమని గ్రహించవలెను. స్వస్థత నుండువారికి స స్వస్థపరి 
పాలనంబును, రోగులకు రోగనివృత్తి న ల. చికిత్సా విషయమున 
మార్గమని చెప్పబడును అట్టి స్వస్థపాలన రోగ నివర్తన రూపమార్గమునకు 
అపకారము చేయకుండుట పథ్య లక్షణమనియు చెప్పవచ్చును. 

“వధథ్యేసతీ గదార్తన్య కిలౌషధ నిషీవణంా అను లోలంబరాజు 

వచనానుసారం పథ్యకర ఆహారసేవన వలనే బెషధము లేకుండానే 
వ్యాధిని నిరోధించవచ్చును. మరియు వ్యాధిని శమింపచేయవచ్చును. 

చరకుడు కృతాన్నవర్గమున (సూ. 27) పేయా, విలేపి, మణ్దము, 
సక్తువులు, మాంసరసము, రాగషాడవ మొదలగు పథ్యకల్పనలను 
వర్ణించెను. ముఖ్యముగా వ్యాధి చికిత్సలో నిర్దేశించబడిన కాన్ని పథ్యకల్పనలు 
ఈ అధ్యాయమున వివరించబడుచున్నవి. 

మండము : పదునాలుగింతల నీటిలో తండులాదులను చేర్చి మెతు 
కులు లేకుండినట్లు పక్వము చేయబడు గంజి మండమనబడును. దీని 
యందు సైంధవ లవణము శొంఠి చూర్ణము యథావశ్యకముగా కలిపి 
పానము చేయవలెను. నఘగము (సిక్టము) కొద్దిగా కూడాలేని ద్రవభాగమునే 
మండమందురు. లఘుగుణము, శీతవీర్యము | కలిగియుండును. దీపనీయ, 
ధాతు సౌమ్యకర కర్మలను కలిగియుండును. శ్రోతస్సులను మృదువుగా 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర ల 193 
చేయును. పిత్తము, జ్వరము, కఫము, భ్రమలను పోగొట్టును. దీపన శక్తిని, 
లఘుగుణమును కల్లినదగుట వలన లంఘనమును పొందినవారు. విరేచన 
కర్మను పొందినవారు, స్నేహకర్మను పొంది ఆ స్నేహము జీర్ణమైన పిదప, 
దప్పికను పొందిన వారికి ప్రాణమిచ్చునదిగ ఉండును. 

అష్టగుణమండము ; ఇంగువను వేయించి నూనెలో కలిపి దీనిలో 
ఫల ప్రమాణము పెసలు, రెండు ఫలముల బియ్యమను వేయించి, అందు 
ధని యాలు, శొంరి, పిప్పళ్ళు, మిరియాలు, సైంధవలవణములను 
నలియగొట్టి వైచి 14 భాగముల నీరు పోసి కాచి, వడియకట్టి సేవించిన 
జ్వరము, వాతాది దోషములు హరించుటయేకాక, అగ్నిదీపనము, 
ప్రాణములకు తేజస్సు, వస్తి శోధనము, రక్తవృద్ధి కలుగును. ఇందు ఎనిమిది 
గుణము లుండుటచే ఇది అష్టగుణమండమనబడును. 


వాట్యమండము- -యవలను చక్కగ దంచి వేయించి, అందు 14 
భాగముల నీరుపోసి ఉడికించి వడియకట్టుట వాట్యమండమనబడును. దీనిని 
సేవించిన శ్లేష్మపిత్తముల ప్రకోపము, రక్తపిత్తములను హరించును. కంఠము 
నకు హితముగా ఉండును. 

లాజమండము - వరిపేలాల యందైనను, వేయించిన బియ్యము 
నందైనను 14 భాగముల నీరుపోసి కాచి వడియకట్టుట లాజమండమన 
బడును. దీని సేవనచే శ్లేష్మపిత్త ప్రకోపము,దప్పితో కూడిన జ్వరము 
నశించుటయేకాక అతిసారము శమించును. 

(పేయా : పేయా మరియు యవాగు రెండూ ఒకటేనని కొందరి అభి 
ప్రాయము. ఆచార్య డల్హణుడు (సు.సూ. 46) సిక్టైవిరహిలో మణ్దః అను 
శ్లోకము పై వ్యాఖ్యానిస్తూ ee యవాయ వాగాపర్యాయాసిక్ట సమన్వితా” 
అనుచూ పేయను యవాగు యొక్క పక్వ్సాయముగా పేర్మొనెను. వారి 
మతానుసారము *యవాగూం షడ్‌గుణోమృసి” యవాగునందు ర6రెట్లు 
(ప్రమాణంలో నీరు (గహించవలెనని పేర్మొనెను. పదునాలుగింతల నీటిలో 
మెతుకులు ఉండునట్లు సిద్ధము చేయబడిన గంజి “పేయ” అనబడును. 

సేయ కుక్షిరోగము, ఆకలి, దప్పిక, బడలిక, జ్వరము, మొదలగు 
వానిని పోగొట్టును. ధాతుపుష్టికరముగను, రుచికరముగను, అగ్నిదీప్తికరము 
గను, లఘు గుణముకలదిగను ఉండును. వాతాది దోషములు, మలము 
వీనికి అనులోమ గతిని కల్లి స్వేదము వెడలింపచేయునదిగ ఉండును. 


D0 లా హన అనపాన వైష్య సర్వస్వం 
లాజపేయ-పేలాల యొక్క పేయ ఆరిపోవుచున్న కంఠము కలవాని 
యొక్క శ్రమను పోగొట్టును. దప్పికను, అతిసారమును శమింపచేయును. 
యవాగు : యవాగునందు మజ్జి సేయ విలేపి అను మూడు కల్పనలు 
యుండును. 


ద్రవ్యమునకు 6 రెట్లు నీరు చేర్చి పాత్రయందు కొంచెము ద్రవరూప 
ముగా ఉడుకునట్లు, ఉడికించినది “యవాగువు” అనబడును. శారంగధర 
సంహితా కారుడు బెషధ దవద్రవ్యములను 4 పలములు గ్రహించి నలియ 
గొట్టి అందు 64 పలముల నీరు పోసి సగము మిగులునట్లు కాచి వడియ 
గట్టి అందు బియ్యము మొ॥న వైద్యోక్త ద్రవ్యములను చేర్చి గట్టియగునటుల 
మరల కాచబడినది యవాగువు అని పేర్మొనిరి. కాశ్యపుడు యవాగు 
నిర్మాణము నందు బియ్యమునకు 20 రెట్లు లేదా 15 రెట్లు లేదా 10 
రెట్లు నీరు కలపవలెనని పేర్కొనెను. యేయవాగునందైతే చేతికి 
ఎన్నికణములు పట్టుకొనుటకు వీలుపడదో దానిని పేయాగాను, అన్న 
కణములను చేతితో పట్టుకొనుటకు వీలుపడిన దానిని యవాగు అని 
కాశ్యపుడు వర్ణించెను. చాలా చిక్కగానుందుట, చాలా పలుచగా నుండుట, 
చల్లగా నుండుట, బియ్యము కడుగులేకుండుట, పిచ్చిలత్వము, 
విశదత్వము, మరియు శహృ ద్యములనునవి యవాగు యొక్క దోషములుగా 
వర్ణించెను. (కా.ఖి. 4) 

విలేపీ :“విలేపీ విరలద్రవా” అనువచనాను సారము సిష్ధ (ఘన)భాగము 
తక్కువగాను, ద్రవభాగము అవితక్కటిగా ఉన్న దానిని విలేపీ అంటారు. 

4 రెట్లు నీటిలో తండులాదులను చేర్చి మెతుకులు ఉడుకునట్లు చిక్కగ 
కాచబడిన గంజి విలపి అనబడును. విలేపి తర్పణ, హృద్య, గ్రాహ, 
దీపనీయ, కర్మగలిగియుండును. నేత్ర జ్వరము, అతిసారము, అగ్ని 
మాంద్యము ఇందుఉపయుక్తుముగా యుండును. 


కృశరా * పెసలు, బియ్యము ఈ రెండింటినీ సమానంగా కలిపి 
పక్వము చేయబడినది “కృశరము” (పులగము) అనబడును. (యో.ర) 
దీనినే ముద్ద తండుల కృశరము అందురు. ఇది లఘు గుణము కలదిగను, 
అల్పబలమును కలిగించునది గను, అన్నము కంటే కష్టముగ 
జీర్ణమగునదిగను, బలము, పుష్టి తృప్తినీ ఇది కల్గించునదిగను, శీతవీర్యము 
కలదిగను ఉండును. 


కహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా కేర5్‌ 

మాషతండుల కృశరా : తెల్లనిబియ్యము ఒక భాగము, దానిలో నాల్గవ 
భాగము మినపప్పు వీనిని కలిపి తగినట్లు నీటినిచేర్చి వుడుకునప్పుడు 
అందు ఇంగువ, ఉప్పు, అల్లము, నెయ్యి వీనిని చేర్చి బాగుగా పక్వము 
చేయబడిన కృశరము శిశిర బుతువునందు హితకరముగ ఉండును. బల్య, 
వాతహర, సర, కఫకరము, కృశర ఆలస్యముగ జీర్ణమగును. బలకరము 
గను, గురుగుణము కలదిగను, మలకర, శుక్రల కర్మలను కలిగియుందును. 

అన్నము లేక భక్తము : 4 పలముల బియ్యమునకు, 14 పలముల 
నీరుపోసి వుడికించి గంజి వార్చిన అందలి గంజిని మండమనియు, 
ఘన(సిక్టు భాగమును అన్నము లేక భక్తము అనియు అందురు. ఈ క్రమంలో 
అన్నమును వండి గంజివార్చి పిమ్మట కొంచెం నేలిని ఆ అన్నము మీద 
వేసి మూత మూసి ఎర్రని నిప్పుకణికను దానిపైన వుంచవలెను. ఘడియ 
కాలం గడిచిన పిమ్మట నిప్పుకణికలను తీసి వేసి గరిటతో అన్నము యొక్క 
పై భాగమును మాత్రము తీసివేయవలెను. ఈ విధంగా సిద్ధము చేయబడిన 
అన్నము రాజయోగ్యముగ వుందును. 


మిక్కిలి వేడి అన్నము బలమును హరించును. చల్లనిదియు, ఎండిన 
దియు అగు అన్నము చక్కగ జీర్ణంకాదు. చిమిడిపోయిన అన్నము అరుచిని 
కల్గించును. చక్కగా పక్వము కాని అన్నము ఆలస్యముగా జీర్ణమగును. 
నీరు గ్రహించిన అన్నము శ్వాస, కాస, అగ్నిమాంద్యము, పీనస అను 
రోగము లను కలిగించి దేహ కాంతిని, బలమును హరించును. మరియు 
మల, వాతములను నిరోధించును. 


మజ్జిగతో వండిన అన్నము (గ్రహణి, మూలవ్యాధి, బడలిక 
వాతములను హరించును. బలము, శ్లేష్మము, పిత్తము, రక్తములను 
వృద్ధిచేయును. వేయించిన బియ్యపు అన్నము రుచిని పుట్టించునదిగను, 
కఫమును హరించునది గను, లభఘువుగను, వాత పిత్తములను 
హరించునదిగను, మలమును బంధించునదిగను, జ్వరము, క్షయ, 
అతిసారములను పోగొట్టునదిగను, ఉండును. కడుగబడని బియ్యముతో 
వండబడినట్టి, గంజిని వార్చివేయబడ నట్టియు, మెత్తగ ఉడికించ 
బడినట్టియు, చల్తారినట్టియు అన్నము గురు గుణము కల్లి ఉండును. 

మాంసము, కూరలు, వస, తైలము, ఘృతము, మజ్జ, పండ్లు వీనితో 
తయారుచేయబడిన అన్నములు బలమును, తర్పణమును, కల్లించును. 
హృదయమునకు మేలును కల్లించును. గురుగుణము కల్లి ఉండును. 


156 రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 

బృంహణమును కల్లించును. 

మినుములు, నువ్వులు, పాలు, పెసలు, వీనితో తయారు చేయబడిన 
అన్నములు పైన చెప్పబడిన గుణములనే కల్లి ఉండును. 

యూషము : కల్మమున ఒక ప్రస్థము నీరుపోసి కొంచెము చిక్కగా 
కాచుటయే యూషమనబడును. అందు ar (ద్రవ్యములను కల్మముచేసి 
కలుపునెడల కర్షప్రమాణము, శొంఠి, పి పిప్పళ్ళు, వీనిని కల్మముచేసి కలుపు 
నెడల అర్థకర్ష (ప్రమాణము కలుపవలెను. (శా.సం) 

పెసలు మొ॥గు ద్విదళ ధాన్యమును 18 రెట్లు నీటిలోవేసి పక్వము 
చేసిన యెడల యూషమనబడును. యూషము బలకరముగను, సులభముగా 
జీర్ణమగునదిగను, రుచిని పుట్టించునదిగను, కంఠమున చేరు కఫమును 
హరించునదిగను ఉందును. 

ముద్దయూషము :(పెసలకట్టు) అగ్నిదీపనము చేయునదిగను, శీత 
వీర్యము కలదిగను, లఘుగుణము కలదిగను, వ్రణము, మెడ కొంకులకు 
పై భాగమున జనించు రోగములు, తాపము, కఫము, పిత్తము, జ్వరము, 
రక్తదోషములను హరించును. దానిమ్మ, ఉసరిక, వీని పులుసులుచేర్చి 
సిద్ధం చేయబడిన పెసరకట్టు పిత్తవాతములను హరించునదిగను, 
పథ్యకరము గను, అభుగుణకు. కలదిగను, అగ్ని దీప్తిని కల్లించునదిగను, 
సరగుణము కలదిగను వుండును. 


ముద్దామలక యూషము : ఆమలక యుక్తమైన పెసరకట్టు మలము 
లను భేదించునదిగను కఫము, పిత్తము, దప్పి, తాపము, మూర్చ, (భ్రమ, 
మదములను హరించునదిగను, శీతవీర్యము కలదిగను వుండును. 


కులుళ్ధ యూషము : ఉలవకట్టు గుల్మము, మూలవ్యాధి, కఫము, 
వాతము, అశ్యరీ, శర్మవాశ్ళ్శరి, తూని, ప్రతూని, మేదోరోగము, మేహములను 
హరించును. అగ్నిదీప్తికరముగను, సరగుణము కలదిగను ఉండును. 


చణకయూషము : శనగకట్టు శీతవీర్యము లఘుగుణము కలిగియుం 
డును. రక్తపిత్తము, ప్రతిత్యాయము, కాస, పిత్తము, కఫములను హరింప 
చేయును. 

ఆడక యూషము : కందికట్టు మధురముగను, కొంచెము వగరుగను, 
విశేషముగ వాతమును హరించును. పిత్తము, కఫము, జ్వరము, క్రిములు, 
గుదభ్రంశములను పోగొట్టును. 


రీహిస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 157 
రసము : మాంసముచే సిద్ధము చేయబడినది రసము లేక మాంస 
రసము అనబడును. 


శుష్మించిన వారికి, వమనాది కర్మలచే శుద్దులైన వారికి , వమనాది 
కర్మలచే శుద్ధిని కాంక్షించువారికి, దుర్చలులు, బలము, వర్ణము, స్వరము 
విశుద్ధముగా ఉండునట్లు కోరుకొనువారికి, విరిగి వేరయిన సంధులు 
కలవారును, ఉరఃక్షత రోగులు, ధాతువులు, ఇంద్రియములు, ఓజస్సు 
క్షీణించిన వారికి, వ్రణములచే బాధపడురోగులకు, వాతరోగులకు 
మాంసరసము మిక్కిలి శ్రేష్టమైనది. ఈ మాంసరసము హృద్య, బల్య, 
ప్రీణన కర్మలు కలిగి యుండును. (అ.సం.) 

రాగము : చెక్కు తీసిన పచ్చిమామిడికాయ ముక్క్మలయందు చక్కెర, 
సౌవర్చలవణము, సైంధవ లవణము, వృక్షామము లేక చింతపండు, చిట్టీత 
పండ్లు, నిమ్మపండ్లు, రసము వీనిని చేర్చి ఆవాలచే సంస్మరించిన యెడల 
రాగము అనబడును. (యో.రు 

భాణ్ఞవము (షాడవము) : చెక్కు తీసిన పచ్చిమామిడికాయ ముక్కలను 
పైన చెప్పినట్లు మధుర, ఆమ్లాది రసములను చేర్చి పక్వము చేసిన యెడల 
ఖాండవము అనబడును. ఇవి అగ్ని దీపనమును, బలమును, రుచిని, 
హృదయమునకు బలమును కలించునదిగను, తీక్షగుణము కలదిగను, 
శ్రమను హరించునవిగను ఉండును. (యో.ర) “మధురామ్లు ద్రవ్యకతా!” 
అనుచు మధుర, ఆమ్ల ద్రవ్యములతో చేసిన భక్ష్యమును షాడవముగా 
డల్పణుడు పేర్ళొనెను. ఖాడ్డవము షాడవముకు పర్యాయనామముగా 
(గ్రహించవలెను. 

రాగభాండవము : పచ్చిమామిడికాయ పై చెక్కుతీసి 2,3 ముక్కలుగా 
కోసి నేతిలో మృదువుగ వేయించి కలకండ పాకమునందు చేర్చి పక్వము 
చేసి మిరియాలు, ఏలకులు, పచ్చకర్పూరము వీనిని తగినట్లు చేర్చి ఘృత 
బాండమందు ఉంచిన యెడల అది రాగ భాంణ్ఞవ మనబడును. (యో.ర) 

రాగభాండవము పుష్టికరముగను, బలకరము, పిత్తము, వాతము, 
రక్త దోషము, అరుచి వీనిని పోగొట్టును. స్నిగ్ధ, గురుగుణము కలిగి 
మధురముగ నుండును. 

కాంబళికము : నువ్వుల కల్మము, పులిచింత వీనిచే సిద్ధము 
చేయబడినది 'కాంబలళికము అనబడును. (అ.స). ఇది హృదయమునకు 
హితకరమైనది. కాంబళికము స్నేహాదులచే భర్జన చేయబడును. 


1558. లా రాన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
వాట్యోదన : వాట్యమనగా “భృష్టయవౌదన” వేయించిన యవలచే 
తయారుకాబడిన అన్నముగా చక్రపాణి పేర్మొనెను. (చ.సూ27) దీనినే 
వాట్యమండమని అందురు. పదునాలుగింతల నీళ్ళతో తండూలాదులను 
చేర్చి మెతుకులు లేకుండునటుల పక్వము చేయబడు గంజి మండమన 
బడును. వేయించిన యవలతోచేయబడిన మడ్మంబమును వాట్యోదన లేదా 
వాట్యమండముగా పరిగణించబడినది. ఇది లఘువుగను, మలమును 
బంధించునదిగను, శూల, తాపము, (త్రిదోష ప్రకోపమును పోగొట్టునదిగా 
నుండును. దీనిలో పొట్లకాయ, పిప్పళ్ళుచేర్చి సిద్ధముచేసి త్రాగించిన తరుణ 
జ్వరమునందు పథ్యకరముగా నుండును. 
వేశ్వవార : ఎముకలులేని మాంసమును బాగుగా ఉడికించి తరువాత 
బాగుగా దంచి దానిలో పిప్పళ్ళు, మరిచచూర్ణము, శొంఠి, గుడము, ఘృతము 
సముచిత ప్రమాణములో కలిపి ఒక పాత్రయందు పోసి పక్వముచేసిన 
దానిని వేశవారము అందురు. (సు.సూ.96) 


వేశవారమనగా శొంఠి, ధనియాలు, జీలకర్ర మొ।గు వాని ద్రవ్యము 
లను సూక్ష్మచూర్ణముతో సంస్మరింపబడిన మాంసమని అని శశిలేఖ వ్యాఖ్యాన 
కారుడు వర్ణించెను. 

శుంఠి, మిరియాలు, పిప్పళ్లు, జీలకర్ర, దానిమ్మపండ్లు, మోడి వీనిని 
సముదాయ చూర్ణమునకు వేసవారము అనిపేరు. వేశవారము గురుగుణము 
కలదిగను, స్నిగ్గముగను, బలకరముగను, దాహమును హరించునదిగను, 
సమస్త ధాతువులకు పుష్టినొసంగునదిగను, ముఖ్యంగా మలదోషమును 
హరించునదిగ ఉందును. 

తలమపాకులు, బియ్యము, లవంగములు, మిరియాలు ఇవి 
వేశవారము యొక్క దినుసులు ఈ వేసవార ద్రవ్యములు కలిపి ఉడికించినచో 
మాంసము శుద్ధి పొందును. ఇది మిగుల వృష్యము. బలకరము, రుచి 
కరము బృంహణము, దోషత్రయమును శమింపజేయును. అగ్నిదీపకము, 
ధాతు వర్ధకముగా పనిచేయును. 

తక్రము : పెరుగును వెన్న వెలువడువరకు మధనము చేయగా వచ్చిన 
తక్రము అనబడును. 

తక్రము లఘుగుణము కల్లివుండును. (ప్రారంభమునందు కషాయ 
రసము, ఆమ్లరసములు ఒకదానితో ఒకటి కలసి ఉండును. జఠరాగ్నిని 
వృద్ధిపరచును. కఫవాత వికారములను శమింపచేయును. శోఫ, ఉదర, 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ఆలా క59 
తగులు, గ్రహణీదోషమును, మూత్రకృచ్చమును, అరుచిని, గుల్మ, 
ప్లీహ వ్యాధులను, ఘృత పాన జనిత వ్యాపత్తులను, పాండురోగమును 
శమింపచేయును. మజ్జిగ ఘోలము, మధితము, ఉదశ్వితు, తక్రము అను 
నాలుగు విధములుగా పేర్కొనబడినది. 'పెరుగునందు నీళ్ళను చేర్చక 
మీగడతో గూడ చిలికిన మజ్జిగను మదితమందురు. నాలుగవ వంతు 
జలమును చేర్చి చిలికిన మజ్జిగను తక్రమనియు, అర్ధభాగమును జలమును 
చేర్చి చిలికిన మజ్జిగను ఉదశ్వితనిము (యోగరత్నాకరుడు) పేర్మొనెను. 
సారమేమియు లేక హెచ్చు నీరు కలపి స్వచ్చముగనుండు దానికి చచ్చికా 
అనబడునని భావమిగ్రుడు వర్ణించెను. తక్రము ఉష్టవీర్యమగుటచే 
“నెవతక్రం క్షే దద్యాన్నోష్టకాలేన చ చుర్చలే” ఉష్టకాలమునందు తక్రసేవన 
మంచిది గాదని యోగరత్నాకరుడు ఉదహరించెను. కాని చచ్చికా అను 
తక్రము (మజ్జిగతేట) శీతగుణము కలిగి పిత్త (శ్రమ, తృష్టాహరముగా 
పనిచేయును. గావున ఉష్టకాలము నందు సేవించవచ్చును. ఉప్పును కలిపిన 
మజ్జిగ గ్రహణీ రోగమునందగ్ని దీప్తిని కలిగించుననియు, లవణహీనమైన 
తక్రము (గహణీరోగము, అర్మోవ్యాధిని కలిగించునని యోగరత్నాకరుడు 
పేర్మొనెను. ఎల్లప్పుడు మజ్జిగను సేవించువాడు ఏ బాధలను పొందడు, 
తక్రముచే హరించబడిన వ్యాధుల మరల జనించనేరవు. దేవతలకు 
అమృతమువలె మానవులకు తక్రము సుఖకరమైనది అని వర్ణిస్తూ 
యోగరత్నాకరుడు “గిరీ శుడు, కేశువుడు, ఇ(న్లుడు, చ[న్లుడు గణపతి, 
కుబేరుడు, అగ్నిదేవుడు తక్ర పాన మొనర్చకపోవుటచే విష ప్రభావము, 
నల్లనివర్థము, దుర్చలత్వము, ధాతుక్షయము, లంబోదరత్వము, 
కుష్టరోగములచే బాధపడినారని ఉదహ రిస్తూ కృష్ణవర్ణము, క్షయ, 
మేదోరోగము, దాహము, కుష్టరోగములందు త[క్రము అత్యంత 
ఉపయువక్తముగా నుందునని నిర్ణేశించెను. 

దధి : రస, విపాకములు ఆమ్షముగా గల పెరుగు గ్రాహి, గురు, 
ఉష్ణ గుణ వీర్యములను కలిగి వాతమును, వాత వ్యాధులను జయించును. 
మేధో దాతువును, మేదో దోషమును, శుక్రమును, బలమును, కఫము, 
రక్తపిత్తమును, జరఠరాగ్నిని, శోథను వృద్ధిపరచును. అరుచి యందును, 
ఎక్కువరుచి పుట్టించుట యందును ప్రశస్తమైనది. శీతపూర్వక విషమజ్వరము 
వచ్చుటకు 2 పితు ముందుగా పెరుగును, తృప్తిగా తాగిన యెడల ఆ 
జ్వరము రాదు. పీనసరోగమునందు, ఆకలి అగుచున్నప్పుడు బెల్లముకాని, 


160 లా రహస్య రనపాన వ్యు నర్వన్వం 
కలకండనుకాని వేసిన పెరుగు సేవించిన లాభకరముగా ఉండును. రూక్ష 
మైన పెరుగు (మీగడ తీసిన పెరుగు, వెన్నతీసిన పాలను తోడుబెట్టిన 
పెరుగు) మిక్కిలి ప్రశస్తమైనది. 

రాత్రులందు పెరుగును సేవించరాదు. పెరుగును వేడిచేసి తినరాదు. 
వసంత, గ్రీష్మ, శరదృతువులందు పెరుగును తినరాదు. పెసరపప్పును 
చేర్చక, తేనె కలుపక, ఖండశర్శ్మర కూర్చక పెరుగును సేవించరాదు. 
ఉసిరి కాయలను విధి విధానముగ చేర్చని దధిని తినరాదు. తోడుకొనని 
పెరుగును తినరాదు. అట్లుకాక పై నుదహరించిన విధంగా పెరుగును 
తినిన యెడల జ్వర, రక్తపిత్త, విసర్పాది రోగములుత్పన్నమగును. 
(అ.సం.సూ) 

దధి మధురము, ఆమ్షము, అత్యమ్లము అని ౩ విధములుగా ఉం 
డునని సుశుతుడు పేర్మొనెను. మరియు పెరుగు ప్రాణశక్తిని దృఢపరచి, 
మంగళములను చేకూర్చుననియు చెప్పెను. మంగళకరమైనదనియు, వాత 
మును హరించుననియు చరకాచార్యులు పేర్మొనెను. 


కిలాటము : పాలను, పెరుగును సమభాగంచేర్చి కాచిన యెడల అది 
దధికూర్చిక అనియు, పాలను మజ్జిగను రెండింటినీ సమభాగము చేర్చి 
కాచబడినది తక్రకూర్చిక అనియు అట్లు కాచబడిన దధి కూర్చిక, తక్ర 
కూర్చికల యందు వడగట్టినచో ముద్దగా ఉండునది కిలాట మన బడును, 
అట్టి కిలాటకము అజీర్ణకరంబును, వాతహరంబును, ఇంద్రియ 
పుష్టికరంబునై ఉండును. (భా.ఫప్ర.) 

కట్వర : పెరుగును చిలికి దానికి నాల్గవవంతు నీటిని కలిపి తిరిగి 
మంథనముచేసి తక్రమును చేయవలెను. చిలికిన తరువాత వెన్నను 
మాత్రము వేరు చేయనిచో అటువంటి తక్రమునే కట్వరమందురు. కట్వర 
మనునది తక్రమునకు పర్యాయ నామముగా గ్రహించవలెను. సేయా, 
విలేపి, యవాగు మొదలగు కల్పనలందు గల ఘనభాగమును సిక్ట అందురు. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాా కేఏ 


శాప్రీయ ఆయుర్వేద వైద్యమునందు మందుల తయారీ 2 రకాలుగా 
జరుగును. అందు 1. ఆహార కల్పన (ఆహారంతో వైద్యం) 9 బెషధకల్పన 
(మందులతో వైద్యం) పథ్యకల్పన అనేది ఆహారకల్పనలో ఉందును. ఇది 
యుక్తి వ్యపస్రాయ చికిత్సగా పెద్దలు చెప్తారు. ఆయుర్వేద వైద్యములో 
ఆహారము, విహారాదులు, అలవాట్లు శారీరక, మానసిక స్థితులలో రోగము 
(వ్యాధి)గా మారును. ఆహారములు అయిదురకాలు. (పంచభక్ష్యాలు) 

1. చూష్యాము : చుర్రుకుని తీసుకునేది. 

2. గ్రాహ్యము : (గహించేది. 

తి లేహ్యము - చప్పటించేది 

4. భక్ష్యము- నమిలి తినేది. 

ర్‌. భోజ్యము : నమిలి, ఆస్వాదిస్తూ తినేది. 

అయితే ఆహారం శాప్రీయముగా 4 రకాలుగా. 

1 ఖాడ్యము (తినదగినవి, భుజించునది) 

2. చూష్యము (నములతూ తినేది) 

3. లేహ్యము (నాలికతోనాకేవి) 

4. పానీయములు (తాగేవి) 

ఆహార కల్పన చెయ్యలేని వ్యక్తికి ఎంతగొప్ప బెషధకల్పన చేసినా వృధా 
చికిత్స అగునని మరువరాదు. మన శాస్త్రీయ వైద్యంలో అనేక రకాల 
ఆహార కల్పనలు వాటి గుణాలు, కలిగే ఇబ్బందులు, తొలగే దోషాలు, 
ఏయే పరిస్థితులలో వాడవచ్చో / వాడకూడదో త్రిదోషాలపై వాటి ప్రభావం 
మనిషిపై ఆహార కల్పన స్థితిని ఈ వైద్యంలో చెప్పినంతగా మరే వైద్య 
విధానమునందూ చెప్పలేదు. మోడరన్‌ మెడిసిన్‌ (వెస్టన్‌ మెడిసన్‌ 
-అల్లోపతి)లో స్థూలంగా వాటి ఫార్ములాలుగా, ప్రోటీన్‌, కార్బోహైడ్రేట్స్‌ 
కొవ్వులుగా ఆహార పదార్థాలను విశ్లేషించారు. కాని మన వైద్యవిధానంలో 
జీవక్రియను ఆహారం ఏవిధంగా మార్చగలదో దోష సిద్దాంతం ప్రకారం 
చెప్పటం జరిగింది. ఉదా:- కొత్తధాన్యం తీసుకోవ టం వల్ల కొవ్వులు 
శరీరంలో ఏర్పడతాయని అదే పాత బియ్యంలో అనేక పోషకాలు 
వుంటాయని చెప్తారు. అలాగే ధాన్యాలను, ఆహారాలను 12 రకాలుగా 
విభజించారు. 


152. లా రాన్య అనపాన్‌ వైస్య నర్వీస్వం 
1. శుకధాన్యము (కంకుధాన్యాలు) 2. శమి ధాన్యములు 
(కాయధాన్యాలు) 3. శాకములు (కాయగూరలు) 4. మాంస (మాంసము) 
5. ఫల (పళ్ళు) 6. హరిత (పచ్చికూరలు) ఉదకబెట్టినవి 7. మధ్య (సారాయి) 
8. అంబు (నీరు) 9. ఇక్షు వికార (చెరకురసం) 10. కృతాన్న (వండిన 
ఆహారం) 11. ఆహారయోగి (ఆహారంతో కలిపి తీసుకునేవి. ) 
పథ్యకల్పనలలో యవాగు, మంద, అన్న్కుక్రిసర, యూష, ఖండ, 
కంబులిక, రాగ, సికత, తక్ర, కట్వక, దది వీటి ఉపయోగం అనిర్వచనము 
వీటి గురించి ఇదే పుస్తక మందు మరొక భాగమునందు వ్రాసాను. 
గమనించగలరు. 


భైషజ్య కల్పనా ఇతిహాసము 


జీవితమునకు హితకర, అహితకర ద్రవ్యముల యొక్క జ్ఞానమును 
తెలియచెప్పు ముఖ్యోద్దేశముతోనే ఆయుర్వేద శాస్త్ర ఆవిర్భావము జరిగింది. 
కొన్నివేల శతాబ్ధాములకు పూర్వము కాయచికిత్స, బాలచికిత్స, గ్రహచికిత్స, 
ఊర్జ్వాంగ చికిత్స, శల్య చికిత్స శాలాక్య చికిత్స, భూత చికిత్స, రసాయన 
వాజీకరణ చికిత్సలు. అతికీలకస్థానము వహించుచున్నవని చెప్పుటలో 
అతిశయోక్తి లేదు. అట్టి బెషధముల కల్పనా జ్ఞానమును గూర్చి తెలియజేయు 
విషయం కాలక్రమేణాభివృద్ధి తెలుసుకొనుటకు ఇతిహాసము ముఖ్యము. 

ఆయుర్వేద ఇతియాసమునందలి విషయములను చరిత్రకారులు 
ప్రాచీన కాలమని మధ్యమకాలము మరియు ఆధునిక కాలముగా విభజించి 
వివరించినారు. ప్రాచీన కాలము క్రీ.పూ. 4000 సం॥నుండి ఉత్తర గుప్త 
కాలమైన క్రీ.శ. 7వ శతాబ్దము వరకు పరిగణించారు. మధ్యమ కాలము 
క్రీ.శ. 8వ శతాబ్దమునుండి క్రీ.శ. 15వ శతాబ్దము వరకు వివరించినారు. 
ఈ మధ్యమకాలంలో ఆష్టనులు, మొగలులు మన దేశమును ఆక్రమించి 
యున్నారు. ఆధునిక కాల నిర్ణయములో కొన్ని మత బేధములు కలవు. 
కొంతమంది ఈస్టిండియా కంపెనీ స్థాపన నుండి 16వ శతాబ్ధము నుండి 

ఆధునిక కాలముగా పరిగణిస్తారు. 

ప్రాచీనకాలం : వేదమునందు బెషదులు ఆ పుష్ప, సపుష్ప, వనస్పతి 
అని నాలుగు విధములుగా వర్గీకరింపబడినవి. వైదికకాల మందు 
(ప్రయోగింపబడిన ఓషధి నామములు నేటికినీ యధాతథముగా వాడుకతో 
కలవు. 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం —— 153 

వేదములలో ఓషధులు ప్రయోగభేదము చేత అధర్వణీ, అంగీరసీ, 
దైవీ, మానుషీ అను నాలుగు రకములుగా వర్ణింపబడినవి. శాంతి పౌష్టిక 
కర్మలతో ఉపయుక్త ఓషధులు అధర్వణీ అని, ఉచ్చారణ మారణాది 
కృత్యములలో ఉపయుక్త ఓషధులు అంగీరసి అని, దేవతలతో సమానముగా 
అజర, అమరులను చేసెడి రసాయనాది ప్రయోగములు దైవీ అనీ, సాధారణ 
ముగా రోగనివారణకు (ప్రయోగింపబడెడి ఓషధులు మనుష్యజ అని వర్ణింప 
బడినవి. 

వేదములందు సోమరసము గూర్చి విపుల వర్ణనలు కలవు. స్వరస 
కల్పన ఆధారముగనే సోమరస నిర్మాణము పేర్కొనబడినది. “పిలాచీ” (లాక్షా) 
అను బెషధమును దెబ్బలు తగిలిన ప్రదేశమున పై లేపనము చేయవలెనని 
అథర్వణ వేదములో పేర్ళొనబడినది. ఈ లేపము కల్మ కల్పమును సూచి 
స్తుంది. అదే విధంగా బెషధం కల్మ కల్పనకు ఉదాహరణగా పేర్ళాన వచ్చును. 
అథర్వణ వేదమున అవయ అను విషాక్త వనస్పతి వర్ణన కలదు. ఈ 
వనస్పతి స్వరసమును అగ్నిపై వేడిచేసినచో నిర్విషమగునని ఉదహరించ 
బడినది. ఈ ప్రక్రియ శృత కల్పనకు ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చును. 
శతపథ బ్రాహ్మణము నందు పాలలో వేసి అగ్నిపైపాకము చేయు కల్ప 
ప్రక్రియ వర్ణింపబడినది. ఈ ప్రక్రియను “తద్‌” దుగ్గ్దాధిశ్రయతి శృతమనునది 
తితదాహ(శతపథ (బ్రాహ్మణం 2-3-4) అనుచూ శృత కల్పనగా పేర్మొనబడి 
నది.శృత శబ్దం క్వాదమునకు పర్యాయనామము. వాస్తవంగా క్వాథకల్పన 
యొక్క స్వరూపమే. 

కౌశిక సూత్రమునందు ఫాణ్ణవకల్పన ఉల్లేఖింపబడినది. 

వారిదం వారయాతై వరనావత్యామధి తత్రామృత స్యాసిక్తం 

తేనా తే వారయే విషయే (ఆధర్వణవేదం త/7/1) అను సూత్రము 
నందు విషమును జలమునందు కలిపి సేవించమని పేర్కొనబడినది. ఈ 
ప్రక్రియను శీతకనసయందు అంతర్భాగముగా గ్రహించవచ్చును. 


వైదిక వాజ్మయము నందు ఇ(న్లావరుణా సుతపావిమం సుతం సోమం 
పిబతే మద్యం ధృతవతా (బుగ్వేదం 6/68/10) ఆసావితే జుజుషాడాయ 
సోమః క్రత్వే రక్షాయ బృహతే మదాయ (బు. వే. 5/4/5) సోమోవై వయోన్నం 
సురా (శ.ద్రా 12/7/8) మొదలగు సూత్రములందు మద్యము, ఆసవము, 
సురా కల్పనలు సూచింపబడినవి. అదేవిధంగా స్నేహ కల్పనలు, ఆహార 
కల్పనలు అక్కడక్కడ వేదములందు ఉదహరింపబడినవి. భైషజ్య కల్పనా 


164 లా రహస్య అపార వ్యు నర్వన్వం 
విజ్ఞానము యొక్క ప్రథమ దశయందే చాలా రకాల కల్పనలు వైదిక 
వాజ్మయమునందు ఉదహరింపబడినవి. వైదిక కాలము తరువాత వ్రాయ 
బడిన గ్రంథములలో వాటినే ఆధారములుగా చేసుకొని వివిధరకాల జెషధ 
కల్పనలను ఆవిష్కరించినటుల ఇతిహాసము పరిశీలించిన అవగతమగు 
చున్నది. 
చరకసంహిత 

ఆయుర్వేద సంహితలలో చరకసంహిత అతిప్రాచీనమైనది. ఆచార్య 
అగ్నివే శకృత తన్రము చరుకునిచే ప్రతి సంస్కరింపబడి కాలాంతరమున 
చరక సంహితగా ప్రసిద్ధి పొందినది. భైషజ్య కల్పన యొక్క సువ్యవస్థిత 
వైజ్ఞానిక వివరణ ఈ (గంథమునుండే ప్రారంభమైనది. చరకసంహిత సూత్ర 
స్థానము నందలి 4వ అధ్వాయమున పంచకషాయయోనులు, పంచకషాయ 
కల్పనలు వివరింపబడినవి. స్వరసము, కల్మము, శృతము, శీతము, 
ఫాణ్ణము అను పంచవిధ కషాయ కల్పనలను మౌలిక కషాయ కల్పనలుగా 
పేర్కొన వచ్చును. వీటిని ఆధారముగా చేసుకొని మిగిలిన కల్పనలు 
రూపొందించ బడినవి. చరకుడు సంధాన కల్పనకు సంబంధించిన వివరణ 
సూత్రస్థానం 25వ అధ్యాయములో ఆసుత త్వాదాసవ సంజ్ఞా అని సంధాత 
రూపమైన 84 రకాల ఆసవాలను వర్ణించెను. వివిధ వ్యాధుల చికిత్సలలో 
అనేక జెషధ కల్పనలను పత్య కల్పనలను విసతముగా చరకుడు పేర్మానెను. 
సుశ్రుత సంహిత 

సుశ్రుతుడు శల్య చికిత్సను విశేషములను వివరిస్తూ సుశ్రుత సంహితను 
రచించాడు. చరకుడు పేర్కొన్న పంచ విధ కషాయ కల్పనలకు భిన్నంగా 
“క్షీరం రసః కల్మసుఖో కషాయః కృతశ్చ శీతశ్చ తదైవ పాణ్ణమ్‌, కల్పాషడేనే 
ఖలు భేషజనాం యక్షోత్తరం తే లఘవః ప్రవిష్టాక” క్షీరము (వృక్ష దుగ్గాదులు) 
రసము, (క్రీరరసం, రసం) కల్మము, శృతము,. శీతము, మరియు 
పాణ్ణవము అను ఆరు మౌలిక కల్పనలను పేర్మొనెను. ఆహార మరియు 
బెషధ కల్పన లలో చరకునివలె ధాతుప్రధాన ఆయుష్కృత వంటి కల్పనలు 
పేర్మొనెను. (ప్రప్రథమముగా వాత వ్యాధి చికిత్సలందు (సు.చి.5) గుగ్గులు 
కల్పమును పేర్మొనిన యశస్సు సుశ్రుతునికే దక్కుతుంది. 
అష్టాంగ సంగ్రహము-అష్టాంగ హృదయము 

వాగ్బటునిచే రచించపబడిన ఈ రెండు సంహితలందు చరకోక్త 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 165 
పంచవిధ కషాయ కల్పనలు ఉదహరించబడినవి. చరక, సుశుతులచే 
పేర్కొనబడిన కల్పనలు ఈ రెండు గ్రంథములందు ఉదహరింపబడినప్పటికీ 
కల్పనల సంఖ్య మాత్రము కుదించినట్లు అవగతమగుచున్నది. 
మధ్యమకాలము 

మాధవచికిత్సతం : శ్రీచంద్రకర పుత్రుడైన మాధవకరుని ద్వారా 
క్రీ.శ. 7వ శతాబ్దంలో రచించపబడినది. మాధవ నిదానము వ్రాసిన 
మాధవకరుడే చికిత్సా ప్రధానమైన ఈ గ్రంథాన్ని రచించాడని ఆచార్య 
ప్రియవ్రత శర్మగారి అభిప్రాయము. సులభమైన వనస్పతి ప్రధానమైన 
యోగములు దీనియందు వర్ణింపబడినవి. రసౌషధములు మరియు ఖనిజ 
ద్రవ్యములు చికిత్సలలో ఉదహరించబడలేదు. చరక, సుశ్రుత మరియు 
వాగ్భటుల యోగకల్పన లను విసృతముగా వర్ణించెను. అతిసారమునందలి 
కుటజపుట పాకము పేర్కొనబడినది. 

వృన్దకృత సిద్ధయోగము (వృన్దమాధవము) : మాధవకరుడు మాధవ 
నిధానమునందు వర్ణించిన రోగక్రమము ననుసరించి క్రీ.శ. 9వ శతాబ్దము 
నందు పృష్టుడు సిద్ధయోగము అను గ్రంథమును రచించినారు. స్నాయక 
రోగము మరియు పత అనురోగములు. పారఠరశీకయవాని మొదలగు ద్రవ్య 
ముల సర్వ ప్రధమంగా వర్ణించిన ఘనత వృస్థునికే దక్కుతుంది. అతిసార 
చికిత్సలందు కుబ్బపుటసారముతోబాటు దీర్ణవృత్త పుటపాకము గూడ 
పేర్కొనబడినది. 


యోగరత్న సముచ్చయము :క్రీ.శ. 10వ శతాబ్దంలో వ్రాయబడినది. 
ఇందు మృతాధికారము, తైలాధికారము, చూర్తాధి కారము, గుణికాధి 
కారము, అవలేహాధికారము, గదశాన్ని అధికారము పంచకర్మాధి కారము, 
కల్పాధికారము అను అధ్యాయములలో భైషజ్యకల్చ్పనా విజ్ఞానము 
సశాప్రీయంగా వర్ణింపబడినది. కల్పాదికారమునందు ఆమ్లవేతస, చిత్రక, 
భల్లాతక, లశున, గుగ్గులు, శిలాజితు మొ॥ద్రవ్యములలో కల్పములు 
పేర్కొనబడినవి. సోడబుడు ఈ గ్రంథాన్ని అనుసరించి తన గదనిగ్రహమున 
కల్పనాధికారంలో కొన్ని ద్రవ్యాల కల్పనలను వర్ణించాడు. ఆయుర్వేద 
వైద్యశాస్త్ర విషయములను భైషజ్య కల్పనాపరంగా విశ్లేషించి వివరించిన 
మొట్ట మొదటి (గంథం చన్టట ప్రణిత యోగరత్నము కూడా 
అవగతమగుచున్నది. 


1566. రా రాన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
రాజమార్తాండ: భోజరాజు క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ యోగసార 
సం(గహమును రచించెను. అస్థిభగ్నము మరియు ఖో. వ్యాధులందు నల్లేరు 
అస్థి సంహారకతో పకోడీలు చేసి రోగిచే తినిపించుట. అపస్మారకమునందు 
ఉరీతీయబడిన తాడు యొక్క మసితో చికిత్సలు ఈ (గంథమునందు 
విశేషముగా కే బర్మొనబడిన ప్రత్యేక భౌషజకల్పనా యోగములుగా పరిగణింప 
వచ్చును. 
చక్రదత్త 


చక్రదత్త చరక చతురాననగా ప్రసిద్ధిగాంచిన శ్రీచక్రపాణిదత్తునిచే రచింప 
బడిన అత్యంత చికిత్సోపయోగ గ్రంథం. క్రీ.శ. 11వ శతాబ్దమునకు 
చెందినవాడు. ఆయుర్వేద వైద్యక సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన సత్య 
యోగాలను స్వయంగా రూపొందించిన కొన్ని విశేష జెషధకల్పనలు ఈ 
(గ్రంథంలో పొందుపరచాడు. తైల మరియు ఘృత కల్పనలలో ఆచరణ 
సాధ్యమైన సుగమమైన ప్రక్రియలను పేర్కొన్నాడు. 

అ(భకమును నిశ్చంద్రీకరణ ముఖ్యమైనదిగా పేర్కొన్నాడు. దార్వీరస 
(క్రియను కంఠరోగ చికిత్సలో పేర్కొన్నాడు. ధాతు భస్మములు, 
రసయోగములు చికిత్సలో వాడటమేగాక రసయోగాలను చికిత్సలలో 
ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే కల్లును. 


గదనిగ్రహము : 


వైద్య సోఢలుడు కీ.శ. 12వ శతాబ్దంలోఈ గ్రంథాన్ని రచించాడు. 
సోఢలుడు గుజరాతి (బ్రాహ్మణుడైన వైద్యనందుని కుమారుడు మాధవుడు, 
వృందుడు, చక్రపాణి దత్తుడు, వంగసేనుడు క్రీ.శ. 11వ శతాబ్దానికి 
చెందినవారు కాగా వైద్యసోఢలుడు తరువాత కాలం (12వ శతాబ్దం)లో 
చికిత్సలలో ప్రయోగించు జెషధయోగాలను వేరు పరచి కల్పనల ఆధారంగా 
వర్ణించటం ప్రారంభించారు. అందువల్లనే భైషజ్య కల్పనా విజ్ఞానము ఒక 
ప్రత్యేక అంగముగా రూపొందించడంలో అతిముఖ్యుడు సోఢలుడంటే 
అతియోక్తికాదు. ఆసవాలను చేయుటలో నేర్పరి. ఈయన వరుణాసవను 
ఈయన యోగముగా చెప్పవచ్చు. అంతేగాక గుజరాతీ ప్రాంతంలోని 
యోగాలు, చికిత్సలు ఈయనవే వాడుకలో గలవు. 


శారంగధర సంహిత : ఆయుర్వేద వాజ్మయమునందు ప్రామాణిక 
(గ్రంథములలో శారంగధరసంహిత ఒకటి. ఇందు సిద్ధయోగములు, 


తీహిస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 167 
సద్వైద్యుల చికిత్సానుభవము లను ఈ (గ్రంధములో సంకలనం చేసారు. 
ఈయన దామోదరుని పుత్రుడు 2600 శ్లోకాలు కల్గిన సంహితగా 18వ 
శతాబ్దంలో వెలుగులోనికి వచ్చింది. 

ఆధునిక కాలం : భావ ప్రకాశిక ఈ గ్రంథకర్త కన్యాకుబ్ద (కాన్పూరు) 
దేశస్థుడు లటకమి[్రుని కుమారుడగు భావమి(్రుడు. ఇతని కాలం క్రీ.శ. 
1625 గా నిర్ణయించారు, చాలా కొత్త బెషధ ద్రవ్యముల యొక్క రస,గుణ, 
వీర్య, విపాక, ప్రభావాలను విపులంగా వర్ణించెను. కొంతవరకూ శారంగధర 
సంహితను అనుస రించారు. వేదవిజ్ఞానమును విపులీకరంగా వ్రాసారు. 
కొన్ని చరక సంహితలోని కల్పనలు అష్టాంగ హృదయం, అష్టాంగ 
సం(గహంలను అనుసరించి గ్రంధమును కొత్తగా వ్రాసారు. 
ఖైషజ్య కల్పన నిరుక్తి 

భైషజ్య మరియు కల్పన అను రెండుపదముల యొక్క కలయికచే 
భైషజ్య కల్పన పదము ఏర్పడినది. 

“శేషం రోగభయం జయతి యేన ఇతి భేషజమ్‌” 

భేషమనగా రోగభయము. అట్టి భయమును జయింపచేసే సాధనమును 
భేషజమందురు. “కల్పనం యోజనమత్యర్థః” కల్పనము పయోగార్థ 
ప్రకల్పనం సంస్మరణమితి” (చక్రపాణి) అను నిర్వచనములు కల్పన శబ్దము 
నకు యోజన. సంస్మరణ అను అర్ధములు గోచరించుచున్నవి. ద్రవ్యమున 
కర్మ సామర్ధ్యమును పెంచి వ్యాధిప్రశమునకు ఉపయోగపడునట్లు చేయు 
ప్రక్రియను కల్పనగా పరిగణించవచ్చును. 
ఖైషజ్య - జౌషధి అనెడి పదముల నిర్వచనము 

వైద్య సంప్రదాయమునందు భేషజము, బెషధము, అనెడి పదాలు 
ఒకదాని కొకటి పర్యాయ వాచకాలుగా ప్రయోగింపబడుచున్నవి. 

“చికిత్సతం వ్యాధిహరం పథ్యం సాధనమౌషదమ్‌ ప్రాయశ్చిత్తం ప్రశ 
మనం ప్రకృతి స్థాపనం హితమ్‌ భైషజ్యనామాని॥ (చ. చి. 1)అని పేర్కొంటూ 
ఓషధ బైషజ్యమను పదాలను చికిత్సకు పర్యాయ నామములుగా సూచిస్తూ 
“భేషజం ద్వివిధంచ తత్‌ స్వస్థస్యోర్జస్మరం కించిత్‌ కించిదార్తన్య రోగనుత్‌” 
అని వివరించాడు. శరీరానికి ప్రశస్త భావాలను (ఊర్జు) కల్గించుటకు, 
వ్యాధిని శమింప జేయుటకు ప్రయోగింపబడు పదార్థములు లేదా క్రియా 
విశేషములను “భేషజముగా” (గహించవచ్చును. “భేషం రోగభయం జయతి 


158. లా రాన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
యేన ఇతి భేషజం” (శబ్ద కల్పద్రుమ) అను మతానుసారము యేయే ప్రక్రి 
యలు లేదా ద్రవ్యములచే రోగ విముక్తి చేయబడునో అట్టివి భేషజము, 
భైషజ్యములుగా వ్యవహరింపబడతాయి చికిత్స (జెషధము)లందు స్వస్టునికి 
లేదా వ్యాధిగస్టునికి ప్రయోగింపబడు పదార్థమును జెషధములందు స స్వస్థు 
నికి లేదా వ్యాధిగ్రస్తునికి ప్రయోగింపబడు పదార్థమును బెషధముగా పరిగ 
ణించ వచ్చునని కొందరి అభిప్రాయము. బెషధమనగా చికిత్సలలో ఉప 
యోగించు మూలికాదులనియు, దాని వివిధ కల్పనలద్వారా ప్రయోగించు 
(క్రియను బైషజ్యమనియు గ్రహించాలని కొందరాచార్యుల అభిప్రాయము. 


భైషజ్య కల్పనా పరిభాష 


సతృ్సలితముల నిచ్చు జషధ యోగములను రూపొందించుటకు వివిధ 
బెషధ కల్పనలకు ఆవిష్కరణకు కారణమైన ఆధారభూత సిద్ధాంతములు, 
కల్పనల సవీర్యకావధి, కల్పనలకు వలయు మానపరిభాష ద్రవ్యపరిభాష, 
ద్రవ్య సంగ్రహణ, ద్రవ్య సంరక్షణ మొ॥ విషయములను గూర్చి సరియైన 
అవగాహన అత్యంత అవసరము. 

భైషజ్య కల్పన ఆధారభూత సిద్దాంతములు 

ప్రకృతిలో లభ్యమయ్యే వివిధ జెషధ ద్రవ్యములను యథాతధంగా 
వ్యాధులందు ప్రయోగింపశక్యము కానందున పలురకాల ప్రక్రియల ద్వారా 
సేవన యోగ్యమైన రూపంలో తయారు చేయుటకు వివిధ భైషజ్య కల్పనలు 
ఆవిష్కరింపబడినవి. “ఆయుర్వేదమూల సిద్ధాంతములైన దోష-ధాతు-మల 
సిద్దాంతములు అగ్ని స్రోతస్సుల ఆగారా. వివిధ కల్పనలు రూపొందించ 
బడినవి. వ్యాధి చికిత్సలలో దోష లక్షణ (ప్రశమనమే చికిత్సా ఫలమగుట 
వలన దోషముల యొక్క అంశాంశ కల్పనలను దృష్టిలో పెట్టుకొని సంటప్రాస్తి 
విఘటనకుపకరించు విధంగా కల్పనలు తర్మించి ఆవిష్మరింపబడ్డాయి. 
(త్రిదోషములు, సప్తధాతువులు, త్రిమలములు, అగ్ని ్రోతస్సులను, 
సంప్రాప్తి ఘటకాలుగా పరిగణిస్తే వీటిపై పనిచేయు విధంగా బెషధ కల్పనలు 
తయారు చేసి ప్రయోగించినచో చికిత్సలలో సత్ఫలితాలను పొందవచ్చును. 
దోషం, దూష్యం, బలం, కాలం, అగ్ని ప్రకృతి, వయస్సు, సత్యం, సాత్యం, 
ఆహారం అను అంశాల ఆధారంగా జెషద ప్రయోగం చేయవలసి ఉంటుంది. 

స్వరసము, కల్మము, క్వాథము, హిమము, పాంణ్దము, అనునవి 
ప్రధాన మైన మౌలిక కల్పనలుగా పరిగణింపవచ్చును. వరుసగ అందు 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర ఆాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాలాలాాాాా 369 
ఒక దాని కంటే మరొకటి లఘుగుణము కలిగియుండును. వ్యాధ్యవస్థలో 
ప్రకోపించిన దోషాన్ని హరించే రస, గుణ, వీర్య, విపాకము గల్గిన బెషదాన్ని 
గ్రహించి రోగి అగ్నిబలం సామాన్యంగా నున్నచో గురు గుణము కల్గిన 
స్వరసమును, అల్పంగా ఉన్నచో లఘుగుణము గల్గిన కషాయము లేదా 
పాంణ్ఞవమును ప్రయోగించవలెను. తైలము, ఘృతము, తేనె వరుసగా 
వాత,పిత్త, కఫదోష ములకు శ్రేష్టమైన శమన ద్రవ్యముగా పేర్ళొనబడినది. 
వాతజ వ్యాధులలో వాతహర జెషధములను స్వరసాధి రూపములలో 
ప్రయోగించుట కంటే ఆయా బెషథాలను స్నేహకల్పన ద్వారా తయారుచేసిన 
తైలాలను ప్రయో గించుట, పిత్తజ వ్యాధులలో పిత్తహర బెషధములతో 
తయారుకాబడిన ఘృతములను, కఫజ వ్యాధులలో కఫజహర బెషధాల 
వివిధ కల్పనలను తేనె కలిపి ప్రయోగించుట శాస్తసమ్మతము. ఒకే 
ద్రవ్యముతో తయారు చేయబడిన రెండు కల్పనలు దోషానుసారముగా 
ప్రయోగించుట కూడా జరుగుతున్నది. ఉదాహరణకు (ప్రవాలముతో 
చేయబడిన పిష్టి, భస్మములను వరుసగా పిత్తజ, కఫజ వ్యాధులలో 
ప్రయోగింపబడుతున్నాయి. సౌమ్య గుణము కల్లిన (ప్రవాళముతో పిష్షి 
పిత్తహర కార్ముకతను కల్టివుంటే ప్రవాలభస్మ రీక్ష్య గుణము వలన కఫహర 
కార్ముకత కలిగి ఉంటుంది. చరకాది సంహిత లలో వ్యాధి చికిత్సలలో 
(ప్రయోగింపబడు బెషధాలను పత్యకల్పనలైన యూష, యవాగు, మందాది 
ఆహార రూపంలో ప్రయోగించ వలెనని పేర్ళొనబడినది. 

పంచవిధ కషాయ కల్పనల యందు స్వరసము గానీ, కల్మము గానీ 
బెషధోపయుక్తమయిన వనస్పతులు ఆర్హ్రావస్థ యందు ఉన్నప్పుడు మాత్రమే 
తయారు చేయుటకు వీలుపడును. సామాన్యముగా ఎల్లవేళలా అన్ని వనస్ప 
తులు ఆర్టావస్థలో లభించవు. శుష్క వనస్పతుల నుంచి కూడా స్వరసము 
గానీ, కల్మముగానీ నిర్మాణము చేయుట సాధ్యమయినప్పటికీ అవి ఆర్హావ 
స్థలో వుండే వనస్పతుల స్వరస మరియు కల్మముల యొక్క గుణములు 
కలిగి యుండవు. స్వరసముగానీ, కల్మముగానీ తయారు చేసిన కాన్నిగంటల 
తరువాత ఉపయోగరహితముగా నుండును. అందుచేత ఈ కల్పనలు 
ప్రతీ సారి తయారుచేసుకొని వాడవలసి వుంటుంది. అదే విధముగా 
క్వాధము, హిమము, పాంటము మొ॥ కల్పనలు ఎక్కువసార్లు తయారుచేసి 
వాడవలసి యుండును. ఈ ఇబ్బందిని దృష్టియందుంచుకొని శీఘ్రముగా 
చెడిపోనటు వంటి ఎక్కువసార్లు తయారుచేయు అవసరము లేనటువంటి 


00 టా రహస్య రనపాన వ్యు నర్వన్వం 
చూర్ణకల్పన రూపొందించబడినది. తిక్తరసమును లేదా అరుచికర 
పదార్థములతో తయారు జేయబడిన చూర్ణం ఎక్కువ మాత్రతో సేవించుటకు 
ఇబ్బంది కరమగుట వలన గుటికా కల్పన ఆవిష్కరింపబడినది. 
అదేవిధముగా అల్ప మాత్రలోనె అధిక చికిత్సాపలాన్ని కల్గించే రసక్రియాది 
కల్పము ఆవిష్క రింపబడినది. తక్కువ సమయములోనే శరీరమున 
(ప్రసరించి ఎక్కువ ప్రమాణ జెషథీియకర్మను కలుగజేసే సంధాన కల్పనలు 
రూపొందించబడినవి. సకాలం నిల్వ యుండిన చెడిపోనటువంటి కాల 
క్రమేణా గుణోత్మర్న మగునటువంటి ధాతు భస్మాది కల్పనలు, ఆసవారిష్టాది 
సంధాన కల్పనల ఆవిర్భావ భైషజ్య కల్పనాశాస్త్ర అభివృద్ధిని సూచించే 
చక్కటి ఉదాహరణము లుగా పేర్కొనవచ్చును. బెషధముల యొక్క స్థిరత్వము 
(చెడిపోకుండా వుండుట) మరియు గుణోత్మర్న అనుసిద్ధాంతముల 
ఆధారముగా వివిధ బైషజ్యకల్పనలు రూపొందించబడినవి. 

వివిధ కల్పనల సవీర్యతావధి 

సశాప్రీయముగా తయారుచేయబడిన బెషధ కల్పనలు ఎంత కాలము 
వరకూ కార్యవంతములుగా నుండి బెషధ కర్మ కల్గియుండునో ఆ కాలాన్ని 
సవీర్యతావధిగా పేర్కొనవచ్చును. క్వాథములు, కల్మములు, స్వరసములు 
మూడుగంటలు గడచిన పిమ్మట, అంజనములు, చూర్ణములు ఇవి మూడు 
మాసములు గడిచిన పిమ్మట, గుటికలు, లేహ్యములు ఇవి ఆరుమాసములకు 
పిమ్మట, తైలము, ఘృతములు ఇవి సంవత్సర కాలమునకు పైన నిర్వీర్యము 
లగును. (యోగరత్నాకరము) 

శారంగధరుని ప్రకారము 

ప్రత్యేకముగా సంగ్రహించిన వనౌషధము, ఒక సంవత్సరము అనంత 
రము రసాది గుణములను కోల్పోవును. వనౌషధముల చూర్ణములు 2 
మాసముల అనంతరము హీనవీర్యములు (శక్తిరహితములు) అగును. ఒక 
సంవత్సరము అనంతరము గుటిక, అవలేహ యోగములు మరియు ఘృత 
తైలాది యోగములు 16 మాసముల అనంతరము శక్తిరహితములు అగును. 
అల్పాయువు కల వనౌషధము (ప్రకృతిలో ఉత్పన్నమై శీఘ్రముగా ఫలించి, 
పరిపక్వమై తొందరగా నష్టమగునవి) లతో తయారు చేయబడిన యోగ 
ములు తొందరగా శక్తి హీనములగును. కానీ ఆసవయోగములు, ధాతు- 
ఉపధాతువుల భస్మములు, పారదము మొదలగు యోగములు ఎంత 
పురాతన మైన అంత గుణయుక్తములుగా ఉండును. 


తీహిన్య అనుపాన్స్‌ వైష్య సర్వీస్వం లా 11 

మాన పరిభాష 

మానము : దేని ద్వారా ద్రవ్యము కొలవబడునో దానిని మానము 
అందురు. మానము లేకుండా చికిత్సలందు భేషజ ప్రయోగము జరుగదు. 
వ్యాధి బలము,రోగి, బలము, అగ్ని వయస్సు, కోష్టము మొదలగునవి 
విచా రించి విభిన్న మాత్రలలో కల్పనలను చేయవలసి వుండును. బెషధ 
యోగములందు వివిధ ద్రవ్యముల సంయోగము ఒక ప్రత్యేక మానాను 
సారము చేయవలెను. సుశ్రుతాచార్యులు శుష్క ద్రవ్యములకు మానమును 
వివరిం చుచూ, ఆరగ ద్రవ్యములు మృదు వీర్యములుగా నుండుటచేత ఈ 
మానము ద్విగుణ (ప్రమాణములో ఉపయోగించవలెనని పేర్మానెను. గుడూచీ, 
శతావరీ, ప్రసారణి వంటి ద్రవ్యములు ఆర్రావస్థయందే (ప్రయోగించవలెను. 
వీటిని మాత్రము ద్విగుణ ప్రమాణముగా (గ్రహించరాదని శారంగ 
ధరాచార్యులు పేర్మొనెను. 

మానము పాతవ, ద్రువయ, పాయ్య అను మూడు విధములుగా 
వివరింపబడినది. ప్రాచీన గ్రంథములందు ఆయుర్వేద సంహితలందు 
కాలింగము మరియు మాగద యను రెండు మానములు పేర్కొనబడినవి. 
కాలింగ మానము కంటే మాగధ మానము గ్రేష్టమైనదిగా మానపండితులు 
పరిగణించునట్లు చరకాచార్యులు పేర్శొనెను. 


బెషథ కల్పనా విజ్ఞానము 


ఏ జెషధ ద్రవ్యమైనా చూర్ణముగా గాని, స్వరసముగా గాని, క్వాథముగా 
గాని లేక ఏ ఇతర సేవనయోగ్యమైన జొషధ రూపముగాగాని తయారు 
చేయకుండా శరీరముపై ప్రయోగింపబడదు. (ద్రవ్యములను బెషధములుగా 
రూపొందించు ప్రక్రియను తెలిసికొనుట కొరకు భేషజకల్పనా విజ్ఞానము 
ఎంతైనా అవసరము. వానస్పతిక, ప్రాణిజ మరియు ఖనిజ ద్రవ్యములను 
బెషదములుగా గాని లేక ఆహారములుగా గాని తయారుచేయు విధమును 
కల్పము లేదా కల్పనా అని అందురు. ఇవి అసంఖ్యాకముగా ఉన్నవి. 
మౌలికంగా కల్పాన్ని బెషధకల్పము, ఆహార కల్పము అను రెండు 
విధములుగా విభజించవచ్చును. బెషధకల్పము కషాయ, స్నేహ, సంధాన 
మరియు అన్యకల్పములుగా విభజించి అటుపైన అసంఖ్యాకములైన 
వర్గీకరణలను చేయవచ్చును. 


కషాయ కల్పన : 1 స్వరసము 2 కల్మము 3 శృతము లేక క్వాథము 


002 లా రీపొన్య అపాన వ్యు నర్వన్వం 
4 శీతము 5 ఫాంటము అను 5 విధములుగా చెప్పబడినది. ఈ అయిదు 
విధములైన కషాయములను మౌలిక కల్పనలుగా అయిదు రసముల యొక్క 
ద్రవ్యములతో చేయబడునవిగా చెప్పబడినవి. “ఇందు లవణ రసము చేర్చ 
బడలేదు. ఎందుచేత ననగా లవణ రసముతో ఎటువంటి కషాయముకూడా 
తయారు చేయుట కష్టతరము. మిగిలిన మధుర, ఆమ్ల, కటు, తిక్త, 
కషాయరస ద్రవ్యములతో మాత్రమే ఈ కషాయ కల్పనలు తయారు చేయ 
బడుచున్నవి. ఈ అయిదింటిని పంచకషాయ యోనులుగా చెప్పబడినవి. 

కషాయశబ్ద పరిభాష : కష్‌+హింసాయాం అనుధాతువు నుండి 
కషాయ శబ్దము నిష్పన్నమైనది. 

సేవించునపుడు కంఠము పట్టుకొని పోయినట్లుండుట వలన నోటికి 
రుచికరముగా లేకుండుట వలనను రోగములను కర్షణము చేయు 
(తగ్గించు) శక్తి కలిగి యుండుటవలనను పంచవిధ కషాయములకు కషాయ 
శబ్దము వర్తింపచేయబడినది. కషాయ శబ్దమునకు 

1. “కంఠస్య కషణాత్‌ ప్రాయో రోగాణాం వాపి కర్షణాత్‌ కషాయ 
శబ్దః ప్రాధాన్యత్‌ సర్వ యోగేషు కల్పతే (కాశ్యప సంహిత / 3/29) అను 
పరిభాషా చెప్పబడినది. 

౨. కషాయమను పదము కష్‌+ఆయ అను శబ్దముల సంయోగముచే 
ఏర్పడినదని కొందరి అభిప్రాయము. తదనుసారముగ “కష్‌” శబ్దమునకు 
హింసించుట అను అర్థమును తగల ద్రవ్యములను హింసించి అనగా 
ముక్కలు చేయుట, 2 అతుట పీడించుట, మర్దించుట అను ప్రక్రియల 
ద్వారా వాటి స్వరూపమును నష్ట ష్టపరిచి సేవన యోగ్యమైన బెషధములుగా 
తయారుచెయుట వలన కషాయమనుకే పేరు వీటికి వచ్చినది. 

విశ్వకోశమునందు కషాయ శబ్దమునకు “కషాయో రసభేదే స్యాదబ్దరా 
గోల్రేపనే నిర్యాసే చ కషాయోథ సురభౌ లోహితేస్యవత్‌” కషాయము, రస 
దము, అంగరాగము, విలేపననము, నిర్యాసము, సురభి మరియు క్రోధము 
మొదలైన అర్థములు చెప్పబడినవి. 

స్వరసము 

1. ఓషధి ద్రవ్యమును పచ్చిగ ఉన్నపుడు పురుగులు లేకుండా గ్రహించి 
కల్వములో మర్దించి వస్త్రనిష్బీడితము చేసిన లభించునది. “స్వరసము” 

2. ఎండిన ఓషధి చూర్ణమును ఒక కుడవము గ్రహించి, దానియందు 


రీహిన్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర లాలా కే 
రెండింతలు నీరుపోసి ఒక రేయి పగలు వుంచి మరునాడు ఆ ఉదకమును 
వడకట్టిన లభించునది “స్వరసము” 

3. పచ్చిగ పుండు ఓషధి ద్రవ్యములు దొరకని ఎడల ఎండిన ద్రవ్య 
మును (గ్రహించి వానికి ఎనిమిది భాగముల నీరుపోసి చతుర్ధావశేషము 
మిగునట్లు చేయవలెను. ఇది స్వరసమును తయారు చేయుటకు 'మరియొక 
పద్ధతి. 

స్వరసమందు వేయదగిన బెషధ ప్రమాణము : తేనె, శర్మర, క్షారములు, 
జీలకర్ర, సైంధవలవణము, నెయ్యి, నూనె, చూర్ణాదులు, మొదలగు వానిని 
స్వరసమునందు చేర్చునెడల కోల ప్రమాణము 'వేర్చవలెను. 


ఉదకకల్పనము : ఒక భాగం ద్రవ్యము తీసుకొని వానిని 8 భాగములు 
నీటియందు వేసి ఒకరాత్రి నానబెట్టవలెను. ఉదయమున చేతులతో నలిపి 
వడగట్టిగా లభించునది. 


పుటపాకము : పుటపాకము చేయదగిన [ద్రవ్యమును మెత్తగానూరి 
ముద్దచేసి గుమ్ముడు, మర్రి, నేరేడు మొదలగు ఆకులలో దేనిచేనైననూ 
చుట్టి దానిపైన 2 అంగుళముల ప్రమాణం మట్టిని లేపనముచేసి అది 
ఎర్రగా కాలువరకు పుటమునందు ఉంచి పిదప బయటకు తీసి పై మట్టిని 
ఆకులను ఊడదీసి లోపలి ముద్దను పిండిన పుటపాక స్వరసం లభించును. 

కల్క కల్పన : పచ్చిగానుండు ద్రవ్యములను మెత్తగా నూరి లేదా 
ఎండిన ద్రవ్యములను నీటిచే మెత్తగా నూరి ముద్దచేసిన అది కల్మము, 
ప్రక్షేపము, ఆవాపము అనబడును. కర్ష ప్రమాణం వాడాలి. 

అనుపానములు : కల్మమునకు తేనె, నెయ్యి,నూనె వీటిని కలుపవలసి 
వచ్చిన కల్మమునకు రెట్టింపుగాను చక్కెర బెల్లములను కల్మమునకు సమము 
గాను, పాలు, నీరు మొదలగు ద్రవ్యములను 4 భాగములు అధికముగా 
కలుపవలెను. 


చూర్ణ కల్పన : చక్కగా ఎండిన ద్రవ్యములను దంచి చూర్ణముచేసి 
వస్త్రగాళిత మొనర్చిన అదియే చూర్ణమనియు రజమనియు, క్షోదమనియు 
అనబడును. అష్టాంగ సం(గహకారుడు కల్మాదబేధః అనుచు చూర్ణమును 
కల్మకల్పనగా పరిగణించెను. (అ.స.ర. 8/10) 

మాత్ర : కర్షప్రమాణం (1తులం=11.5 (గ్రాములు) 

చూర్ణమునందు బెల్లం కలుపవలసిన సమభాగము, పంచదార 


00 టా కన్న అనపాన వైష్య సర్వస్వం 
సుద్విగుణముగాను, నెయ్యి మొదలగు స్నేహద్రవ్యములను చూర్ణమునకు 
రెండింతలు కలుపవలెను. పాలు,నీరు,గోమూత్రం మొదలగు ద్రవ్యములను 
చూర్ణమునకు నాలుగు భాగములు కలుపవలెను. చూర్ణమును వాతరోగము 
నందు 3 ఫలములు; పిత్త రోగమునందు 2 ఫలములు; శ్లేష్మ రోగమునందు 
1 ఫలము సేవించాలి. 

క్వాథ కల్పన : కషాయ ద్రవ్యము ఒక ఫలము (గ్రహించి మట్టికుండలో 
ఉంచి అందు 16 ఫలములు నీరుపోసి మందారగ్నిచే 8వ పాలు మిగిలినట్లు 
కాచి వడగట్టిన లభించునది. కషాయము, క్వాధము, శృతము, నిర్యుహము 
అనునవి కషాయమునకు పర్యాయ నామములు. 

అనుపానములు : కషాయమునందు శర్మర కలుపవలసిన వాతరోగము 
కషాయమునకు నాల్గవ భాగము పిత్తరోగములందు 8వ భాగము శ్లేష్మ 
రోగములందు 10వ భాగము తేనె చేర్చిన వాతరోగమందు కషాయమునకు 
16 భాగము, పిత్త రోగమందు కషాయమునకు రివ భాగము, శ్లేష్మరోగ 
మందు కషాయమునకు 4వ భాగం కలపాలి. 

క్షీరపాకము : ద్రవ్యమునకు ఎనిమిది భాగములు పాలు, పాలుకు 
నాలుగు భాగములు నీరుపోసి పాలు మిగులునట్లు కాచి తయారు చేయబడి 
నది క్షీరపాకము. అష్టాంగ సంగ్రహకారుడు బెషధ ద్రవ్యములతో క్వాధము 
తయారు చేసి ఆ క్వాథమునకు సమభాగం క్షీరము కలిపి క్షీరము మిగుల 
నంత వరకు కాచినది క్షీరపాకమని పేర్కొనెను. అట్లు చేయునపుడు పాలు 
అడుగంటకుండా (శ్రద్ధవహించాలి. 

ప్రమధ్యాకల్పన : ద్రవ్యమును ఒక ఫలం మెత్తగా నూరి కల్మం చేసి 
8 రెట్లు నీరునందువేసి మృదువైన అగ్నిపై కషాయము (చతుర్ధావశేషముగా) 
కాచవలెను. దీనిని రెండు ఫలముల ప్రమాణములో సేవించవలెను. చక్ర 
పాణి తన వ్యాఖ్యయందు ప్రమథ్యామితి పాచన దీపనీయం ప్రమథ్యాకల్పన 
కల్మ మరియు క్వాథ కల్పనం సంయోగముగా పేర్కొనవచ్చు. 

ఉష్ణోదకము : నీటిని ఎనిమిదవ భాగముగాని, నాల్గవ భాగం గాని, 
సగము గాని మిగులనట్లు కాచినది ఉష్ణోదకం. దీనివల్ల రాత్రియందు 
సేవించిన శ్లేష్మము, ఆమవాతం, మేదోరోగము, శ్వాసము, కాసము, జ్వరం 
హరించును. వస్తి శోధనము, అగ్నిదీపనం కలుగును. 

పాంటకల్పము : ఒక ఫలము బెషధ [ద్రవ్యమును మెత్తగాదంచి చూర్ణం 


కహన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వం లా 17 
చేసి ఒక కుండలో వేసి అందు వేడినీరు ఒక కుదవము (16 
తులములు)పోసి బాగుగా కలిపి వడకట్టిన అది పాంట మనియు, చూర్ణ 
'ద్రవమనియు అన బడును. 


మన్థకల్పన : : చరక-సు[శుత సంహితల యందు మన్గకల్పన వివరింప 
బడినది. ye ఆచార్యులు మన్గమును సక్తు ప్రధాన కల్పనగా పరిగణించినట్లు 
అవగతమగుతుంది. ఆచార్య అగ్నివేశుడు సక్తు (పిండితో దీపన, పాచన 
బెషధముల సూ క్ష చూర్ణము మరియు ఆమ్ల, మధుర, రసఫలముల రస 
ఫలముల రసములను కలిపి మన్గకల్పన తయారు చేయుటకు నిర్దెశించెను. 


(చ.సూ 28) ఆచార్య సుశ్రుతుడు 
శనగలు లేదా యవలపిండి యందు నెయ్యి మరియు శీతజలము 
కలిపి మన్ధ్థము చేయవలెనని సూచించెను. (సు.సూ. 46) 


త్రజార్య శారంగధరుడు బెషధముల సూ క్ష చూర్ణం 4 తులములు 
మరియు 16 తులముల మట్టికుండలో వేసి కవ్వముతో బాగుగా చిలికి 
వస్త్రము ద్వారా వడకట్టి కలము (8 తులములు) (ప్రమాణములో 
సేవించాలి. “మన్హోపి 'పాబ్దభేదః స్యాత్‌” (శారంగధరుడు) మన్గము పాణి 
భేదము వర్ణించబడినది. తు ఉష్టజలముతో కేయబరును కానీ 
మన కల్పన చల్లని నీటితో చేయుదురు. 


హిమకల్పన : ఒక ఫలం బెషధ ద్రవ్యము చక్కగా దంచి కుండలోవేసి 
అందు 6 ఫలముల నీరుపోసి బాగుగా కలియునట్లు చేసి ఒక రాత్రి ఉంచి 
మరుదినము ఉషుకాలమున ఆ నీరును వడగట్టిన లభించునది. హిమము 
లేదా శీతకషాయము మాత్ర 2 ఫలాలు (80గ్రా.) 

జెషధసిద్ధయూషము 3 కల్మమునకు ఒక ప్రస్థము నీళ్ళుపోసి కొంచెము 
చిక్కగా కాచినది యూషము అనబడును. 

కౌషధ సిద్ధ పానీయము : బెషధద్రవ్యములను ఒకతులం తెచ్చి కొంచెం 
దంచి అందు 64 ఫలముల ఉదకముపోసి సగము మిగులునట్లు కాచి 
వడియగట్టిన లభించునది. బెషధసిద్ధ పానియము, దప్పిక తగ్గును. 

వటక కల్పన : గుటిక, వటి, మోదకము, వటిక, పిండి, గుదము, 
వర్తి అనునవి వటకమునకు పర్యాయనామములు. బెల్లము, చక్కెర, గుగ్గి 
లము వీటిచే వటకములను చేయునెడల లేహ్యపాకముగ పచనము చేసి 
అందు బెషధచూర్ణం కలిపి వటుకములు చెయ్యవలెను. పాకము చేయకనే 


1/5. లా దహన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
వటుకములు చేయునెడల శుద్దిచేసిన గుగ్గులు చూర్ణమును జెషధ ద్రవ్య 
చూర్ణములో కలిపి గుటికలు చేయవలెను. 

నీళ్ళు, పాలు, తేనె, మొదలగు ద్రవ్యములైననూ చూర్ణములో కలిపి 
వటుకములు చేయవచ్చును. 

శర్మరతో గుటికలు చేయునెడల బెషధ చూర్ణమునకు 4 భాగములు 
చక్కెర కలపాలి. బెల్లము చేర్చునెడల 2 భాగములు కలపాలి. 


గుగ్గిలము, తేనె వీటిని కలిపి వటుకములు చేసిన యెడల చూర్ణము 
నకు సమముగాను నీరు,పాలు మొదలగు ద్రవపదార్ధములను చేర్చు నెడల 
చూర్ణమునకు 2 భాగములు చేర్చుకొని మోదకములు చేయవలెను. 


గుగ్గులు కల్పన : అన్నివాతరోగములో గుగ్గులు ఉపయోగపడును. 
గుగ్గులు పాకము కూడా బెల్లంపాకమువలెనే తయారగును కాని గుగ్గులు 
పాకము గాధముగా అగును. శుద్ధిచేయబడిన గుగ్గులను బెషధ ద్రవ్యచూర్ణ 
ములతో కలిపి అధికముగా నలియగొట్టవలెను మధ్యలో నెయ్యి లేదా 
ఆము దం కలిపి నలియగొట్టిన శక్తివంతముగా పనిచేయును. వాత 
వికారాలు, ఆమవాతం, వాతరక్తం, ప్రమేహవ్రణ, అపచీ, గలగండ, 
కుందమాల, వ్రణ ములు, కుష్టము, కృమి, అన్నవికారం, స్నాయువికారం, 
శ్లేష్మిక కలా ప్రదాహ మునందు గుగ్గుల ప్రయోగం లాభదాయకం. 

అవలేహ కల్పన : స్వరసము, క్వాధము, హిమము, పాంటము కషా 
యములను పాత్రలో వేసి తిరిగి చిక్కగా అగునంతవరకు పాకము చేయు 
విధానము రసక్రియ అందురు. దీనినే అవలేహ్యము, లేహ్యము అందురు. 
మాతా ప్రమాణం ఒకఫలం ఒక రోజుకి నాకుతూ భుజించునది అవ 
లేహ్యము. 

శర్మరతో తయారు చేయుట అవలేహ్యమునందు శర్మర ప్రమాణం, 
ప్రక్షేప చూర్ణమునకు 4రెట్లు గుఢముతో తయారు చేయు అవలేహ్యమునందు 
గుఢప్రమాణం ప్రక్షేపచూర్ణమునకు రెట్టింపు ఉండవలెను. 

పాన కల్పన : పండ్లరసములను (పుల్లనివి) శీతలజలము నందు 
కలిపి దానియందు శర్మరా మరియు మరిచ చూర్ణములను చేర్చినచో 
అదిపానక కల్పము. 


క్షార కల్పన : క్షారతత్వం అధికముగా గల కాష్టాషదములను 
పత్రములను సమూలంగా ఎండించి కాల్చి తెల్లని బూడిదచేసి దానికి 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లలా 1/77 
నాల్గురెట్లు జలం కలిపి ఒక రాత్రంతా నిల్వయుంచి పై తేటను తేర్చుకొని 
ఆ నీటిని ఇగర్చ్భగా వచ్చినది క్షారము. 

మసికల్పన : జాంగమ లేదా వానస్పతిక, ద్రవ్యములను అగ్నిసంయోగ 
ముచే బొగ్గువలె నల్లగా చేయువిధానము. 

అర్క కల్పన : బెషధ ద్రవ్యమును చూర్ణమునుగాని, ద్రవ ద్రవ్యము 
నందుంచి తిర్యక్పాతన యంత్రం ద్వారా వేడిచేస్తూ జనించిన ఆవిరిని తిరిగి 
ద్రవరూపముగా పొందింప చేయుటను అర్మము తీయు విధానము 
అంటారు. గదనిగ్రహం, అర్క (ప్రకాశికలలో వీటి ప్రయోగాలు కలవు. 

ద్రావక కల్పన : (ద్రవరూపంలో ఉండు తీక్ష్యమైన ద్రవ్యములను 
(దావకములందురు. ఉదా, జీవనధార, శంభుజీరకం. 

శుక్త కల్పనము : కాంజిక నిర్మాణము: ధాన్యము, ధాన్యమండము, 
నీరు, రాజిక, లవణము మొదలగువాటిని సంధాన మొనర్చిన లభించు 


ద్రవము కాంజికము. 
భఖైషజ్యక కల్పన 


బెషధ యోగముల నిర్మాణము : అన్ని రకముల బెషధములను ఒకే 
పద్ధతిలో వాడుటకు వీలుకాదు. రోగులు సేవించడానికి అనుకూలముగా 
వానిని వివిధ బెషధ పద్ధతులలో, వానియొక్క శక్తి (వీర్యము) నష్టముకాని 
విధముగా-మార్చు చేయవలసి ఉంటుంది. వీనికి అనుకూలమైన వివిధ 
బెషథ నిర్మాణ పద్ధతులు ఈ క్రింద వివరింపబడినవి. 


అంజనము : తడిగా లేదా పొడిగా కనులకు రాయడానికి అనుకూల 
మైన బెషధములను అంజనము అంటారు. కనులకు ఉపయోగించు ఈ 
అంజనమును కొద్ది మోతాదులో బెషధ చూర్ణమునకు లేదా భస్మమునకు 
నెయ్య, లేదా పాలు లేదా నీటిని కలిపి వత్తిగా మార్చి వాడవచ్చును. 

అంతర్జూమము : కావలసిన బెషధములను పొడిగా, శుభ్రముగా 
ఉన్న కుండలో ఉంచి దానిపై మూతను? పెట్టి మట్టితో సంధిబంధనము 
చేయవలెను. తరువాత పిడకలతో మండించి భస్మము చేయవలెను. చల్లారిన 
పిదప బెషధమును వెలికితీసి పొడి చేసి వాడవచ్చును. 

అర్మము : యవకూటము చేయబడిన జెషదములను వాటి భారము 
నకు రెండురెట్లు నీటిని కలిపి ఒక రాత్రి అంతయు నానబెట్టవలెను. తదుపరి 
ఆ మిశ్రమమును ఆవిరి ప్రక్రియ ద్వారా సగభాగము నీరు ఉండునట్లు 


0 టా లీపొన్య రనపాన వ్యు నర్వన్వం 

అర్మము తయారుచేయవలెను. 

అరిష్టము : ద్రవ్యముల యొక్క కషాయము తయారు చేసిన పిదప 
దానిని వడకట్టవలెను. తరవాత తగు (ప్రమాణములో బెల్లము, శర్మర 
లేదా తేనె బాగా కలిపి ధాతకి పుష్పమునుచేర్చి మట్టిపాత్రలో, పింగాణీ 
లేదా చెక్క పిపాలో వేసి సంధి బందనముచేసి ౩౦ రోజులు సంధానము 
చేయ వలెను. (సంధాన కల్పనలో చెప్పబడిన జాగ్రత్తలను పాటించవలెను. ) 

అవలేహము (రసక్రియ) : బెషధములక్వాధములను లేదా వాని రస 
మును నెమ్మదిగా వేడిచేస్తూ అవి గట్టిపడునంత వరకు బాగా కలుపుతూ 
తయారు చేయు మందులను అవలేహము అంటారు. చెంచాతో తీసినపుడు 
మరియు చేతితో తీసినపుడు అంటుకొకుండా ఉండునది మరియు ముద్దను 
వత్తినపుడు చేతి వేళ్ళ గుర్తులు పైన కనపడునట్లుండు పాకము సరియిన 
అవలేహము అనబడును. 

అవలేహము తయారుచేయుటకు ఇతర పద్ధతులు 


1. శర్మర లేదా బెల్లము యొక్క బరువునకు నాలుగురెట్ల నీటిని కలిపి 
మృద్వగ్నిపై బాగా కలుపుతూ పాకము చేయవలెను. (ఈ స్థితిలో మలిన 
ములు తొలగించుటకు కొద్ది మోతాదులో పాలు కలిపి వడకట్టవలెను.) 
తరువాత ఈ పాకమునకు నెమ్మది నెమ్మదిగా బెషధముల యొక్క సన్నటి 
పొడిని కలుపవలెను. తేనె కలుపవలసిన యోగములలో చల్లారిన పిదప 
తేనె కలుపవచ్చును. 


2. తేనె ఉపయోగించి తయారు చేయబడు అవలేహ్యములకు తేనెను 
చాలా కొద్దిగా వేడిచేసి మొదట పలుచగా చేయవలెను. తరువాత బెషధముల 
సన్నటి పొడిని కలపవలెను. 

ఆసవములు : బెషధముల యొక్క రసము (స్వరసము) నకు, బెల్లము/ 
శర్మర నేరుగా కలిపి సంధానము చేయుపద్ధతిని అసవకల్పన అంటారు. 
(వివరములకు సంధాన కల్పన చూడగలరు.) 

ఉపనాహము (కాపడము) : అవిసెలు, బార్లీ, గోధుమ, పసుపు మొద 
లగు వానిని నీటిలో, పాలలో, గంజి లేదా గోమూత్రముతో ఉడికించి కొద్ది 
మోతాదులో నెయ్యి లేదా నూనె కలిపి కాపుటకు వీలుగా తయారుచేయ 
వచ్చు. పరిశుభ్రమైన వస్త్రము యొక్క రెండు పొరలలో ఈ పొడి లేపాన్ని 
రాసి దెబ్బలు తగిలిన చోట వాపు ఉన్నచోట ఉపయోగించవలెను. 


తీహిస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 179 

ఉష్ణోదకము : పరిశుభ్రమైన మట్టికుండలో, రాగి పాత్రలో లేదా 
ఇతర పాత్రలో నీటినివేసి పాత్రపై మూతపెట్టి 1/8వ భాగము లేదా 1/4వ 
భాగము లేదా సగభాగము ఇరుగునంత వరకు కాచి శుభ్రమైన బట్టద్వారా 
వడపోయ డం ద్వారా ఉష్ణోదకమును తయారుచేయవచ్చు. 


ఉష్ణోదకము నిలువ ఉంచడం శ్రేష్టం కాదు. ఏ రోజుకు ఉద్దేశించి 
తయారు చేయబడిన ఉష్ణోదకం ఆ దినముననే వాడవలెను. తదుపరి 
దినమునకు కావల్సిన ఉష్టజలమును రాత్రి తయారు చేసుకోవచ్చు. 

ఏరండభృష్ట హరీతకి : కరక్మాయల యొక్క (యవకూట) చూర్ణమునకు 
నాలుగురెట్ల ఆముదముతోవేయించి సన్నటి పొడిగా చేయవలెను. ఈ చూర్ణ 
మును ఏరండ భృష్టహరీతకి అందురు. 

కజ్జలి : శుద్ధపాదరసమును ఖల్వములో వేసి దానికి సమభాగము 
శుద్ధగంధకమును కొద్ది కొద్దిగా కలుపుతూ బాగా మర్దన చేయవలెను. ఈ 
మిశణము బాగా నల్లగా కాటుకవలె, పాదరము యొక్క మెరుపు లేకుండా 
ఉందవలెను. 

కల్మము (ముద్ద) ॥ కల్మమును పచ్చి ద్రవ్యములనుండి మరియు 
ఎండిన జెషధముల నుండి తయారు చేయవచ్చు. కల్మమును తాజాగా ఉ 
న్నపుడే వాడవలెను. నిలువ ఉంచబడిన కల్మమును వాడకూడదు. 


1. తాజాగా ఉన్న పచ్చి బెషధములను శుభ్రముగా కడిగి మిగులు 
నీటిని తీసివేసి, ఖల్వములో దంచవలెను. అది బాగా ముద్దగా మారిన 
తరువాత వేరే పాత్రలోనికి మార్చవలెను. 

2. పొడి ద్రవ్యముల యొక్క చూర్ణమును ఖల్వము లేదా సానపైన 
ఉంచి కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ ముద్దగా తయారు చేయవలెను. పిదప 
వేరే పాత్రలోనికి మార్చవలెను. 


కల్మమునకు తేనె, నెయ్యి మరియు నూనె మొదలగునవి కలుపవలసిన 
సందర్భములలో కల్మము యొక్క బరువునకు రెండు రెట్లు కలుపవలెను. 
శర్మర లేదా బెల్లము కలుపవలసిన కల్మమునకు నాల్లురెట్లు వాడవలెను. 

క్వాథము (కషాయము) : బెషధము యొక్క చిన్నముక్కలను, (యవ 
కూట చూర్ణమును) మట్టి కుండలో లేదా పైన మట్టిపూయబడిన రాగి 
పాత్రలలో వేసి నీరు కలిపి పైన మూతపెట్టి కాచవలెను. బాగా మృదువుగా 
ఉండు ద్రవ్యములకు నాలుగురెట్ల నీరు, కొద్దిగా కఠినముగా ఉండు ద్రవ్య 


180 రహస్య అపార వ్యు నర్వన్వం 
ములకు ఎనిమిదిరెట్లు మరియు కఠిన ద్రవ్యములకు పదహారు రెట్లు నీరు 
కలుపవలెను. 

ఈ మిశ్రణమమును మృద్వగ్నిపై కాచవలెను. మృదు ద్రవ్యములకు 
నాలగవ భాగము మిగులనంత వరకు కొద్దిగా కఠినముగా ఉండు ద్రవ్యము 
లకు ఎనిమిదవ భాగము మిగులునంత వరకు కాచవలెను. చల్లార్చిన 
తరువాత, వడికట్టి శుభమైన క్వాథము వేరొకపాత్రలోనికి మార్చవలెను. 
ఇతర ద్రవ్యములను కలుపవలసినచో ఫాంటమునకు తెలుపబడిన మోతాదు 
ననుసరించి కలుపవలెను. 


కాంజికము (పులిసిన గంజి) : బియ్యమునకు రెండు నుంచి మూడు 
రెట్ల నీటిని కలిపి ఉడికించవలెను. తరువాత ఆ గంజని ఇంకొక పరిశుభ్ర 
మైన పాత్రలో తీసుకొని మూతపెట్టి రెండు నుంచి మూడు రోజుల వరకు 
పులియబెట్టవలెను. తదుపరి రెండు రోజులు వదిలివేసి వడియకట్టి ఆరవ 
రోజు కాంజికమును వాడవచ్చు. 

క్షారము : లోహపాత్రలో బెషధమును సమూలముగా తీసుకొని కాల్చ 
వలెను. తరువాత బూడిదను మట్టిపాత్రలో వేసి దానికి ఆరురెట్లు నీటిని 
కలిపి పాత్రను మూసివేయవలెను. తరువాత ఒకరాత్రి అంతయు ఉంచి 
ఉదయము పైని తేటను వంపవలెను. తరువాత 21 పర్యాయములు వడకట్ట 
వలెను. వడకట్టినన ప్రతిపర్యాయము వస్త్రమును శుభప్రరచవలెను. ఈ 
విధముగా లభించిన నీటి మిశణమును మట్టిపాత్రలో, మృదృగ్నిపై కాచ 
వలెను. నీరంతయు ఆవిరి అగునట్లు కలుపుతూ వేడిచేయవలెను. ఈవిధ 
ముగా లభించిన క్షారమును-గాజు పాత్రలో భద్రపరచవలెను. 

క్షీరపాకము : పాల యొక్క మోతాదు మరియు క్షీరపాకము యొక్క 
శక్తి ననుసరించి క్షీరపాకమును మూడు విధములుగా పరిగణించవచ్చును. 

1. ఒక భాగము బెషధమునకు ఎనిమిదిరెట్ల పాలు మరియు 82 
రెట్ల నీటిని కలిపి మరిగించి తిరిగి పాలు మిగులునట్లు కాచవలెను. తదుపరి 
వడపోసి వేరొక పాత్రలో వేయవలెను. 

2. ఒక భాగము బెషధమునకు 15 రిట్ల నీటిని మరియు పాలను 
కలిపి పాలు మిగులునంతవరకు కాచవలెను. తదుపరి వడపోసి వాడవలెను. 

3. సమభాగములో నీటిని, పాలను కలిపి వెడిచేసిన పిదప నీటిలో 
సగభాగము తగ్గిన తరువాత వడపోసి వేరొక పాత్రలో వేయవలెను. ఈ 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర —————((181 
పాకము పిల్లలకు వాడుటకు యోగ్యమైనది. 

ఖందకల్పన : కొద్ది మోతాదులో నీటిని శర్మరతో కలిపి-చిక్కటి పాక 
మును తయారుచేయవలెను. పాకమునకు తగు ప్రమాణములో, జెషధముల 
యొక్క సూక్ష్మ చూర్ణమును బాగా కలిపి, చల్లబడిన తరువాత ఉపయోగించ 
వలెను. 

ఘృతపాకము స స్నేహపాకము నందు వివరింపబడింది. 

గోమాత్ర హరీతకి : కరక్మాయ(హరీతకి) యొక్క ఫలత్వక్‌ను చిన్న 
చిన్న ముక్కలుగాచేసి- నాలుగు రెట్ల గోమూత్రములో మూడు రోజులు 
నానబెట్టవలెను. ఈ మిశ్రణమును-నీడలో నానబెట్టి చూర్ణము చేయవలెను. 

చౌషష్ట (ప్రహర పిప్పలి * బాగా పరిణతి చెందిన పిప్పళ్ళను ఖల్వములో 
వేసి ఎనిమిది రోజులు అనగా 64 ప్రహరముల కాలము మర్దన 
చేయవలెను. 

చూర్ణము : బాగా ఎండిన బెషధములను -రోటిలోవేసి నలుగకొట్టి 
వస్త్రగాలితముచేసి సూక్ష్మ చూర్ణమును తయారు చేయవలెను. పైన లేపము 
చేయుటకు మరింత సూక్ష్మ చూర్ణమును వాడవలెను. 

చూర్ణమునకు బెల్లము సమభాగము, శర్మర, ఘృతము లేదా తేనెను 
రెండురెట్లు కలుపవలెను. 

చూర్చోదకము : 120 మి.గ్రా. చూర్ణమునకు 6 మి.లీ. నీటిని కలిపి 
రంగుగాజు సీసాలోవేసి మూత పెట్టవలెను.రెండుమూడు గంటల కొకసారి 
కదుపవలెను. తరువాత పైన తేటను వడకట్టి వాడవలెను. 

తాజా రసములు : (స్వరసము చూడవలెను. ) 

కషాయము : (క్వాథము చూడవలెను.) 

తక్రము (మజ్జిగ) మూడు రకాలు. 

1) రూక్షతక్రము 2) అర్జోధృత స్నేహ తక్రము 3) అనుధృతస్నేహ 
తక్రము. 

పెరుగునకు సగభాగము నీటిని కలిపి బాగా చిలికి పూర్తిగా వెన్నను 
వేరు చేయగా లభించునది. రూక్షతక్రము. పెరుగునకు సమభాగము నీటిని 
కలిపి బాగా చిలికి సగభాగము వెన్నను వేరు చేసిన అది అర్జోధృత స్నేహము 
పెరుగునకు రెండురెట్ల నీటిని కలిపి బాగా చిలికి వెన్నను వేరు చేయని 
ఎడల అది అనుధృత స్నేహ తక్రము అంటారు. 


182 రపొన్య అపార వ్యు నర్వన్వం 

తండులోదకము : 50గ్రా. శుభ్రపరచబడిన బియ్యమునకు 400మి. లీ. 
నీటిని పరిశుభ్రమైన పాత్రలో వేసి కలిపి నాలుగు గంటలపాటు నానబెట్ట 
వలెను. తరువాత నానిన గింజలను బాగా నలిపి, ఆ నీటిని వడకట్టి 
వాడుకొనవలెను. 

తైలపాకము : స్నేహ పాకము చూడవలెను. 

పర్పటి : నెయ్యిలో రాసి, వేడిచేయబడిన ఇనుప పెనము పైన కజ్జలితో 
కూడిన బెషధములను వేసి నెమ్మదిగా కరిగించవలెను. ఈ మిశ్రణమును 
పేడపైన ఉంచబడిన అరటి ఆకుపై పరచి పైన ఇంకొక అరటి ఆకునువేసి 
సన్నని పొరగా మారునట్లు, అప్పడమువలె వత్తవలెను. చల్లారిన పిదప 
పొడిచేసి భద్రపరచవలెను. 


పిష్టి: గులాబీ అర్మముతో లేదా చందనము యొక్క అర్మముతో బెషధ 
ముల సన్నని చూర్ణమును రుద్ది లేపము చేయు పద్ధతిని పిష్టి అంటారు. 

ముక్తా, ప్రవాళ (పగడము) జహర్మొహర, హజ్రులియహుద్‌, అకీక 
పిష్టి, హ(జల్‌బెర పిష్టి మొదలగువానిలో పిష్టి తయారుచేయబడును. 

పేయ : తాగడానికి వీలుగా అతికొద్ది మోతాదులో ఘనపదార్థము 
కలిగినటువంటి వానిని పేయ అంటారు. బార్లీ లేదా బియ్యమునకు అ 
రెట్లు నీటిని కలిపి పేయ తయారుచేయవచ్చు. 

ఫాంటము : జెషధమునకు నాల్లురెట్లు నీటిని తీసుకొని మట్టిపాత్ర 
లేదా రాగిపాత్రలో సగభాగము మిగులునట్లు కాచి పిదప-బెషధము యొక్క 
చూర్ణముచేసి బాగా మర్ధించి వడకట్టవలెను. ఈ ఫాంటమును మట్టి, గాజు 
లేదా పింగాణీ పాత్రలోవేసి ఉపయోగించవలెను. 


జీలకర్ర, శుద్దగుగ్గులు, యవక్షారము, సైంధవలవణము శుద్ధశిలాజితు, 
వేయించిన ఇంగువ, ప్రీకటుకములు మొదలగునవి కలిపి 1- -8గా. మోతా 
దులో ఒక పర్యాయము వాడుటకు ఉపయోగించవలెను. నెయ్యి,పాలు, 
బెల్లము, ఆవు మూత్రము చూర్ణము లేదా కల్మము కలుపుటకు 3-17 
(గా. వాడవలెను. 

భావన : బాగా కఠినముగా ఉన్న ఘనపదార్థములను నెమ్మదిగా (ద్రవ 
పదార్థములను కలుపుతూ నూరి తిరిగి విఠడించుటను భావనచేయడం 
అత త చూర్ణమునకు లేదా భావన చేయవలసిన ద్రవ్యమునకు క్వాధ 
మును, రసమును, శీతకషాయమును కావలసినంత ప్రమాణములో కలిపి 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 3183 
బాగా మర్దించవలెను. ఈ విధముగా 24 గం॥చేయుటకు ఒక భావన 
అని పిలువబడును. 

భస్మము : ఖనిజములను శోధన ప్రక్రియ ద్వారా సంస్కరించి మారణ 
విధానము ద్వారా సేవించుటకు ఉపయుక్తముగా తయారుచేయుటను 
భస్మము అంటారు. 

మూషా : రెండు మట్టి మూకుడులలో (శరావములు) బెషధముల 
యొక్క ఎండించిన చిన్నచిన్న ముద్దలను (చక్రికలు) వేసి సంధిబంధనము 
చేయుటను మూష అంటారు. 

భస్మములు తయారుచేయుటకు, వివిధ స్థాయిలలో అగ్ని తీవ్రతను 
వాడవలసి ఉంటుంది. ఈవిధముగా అగ్నిని నియంత్రించుటకు వివిధ 
రకముల పుటములను వర్ణించడము జరిగినది. ఈ పద్ధతిని పుటపాకము 
అంటారు. 


వివిధ రకముల పుటముల వివరములు : సూర్యపుటము లేదా రౌద్ర 
పుటము బాగా దంచబడిన బెషధమును ముద్దలుగా చేసి సూర్యుని వేడిమితో 
ఎందించుటను సూర్యపుటము అంటారు. 


మహాపుటము : 115 సె.మీ లోతు మరియు 46 సె.మీ (హస్తము) 
వ్యాసము కలిగిన గుంతను త్రవ్వవలెను. ఇందులో సగభాగము ఎండిన 
ఆవు పిడకలనువేసి పైన మూషలు పెట్టవలెను. తరువాత మిగిలిన భాగ 
మంతా పిడకలతో నింపవలెను. దీనిని పూర్తిగా మండించి స్వాంగ 
శీతమయిన పిదప మూషను, వెలికి తీసి జెషథధమును జాగ్రత్తగా సేకరించి 
వాడవలెను. 

గజపుటము : 92 సె.మీ లోతు వెడల్పు కల్గిన నలుచదరమైన గుంతను 
త్రవ్వవలెను. తరువాత మహాపుటములో వివరించిన పద్ధతిలో పుటపాకము 
చేయవలెను. 


వరాహపుటము : 46 సెం.మీ లోతు వెడల్పు (గజపుటములో సగము) 
కలిగిన గుంతలో పుటము చేయుట వరాహపుటము. 

కుక్కుటపుటము లేదా భాండపుటము : 42.5 సె.మీ. ఎత్తు,వెడల్పు 
ఉండునట్లు ఏరుపిడకలను భూమిపైన అమర్చి వాని మధ్యలో బెషధము 
నుంచి మండించి సాంగశీతలమయిన పిదప పుటముతీసి బెషధమును 
భద్రపరచవలెను. 


ర లా దహన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
గోర్వారపుటము లేదా భాండపుటము : మూషను మధ్యభాగములో 
ఉంచి-దానిచుట్టూ వరిపొట్టును లేదా ఆవు పిడకల పొడిని బాగా దట్టించి 
తదుపరికాల్చి చల్లారిన తరువాత భస్మమును సేకరించుటను గోర్వారపుటము 
అంటారు. 

వాలుకాపుటము : బాగా వేడి ఇసుక కలిగిన గట్టి పాత్రలో పుటము 
వేయుటను వాలుకా పుటము అంటారు. 

భూధర పుటము : కావలసినంత ప్రమాణములో గుంతను తీసి 
అందులో 25 సె.మీ మందములో ఇసుకను పరచవలెను. పైన శరావమును 
ఉంచి నలువైపులా ఇసుకతో కప్పవలెను. ఆపైన పిడకలతో మండించి 
మహాపుటమువలె పుటము పెట్టవలెను. 

లావకపుటము : 15 సె.మీ. ఎత్తులో పిడకలను పేర్చి మధ్యలో మూషను 
ఉంచి మహాపుటములో చెప్పబదిన విధముగా భస్మము చేయుటను లావక 
పుటము అంటారు. 

అమృతీకరణము : తామభస్మమువంటి భస్మములు పూర్తిగా నిర్విషము 
లగుటకు అమృతీకరణము చేయవలెను. ఇందుకు భస్మమునకు సగభాగము 
గంధకమును కలిపి నిమ్మరసముతో మూడు గంటలు మర్దన చేయవలెను. 
అటు పిమ్మట ముద్దను కందగడ్డ మధ్యలో ఉంచి మట్టితో లేపముచేసిన 
గుడ్డతో చుట్టి మండించి తిరిగి భస్మమును సేకరించవలెను. ఈ ప్రక్రియను 
అమృతీకరణము అంటారు. 

భస్మపరీక్ష : (జెషధోపయోగమైన భస్మము యొక్క లక్షణమలు, 

1. వారితరత్వము : భస్మము నీటిపైన చిలకరించినపుడు అది నీటిపై 
తేలవలెను. తేలిన భస్మముపై బియ్యపు గింజలుంచినను అవి మునగరాదు. 
ఈ విధముగా తయారయిన భస్మము వారితరము. 

2, రేఖాపూర్ణత : చాలా సూక్ష్మముగా ఉన్న భస్మమును చేతితో తాకి 
నపుడు ఆ భస్మము వెళ్ళపైని సన్నని గీతల మధ్య నిలవవలెను, లేదా వేలి 
ముద్రలు భస్మముపైన పడవలెను. 

8. నిశ్చంద్ర : ఖనిజము లేదా లోహము యొక్క మెరుపు పూర్తిగా 
తొలగిపోవలెను. 

4. అవపునర్భవము భస్మమును బెల్లము, గురివింద, టంకణము, 
తేనె మరియు నెయ్యితో పుటమువేసిన భస్మము తన పూర్వపు లోహస్ధితిని 
పొందకూడదు. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర ఎలా 185 

మద్యము : మూడుభాగముల బెషధము, నాల్లు భాగముల బెల్లము 
మరియు ఎనిమిది భాగముల నీటిని కలిపి పాత్రలో మూసి 21 రోజులు 
పులియబెట్టి తరువాత వేరొకపాత్రలో వడకట్టిన పదార్థము మద్యము అం 
దురు. ఈ ప్రక్రియను సంధానము అంటారు. 


మల్పము * (అయింట్‌మెంట్‌) గోరువెచ్చని నూనె, నెయ్యి, జిగురు 
వానిని శుభ్రమైన గుడ్డద్వారా వడపోసి, బెషధముల సూక్ష్మ చూర్ణమును 
సరిసమానముగా కలిపి మృదువుగా తయారగునట్లు చేయుటను మల్లాము 
అంటారు. 


మండము : బియ్యము లేదా బార్లీ రవ్వ యొక్క భారమునకు 
పధ్నాలుగు రెట్లు నీటిని కలిపి ఉడికించిన ద్రవ ఆహారమును మండము 
అంటారు. 


యవాగు : యవాగు మూడు విధములు 1. మండ 2. పేయ ౨. 
విలేపి. బియ్యము మరియు బెషధములను నీటితో ఉడికించి ద్రవ భాగమైన 
మండము ను తీసివేయడము ద్వారా వీనిని తయారు చేయవచ్చును. కొద్ది 
మోతాదులో సానా ప పెసలు లేదా ఇతర ద్విదళ ధాన్యముతో తయారు 
చేయబడ్డ పదార్థము పేయ. అతి కొద్ది మోతాదులో ద్రవ పదార్థము మరియు 
ఎక్కువగా ఘనపదార్థము కలిగినది. 

కల్మసిద్ధయవాగు : 12 లేదా 24 లేదా 48 గ్రా. బెషధమును వీర్యము 
ననుసరించి "ఎక లీటరు నీరు, బెషధము యొక్క భారమునకు నాల్బవవంతుల 
బియ్యపు రవ్వ కలిపి ఉడికించిన అది కల్మ సిద్ధయవాగు దీనిని రోగి 
ఆహారముగా సేవిసాడు. 

యూషము : (సూప్‌) 

12 లేదా 24 లేదా 4కిగ్రా. బెషధము (వీర్యానుసారము) 48 నుంచి 
96గా. పప్పు ధాన్యములు మరియు 768 మి.లీ.నీటిని కలిపి ఉడికించి 
నీరు సగభాగమయిన తరువాత వడకట్టవలెను. దీనిని యూషము 
అంటారు. పిప్పలి మొదలగునవి కలుపవలసిన 6(గా. చూర్ణము 
కలుపవచ్చు. 

లేపము (పైపూత) : పై పూతగా వాడబడు లేపము, చల్లగా, వేడిగా, 
గోరు వెచ్చగా,పలుచగా, మందముగా లేదా బాగా మందముగా ఉండ 
వచ్చును. బెషధములను లేదా బెషధ స్వరసమును, నీరు,నూనె,పాలు,నెయ్యి, 


156. లా రాన అనపాన్‌ వైస్య నర్వీస్వం 
పెరుగు, గంజి మొదలగు వానితో నూరి లేపములు తయారు చేయవచ్చు. 
లేపము చేయవలసిన భాగము యొక్క అవసరాన్ని బట్టి జెషధముల ప్రమా 
ణము నిర్ధేశించుకోవచ్చును. 

రోమకూపములకు వ్యతిరేక దిశలో లేపము రాయవలెను. ఒక సెంటీ 
మీటర్‌ మందము వరకు లేపము రాయవచ్చు. పగటిపూట లేపము వేసి 
పూర్తిగా ఆరకముందే తొలగించుట శ్రేయస్మరము వాపులు మొదలగునవి 
తగ్గడానికి వేయబడు లేపము పూర్తిగా ఆరవచ్చు. 

వటి (గుటిక,మోదక, వటిక, పిండ, గుడ, చంద్రిక వర్తిక) 

వస్త్రగాళితముచేసి సేకరించిన సూక్ష్మబెషధ చూర్ణమునకు తగు 

మాత్రలో నీరు, రసము, కషాయము, తేనె, బెల్లము, గుగ్గులు మొదలగు 
వానితో కలిపి ముద్దగాచేసి వానిని చిన్న మాత్రలుగా కట్టి ఎండించవలెను. 

మాత్రల తయారీలో చక్కెర, బెల్లము, గుగ్గులు లేదా తేనె వాడవలసిన 
సందర్భములలో బెషధమునకు నాలుగురెట్లు, రెండు రెట్లు లేదా 
సమభాగము తీసుకొనవలెను. 

విలేపి 

బియ్యము మరియు పప్పుధాన్యములను నాలుగురెట్లు నీటితో కలిపి 
ఉడికించిన అది విలేపి అనబడును. 

శతధౌత ఘృతము లేదా సహ(స్రధౌత ఘృతము 

ఘృతము జెషధములు నీటిని కలిపి కాంస్య పాత్రలో వేసి బాగా 
మర్దన చేయవలెను. తరువాత నీటిని తీసివేసి తిరిగి క్రొత్తనీటితో మర్దన 
చేయవలెను. ఈవిధముగా వంద లేదా వెయ్యి పర్యాయములు చేయవలెను. 

శంఖద్రావము : సమాన భాగములలో శుద్ధ శంఖభస్మము పంచ 
లవణములు, పటిక, నవాసారము, కాసీసము, టంకణము, యవక్షారము 
మరియు సర్జికా క్షారములు, నీటిలో కలిపి తిర్యక్పాతన యంత్రముతో 
మృదృగ్నిపై వేడి చేయవలెను. ఇంకొక పాత్రలో ద్రవీభవించిన ఆవిరిని 
సేకరించవలెను. ఈ ద్రావకాన్ని శంఖద్రావకము అంటారు. 

శర్మర : హిమము, ఫాంటము, ఘృతము లేదా అర్మము మొదలగు 
వానికి రెండు రెట్లు శర్మర కలిపి మృద్వగ్నిపై పాకము వచ్చువరకు మరిగించి 
చల్లార్చి వడపోయవలెను. తదుపరి కావలసిన జెషధమును కలుపవచ్చు. 


రీహన్య అపాన్‌ వైస్య సర్వస్వం ———M 187 

శీత కషాయము (హిమము) : బెషధమును చిన్న చిన్న ముక్కలుగా 
చేసి మట్టిపాత్రలో, గాజుపాత్రలో లేదా పింగాణీ పాత్రలోవేసి ఆరురెట్లు 
నీటిని కలుపవలెను. ఒక రాత్రంతయు నానిన తరువాత బాగా పిసికి 
వడకట్టవలెను. ఈ ద్రవమును శీతకషాయము అంటారు. 

శోధన : బెషధముల ఖనిజముల విషప్రభావమును తొలగించుటకు 
లేదా తగ్గించుటకు శోధన విధానములు ద్రవ్యములననుసరించి నిర్దశించ 
బడినవి. 


కొన్ని ద్రవ్యముల శోధన విధానము 
అకీక : అకీకమును ఎర్రగా కాల్చి 21 మార్లు గులాబీ జలములో 
ముంచవలెను. 


ఫేనము : నాల్లురెట్ల నీటిలోఅహిఫేనమును (నల్లమందు) కలిపి 
స. రసన | దీనిని మృదృగ్నిపై గట్టిగా ఇగురబెట్టి ఏడుమార్లు 
అల్లపురసముతో భావన చేయవలెను. 
ఖర్చరము : ఎర్రగా కాల్చిన ఖర్చరమును బీజాపూరస్వరసములో, 
తక్ర ములో లేదా కాంజికములో చల్లార్చవలెను. ఈ విధముగా ఏడుమార్లు 
చేయవలెను. 


గంధకము : ఇనుప పాత్రలో కరిగించిన గంధకమును పాలలో లేదా 
భృంగరాజ స్వరసములో వేయవలెను. ఈ విధముగా పాలు, భృంగరాజ 
స్వరసమును మార్చి మార్చి ఏడుపర్యాయములు, గంధకమును శుద్ధి చేయ 
వలెను. 

గైరికము : గైరికము నుండి రాళ్ళు మొదలగు వానిని తొలగించి ఆ 
చూర్ణమునకు పాలను కలుపవలెను. పాలు కనిపించనంతవరకు కలుపుతూ 
మర్దన చేయవలెను. ఈ విధముగా మూడుసార్లు మర్దించి నీడలో ఎండించ 
వలెను. గైరికము నందలి తడి అంతయుపోవునంత వరకు వేడిచేయుట 
ఇంకొక శోధన పద్ధతి. 

ఘనపాషాణ చూర్ణము (మాగ్నటిక్‌ పైరెట్‌) : బాగా ఎర్రగా కాల్చిన 
ముక్కలను చింతాకు రసములో వేసి చల్చార్చవలెను. ఈ విధముగా ఏడు 
మార్లు పోసిన శోధనము పూర్తి అగును. 

గుగ్గులు : 250గ్రా. త్రిఫలా చూర్ణము 125 గ్రా. గుడూచీ చూర్ణము 
(యవకూట) లకు నాలుగురెట్ల నీటిని కలిపి రాత్రంతయు నానబెట్టవలెను. 


1588 __ాాలాలాలాలాలాాాా రీహొన్య ఠనుపాన్‌ వైస్య సర్వీస్వం 
మరుసటి రోజు అర్ధభాగము నీరు ఇగురునట్లు క్వాధము తయారు చేయ 
వలెను. దీనియందు బట్టిలో మాట కట్టబడిన 250గ్రా. గుగ్గులు వేసి వేడి 
చేయవలెను. దానిని క్వాధములో మునుగునట్లు ఒక చువ్వకు వేళ్ళాడదీసి 
వేడిచేయవలెను. మధ్యలో కర్రతో వత్తుతూ పూర్తిగా గుగ్గులు క్వాధములో 
కరుగునట్లుగా 10 నుంచి 12 పర్యాయములు ఈ విధానమును అవలం 
బించవలెను. మొత్తం గుగ్గులు కరిగిన తరువాత గుగ్గులు కల్గిన క్వాధమును 
మృదృగ్నిపై వేడిచేసి నీడలో ఎండించవలెను. 


జహర్మొహర : బాగా కాల్చిన జహర్మాహరను పాలు లేదా ఉసిరి 
రసములో వేసి చల్లార్చవలెను. ఈ విధముగా 21 మార్లు చేయవలెను. 


జయపాల బీజములు : (విషముష్టిగింజలకు ఉపయోగించు పద్ధతి 
వాడవలెను.) 


టంకణము : టంకణమును ఇనుప బాణలీలో వేసి బాగా విచ్చుకొని 
తేలికగా అగునంత వరకు వేపవలెను. 


తుత్ధము : తొమ్మిది గంటల పాటు ఆవు మూత్రములో లేదా బరె 
మూత్రములో లేదా మేక మూత్రములో తుత్టమును డోలాయంత్రమందుంచి 
కరిగించవలెను. 


ధత్తూర బీజములు : పరిణతి చెందిన ధత్తూర బీజములను ఆవుపాలలో 
డోలాయంత్రమునందు కాచి తరువాత గోరువెచ్చని నీటితో కడిగి ఉపయో 
గించవలెను. 


పారదము : (రసతరంగిణిలో తెలుపబడిన పద్ధతి (ప్రకారము శోధన 
చేయవలెను.) శాస్రానుసారము మాత్రమే పారదశోధన చేయవలెను. 


1. పారదమునకు సమభాగము సున్నము కలిపి - మూడు రోజులు 
బాగా మర్దించి వస్త్రము ద్వారా పారదమును వడకట్టవలెను. 


2. పారదమునకు సమభాగము పొట్టుతీసిన వెల్లుల్లి ముక్కలను, 
అందులో సగభాగము ఉప్పు కలిపి ముద్దగా చేయవలెను. ఖల్వములో 
పారదము వేసి కొద్ది కొద్దిగా ఈ కల్మము కలుపుతూ అది నల్లగా మారు 
నంతవరకు మర్దనచేయవలెను. తదుపరి నీటితో కడిగి పాదరసమును 
వేరు చేయవలెను. 


ప్రవాళము : పగడములను వేడి నీటిలో కడిగి ఆరబెట్టవలెను. తరువాత 
పొడిచేసి నిమ్మరసములో వేసి రెండు రోజులు భావన చేయవలెను. తరువాత 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 189 
గులాబీజలము, చందన అర్మములలో భావన చేసి నీడలో ఆరబెట్టవలెను. 

భల్లాతకము : జీడి గింజలను గోమూత్రములో 24 గంటలు నాన్ని 
కడిగిన పిదప, పాలలో నానబెట్టి కడుగవలెను. పాలతో మూడు పర్యాయ 
ములు ఈ విధానమును అవలంబించవలెను. తరువాత ముక్కలుగా చేసి 
సూక్ష్మమైన ఇటుక పొడిలోవేసి నలుగగొట్టి నీటితో కడిగిన భల్లాతకమును 
వాడవలెను. 

భంగ (భంగు) : 

1. భంగుయొక్క ఆకును వస్త్రములో కట్టి ఆకుపచ్చని రంగు ఆగిపోవు 
నంతవరకు కడుగవలెను. అదే వస్త్రమును పరచి ఆకులను ఆరపెట్టవలెను. 

2. ఆకులను పొట్టముగా వస్త్రములో చుట్టి ఆకుపచ్చని రంగు పూర్తిగా 
తొలగి పోవునంత వరకు నీటిలో కడుగవలెను. తదుపరి నీడలో ఆరబెట్ట 
వలెను. 

మనఃశిల : పొడిచేసిన మనఃశిలను ఏడు మార్లు ఆర్ధకస్వరములో 
భావన చేయవలెను. 

ముక్తా (ముత్యములు) : డోలా యంత్రములో మూడుగంటలపాటు 
జయంతీ పత్రముల రసముతో ఉడికించి గోరువెచ్చని నీటితో కడిగి 
తరువాత నిమ్మరసములో భావనచేసి ఆరబెట్టవలెను. 

ముకాశుక్తి : 

1. ముత్యపు చిప్పలను వేడినీటితో కడిగి మూడు వంతుల నీరు 
మరియు ఒక భాగము నిమ్మరసము కలిగిన (దావకములో వేసి మూడు 
గంటలపాటు మట్టి పాత్రలోవేసి మరిగించవలెను. 

2. గోరువెచ్చని నీటిలో కడిగిన ముత్యపు చిప్ప ముక్కలను మట్టిపాత్రలో 
వేసి అందులో నాల్గవవంతు నిమ్మరసము కల్లిన (దావకములో వేసి ఒక 
గంట మరిగించి నీటిని తీసివేసి ముక్కలను ఆరబెట్టవలెను. 

రసాంజనము : భృంగరాజ స్వరసములో రసాంజనము యొక్క చూర్ణ 
మును ఏడుమార్లు భావన చేయవలెను. 

లాంగలి (పొత్తుదుంప) : చిన్న చిన్న ముక్కలుగా చేసిన లాంగలిని 
గోమూత్రములో 24 గంటల పాటు నాన్ని, నీడలో ఆరబెట్టవలెను. 

వత్సనాభి : చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన వత్సనాభిని గోమూకత్ర 


190 లీపొన్య అపార వ్యు నర్వన్వం 
ములో నానబెట్టవలెను. ప్రతి 24 గంటలకొకమారు గోమూత్రమును 
మార్చుతూ మూడు దివసములు నానబెట్టవలెను. తరువాత డోలా యంత్ర 
ములో ఆవుపాలతో మూడు గంటలు ఉడికించి ఆరబెట్టవలెను. 

విధారా బీజములు : ఉత్తరేణి స్వరసము లేదా ఉప్పు కలిపిన నీటిలో 
విధారా బీజములను నానబెట్టి ఎండించవలెను. 

విషముష్టి గింజలు : చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన గింజలను 
ఏడు రోజులపాటు గోమూత్రములో నానబెట్టవలెను. (24గం॥ ఒకమారు 
గోమూత్రము మార్చవలెను.) తదుపరి గింజలపైని పొట్టు మధ్యలో 
ఉండు అంకురమును తీసివేసి ఆరబెట్టవలెను. 

వ్యోమాష్మ ; దోలాయంత్రములో ఆవుపాలతో మూడు దివసములు 
ఉడికించవలెను. 


స్నుహి దుగ్ధము : 50 మి.లీ. స్నుహి దుగ్ధమునకు 12 మి.లీ. చింత 
పండు రసమును కలిపి వస్త్రము ద్వారా వడపోయవలెను. నీరు ఆరిన 
తరువాత మిగిలిన సును వాడవలెను. 

సృటికము (పటిక) : లోహ పాత్రలో సృటికము తేలికగా బాగా 
వికసించునంత వరకు వేడి చేయవలెను. 

హరితాళము : చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన హరితాళమును 
బూడిద గుమ్మడి పండు రసములో సున్నపు నీటితో డోలా యంత్రములో 
వేసి ఆరు గంటలపాటు మృద్వగ్నిపై వేడి చేయవలెను. 

హింగు : శుభ్రమైన హింగు నిర్యాసనమును వేడిగా ఉన్న నెయ్యిలో 
వేసి దోరగా వేయించవలెను. 

హింగుళము : ఆర్టక స్వరసములో నిమ్మరసములో, లేదా గొర్రె పాలలో 
ఏడుమార్లు భావన చేయవలెను. 

శ్వేత పర్పటి లేదా వజక్షారము 

శుద్ధ శంఖము 480గ్రా. సృటికము 60గ్రా. మరియు నవసాదరము 
(నవాసారము) 80గ్రా. మట్టిపాత్రలో వేసి కరిగిన పిదప పేడపైనఉంచిన 
అరటి ఆకుపై పరచి పైన ఇంకొక ఆకునువేసి చల్లబరచవలెను. సన్నని 
అప్పడము వంటి పర్పటిని చూర్ణము చేసి గాజు పాత్రలో భద్రపరచవలెను. 

షడంగ పానీయము (భేషజ సిద్ధపానీయము): 12గ్రా. బెషధము 
యొక్క యవకూట చూర్ణమును 750 మి.లీ.నీటిని కలిపి వేడిచేసి సగ 


రీహన్య నుపాన్‌ వైస్య సర్వస్వం లా కేం 
భాగము మరిగిన పిదప వడపోసి వాడుకొనవలెను. 

సత్త్వము : తాజాగా ఉన్న బెషధ [ద్రవ్యమును చిన్న చిన్న ముక్కలుగా 
చేసి వేరొక పాత్రలో నాలుగు రెట్లు నీటిని వేసి రెంటిని బాగా కలుపవలెను. 
ఆ నీటిని వడపోసి వేరొక పాత్రలో రాత్రంతయు కదపకుండా ఉంచవలెను. 
తరువాత పైన తేలిన నీటిని క్రింద చేరిన మడ్జిని తగు విధముగా తీసి 
నీడలో ఆరబెట్టవలెను. 

సంధాన కల్పన (Fermentation Process) 

మట్టి పాత్రను లేదా చెక్క సీసాను శుభ్రపరచి, ధూపమువేసి తదుపరి 
ఘృతము రాసి పాత్రను సిద్ధము చేయవలెను. ఈ పాత్రలో శర్మర, గుదము 
లేదా తేనె కలిపిన నీటిని "వేసి అందులో బెషధముల క్వాధమును లేదా 
యవకూటము చేసిన జెషధముల చూర్ణము వేయవలెను. తరువాత ధాతకీ 
పుష్పము లేదా మధూకపుష్పమువేసి పాత్రను సంధిబంధనము చేసి ఒక 
నెలపాటు సమశీతోష్టముగా ఉండు ప్రదేశములో సంధానము చేయవలెను. 

12.30 లీ. ద్రవమునకు 48 కి.గ్రా. బెల్లము లేదా శర్మర లేదా తేనె 
యొక్క అవసరము ఉంటుంది. బాగా శర్మర శాతము కల్గిన ద్రాక్ష మధూక 
లేదా ఖర్జూరము వంటి ద్రవ్యములు కలిపినపుడు బెల్లము లేదా శర్మరి 
లేదా తేనె 3.6 కి.గ్రా. సరిపోతుంది. సంధాన ప్రక్రియ పూర్తి అయి తరు 
వాత పైన తేలి ఉన్న ద్రావకమును వేరొక పాత్రలో వడపోసి శుభ్రపరచిన 
సీసాలలో మూతవేసి భద్రపరచవలెను. 

ద్రవ్యమును క్వాధము చేసి సంధానము చేసిన దానిని అరిష్టము 
అంటారు. ద్రవ్యముల స్వరసమును సంధానము చేయగా లభించునది 
ఆసవము. 

సిక్టతైెలము (మల్హము) : వేసవి కాలములో ఉపయోగించుటకు (6 
హనమ అ తిజక్తలమి.. 91 భాగము మధూచ్చిష్టము మైనము), శీతాకాల 
ములో ఉపయోగించుటకు (5 భాగముల తిలతైలము, ఒక భాగము 
మధూచ్చిష్టము వాడవలెను.) తైలమును వెడిచేసి అందులో మైనము వేసి 
కరిగిన పిదప వడపోసి చల్లార్చవలెను. 


స్నేహపాకము : 
1. ఒక భాగము ద్రవ్యములకు 16 రెట్లు నీటిని కలిపి నాల్గవవంతు 
వచ్చు వరకు మరిగించి క్వాదము తయారు చేయవలెను. ఈ క్వాధమునకు 


192. రా రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
సమాన భాగము నెయ్యిని లేదా నూనెను కలిపి నీరంతయు ఆవిరి అగునంత 
వరకు మృద్వగ్నిపై కాచవలె. నీరు పూర్తిగా తొలగిపోయిన పిదప శు 
(భ్రమైన పాత్రలో వడపోసి భద్రపరచవలెను. 

2. తాజా జెషధముల యొక్క ముద్ద లేదా ఎండిన బెషధములను 
నీటితో కలిపి తయారు చేయబడిన ముద్ద కల్మము యొక్క భారమునకు 
నాలుగురెట్ల నెయ్యిని లేదా నూనెను మరియు 16 రెట్లు నీటిని కలుపవలెను. 
నీరంతరయు తొలగిపోవునట్లు కాచి, మిగిలిన స్నేహమును వడపోసి శు 
(భ్రము చేయవలెను. 

3. బాగా కఠిన ద్రవ్యముల స్నేహము సిద్ధము చేయుటకు వాని క్వాధము 
తయారుచేసి పైన పేర్కొన్న పద్ధతి ప్రకారము స్నేహపాకము చేయ వలెను. 

4. స్వరసము నుండి స్నేహము తయారు చేయుటకు 8 భాగముల 
స్వరసమునకు ఒక భాగము స్నేహము (అందులో నీటి శాతమున్నట్లయితే) 
శబ్దము వస్తుంది. ముద్దను వత్తినట్లయితే తైలము బయటకు రావలెను. 
నెయ్యి పాకము జరుగుతున్నపుడు నురగ ఆగిపోవడము (ఫేనశాంతి) స్నేహ 
సిద్ది లక్షణము. పాకము జరుగుతున్నపుడు (ఫేరోద్దమము) నురగ రావడము 
పాక సిద్ధి లక్షణము. 

స్ఫటిక ద్రవము : 12 గ్రా. సృటికమునకు 600 మి.లీ. నీటిని ఒక 
సీసాలో వేసి, మూతపెట్టి 15 ని॥ పాటు బాగా కలుపవలెను. స్ఫటికము 
కరిగిన తరువాత ద్రవమును వడపోసి వాడవలెను. 

స్వరసము 

1. తాజా బెషధములు : క్రిమి కీటకాదులు మొదలగు వానితో దూషిత 
ముకాని, పరిశుభ్రమైన ప్రదేశమునుండి సేకరించిన తాజా మొక్కలను 
నీటితో శుభ్రపరచి చిన్న చిన్న ముక్కలుగా చేసి నెమ్మదిగా దంచి ముద్దగా 
చేయవలెను. ఈ ముద్దను శుభ్రమైన గుడ్డలో ఉంచి పిండడం ద్వారా రస 
మును వేరు చేయవచ్చు. ఈ రసమును గాజు లేదా పింగాణి పాత్రలో వేసి 
వెనువెంటనే వాడవలెను. 


2. ఎండిన ద్రవ్యములు : ఎండిన ద్రవ్యముల చూర్ణమునకు సమాన 
భాగము లేదా రెట్టింపు నీటిని కలిపి 24 గం॥ పాటు మట్టి, గాజు లేదా 
పింగాణీ పాత్రలో నాన్సవలెను. తదుపరి శుభ్రమైన గుడ్డతో పిండి రసమును 
గాజు లేదా మట్టి లేదా పింగాణీ పాత్రలో వాడవలెను. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర ఎాలాలాలాలాలాలాలాలాలాలాలాాాా 103 

3. పుటపాక స్వరసము : తాజా బెషధములను దంచి ముద్దగా చేయ 
వలెను. ఈ ముద్దను కమలము, మర్రి, నేరేడు, ఆముదము లేదా గుమ్మడి 
టేకు ఆకులలో వేసి దారముతో బంతివలె కట్టవలెను. ఈ బంతిగా తయారు 
చేసిన ఈ ముద్దపై తడి గోధుమ పిండిని పూసి పైన రెండు వేళ్ళ మంద 
ముతో మట్టిని పూయవలెను. తరువాత ఏరు పిడకలతో ఈ బంతిని కాల్చి 
అందులోని ముద్దను తీసి బట్టతో పిండడం ద్వారా రసమును తీయవలెను. 
ఈ రసమును గాజు లేదా మట్టి లేదా పింగాణీ పాత్రలో వేసి వాడవలెను. 

తేనె, శర్మర, బెల్లము, జీలకర్ర, యవక్షారము, సైంధవము, నెయ్యి, 
నూనె లేదా చూర్ణము మొదలగునవి ఒకమారు సేవించడానికి కలుపుటకు 
యోగ్యమైన మాత్ర 3-18 గ్రా. 

హిమము : శీతకాషాయము చూడవలెను. 


ఘృతము, తైలాది స్నేహములను కల్మము క్వాథము, జలము, దుగ్గము, 
స్వరసము, మాంసరసము, కాంజికము, గోమూత్రము తక్రము మొదలగు 
ద్రవ్య పదారములందు ఒకటి, రెండు లేదా అధిక (దవములతోగాని జెషధ 
కల్మములతో కలిపిగాని, పాత్రయందు పోసి అగ్ని సంయోగము ద్వారా 
పాకము చేయు ప్రక్రియను స్నేహపాకమందురు. 

భైషజ్యరత్నావళీకారుడు స్నేహకల్పన నందు స్నేహపాకము సరియైన 
పద్ధతిలో చేయుటకు సామాన్య పరిభాషను ఈక్రింది విధముగా సూచించి 
నాడు. 

1. సర్వ ప్రథమముగా స్నేహములను మూర్చన చేయవలెను. 

2. ఆ తరువాత ఆయా వ్యాధిహర ద్రవ్యముల క్వాథము లేదా స్వరస 
ములను మూర్చిత స్నేహముతో పాకము చేయవలెను. 

8. పిమ్మట క్రీరము కలిపి పాకము చేయవలెను. 


4. తరువాత ఆయా వ్యాధిహర ద్రవ్య కల్మములను చేర్చి పాకము 
చేయవలెను. 


SS 49 
ర్‌. తరువాత గంధ ద్రవ్యములను చేర్చి మృద్వగ్ని ద్వారా స్నేహసిద్ధ 
లక్షణములుత్సన్నమగు వరకూ పాకము చేయవలెను. 
స్నేహభేదములు : ఆయుర్వేద గ్రంథములందు తైలము, 


పదక లా కహా ఆసా వైస్యీ సర్వీస్యం 
భఫృతము, వసా, మజా అను నాలుగు రకముల స్నేహములు 
వర్ణింపబడినవి. స్థావర స్నేహములలో తిలతైలము, జాంగమ స్నేహములలో 
ఘృతము శ్రేష్టమైనవిగా పేర్కొనబడినది. ఈ నాలుగు స్నేహములలో 
రెండింటిని కలిపి ప్రయోగించిన యమకసే Ss (ఉదా: తైలము+ 
ఘృతము) మూడింటిని కలిపి ప్రయో గించిన త్రివృతసే స్నహమనియు (ఉ 
దాః- తైలము+ఘృతము+వసా) మరియు నాలిగింటిని కలిపి ప్రయోగించిన 
హాస్నేహమని పిలువబడును. స్నేహ కర్మ పంచ కర్మలకు పూర్వకర్మగా 
పేర్కొనబడినది. 
మూర్చన : మూర్చన చేయకుండా ఏ స్నేహమును నరకం 
దుపయోగించరాదు. మూర్చన అనగా కదల స్నహమును 
పాకము చేయుట అని అర్థము. ఈ ప్రక్రియద్వారా స్నేహమందలి ఆమ 
దోషము నివర్తింపబడి స్నేహము వీర్యవంతమగును. 


ఘృతమూర్చన : ఘృతము (1ప్రస్థము= =64 తులములు) మందాగ్ని 
పై పాకము చేయుచూ త్రిఫలములు, ముస్తా, హరిద్రా, అను ద్రవ్యముల 
చూర్ణమును, మాతులుంగ ఫలరసమును ఒక్కొక్క తులము చొప్పున కలుప 
వలెను. ఈ సమయమునందు ఘృతము పొంగిపోవుటకు అవకాశమున్నది. 
అందుచేత జాగ్రత్తగా ఈ విధిని నిర్విర్తించవలెను. నురుగు తగ్గిన తరువాత 
ఘృతమును దించి చల్లార్చి భద్రపరచవలెను. (భై.ర.) 
తిల తైల మూర్చన : గట్టిదైన ఒక లోహపాత్రలో ఒక ప్రస్థము తిల 
తైలమును వేసి పాయ్యిపై పముతు 'మందాగ్సిలో తై తెలమునందు నురుగు తగ్గి 
పోవునంత వరకూ కాచి దించి చల్లార్చవలెను. అటుపిమ్మట మంజి 
హరిద్రా, లోధ్ర, ముస్తా నలికా, ఆమలకీ, విభీతక, హరీతకీ, కేతకీ, _ 
వటాం కుర, హీబేర వీనియందు మంజిష్టా తైలమునకు 16వంతు 
(4తులము) మిగిలినవి మంజిష్టాలో నాలుగవ వంతు (ఒక్కొక్క తులము 
చొప్పున) (గ్రహించి జలమునుచేర్చి కల్మముగా తయారు చేసి తైలమునందు 
వేసి తిరిగి తైలమును పొయ్యపైన ఎక్కించి మందాగ్నిలో తైలపాక 
విదినపాకము చేయవలెను. (భై.ర.) 
ఏరండ తైల మూర్చన : దీనిని కూడా తిలతైలమువలెనే నురుగు 
ఆగి పోయేంతవరకూ కాచి దించి దానిలో మంజిష్టా, ముస్తా, ధాన్యక, 
త్రిఫల, అగ్నిమంథ, హీబేర, వనఖర్జూర, పటాంకుర, హరిద్రాద్వయము, 
నలికా, శొంఠి, కేతకి పుష్పము ఒక్కొక్కటి తులములో నాలుగవ వంతు, 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 19 
25 ప్రస్థములు దధి, కాంజికము (2 ప్రస్థము) తీసుకొని ఏరండ తైలమున 


వేసి తైలపాక విధిని కాచవలెను. (భై.ర.) 

స్నేహపాకవిథి : నెయ్యి, నూనె, మొదలగు స్నేహద్రవ్యములను 
పక్వము చేయునపుడు కల్మమున కంటె తైలాదులను నాలుగురెట్లు పాలు, 
గో మూత్రము మొదలగు [ద్రవ ద్రవ్యములను తైలాదులకు నాలుగురెట్లు 
కలిపి అందలి ద్రవ్యములను, కల్మమును ఇరుగునట్లు, తైలము మాత్రము 
మిగులునట్లు కాచవలెను. 

స్నేహపాక నియమములు : స్నేహము మృదుపాకమనియు, 
మధ్యపాకమనియు, ఖరపాకమనియు 3 విధములు. ఇందలి కల్మ ద్రవ్యము 
కొంచెము ద్రవయుక్తముగ ఉండెనేని మృదుపాకమనియు, ద్రవ విహీనమై 
కోమలముగా ఉండెనేని మధ్యపాక మనియు, కొంచెము కఠినముగ ఉండె 
నేని ఖరపాకమనియు అనబడును. నస్యమునకు ఉపయోగించెడి తైలము 
మృదు పాకముగను, సర్వకర్మల యందు ఉపయోగించెడి తైలము మధ్య 
పాకముగను, శరీరలేపమునకు ఉపయోగించు తైలము ఖరపాకముగను 
ఉండవలెను. 

స్నేహసిద్ధి లక్షణములు : తైలమును పక్వముచేయునపుడు అందు 
కల్మ ద్రవ్యమును వ్రేళ్ళతో నలిపినచో అది వ్రేలికి అంటుకొనక వత్తివలె 
వుండిన మరియు స్నేహద్రవ్యమును నిప్పులో ఉంచిన ఎడల చిటపట 
యను శబ్దము లేకున్నచో తైలము మున్నగు స్నేహ ద్రవ్యములు పక్వము 
లైనవని తెలుసుకొనవలెను. మరియు తైలము పక్వమగు సమయమున 
విశేషముగ నురుగుకట్టీ, మంచి సువాననయు, మంచి వర్ణంబును, రసమును 
కలుగును. ఘృతము పక్వమగునపుడు నురుగు నిలిచి, గంధము వర్ణము, 
రసము కల్లును. 

స్నేహపాకమునందు ద్రవ ద్రవ్యములు అయిదు కంటె ఎక్కువున్నచో 
అవి ఒక్కొక్కటి స్నేహమునకు సమాన పరిమాణములో ఉండవలెను. ద్రవ 
ద్రవ్యముల సంఖ్య నాలుగు అంతకు తక్కువున్నచో వాటి ప్రమాణము 
ఒక్కొక్కటి స్నేహమునకు 4 రెట్ట్లుండవలెను. (శా.స) స్నేహము కొరకు 
క్వాథము తయారుచేయునపుడు క్వాథ్య ద్రవ్యములు మృదువుగ నున్నచో 
వాటికి 4 రెట్లు నీరును కలిపి, మధ్యమముగా నున్నచో 5 రెట్లు నీటిని 
కలిపి, కఠినముగా నున్నచో 8 రెట్లు నీరును కలిపి, మధ్యమముగా నున్నచో 
16 రెట్లు నీటిని కలిపి క్వాథమును తయారు చేయవలెను. క్వాథ్య ద్రవ్యము 


90 — రీపొన్య అపార వ్యు నర్వన్వం 
యొక్క ప్రమాణము కర్షమునుండి పలమున్నప్పుడు 16 రెట్లు నీటిని, 
పలము నుండి ప్రస్థము నున్నప్పుడు 8 రెట్లు నీటిని, ప్రసమునుండి ఖాలీఉ 
న్నప్పుడు 4 రెట్లు జలముపోసి కషాయము తయారు చేయవలెను. స్నేహ 
నిర్మాణము నందు క్వాథ్య (ద్రవ్యము చెప్పబడినపుడు కేవలము కల్మము 
కొరకు చెప్పబడిన ద్రవ్యములను జలములో కల్మముగా నూరి స్నేహమునకు 
చేర్చి పాకము చేయవలెను. స్నేహకల్పనందు కల్మము చెప్పబడినయెడల 
క్వాధ్యద్రవ్యము లనే కల్మముగా చేసి స్నేహమునందుచేర్చి పాకము 
చేయవలెను. పుష్పకల్మ ముతో స్నేహపాకము చేయవలసి వచ్చినపుడు 
దాని ప్రమాణము స్నేహము నకు 3వ వంతుగా నుండవలెను. 

దుగ్ధము, దధి, మాంసరసము, తక్రము వీటిలో స్నేహపాకము చేయు 
నపుడు కల్మము యొక్క ప్రమాణము స్నేహమునకు అష్టమాంశముండ 
వలెను. జలము, క్వాథము, స్వరసము వీటితో స్నేహమును తయారు 
చేయు చున్నప్పుడు కల్మము యొక్క ప్రమాణము క్రమముగా 4వంతు, 
6వ వంతు, రివ వంతుగా ఉండవలెను. 


ఘృతము, తైలము, గుడము వీటిని ఒకేదినమున తయారు చేయ 
కూడదు. నిలువయుంచుచూ అల్పముగా పాకము చేయుచూ కొద్దిరోజుల 
వ్యవధిలో తయారు చేసిన ఎడల ఎక్కువ గుణమును కలిగియుందును. 


సంధాన కల్పనా విజ్ఞానము 


జలము, ఇక్షురసము, క్వాథము మొదలగు ద్రవ పదార్థములు, 
వనస్పతిక (ద్రవ్యములు, అన్నము, గుడము, కిణ్వము మొదలగువాటిని 
సంయోగపరచి, ఒక విశిష్టమైన పాత్రయందుంచి కొంతకాలము వరకు 
పులియునట్లు చేయు ప్రక్రియను “సంధానము” అందురు. 

స్తన్టీయతే యదిం, సంధాల్యుట్‌ అనువు ధాతువునుండి సంధాన శబ్దము 
ఏర్పడినది. శ్రీ నయనానందుడు “మద్యం సజ్జీకరణమ్‌ ” అనియు, అమర 
కోశకారుడు ఆ విషయము పర్యాయనామములు పేర్మొనినారు. మేదినీ 
కోశమునందు సంఘట్టనమ్‌ అను పదము సంధానమునకు పర్వాయముగా 
పేర్కొనబడినది. అనేక ద్రవ్యములను ఒకచోట సంఘతితపరిచి కలుపుటచే 
సంఘటన అందురు. 

సంధాన కల్పనద్వారా చేయబడు సురా మద్య ఆసవ అరిష్ట సోమరస 
మొదలగు మాచక పేయ పదార్థము వివరణ వేదములందు పేర్కొనబడినది. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాాాాా (19 
వాటి విరణ చరక సుశ్రుతాది సంహితలందు విసృతముగా ఉల్లేఖించబడి 
నది. యోగమహోరధికారుడు పేయం యన్మాదకం లోకైన్తర్మర్య మది 
ధీయతే” అనుచూ మదమును కలిగించు త్రాగే పదార్థమునకు మద్యమని 
పేర్మానెను. శారంగధరుడు “బుద్ధిం లుస్ప్సుతి యద్దభ్యం మరకారి తదుచ్యతే 
తమోగుణ ప్రధానం చ యథా మద్యం సురాది రమే”మద్యము సుకాదులు 
బుద్దిని ఆచ్చాదరపరచి మత్తును కలిగించును. కనుక మదకారి ద్రవ్యములుగా 
పేర్ళానెను. 

సంధాన కల్పనలయందు సురా, వారుణీ మొదలగువాని కంటె ఆసవ, 
అరిష్ట యోగములను చికిత్సలలో ప్రధానముగా ఉపయోగించబడు చున్నవి. 
చరక సంహిత (సూ.స్థా25) నందు 84ఆనస యోగములను వర్ణిస్తూ 
“ఏషామాసవాగా మాసుత ర్వాదాసనవసంజ్ఞా” సంధాన మావమై బెషధమును 
ఆసనముగా చరకుడు పేర్మొనెను.) భరద్వాజకృత భేషజకల్పం అను 
(గంథమున నిర్దిష్టం రిష్టమశుభం అరిష్టం రిష్ట వర్షితమ్‌ అరిష్టమాసవం 
క్షాద్రం లేహ్యమిత్యవిధీయతే, తర్వాంద్ర ద్రవ భేదెన పేర్ళొనుచూ దోషములు 
లేనటువంటి బెషధములను అరిష్టములుగ ఉదహరిస్తూ ఆయా బెషధములను 
ఆసవాలు, క్షొద్రము, లేహ్యమనియు చిక్కగా మరియు పలుచగ నుండు 
లక్షణమూలాధారంగా పిలువబడుచున్నవని విశదీకరించినాడు. నరిష్యతే 
ఇతి అరిష్టః నష్టము చెందనిది అరిష్టమని శ్రీ యాదవజీ పేర్కొని నాడు. 
(ద.వి.) 


నిరంతర ప్రయత్నానంతరము వైద్యులు చిరకాలము వరకు 
వీర్యవంతములగ వుంటూ చెడిపోకుండా ఉండునటువంటి జెషధ యోగము 
లను నిర్మించడములో కృతకృత్యులయినారు. సంధానకల్పన మరియు ధాతు 
వుల భస్మకల్పనలు దీనికి చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చును. 

శారంగధరుడు సంధానకల్పన వివరిస్తూ బెషధ ద్రవ్యములను ద్రవ 
ద్రవ్యముల చేర్చి సంధిబంధనము చేసి చిరకాలముంచిన ఎడల దానిని 
ఆసవము లేదా అరిష్టము లనవచ్చునని పేర్మొనెను. ప్రాచీన ఆయుర్వేద 
గ్రంథములైన చరక, సుశ్రుతాది సంహితలందు ఆసవము మరియు అరిష్టము 
నకు గల భేదములు పేర్కొనబడలేదు. ఓషధులను కాచబడని జలము 
మొదలగు [ద్రవ్యములందు చేర్చి సంధిబంధము చేసి సిద్ధము చేయబడిన 
మధ్యము ఆసవమనియు, కషాయముకాచి, తతర ఓషధులువేసి 
సంధిబందన మొనర్చి సిద్ధము చేయబడిన (ద్రవము అరిష్టమనియు 


198 రాలా రీహొన్య రనపాన వ్యు నర్వన్వం 
శారంగధరాది ఆచార్యులు పేర్కొనిరి. అనామాత్ర జలోన్మితం అనగా 
జలపానమువలె అల్ప మాత్రగా సేవించవలెనని దీపికా వ్యాఖ్యానకర్త 
ఆడమల్లుడు వివరిం చాడు. కాని పలప్రమాణమని పాఠము కూడా కలదు. 

ఆసవారిష్ట నిర్మాణమునందు తీసుకోవలసిన జాగ్రత్తలు 

1. క్వాథముతో ఆసవారిష్టలను తయారు చేయునపుడు కషాయమును 
ఎల్లప్పుడూ మధ్యమాగ్ని ద్వారా పాకము చేయవలెను. అర్జావశేష కషాయ 
మునందు జెషధసార భాగము పూర్ణరూపములో జలములోనికి 
రాకపోవుటచేత చతుర్థావశేష కషాయము నిర్మించుట వలన ఆసవారిష్టలు 
గుణవంతములుగా తయారుగునని శ్రీ సిద్ధనందనమిత్రాగారి అభిప్రాయము. 

2.ఆయుర్వేద పరిభాషానుసారము “పాత్రేనుత్సేతు స్సుత్సాత్రం” 
పాత్రను గూర్చి నిర్దిష్ట వివరణ లేనపుడు మట్టికుండను గ్రహించవలెను. 
కొద్ది (ప్రమాణములో అసవారిష్టలను తయారు చేయునపుడు మట్టికుండను 
ఉపయోగించ వచ్చును. మట్టికుండకు గల రంధ్రముల ద్వారా కొంత 
(ద్రవము బయటకుపోవుట లేదా పరిసర ప్రదేశమునగల వాయువు కుండ 
లోనికి ప్రవెశించి అరిష్టము సరియగు రీతితో తయారుకాదని కొందరి 
అభిప్రాయము. ప్రస్తుత కాలమున స్టెయిన్‌లెస్‌ స్టీలు లేదా కొయ్యతో చేయ 
బడిన పెద్దపెద్ద డ్రమ్ములందు అసవారిష్టలు తయారు చేయబడుచున్నవి. 

3. సంధానము చేయునపుడు బెల్లము బాగుగా పొడిచేసి ద్రవమునందు 
కరుగునట్లు చేయవలెను. లేనిచో ఆసవారిష్ట తయారయినపుడు రుచిలో 
తేడా కనబడును. 

4. సంధిబంధనము చేసిన పాత్రను భూమిలోపల సంధానప్రక్రియ 
పూర్తగు నంతవరకూ యుంచవలెనని గ్రంథములందు పేర్కొనబడినది. 
ఒక్కొక్కప్పుడు మట్టిపాత్ర పగిలిపోయి జెషధమంతయూ బయల్వెడలును. 
అందుచేత ప్రస్తుత కాలమున సిమెంటుతో తయారుచేసి గాలిచొరని గదు 
లందు ఆసవారిష్టములను సంధాత మొనర్చుచున్నారు. 

5.ఆనసవారిష్ట నిర్మాణమునందు కాలము,బుతువు లేదా 
వాతావరణము యొక్క ప్రభావము చాలా ఉండును. వసంత మరియు 
శరత్‌ బుతువులందు సంధాన కల్పనకు అనుకూలమైనవిగా 
గమనించబడినది. వర్షబుతువునందు బెషధము చెడిపోయి సరిగ్గా 
తయారుకాబడదు. సంధానమునకు సామాన్య ముగా 30°-35%సెం. 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 19 
ఉష్ణోగత ఆవశ్యకముగా నుండును. సంధానప్రక్రియ సందిబంధమును 
చేసిన ౩-4 రోజులలో ప్రారంభమై 15-30 దినములలో పూర్తి అవుతుంది. 
గ్రీష్మ బుతువునందు 3-10 దినములలోనే సంధాన ప్రక్రియపూర్తి 
అవుతుంది. వసంత బుతువునందు 15-20 దినములలో పూర్తి 
అవుతుంది. కాని శీతాకాలమున సంధాన ప్రక్రియ ఆలస్యముగా ప్రారంభ 
మగును. 

6. సంధానము చేసిన పాత్రనందు 6-7 దినముల తరువాత చిన్న 
చిన్న శబ్దములు (ప్రారంభమగును. ప్రక్రియ పూర్తి అగునపుడు ఈ శబ్దములు 
నిలచిపోవును. సంధాన ప్రక్రియ జరుగుచున్నప్పుడు కార్బన్‌-డై-ఆక్సైడ్‌ 
ఉత్పన్నమగును. కిణ్వికరణ ప్రక్రియ పూర్తి యగునపుడు కార్బన్‌ -ద -ఆక్సెద్‌ 
వాయువు యొక్క ఉత్పత్తి ఆగిపోయి ఆక్సిజన్‌ జనించును. అగ్గిపుల్లను 
వెలిగించి సంధాన పాత్ర మధ్యలో వుంచితే వెలుగుతున్నట్లయినచో సంధాన 
ప్రక్రియ పూర్తి అయినట్లు (గహించవచ్చును. అగ్గిపుల్ల ఆరిపోయినచో 
కార్చన్‌-డై-ఆక్స్రాడ్‌ ఇంకా మిగిలియున్నట్లు, సంధానప్రక్రియ జరుగుతున్నట్లు 
తెలుసుకొనవచ్చును. 

7. సవ్యముగా తయారుకాబడిన ఆసవ, అరిష్టలందు సురా యొక్క 
(ప్రమాణము 5%-15% ఉండును. దీనిని సురామాపక యత్రము ద్వారా 
నిర్ణయించవచ్చును. శాగ్తీయ పద్ధతిలో భూమిలో పాతిపెట్టి చేసిన ఆసన, 
అరిష్టలందు 15% వరకూ సురయున్నట్లు గమనించబడినది. 

8. లోహాసవ, కుమార్యాసవర, సారస్వకారిష్ట మొదలగు వాని యందు 
లోహభస్మ్మ, స్వర్ణమాక్షికభస్మ, స్వర్ణభస్మ మొదలగు ధాతుభస్మలు కలుపవలసి 
వుండును. ఆల్మాహాలునందు 20-25 దినములుంచిన స్వర్ణపత్రములు 
లేదా భస్మములుపై రసాయనిక ప్రక్రియ ప్రారంభమగును. కాని ఆసవా 
రిష్టయ సురానందు ఈ ప్రక్రియ 3-4 నెలలు తరువాత ప్రారంభమగును. 
అందువలన వారితర లక్షణములు గలిగిన భస్మములనే అసవారిష్ట కల్పనలో 
ఉపయోగించుట అత్యంత ప్రయోజనకారిగా నుండును. 

9. ధాతకీ పుష్పములు, ఇప్పపువ్వులు, ప్రక్షిప్త ద్రవ్యములుగా సంధాన 
ప్రక్రియలో వాడబడుతున్నాయి. ధాతకీ పుష్పమువలన సంధానక్రియ 
యందు ఏ విధమైన సహాయము లభించదని, ఆసవారిష్టలకు మంచిరంగు 
ఏర్పడ వచ్చునని శ్రీపక్షధరయాగారి అభిప్రాయము. ఇప్పపువ్వు వేయుట 
వలన ఆసవారిష్టలకు మధురమైన రుచి ఏర్పడుటలో తోడ్చడవచ్చును. 


200 లాలా హస్త అపా వైస్య నర్వన్వం 

సంధానవిధి : శుష్క ద్రవ్యముల క్వాథమును లేదా ఆర ద్రవ్యముల 
స్వరసమునందు గుడము, శర్మరా లేదా తేనె కలిపి, కొన్ని ద్రవ్యముల 
చూర్ణమును కలిపి నెయ్యిపూసిన కుండ లేదా చెక్కగస్టీల్‌ డ్రమ్‌నందు పోసి 
సంధిబంధనము చేసి నిర్వాత స్థలమునందు లేదా భూమియందు 15-30 
రోజులు నిలువయుంచవలెను. ఆ తరువాత బెషధమును వడగట్టి సీసా 
లందు భద్రపరచవలెను. దీనిని ఒడ్డ ఫలప్రమాణము సేవించవలెను. అరిష్ట 
యోగములందు ఉదకాది ద్రవ్య ప్రమాణము చెప్పనిచో (దవ పదార్థములు 
ఒక ద్రోణ ప్రమాణము, గుడము ఒకతుల్లా (100పలముల) ప్రమాణము, 
గుడమునకు సగము తేనె, జబెషధచూర్ణము గుడమునకు పదియవభాగము 
(గహింపవలెను. 

సంధాన కల్పన (వర్గీకరణము) 


పక్వ అపక్వ 


ప్రసన్నకాదంబరి జగల మేదక సురాబీజము 


| 
శుక్తా కాంజికము తుష్టోదకము సౌవీరము 


భీధు-ఇవి (చెరకు) రసముగాని, ఇతర మధుర రసయుక్త ద్రవపదా 
రములను సంధానపరచి తయారుచేయు బెషధమును అపక్వరస క్చీధు 
లెదో శీతారససీధు అందురు. ఇది లేఖనగుణము కలిగియుండును. ఇవే 
ద్రవ పదార్ధములను అగ్ని సంయోగముచే పాకముచేసి సంధానపరచినచో 
దానిని పక్వరససీర్లు అందురు. ఈ పక్వరససీధు దీపన, బల్య, స్వర్య, 
హృద్య, స్నేహన, రోచన, వాతపిత్తకర కర్మలు కలిగియుండును. విబంధము, 
శోధ, అర్మస్సు, ఉదర వ్యాధులందుపయుక్తముగా నుండును. (రాజనిఘంటు) 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాలాలాలాా 201 

వారుణీ-తాటిచెట్టు, ఖర్జూరపు చెట్టులనుండి తీయబడిన రసమును 
“నీరా” (కల్లు) అందురు. నీరాను సంధానపరచి తయారుచేసిన మద్యమును 
వారుణీ అందరు. పునర్నవా స్వరసమునందు శావిషష్టిక బీయ్యమును నూరి 
సంధాన పరచిన మద్యమును కూడా వారుణీ అందురు. ఈ మద్యము 
లఘు గుణము గలిగియుండును. పీనసము, ఆధ్మానము, శూలలను 
పోగొట్టును. (భా.ప్ర.) 

శుక్తము -ఆసవారిష్టములు లేదా మద్యము యొక్క సంధాన ప్రక్రియ 
సవ్యముగా జరుగక పాడయిపోయి ఆమ్లరసముగా మారిన మద్యము, 
లేదా మధుర రసముగల ఇకురసము మొదలగునవి సంధానపరచినపుడు 
గుణ హీనమై ఆమ్లరసము పొందినదానిని మరియు జలమునందు ఆవాలు, 
ఉప్పు, స్నేహము (తెలాదులు), కందమూలము (ముల్లంగీ మొదలగునవి) 
లను కలిపి సంధాన ప్రక్రియలద్వారా ఉత్పన్నమైన ఆమ్లరసయుక్త మద్య 
మును శుక్తమందురు. కుల్లాకభట్టు “స్వభావతో మధురరసాని యానికాల 
వళేనోదకాదినా చామ్లీభవన్సి ఆనిశుక్త శబ్దవాచ్యాని” స్వాభావికముగా మధుర 
రసముగల [ద్రవాదులు కాలప్రభావముచే ఆమ్లత్వమును (పులిపినచో) 
పొందిన దానిని శుక్తమందురని పేర్కొనెను. శుక్తము రూక్ష్మ లఘు,తీక్ట 
ఉష్టగుణములు కలిగియుండి పాచన, రోచన, ఛేదన, కఫఘ్బ్క రక్తపిత్త 
(ప్రకోపకముగా పనిచేయును. పాండు, క్రిమి వ్యాధులందుపయుక్తముగా 
నుండును. 

కాంజికము : అమరకోశకారుడు “వారి పర్యుషిరాన్నాన్లుజలం” 
నిల్వవుంచబడిన ఆమ్షరసముగల జలముగా కాంజికమును వర్ణిస్తూ 
ఆపస్తోపోమమి, కుజలమై అనునవి కాంజికమును పర్యాయనామములు 
పేర్ళానెను. కాధాన్యము (వరిబియ్యము) అన్నమువండి ఒక మట్టికుండలో 
వేసి దానికి మూడురెట్లు నీటినిపోసి పాత్ర ముఖమును వస్త్రముతో గట్టిగా 
బిగించి కట్టి ఒక వారము రోజులుంచవలెను. ఆ తరువాత మూతను 
తొలగించి చూచిన ఆమ్షరసయుక్త పదార్థము తయారగును. దానినే కాంజి 
కము, ధాన్యామ్లము లేదా ఆరనాళము అందురు. కోద్రవమండము లేదా 
కల్మాష (సగము వుడికిన మినుములు మొదలగు ధాన్యములు) మొదలగు 
పదార్థములలో తైలమును కలిపి సంధాన పరచుట ద్వారా కాంజికమును 
తయారుచేయవచ్చును. ఉష్ణ, తీక్ల గుణమును, దీపన, వేదన, వస్తిశోధన 
కర్మలను కలిగి యుండును. శ్రమను, క్లమను హరింపచేయును. పురాణ 


202 లా హస్త అనపా్‌ వైస్య నర్వీన్వం 
కాంబికము హృద్రోగము, పాండు, క్రిమిరోగములను నశింపచేయునని 
రాజవల్లభ నిఘంటుకారుడు పేర్శొనెను. వలీపలితములను నశింపచేయు 
రసాయన కర్మను, బల్య, సంతర్పణ కర్మలు గలిగియుండిన వాత వికార 
ములు, శోధ, పిత్తజ జ్వరము, దాహము, మూర్చ, అధ్మానము, విబంధము 
లను హరించునని రాజ నిఘంటుకారుడు పేర్మొనెను. పారదాది సంస్కార 
ముల కుపయోగించు కాంజికము నిర్దిష్టమైన విధి ప్రకారము తయారు 
చేయవలెను. 


తుషోదకము : ఒక మట్టికుండ యందు యవలను పొట్టుతీయకుండా 
దంచి నాలుగురెట్లు నీటిలోవేసి పాత్ర ముఖమును వస్త్రముతో మూసి 
సంధానము చేయవలెను. ఒకటి రెండు రోజుల నుండి వారము రోజుల 
వరకువుంచి తీసిన ఆమ్షరస ద్రవము తయారగును. దీనినే తుషోదకము 
అందురు. ఈ తుషోదకము ఉష్ణ, తీక్ష గుణములను, దీపన, పాచన, 
పిత్తవర్ధక, హృద్య కర్మలను కలిగియుండును. పాండు, క్రిమి వస్తిశూల 
వ్యాధులను శమింపచేయున. 

సౌవీరము : యవలు లేదా గోధుమలను పొట్టుతీసి ఉడికించి లేదా 
ఆపక్వముగనే కుండలోపోసి నాలుగురెట్లు నీరుపోసి సంధిబంధనము చేసి 
6-7 రోజుల తర్వాత తీసినచో ఆమ్షరసముగల ద్రవము తయారగును. 
దీనినే సావీరమందురు. కొంతమంది 3 రెట్లు నీటినిపోసి సంధానము 
చేయు చున్నారు. సౌవీరము కఫఘ్సు వేదన, దీపన కర్మలుగలిగి గ్రహణీ. 
అర్భస్సు ఉదావర్తము, అంగమర్దము, ఆణాహము అస్థిశూలలో ఉపయుక్త 
ముగా నుండును. 

సురా : మద్యములకు గల పర్యాయములైన హలిప్రియా, హాలా, 
వరుణాత్యకా, గంధోత్తమా అనునవి సురకు వర్తించును. దీనికి సుపరి, 
సుధా అను పేరు బాగా గలదు. 

బియ్యము పిండిగా చేసిగాని లేదా అన్నముగా వండిగాని నీటిలోవేసి 
సంధాన పరిచినచో తయారగు మద్యమును సుర అందురు. సురపైయుండు 
స్వచ్చమైన ద్రవభాగమును ప్రసన్నా అందురు. ఈ ద్రవభాగమునకు క్రింద 
కొంచెము చిక్కగా ఉండు దానిని కాదంబరి అందురు. కాదంబరికి అధో 
భాగమున ఉండునది జగలము అనియు జగలము కంటె గట్టిగా నుండు 
క్రింది భాగము 'మేదక'ము అనియు చెప్పబడును. సురను వస్త్రముద్వారా 
వడకట్టిన పిదప మిగిలియున్న ఘనభాగము పిప్పినకు వక్కస, కిజ్వ మరియు 


రీహన్య అన్సపాన్‌ వైస్య సర్వస్వం ల 203 
సురాబీజము అని అందురు. సుర గురుగుణము, గ్రాహి, బల్య, స్తన్య, 
కఫకర కర్మలు కలిగియుందును. (గహణీ, అర్మస్సు, మూత్రకృచ్చము, 
గుల్మము, శోధ అను వ్యాధులందు ఉపయుక్తముగా యుండును. 

సంధాకి ముల్లంగి కల్మముచేసి తెల్ల ఆవాలు, ఇంగువ, జీలకర్ర, 
శొంఠి, పసుపు, సైంధవలవణము మొదలగువాని చూర్ణమును, జలమును 
కలిపి పాత్రలో యుంచి సంధిబంధనము చేసినచో 3-4 దినములలో 
తయారయిన ద్రవమును సంధాకి అందురు. ఇది పాండు, కామలా, అగ్ని 
మాంద్యాది వ్యాధులందుపయుక్తముగా నుండును. 


ప్రాచీన ఆయుర్వేద గ్రంథములలో నేత్రచికిత్సా క్రమమునందు శస్త్ర 
చికిత్సతోపాటు అనేక అశ్యోతన పిండి బిడాలక తర్పణ పుటపాక, మరియు 
అంజములను అను ఏడు విధముల చికిత్పోపక్రమములు పేర్కొనబడినవి. 
సుశ్రుతాది ఆచార్యులు నిశితముగా అధ్యయనము చేసి తమ (గంథములందు 
వీటిని వివరించిరి. కాని శారంగధరుడు సేకము,అశ్వోతనము, బిడాలము, 
తర్పణము, పుటపాకము అంజనము అనునవి ముఖ్యమైన నేత్ర కల్పనలుగా 
పేర్మొనెను. (సు.ఉ. 18) 

సుశ్రుతుడు తర్పణము, పుటపాకము, పేకము, అశ్వోతనము, 
అంజనము, అనునది నేత్రరోగములందు ప్రధానముగా ఉపయోగించ వచ్చు 
నని పేర్మొనెను. 

'సేకము : నేత్రములను కొంచెము తెరచి అందు పాలు, నేయి, ఆకుల 
స్వరసం మొదలగు వానిని నాలుగు అంగుళముల ఎత్తునుండి ధారగా 
విడచుట పీతము అనబడును. 


సేకమును పగటియందే ప్రయోగింపవలెను. రోగాధిక్యతను అనుస 
రించి రాత్రికూడా ప్రయోగింపవచ్చును. 

వాతప్రకోపమున స్నేహన సేకము : రక్త, పిత్త ప్రకోపమును రోషణ 
స్నేహము కఫ ప్రకోపమున లేఖన సేకము ప్రయోగింపవలెను. 

వాతాభిష్యంచ రోగములకు సేకము : లొద్దుగచెక్క అతిమధురము 
వీనిని సమభాగములుగ నేతిలో (వేయించి) భర్ణితముచేసి దానిని చూర్ణము 
చేసి మేకపాలతో కాచి నేత్రములలో పోసిన రక్తవికారము, అభిఘాతము 
నశించును. 


2000 రహస్య అటపాశ వైష్య సక్వీస్వం 
రక్తాభిప్యందమునకు సేకము : త్రిఫలములు లొద్దుగ, అతిమధురము, 


చక్కెర, భద్రముస్తలు వీనిని సమభాగములుగ నూరి శీతలోదకంబుతో 
కలిపి నేత్రములలో పోసిన రక్తాభిష్యందము నశించును. 


నేత్రశూల - తొలగుటకై సేకము : తెల్లలొద్దుగ చెక్కను నేతిలో వేయించి 
చూర్ణంచేసి వస్ర్రగాలితముచేసి ఉష్ణోదకముతో నూరి నేత్రములలో పోసిన 
నేత్ర శూల నశించును. 


అశ్చోతనము : నేత్రములను తెరచునటులచేసి నేత్రములకు 2 అంగుళ 
ముల ఎత్తునుండి కషాయము, పాలు మొదలగు వానిని ధారగా విడచుట 
అశ్వ్చోతనము అని పిలువబడును. 

వాత ప్రకోపమున చేదు, స్నిగ్రములగు అశ్వ్యోతములను, పిత్త ప్రకోప 
మున మధురము, శీతలములగు అశ్వోతములను, కఫ ప్రకోపమున ఒగరు, 
ఉష్ణము రూక్షములగు అశ్యోతనముల ప్రయోగింపవలెను. 

వాతాభిష్యందమునకు అశ్వోతనము ; మారేడు, దుందిలము, 
గుమ్ముడు, నెల్లి, పాదిరి, వీని వేళ్ళతో ములక, ఆముదపు వేర్లు, మునగ 
వేరుపట్ట, వీనిని కషాయముకాచి దానిని సుఖోష్టంబున నేత్రములలో పోసిన 
వాతాభిష్యందము నశించును. 

సర్యాభిష్యందములకు అశ్వోతనము : తిఫలా కషాయంబును 
సుఖోష్టంబుగ నేత్రముల పోసిన అభిష్యంద రోగమలు నశించును. 

రక్తాపిత్తాభిష్యందములకు అశ్యోతనము : చనుపాలను అశ్యోతనంబు 
చేయుటచేత రక్త పిత్త, జనిత వికారములు నశించును. మరియు పాలపై 
మీగడనుకాని, నేతినికాని నేత్రముల పోసిన వాత, రక్త పీడ హరించును. 

బిడాలకము : నేత్రములను మూయునటుల చేసి కనురెప్ప వెండ్రుకలను 
వర్ణించి నేత్రముల చుట్టు లేపనము చేయుట బిడాలకమనబడును. 

సర్వనేత్ర రోగములకు లేపనము : అతిమధురము, కావిరాయి, సైంధవ 
లవణము, మానుపసుపు, మయూరతుత్తము వీనిని సమభాగముగ నీటితో 
నూరి నేత్రములపైన లేపనము చేసిన నేత్రరోగములన్నియు నశించును. 

మిరియములను, గుంటగలగర ఆకు రసముతో మర్దనచేసి 
నేత్రములకు లేపముచేసిన శుక్లార్శి, అధిమాంసార్భ మొ॥ నేత్ర రోగములు 
నశించును. 


ఇనుప పాత్రలో నిమ్మపండ్ల రసమువేసి అది గట్టిపడువరకు మర్దించి 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాలాలాలోలోోో 205 
నేత్రముల చుట్టు లేపనము చేసిన నేత్రరోగములు నశించును. 

తర్పణము : రూక్షత్వము, శుష్మత, కలకబారిన నేత్రములందు, రెప్ప 
వెంట్రుకలు రాలినప్పుడు, శిరోత్సాతము, కృ(బ్రోన్మీలనము, తిమిరము, 
అర్షునము, కంటియందు పువ్వులు, అభిష్యందము, అధిమంథము, శు 
ష్మాక్షిపాకము, నేత్రశోఫము, వాత విపర్యయము అను నేత్రరోగములందు 
తర్పన చికిత్స చేయవలెను. తర్పణమనగా నేత్రములకు తృప్తిని కలుగజేయు 
చికిత్సా విధానము. తర్పణోపచారములను ఒక దినముకాని, 3 దినములు 
కాని, 5 దినములు కాని చేయవలెను. 

తర్పణ విధానము : వాతము, ఎండ, దుమ్ము, ఇవిలేని ప్రదేశమున 
రోగిని వెల్లకిల పరుండబెట్టి మినుములును నానబెట్టి నూరి నేత్రములచుట్టు 
సమముగా దృఢముగ, కుదురువలె చేసి నేత్రములను మూసి ఉండునటుల 
చేసి ఆ కుదుటిలో నేత్రముల రెప్ప వెంట్రుకలు మునుగువరకు తేట నేతిని 
కాని, సుభోష్టమగు ఉదకమునుకాని, శతదౌత ఘృతమునుకాని, పాలను 
కానీ పోసి పిమ్మట నేత్రములను మెల్లగా తెరచునటుల చేయవలెను. 

పుటపాకము : జింక మొదలగువాని మాంసమును రెండు బిల్వముల 
ప్రమాణముగ గ్రహించి అందు ఘృతాది స్నేహ (ద్రవ్యములను కలిపి ముద్ద 
చేసి నూరి అందు శుష్క ద్రవ్యములను బిల్వ ప్రమాణముగాను, ద్రవ్య 
ద్రవ్యములనుకుడవ ప్రమాణముగాను కలిపి నూరి ముద్దచేసి దానిపై నెరేడు, 
మామిడి మొదలగువాని ఆకులనుచుట్టి దానిపై గుడ్డచుట్టి, మట్టిపూసి 
పుటపాక ప్రకారము అగ్నిలో పక్వము కావించి పిమ్మట అందలి మన్ను 
తీసివైచి ఆ పిండములోని రసమును పిండికొని నేత్ర తర్పణకు ఉపయోగించ 
వలెను. పుటపాకమును కర్మ్శభేదముచేత స్నేహన లేఖన మరియు రోపణ 
అను మూడు విధములుగా వర్ణిస్తూ సుశ్రుతుడు (సు.ఉ. 18) స్నేహన 
పుటకపాకమును 200 మాత్రాకాలములు, లేఖన పుటపాకము 100 మాత్రా 
కాలములు, రోపణ పుటపాకమును 300 మాత్రాకాలములు వరకు ధరించ 
వలెనని పేర్కొనెను. 


అంజనము : నెత్రరోగములు ఆమావస్థను విడచి పాకావస్థ చెందు 
నపుడు అంజనము వేయవలెను. ఇట్టి అంజనమును హేమంత బుతువు, 
శిశిర బుతువులందు మధ్యాహ్నమునను, గ్రీష్మ, శరదృతువులందు పూర్వా 
హ్నము, అపరాహ్లమునందు వసంత బుతువునందు ఎల్ల సమయము 
లందు ప్రయోగింపవలెను. వర్షాకాలమున, మబ్బుదినమునను, అత్యుష్ట 


206 లాలా రీపొస్య అపా వైస్య నర్వన్వం 
కాలమున అంజనమును ప్రయోగించరాదు. 
నోటి యందుంచి ఇటునటు కదుపుచు చర, బెషధమును ధరించుటను 
కవల మందురని శారంగధరుడు పేర్ళానెను. 
గండూషము, స్నేహికము, వమనము, శోధనము, రోపణము అని 
నాల్లు విధములు విభజింపబడినవి. 
వాత (ప్రకోపమున స్పిగ్గోష్ట ద్రవ్యములచే చేయబడిన సే స్నెహిక గండూష 
మును పిత్త యోగములలో" మధుర, శీతల పదార్థములచే నిర్మించబడిన 
గండూషమును, కఫరోగములలో కటు, ఆమ్ల, న రసములు కల్లి ఉష్ణ 
వీర్య పదార్థములచే నిర్మించబడిన శోధన గండూషము, కషాతు తిక్త 
మధుర పదార్థములచే నిర్మించబడి కటు, ఉష్టంబగు రోపణ గండూషము 
(ప్రణము లందు ప్రయోగింపవలెను. 


గండూషాదుల మాన ప్రమాణము : ద్రవ ద్రవ్యములచే తయారు 
చేయబడిన గండూషమునందు చూర్ణమును కోల ప్రమాణముగా వేయ 
వలెను. 


గండూష ధారణ కాలము : కఫము నోటినుండి (స్రవించు వరకు 
గాని, దోషమునశించు వరకుగాని, నేత్రములు, ముక్కు వీనినుండి (స్రావము 
కల్లు వరకు గాని గండూషమును చేయవలెను. 

వాత రోగములకు స్నైహ్నిక గండూషము : నువ్వులు, నల్ల కలువలు, 
నేయి, చక్కెర, పాలు వీనియందు తేనె కలపి గండూషము చేయించిన 
చెక్కిళ్ళు, ముఖము వీని యందు కల తాపము హరించును. 

(గహకాదులకు మధుగండూషము : తేనెను గండూషము చేసిన నోటి 
వ్రణములు, తాపములు, దప్పి నశించును. మరియు ముఖమునకు స్వచ్చత 
ఉండును. 

విషాదులకు గండూషము : నేతినిగాని, పాలను కాని గండూషము 
చేసిన విషదోషము, కాలాగ్ని దగ్గవికారములు నశించును. 

దంతచలనమునకు గండూషము : నువ్వుల నూనె యందు సైంధవ 
లవణం చేర్చి గండూషము చేసిన కదలుచున్న దంతములు గట్టిగా అగును. 

ముఖశోషకు గండూషము : కాంజికము గందూషము చేసిన 
ముఖశోష, ముఖవైరస్యము నశించును. 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం 207 

కఫమునకు గండూషము : అల్లపురసమునందు సైంధవలవణము, 
(తికటుకములు, ఆవాలు, వీని చూర్ణము కలిపి గండూషము చేసిన కఫ 
(ప్రకోపము నశించును. 

కఫము, రక్తపిత్తము వీనికి గందూషము : త్రిఫలా చూర్ణమును తేనెను 
కలిపి గండూషము చేసిన కఫము, రక్తపిత్తములు నశించును. 

ముఖపాకమునకు గండూషము : మాని పసుపు, తిప్పతీగె, త్రిఫల 
ములు ద్రాక్షపండు, జాజిచిగుళ్ళు, దురదగొండి వీనిని సమభాగములుగ 
కషాయం కాచి దానిలో 6వ భాగము తేనెవేసి గండూషము చేసిన త్రిదోషోద్భ 
వమగు ముఖపాకము నశించును. 

కవళము : కల్మాదులను నోటిలో వేసికొని నమిలి ఉమియుట “కవళ” 
మనబడును. 


కబలంబున కల్మమును కర్ష ప్రమాణముగా ప్రయోగింపవలెను. మాదీ 
ఫలములోని కేసరములు, సైంధవ లవణము, త్రికటుకములు, వీనిని 
కల్మముగాచెసి ముఖంబున ధరించిన కఫవాతములచే జనించిన అరోచకము 
హరించును. 


(ప్రతిసారణము (మంజనము) : ముఖము మరియు తాలు ప్రదేశము 
లందు చేతి వేలితోగాని శలాకును దూదిచుట్టి జెషధములలో రుద్దుటను 
లేదా లేపము చేయుటను ప్రతిసారణము లేదా మంజనము అందురు. 
సుశ్రుతుడు కల్మము, రసక్రియ, మధువు, చూర్ణములను నాలుగు రకములు 
ప్రతిసారణ బెషధములుగా పేర్మొనెను (సుచి. 40) శారంగధరుడు కల్మలము, 
అవలేహము మరియు చూర్ణములను (ప్రతిసారణ భేదముగా పేర్మొనెను. 
(శా.స.10) 

గుణము : దంతరోగములను, చిగుళ్ళవాపు, నెత్తురు, చీము వచ్చుట 
వీనిని హరించును. 

ప్రయోగము : ఈ చూర్ణములో 1 తులము సైంధవ లవణము 8 
తులముల పంచదార కలిపి పండ్లను తోముచుండిన పండ్లు కదులుట, 
చీము కారుట, నొప్పులు, పోట్లు ఇవి శమించును. 


208 లా హస అపా వైస్య నర్వన్వం 
నస్యకల్పన (శా. సం.) 

నస్యవిధి : నాసారంధ్రములందు ప్రయోగించు బెషధము నస్యమన 
బడును. ఇదయే 'నావనంి” అని నస్యకర్మ అని చెప్పబడినది. 

రేచనం అని స్నేహనం అనియు నస్యము 2 విధములు. 

కఫ ప్రకోపమున ప్రాతఃకాలము, పిత్త ప్రకోపమున మధ్యాహ్నము, 
వాత ప్రకోపమున సాయంకాలము నస్యకర్మ చేయవలెను. 

ఎనిమిది సంవత్సరముల ప్రాయము మొదలు 80 సంవత్సరముల 
వరకు నస్య కర్మను చేయించవలెను. 


నస్యకర్మ యందు తీక్షైషధమును శాణ ప్రకారముగాను ఇంగువను 
యవ ప్రమాణముగాను, సైంధవలవణమును మాష ప్రమాణముగాను, 
పాలను ఎనిమిది శాణ ప్రమాణముగాను, ఉదకమును మూడు కర్షములు 
గాను, మధుర ద్రవ్యములను కర్ష ప్రమాణముగాను ప్రయోగించవలెను. 

ప్రథమన నస్యము : అరంగుళము పొడవును, అగ్రభాగమున రెండు 
రంధ్రములును గల ఒక గొట్టమును చేసి యందు శుంఠి, పిప్పళ్ళు మొద 
లగు కటు ద్రవ్యములను చూర్ణము చేసి వేసి దానిని రోగియొక్క నాసికా 
రంధ్రములందుంచి నోటితో ఊదిన అది “ప్రథమన నస్యము” అనబడును. 


మూర్చ, అపస్మారము, మొదలగు చేష్టానాశక రోగంబులందు మిగుల 
తీక్ష్యంబగు (ప్రథమన నస్యమును చేయవలెను. 

సైంధవలవణము, వస, మిరియములు, పిప్పళ్లు,శౌంరి, తక్కోలములు, 
వెల్లుల్లి, గుగ్గిలము, కాయఫలము వీని చూర్ణమునుచేసి ఈ చూర్ణమును 
రోహిత సంజ్ఞిత మత్స్యము యొక్క పిత్తముతో భావనచేసి ఎండించి ఆ 
చూర్ణమును పూర్వము చెప్పబడిన గొట్టములో వేసి దానిని ముక్కునందుంచి 
ప్రథమన నస్యము చేయించిన అపస్మారాది రోగములు నశించును. 

ఫలితమునకు నస్యము : తానికాయలు, వేప, గుమ్ముడు, కరకాయలు, 
విరిగి, కానుగ, వీనియందలి పప్పులను వేర్వేరుగ నూనెలోవైచి నస్యము 
చేయించిన తెల్లని వెంట్రుకలు నశించును. 

వాత రక్తాదులకు కుంకుమ నస్యము : కుంకుమపువ్వుకు సమముగా 
పంచదార కలిపి ఆవుపాలతో నూరి నస్యము చేసిన వాత రక్తపీడ, 
కనుబొమలు, శంఖప్రదేశము కన్నులు శిరస్సు, చెవులు వీనియందలి పీడ, 
సూర్యావర్తము, అర్భావభేదకము నశించును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 209 
ధూమపానము (శా.సం.) 

ధూమపానము చేయుటచేత ఇంద్రియములకును, వాక్కునకును, 
మనస్సునకును ప్రసన్నత కలుగును. వెంట్రుకలు, దంతములు, గడ్డము 
ఇవి దృఢముగ ఉండును. ముఖము సువాసన కలిగి ఉండును. 

ధూమపానము పన్నెండు సంవత్సరములు మొదలు ఎనుబది సంవత్సర 
ముల వరకు సేవింపతగును. ధూమపానముచేత కాసము, శ్వాసము, 
పడిసెము, మన్యాస్తంభము, హనుస్తంభము, శిరఃపీడ వాతదోషము, శ్లేష్మ 
దోషము నశించును. 

ధూమపానోపయుక్త కల్మ ద్రవ్యములు : శమన, ధూమంబున ఏలాది 
గణ ద్రవ్య కల్మమును, బృంహణ దూమంబున స్నిగ్ధమగు సర్జరసము, 
రేచన ధూమమున తీక్షైషధ కల్మమును, కాసఘ్న ధూమమన చిన్నములక, 
మిరియములు మొదలగువాని కల్మమును, వామన ధూమమున 
స్నాయువులు, చర్మము మొదలగు వాని కల్మమును 'వ్రణ ధూమమున 
వేప,వస, మొదలగు వాని కల్మమున ప్రయోగింపవలెను. 

ధూమపానము శమనము, బృంహణము, రేచనము, కాసహరము, 
వమనము, వ్రణ ధూపనము అను భేదముచే 6 విధములు. 

ధూమప్రయోగమున నాడీ విధానము : ధూమపానార్థంబగు నాడి 
గొట్టము 8 ఖండములు కల్లి 3 కణుపులు కల్లి చిటికెన (అరక లావు 
కలిగి బొబ్బరగింజ దూఠువంత ఛిద్రము కల్లి 'ఉండవలెను. 


లేపాది కల్పనలు 


ఆర్హావస్టలో నుండు ద్రవ్యములను రాయిపై మెత్తగా నూరి ముద్దగ 
చేసిగాని, శుష్మావస్థలోగల ద్రవ్యచూర్ణమును నీటిలో కలిపి ముద్దగ నూరి 
పలుచగా శరీరముైె పై వూయుటకువయోగించుం జెషద్దమును 
లేపనమందురు. (ద.వి) ఆ లేపమునకు లిపి” “లేపి అనునవి పర్యాయ 
నామములుగా పేర్కొన బడినవి. 

సుశ్రుతుడు లేపములను 1 ప్రలేప 2 ప్రదేహ 3 అలేప అను మూడు 
భేదములలో వర్ణించెను. కాని ఆచార్య యాదవజీ ప్రలేపము మరియు 
ప్రదేహము అని "రెండు భేదములనే వర్ణించెను. రక్తము మరియు పిత్తము 
వికారములందు శీతవీర్యము గల ద్రవ్యములలో "శీతలముగా పలుచగా 
చేయబడు లేపమును (ప్రలేపమందురు. కఫము మరియు వాతవికార 
ములందు ఉష్ణ వీర్య ద్రవ్యములలో కల్మముచేసి వేడిచేసి దట్టముగా పూయ 


210 లా రహస్య ఠనుపా) వైస్య సర్వీస్యం 
బడు లేపమును ప్రదేహమందురు. ఆ లేపమనగా ఈ రెండింటికి మధ్యస్థ 
ముగా నుండును. లేపములు కర్మానుసారము దోషఘ్టు విషఘ్న మరియు 
వర్యమని మూడు విధములుగా వర్ణింపబడినవి. అందు ఒక అంగుళము 
ఎత్తువరకు చేయబడిన లేపము దోషఘ్నమనియు, ముక్కాలు అంగుళము 
వరకు పేయు లేపము విషమఘ్నమనియు, అర్జాంగుళము ఎత్తువరకు 
లేపము వరమని చెప్పబడినది. లేపమునందలి కల్మ్శమునకు తై తెలాది సే స్నెహ 
ద్రవ్యములు కలుపవలసినచో దోషానుసారము నిర్ణయించవలెను. వాత 
రోగములందు కల్మమునకు 1/4 వంతును, పిత్తజవ్యాధి యందు 1/6 
వంతును, కఫజవ్యాధులందు 1/8 వంతు స్నేహమును కలుపవలెను. 
చర కుడు విసర్ప చికిత్సలందు లేపన విధిని ఉదహరించును. ప్రదేహమును 
ప్రయోగించునపుడు ఇంతకు ముందు పట్టించిన లేపమును తీసి మాటి 
మాటికి కొత్త లేపమును ప్రయోగింపవలెను. “"ప్రలేపము యొక్క ప్రమాణము 
అంగుష్టములో మూడవవంతు మందముగా యుండవలెను. ప్రలేపము 
అతి స్నిగ్గముగను, రూక్షముగాను వుండలువుండలుగా గాను, ద్రవమువలె 
యుండరాదు. నిలువయుంచిన తేపద్రవ్యమును వాడరాదు. 

మలహర కల్పన : మలహము లేదా మఠహం అను పదములు 
యునానీ వైద్యశాస్త్రమునందు పేర్కొనబడినవి. యోగరత్నాకరుడు. దీనికి 
సంస్కృతమున “మలహర” అను శబ్దమును ప్రయోగించెను. ఘృతము, 
తైలము, సిక్ట తైలము, మధూచ్చిష్టము, గంధ ఫిరోజా, వాలము, తులము, 
సృటికము ముదలగు ద్రవ్యములు ముఖ్యముగా మలహర కల్పనలందు 
ఉపయోగించబడును. ఆధునిక చికిత్సా శాస్త్రమున వాజలైను పేరాఫిన్‌, 
మొదలగు ద్రవ్యములు మలహరములను తయారు చేయుటకు (ప్రధానముగా 
ఉపయోగించుచున్నారు. 

ఉపనాహ కల్పన 

ఉపనాహకల్పనను విన్ఫతముగా వర్ణించెను. ఉపనాహస్వేద ప్రకరణ 
మునందు (గు. చి. 32) వాతాహర ద్రవ్యముల మూలములను కాంజికములో 
నూరి లవణము, స్నేహములను కలిపి వేడిచేసి సుఖోష్టముగా శరీరముపై 
లేపము చేసి ఉపనాహ స్వేదము చేయవలెను. ఇదేవిధముగా కాల్యాది 
ఏలాది సురాపనాది నస్యములకు అతసీ, సర్షప కల్మములను కృశర-పాయ 
సము, ఉత్మాములను సాల్వణములను పల్చటి వస్తమునందు మూటగట్టి 
స్వేదము నాచరించుని పేర్ళానెను. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 211 
వస్వికల్పన (పంచకర్మ 

పంచవిధ శోధన కర్మయందు వస్తికర్మ అత్యంత ప్రాధాన్యమైన చికిత్సా 
ప్రక్రియగా పరిగణించబడినది. మృగముల యొక్క మూత్రాశయము (వస్తి) 
చే నివ్వబడునది గావున వస్తియని చెప్పబడును. 

లేడి, మేక, పంది, ఆవు, గేదెల యొక్క మూత్రాశయమును వస్తిగా 
ఉపయోగించవచ్చును. వస్తులు దొరకని యెడల కషాయములవలె ఎరగా 
నుండు, మృదువైన దృఢమైన చర్మము నుపయోగించవలెను. వస్తి నిరూహ, 
అనువాసన భేదములబచే రెండు విధములుగా పేర్కొనబడినది. కేవలము 
స్నేహముచే నిచ్చునది అనువాసన మనియు, కషాయములు-పాలు-తైలము 
లతో నిచ్చునది నిరూహవస్తి యనియు అందురు. మాత్రావస్తి అనువాసన 
వస్తి యొక్క భేదముగా పేర్కొనబడినది. ఈ మాత్రా వస్తియొక్క ప్రమాణము 
రెండు పలములుగాని, ఒక పలముగానియై యున్నది. కర్మభేదముచేత 
ఆస్థాపన వస్తి “ఉల్లేశన-సంశోధన -సంశమన-లేఖన -బ్బంహణ -వాజీ కరణ 
పిచ్చబస్తి- -మాధు తైలికము మొ॥లగు వస్తి కల్పనలుగా శాస్త్రమునందు 
పేర్కొనబడినవి. (ఆ.సూ.సు.2రి) 


సామాన్యంగా వస్తి గుదమార్గం గుండా యివ్వబడును. కాని కొన్ని 
వ్యాధులకు ఉత్తరమార్గము (మూత్రమార్గము /యోని మార్గము) ద్వారా 
వస్తి కర్మ ఆచరించవలెను. ఆ విధమైన వస్తిని ఉత్తర వస్తి అందురు. కషాయ, 
స్నేహాదులతో వ్రణ ప్రాంతమున శోధన రోపణల కొరకు చేయు వస్తి 
వ్రణగత వస్తిగా పేర్కొన వచ్చును. వస్తికర్మను సవ్యముగా ప్రయోగించినచో 
శరీరవృద్ధి, కాంతి, బలము, ఆరోగ్యము, ఆయుర్వ లీ కలుగును. 

వస్తి కల్పనయందు వస్తి ద్రవ్యముల మిశ్రణ ఒక పద్ధతిలో చేయవలసి 
యుండును. ప్రధమముగా తేన మరియు సైంధవలవణ చూర్ణమును కలిపి 
నూరి తరువాత బెషధసిద్ధ తైలఘృతములను కలిపి చిలికి" అటుపిమ్మట 
కల్మమును, మిగిలిన ద్రవపదార్ధములను (క్వాధము- -గోమూత్రము- క్షీరము- 
కాంజికము-ఉష్టజలము) కలిపి బాగుగా చిలికి సిద్ధము వేయవలెను: 

వస్తికర్మ నుపయోగింపబడు వస్తి ద్రవ్యమును మధాకరముగా (ప్రయా 
గించక కొంచెము వెచ్చబెట్టిన తరువాత ప్రయోగించవలెను. అందుకొరకు 
ఒక పెద్ద పాత్రలో నీటినిపోసి బాగుగా మరిగించి పొయ్యిపై నుండి దించి 
వస్తి ద్రవ్యమున్న పాత్రను 5-10 నిమిషములపాటు వేడినీరున్న పెద్ద పాత్రలో 


200 టా రహస్య అనుపాన వైన సర్వీస్వం 
పెట్టవలెను. సుఖోష్టముగా అయిన తరువాత వస్తి యంత్రమునపోసి ప్రయో 
గించవలెను. లేక ఒక కుండలో నీటినిపోసి మరగించుచు ఆ నీటి ఆవిరి 
తగులునట్లుగా ఆ కుండ మూసిపైన వస్తి ద్రవ్యమున్న పాత్రనుంచి వెచ్చపెట్ట 
వచ్చును. అంతేకాని వస్తి ద్రవ్యమున్న పాత్రను వేరుగా పొయ్యిపై నుంచి 
వేడిచేయరాదు. అటుల చేసినచో వస్తి ద్రవ్యము యొక్క గుణములలో మార్చు 
గలుగుటచే చికిత్స ఫలవంతము కానేరదు. శాస్త్రోక్త ప్రకారము వస్తిని 
(ప్రయోగించిన తరువాత ఒక ముహూర్తకాలము (48 నిముషములు) లో 
గుదము నుండి తిరిగిరానిచో, మృత్యువు సంభవింపవచ్చునని అష్టాంగ 
హృదయకారుడు పేర్మొనెను. (అ.హృ.సూ. 19) 

అనువాసన వస్తి కర్మ : అనువాసన వస్తికే స్నేహన వస్తి అని మరియొక 
పేరు కలదు. 

అనువాసిన వస్తి తైల కల్పన : తిప్పతీగ, ఆముదపు వేరు, కానుగుపట్ట, 
గంటుభారంగి, అడ్డసరపు ఆకు, కామంచి, పిల్లిపీచర గడ్డలు, గోరింట, 
కాకిదొండ, వీనిని ప్రత్యేకముగా ఒక్కొక్క ఫలముగాను, యవలు, మినుము, 
అతసీ విత్తులు. రేగు విత్తులు, ఉలవలు, వీనిని ప్రత్యేకముగా రెండు 
పలములుగాను, గ్రహించి కొంచెము నలియగొట్టి అందు 4 (దోణముల 
నీరుపోసి నాల్గవపాలు మిగులునట్లు కషాయము కాచి వడగట్టి యందు 
ఒక ఆధకము నువ్వుల నూనెపోసి జీవనీయ గణమందలి ద్రవ్యము లను 
ప్రత్యేకముగా ఒక్క పలము చొప్పున గ్రహించి కల్మము గావించి స్నేహ 
పాక విధానమున పక్వము కావించి గ్రహించి కల్మము గావించి స్నేహపాక 
విధానమున పక్వము కావించి (గ్రహించవలెను. ఇది అనువాసన 
తైలమనబడును. ఇది ప్రబలమగు వాత రోగములను నశింపజేయును. 

వస్తికర్మ చేయువిధానము : అనువాసన వస్తికర్మ కర్ణుడగు వాని 
అభ్యంగము చేసి ఉష్ణోదకముచే స్వేద కర్మము కావించి, యథావిధిగా 
భోజనము చేయించి ఇటునటు సంచరింపచేసి, మలమూత్రోత్సర్జన మయిన 
పిదప వానిని ఎడమ పార్వముగ పరుండబెట్టి ఎడమకాలును చాచునట్లును, 
కుడి కాలును ముడుచునట్లుచేసి గుదస్తానంబున స్నేహముచే స్నిగ్రకర్మము 
చేసి వస్తి యంత్ర నేత్రమును గుదమందుంచి దానిని ఎడమచేతిలో పట్టు 
కొని కుడిచేతితో మధ్యమ భాగమును పీడించుచు స్నేహమును లోనికి 
పంపవలెను. అట్టి సమయమున రోగి జాగరూకుడై ఆవలింత, దగ్గు, 
తుమ్ములు, అపానవాతము వంటివి ఇవి రాకుండునటుల చేసికొనవలెను. 


కిహస్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————23 
వస్తి కర్మమును 30 మాత్రల కాలములో ముగించి ఆ రోగిని 100 మాత్రల 
కాలము వరకు వెల్లకిల పరుండనీయవలెను. మోకాటి చిప్పను వేలితో 
ఒక మారుచుట్టి ఒక్క చిటికె వేయునట్టి కాలము మాత్ర అనబడును. వస్తి 
కర్మచేసిన పిమ్మట జెషధ వీర్యము శరీరమంతా వ్యాపించుటకు వానిని 
వెల్లికిలా పరుండచేసి హస్తపాదాదులను చాచునట్లుచేసి పాదములందు, 
కటి ప్రదేశమందు, పిరుదులందు తట్టి శయ్యపై పరుండబెట్టవలెను. 


సమ్యక్‌ వస్తికర్మ గుణములు : ఉపద్రవ రహితమై గుదమున ప్రవేశిం 
చిన స్నేహము అపాన వాతము, పురీషము వీనిలో బయటకు వచ్చిన 
యెడల వస్తి కర్మము చక్కగా చేయబడినదని తెలుసుకొనవచ్చును. 

గుదమున ప్రవేశించిన స్నేహము జీర్ణమై వెడలి అగ్నిదీప్తి కలిగిన 
తోడనే లఘ్వూహారమును భుజించవలెను. మరియు అనువాసన వస్తి చేసిన 
వానిని మరునాడు కొంచెము వెచ్చగా ఉన్న నీటినిగాని, ధనియాలు, శొంఠి 
వీని కషాయంబును గాని ఈయవలెను. ఈ ప్రకారము 6,7,8 లేక 9 
మారులు వస్తికర్మము చేసి పిమ్మట నిరూహవస్తిని చేయవలెను. 

అనువాసన వస్తియందు ఉత్తమ బలం కలవానికి 6 పలముల 
స్నేహము, మధ్యమ బలం కలవానికి ౩ పలముల స్నేహము, హీనబలం 
కలవానికి 1 1/2 పలముల స్నేహమును యివ్వవలెను. మాత్రా వస్తియందు 
ఒక పలప్రమాణముల స్నేహమును యివ్వవచ్చును. 

గుదమున చేయబడిన అనువాసన వస్తినే స్నేహము బైటికి రాకుండిన 
అట్టి సమయమున నిరూహ వస్తి చేయవలెను. ఇట్లు పరస్పరము నిరూహ 
వస్తి అనువాసన వస్తులను చేయించవలెను. 


ఆస్థాపన వస్తి : దీనికే నిరూహవస్తి అనిపేరు. ప్రకోపము నొందిన 
వాతాది “దోషములను, రసాది ధాతువులను స్వస్థానమునకు చేర్చుటచే 
దీనికి ఆస్థాన మని పేరు వచ్చినది. కషాయాదులచే' ప్రయోగింపబడు వస్తి 
అస్థాపన వస్తి 


“ నిరూహవస్తిలో ప్రయోగించు కషాయము రెండు (ప్రస్తములుండిన 
ఉత్తమ మాత్ర అనియు, ప్రస్థమైన ఎడల మధ్యమ మాత్ర అనియు, 
మూడు కుడువములైన హీన మాత్ర అని పేర్కొనబడినది. క్వాధ కల్పన 
ననుసరించి కషాయము తయారు చేయవలెను. వస్తికర్మ చేసిన పిమ్మట ఆ 
కషాయము బైటకు వచ్చునిమిత్తము రోగిని రెండు గడియల సేపు 


00 — — — — — ——ైె రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
కూర్చుండబెట్టవలెను. అంతట ఆ కషాయం బైటకు వచ్చును. ఒకవేళ ఆ 
కషాయ ద్రవ్యము రాని యెడల విరేచన కర్మ నాచరించవలెను. ఈ 
కషాయము బైటకు రానియెడల యవక్షారము; గోమూత్రము, ఆమమము, 
సైంధవలవణము వీనిని కలిపి మరల నిరూహవస్తి చేత ఆ కషాయమును 
బయటకు వెడలింపవలెను. 

నిరూహవస్తి కర్మ చేయబడిన వానికి మలము, పిత్తము, కఫము, 
వాతము ఇవి క్రమముగ గుద ద్వారము నుండి క్రిందికి వచ్చి శరీరము 
లఘువుగా ఉన్న యెడల నిరూహవస్తి చక్కగా చేయబడినదని తెలుసుకొన 
వలెను. 

నిరూహవస్తి : దోషబలానుసారముగ నిరూహవస్తిని 2 మార్లు లేక 3 
మార్లు చేయవచ్చును. నిరూహవస్తిని వాత ప్రకోపంబున స్నేహయుక్తముగ 
నొక్కసారియు పిత్త (ప్రకోపమున పాలతోడ రెండు మారులును, కఫ ప్రకోపం 
బున కషాయ పదార్థములను, కటు పదార్థములను, రూక్ష పదార్ధములను 
కషాయం కాచి కషాయముతో మూడుసార్లు నిరూహవస్తిని చేయవచ్చును. 
(త్రిదోషముల ప్రకోపమున పాలు, యూషము, మాంసరసము వీనితో క్రమ 
ముగా నిరూహ వస్తి చేసి పిమ్మట ఆనువాసన వస్తి చేయవలెను. 

సుకుమారులు, వృద్దులు, బాలురు వీరకి లఘువుగ వస్తి చేయవలెను. 
అట్టి వారలకు త్రీవ్రముగ చేసిన యెడల బలమును, ఆయుష్పును నశింప 
చేయును. 

వస్తికర్మ, చేయబడినవాడు ఉష్ణోదకముచే స్నానము చేయవలెను. 
మరియు పగటి నిద్ర, అజీర్ణపదార్థ భోజనములను వర్ణింపవలెను. 

దోషముల యందు చేయదగిన వస్తి ప్రయోగము : 

ప్రథమమున ఉత్మేశవస్తి, మధ్యయందు దోషహరవస్తిని అంత్యమున 
దోషశమన వస్తిని చేయవలెను. 

ఉత్మేశనవస్తి : ఆముదపువిత్తులు, ఇప్పపట్ట, పిప్పళ్లు, సైందవ 
లవణము, వస, వెల్టిపుచ్చకాయలు వీనిని సమభాగములుగ నూరి కల్మము 
గావించి ఆ కల్మమును దోషములు ఉల్లేశము పొందుట కొరకు వస్తి 
యందు ప్రయోగించవలెను. అది ఉత్లేశవస్తి అనబడును. 

దోషహరవస్తి : పిల్లిపీచర గడ్డలు, అతిమధురము, మారేడుపండు, 
వెలగ పండు వీనిని సమభాగములుగా (గహించి గంజితో నూరి అందు 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 215 
గోమూత్రం కలిపి వాతాది దోషములు శమించు నిమిత్తము వస్తి కర్మయందు 
ఉపయోగింపవలెను. దీనిని శమనవస్తి అందురు. 


శోధనవస్తి : తెగడ మొ॥గ రేచన ద్రవ్యములను కషాయం కాచి అందు 
ఆ శోధన ద్రవ్యములను కల్మముగా చేసి అందు స్నేహము, సైంధవ లవణం 
కలిపి బాగుగా కవ్వంతో చిలికి దానిని వస్తి యందుపయోగింప వలెను. 
ఇది దోషములను శోధించుటచేత శోధనవస్తి అనబడును. 

దోషశమనవస్తి : డుంఖణము, ఇప్పవట్ట, తుంగ గడ్డలు, 
రసాంజనము, వీనిని సమంగా పాలతో నూరి దోషములు శమించు 
నిమిత్తము వస్తి కర్మ యందుపయోగింపవలెను. దీనిని శమన వస్తి అందురు. 


శోధనవస్తి : తెగడ మొ॥గ రేచన ద్రవ్యములను కషాయం కాచి అందు 
ఆ శోధన ద్రవ్యములను కల్మముగాచేసి అందు స్నేహము, సైంధవ లవణం 
కలిపి బాగుగా కవ్వంతో చిలికి దానిని వస్తి యందుపయోగింప వలెను. 
ఇది దోషములను శోధించుటచేత శోధన వస్తి అనబడును. 

దోషశమనవస్తి : డుంఖణము, ఇప్పపట్ట, తుంగ గడ్డలు, రసాంజనము, 
వీనిని సమంగా పాలతో నూరి దోషములు శమించుటకై వస్తి యందుపయో 
గింపవలెను. 


బృంహణ వస్తి : నేల తాడిగడ్డ, పల్లేరు, దురగొండి విత్తులు మొ॥గు 
బృంహణ (ద్రవ్యములను కషాయముకాచి అందు ఇప్పపువ్వు, ద్రాక్షపండు, 
దానిమ్మగింజలు మొ॥గు మధుర (ద్రవ్యములను కల్మముగా వెసి ఘృతమును, 
మాంసరసమును చేర్చి వస్తికర్మ చేయవలెను. ఇది శరీరమునకు బలము 
నిచ్చుటచే బృంహణవస్తి అనబడును. 

పిచ్చిలవస్తి : వేగుపట్ట, విరిగిపట్ట, బూరుగుపట్ట, దురదగొండివేరు, 
శొంఠి వీనిని సమభాగములుగా పాలతోనూరి అందు తేనె కలిపి దీనిని 
మేక, గొర్రె, జింక వీని రక్తంలో కలిపి దోషములు శమించు నిమిత్తము 
వస్తికర్మ చేయవలెను, ఇది పిచ్చిలవస్తి అనబడును. ఇందు చేర్చు ద్రవ్యము 
12 పలము లుండవలెను. 

మూధుతైలక వస్తి : ఆముదపు వేళ్ళ కషాయము 8 పలములు, తేనె 
4 ఫలములు, తైలము 4 ఫలములు, సదాపాకు పలము, సైంధవలవణము 
అరపలము, వీనినన్నింటినీ కలిపి కవ్వంతో చిలకవలెను. దీనినే తైలవస్తి 
అందురు. సుశ్రుతుడు మాధుతైలిక వస్తిని యాపన, యుక్తరథ మరియు 


00 రాలా రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
స్నిగ్గవస్తి అనునవి పర్యాయములుగా ఎరను ఈ వస్తికర్మ చేసిన యడల 
మేదోరోగము, గుల్మరోగము, (కిమిరోగము, క్షీ సిహోదరము, మందోష్టము, 
ఉదావర్తములు నశించును. శరీరమునకు బలము, కాంతి, శుక్రవృద్ధిని, 
అగ్గిద్రీప్తిని కల్లించును. 

యాపనవస్తి : తేనె, నెయ్యి, పాలు, నూనె అనునవి ఒక్కొకటి ప్రవృతము 
(8 తులములు) చొప్పునను, సోపు, సైంధవలవణము ఒక పలము 
చొప్పునను చూర్ణించివైచి బాగుగ కలిపి వస్తి చేయబడుదానిని యావనవస్తి 
అని పేరు. ఇది చాలా శ్రేష్టమైనది. (బా. ప్ర.) 

దీపనవస్తి : తేనె, నెయ్యి, పాలు, తైలము వీనిని ప్రత్యేకముగా ఒక్కొక్క 
పలము [గ్రహించి అందు చేదు పుచ్చకాయ, సైంధవలవణం వీనిని ప్రత్యేక 
ముగా ఒక్కొక్క అక్ష ప్రమాణం కలిపి అగ్నిదీప్తి నిమిత్తము వస్తికర్మ చేయ 
వలెను. ఇది దీపనవస్తి అనబడును. 

యుక్తరథవస్తి : మహాపంచమూల కషాయమున నూనె, పప్పలీ 
చూర్ణము, తేనె, సైంధవలవణము, ఇప్ప వీనిని చేర్చి వస్తికర్మ చేయవలెను. 
ఇది సమస్త రోగములను హరించును. 

సిద్ధవస్తి : బృహత్‌ పంచమూల కషాయంలో నూనెను, పిప్పలీ చూర్ణ 
మును కనను, సైంధవలవణ చూర్ణమును, ఇప్పపట్టలోని నారను, లేక 
అతి మధుర చూర్ణమును, కలిపి వస్తి సి ప్రయోగం వేయవలెను! ఇది సమస్త 
రోగములందు ప్రయోగించవచ్చును. 


ఉత్తరవస్తి : నిరూహవస్తి తరువాత చేయబడుటచే మరియు ఉత్తర 
మార్గము నందు అనగా యోని లేదా మూత్ర మార్గము ద్వారా వస్తికర్మ 
చేయబడుటచే ఉత్తర వస్తి అని పేర్కొనబడినది. 


ఉత్తరవస్తి ప్రయోగనిధి : నిరూహ వస్తిచే శుద్దుడైన రోగికి స్నాన, 
ప్రత బులు a మోకాళ్ళ ఎత్తుగల పీఠము "మీద కూర్చుండబెట్టి 
ఉత్తరవస్తి యందు స్నేహమును పిచికారివలె గ్రహించి ఆ వస్తి నేత్రమునకు 
నూనె బాగుగా రాసి మేధ్రమునకు నేయిపూసి ఆ మేడ్ర రంధ్రమున 6అం. 
ల వరకును నేత్రమును పోనిచ్చి వస్తి పీడనము చేసి ఆ గొట్టమును మెల్ల 
మెల్లగ పెలికి తీయవలెను. పిమ్మట ఆ స్నేహము బైటకి వచ్చిన తోడనే 
అనువాదన వస్తి క్రమమును ఆచరించవలెను. 

స్త్రీలు మున్నగువారలకు వస్తి స్నేహ ప్రమాణం : స్రీలకు యోని 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————( (217 
మార్గమున ఉత్తరవస్తి చేయవలసి ఉండెనేని ఆ వస్తియందు స్నేహమును 2 
పలములుగను, మూత్ర మార్గమున చేయవలసి ఉండెనేని పలముగను 
చేయవలెను. బాలురకు చేయునెడల 2 కర్షములు చేయవలెను. మరియు 
ఉత్తరవస్తి చేయునప్పుడు స్త్రీని వెల్లకిల పరుండబెట్ట మోకాళ్ళును పైకి 
ఎత్తు నట్లు చేసి స్నేహము బైటకు రాకుండునట్లు చేయవలయును. శోదన 
ద్రవ్య ములచే వస్తి విధానము మూత్రకృచ్చాది రోగములందు వస్తికర్మము 
చేయ నెడల శోదన [ద్రవ్యములచే చేయవలెను. లేక ఆముదపు విత్తులు 
మొదలగు శోధన ద్రవ్యములను నూరి వస్త్రమునకుగాని, దారమునకుగాని 
లేపము చేసివర్తిగా చేసి ఆముదములో తడిపి ఆవర్తిని యోనియందు 
(ప్రవేశింప చేయవలెను. అట్టి వస్తికర్మముచే నాలికధోభాగమున దాహము 
కలిగెనేని అత్తి, మర్రి మొదలగు క్షీరవృక్షముల పట్టల కషాయముతోగాని, 
పాలతో గాని మరల వస్తి చేయంగును. అట్లు చేసిన యెడల ఆ దాహము 
నశించి పురుషులకు గల శుక్రగత రోగములు, స్రీలకు గల ఆర్తవ రోగములు 
నశించును. ప్రమేహ రోగికి ఉత్తర వస్తి ప్రయోగించ కూడదు. అట్లు చేసిన 
యెడల ఆ రోగి మృతినొందును. 

పిచ్చావస్తి : అనువాసన వస్తిని సంసర్దన క్రమమును చేయించినను 
పిత్తాతిసారము నివర్తించినిచో పిచ్చావస్తి చేయించవలెను. 

విధానము : వచ్చివిగా ఉండు బూరుగకాడలను (గ్రహించి 
పచ్చిదర్భలచే చుట్టి పువ్వలపైన నల్లమట్టిని పూసి ఏరుపిడకలతో పుటంచేసి 
నల్లమన్ను ఆరినతోడనేతీసి అందలి బూరుగుపువ్వుల కాడలను రోటియందు 
నూరి ఆ ముద్దను ఒక పలప్రమాణము (గ్రహించి కాచబడిన ఒక ప్రస్థము 
పాలలో తగా కలిపి వడబోసి అందునెయ్యి, యష్టిమధు కల్మం వీనిని 
తగురీతిగ కలిపి దీనిచే చమురులో పూయబడిన శరీరం కలవానికి వస్తిని 
చేయించ వలెను. మలం బయల్వెడలిన పిదప స్నానం చేయించి 
పాలలోగాని, జాంగల మాంసరసంతోగాని భుజింపచేయవలెను. ఈ 
పిచ్చావస్తి పిత్తాతిసారము, జ్వరము, నంజు, గుల్మము, ఆమాతిసారము, 
(గహణీదోషములను హరింప చేయును. మరియు విరేచనాతి యోగం 
వలనను, ఆస్థాపన వన్యతి యోగం వలన జనించిన వ్యాధులను హరించును. 

వస్తికర్మకు అర్హులు, అనర్హులు, పూర్వకర్మ పశ్చాత్‌ కర్మలు, వస్తి 
వ్యావత్తులు మొదలగు విషయములు భైషజ్యకల్పన విషయమునకు 
అప్రస్తుతము గావున ఈ అధ్యాయమున చర్చించలేదు. 


2 చేరి. లా లీహిన్య అపా వైస్య నర్వీస్వం 
పారదము : దేహమును స్థిరముగా, జరామరణ రహితముగా తయారు 
చేయుటకు పారదము, పారద అష్టాదశ సంస్కారములు ఆవిష్మరించబడి 
నవి. భారతీయ రసశాస్త్రములో పారదము ఒక ప్రధాన ద్రవ్యము. ఇదియే 
రసమను పేరుతో కూడా తెలియబడుచున్నది. హింగుళము పారదము 
యొక్క ముఖ్య ఖనిజము. 
సామాన్య శోధన 1. ఖల్వమునందు 500 గ్రా. పాదరసమును 500 
(గ్రా. సున్నముతో కలిపి ఏడురోజులు మర్దన చేయవలెను. తరువాత 
సున్నము నుంచి పాదరసమును వస్త్రగాలితం చేసి దానికి గృహధూమము 
500గ్రా. హరి(ద్రాచూర్ణము 500 గ్రా. ఇటుకపొడి 500 గ్రా కలపి 
మూడురోజులు మర్దన చెసి తర్వాత ఉష్టకాంజికముతో క్షాళన చేయవలెను. 
పిదప వస్రమును నాలుగు మడతలుగా వేసి దానియందు పాదరసము ఉ 
చి పిండినచో సప్తకంచుకీ దోషములు తొలగిపోయి నిర్మలమైన పాదరసము 
లభించును. 


2. పాదరసము 500 (గా. లశునము 500 గ్రా. లవణము 250 
(గా. కలిపి ఖల్వమునందు ఏడురోజులు మర్దించి కాంజికముతో ప్రక్షాళణనము 
చేసిన పారదము శుద్ధిపొందును. కేవలము లశునముచే మర్దించిననూ 
పారదము శుద్ధమగును. పాదరసము నందలి మల దోషములను ఆరగ్వధ 
మూలము, సప్తకంచుక దోషములను కుమారీ స్వరసము ఆంకోల మూలము 
విషదోషమును, చిత్రమూలము వహ్ని దోషమును పోగొట్టును. 

పారద సంస్కారములు : పారద సంస్కారములు 18 రకములు రస 
శాస్త్రగ్రంథములందు వర్ణింపబడినవి. స్వేదనము, మర్దనము, మూర్చన 
ఉత్ధాపనము, పాతనము, రోధనము, నియమామనము, దీపనము, ఆ(భక 
భక్షణము, గర్భద్రుతి, జారణము, బాహ్యద్రుతి, గంధక జారణము, రాగము, 
సారణము, క్రామణము, వేదనము, శరీర యోగము (లేక) శరీర వేధము 
అనునవి పాదరసమునకు అత్యంత దోష విశుద్ధి కొరకును, రసాయనాద్యు 
తృష్ణ గుణాపాదమునకును చేయదగిన పదునెనిమిది సంస్కారములు. 

పారద అష్ట సంస్మారములు : స్వేదన, మర్దన, మూర్చన, ఉత్ధాపన, 
పాతన సంస్కారములు శోధన ప్రధానములుగా ఉందును. రోదన, నియా 
మన, దీపన సంస్మారముల వలన పారదమునకు గుణాంతరాధానము 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా కేం 
లేక వీర్యోత్మర్షత కలుగును. 

పారద గుణకర్మలు : పారదము ద్రవ రూపములో ఉండెడి ధాతువు. 
పాదరసము ష(డసములు, స్నిగ్గగుణము కల్లి ఉండును. (తిదోషహరముగా 
పనిచేయును. రసాయన, బల్య, వృష్య, యోగవాహీ కర్మలు కలిగి ఉం 
డును. సర్వవ్వాధులందును ఉపయుక్తముగా ఉండును. విశేషముగా కుష్ట 
హరముగా పనిచేయును. (గహణీ, అతిసారము, అగ్నిమాంద్యము, క్షయము 
మొదలగు వ్యాధులను భస్మము చేయబడిన పారదము నశింపచేయును. 

మహారసములు 

అ(భ్రకము, వైక్రాన్తము, మాక్షికము, విమలము, శిలాజితు, సస్యకము, 
చపలము, రసకము అను 8 రసములను మహారసములు అందురు. 

అభ్రకము : పీనాక,నాగ, మండూక మరియు వజమను భేదముచే 
నాలుగు విధములుగా యుందును. అందు సర్వరోగములను హరించు 
వజ్రాభకము చాలా శ్రేష్టమైనదిగా పరిగణింపబడినది. 

శోధనము : అ(భకము కొలిమియందు కాల్చి కాంజికము, 
గోమూత్రము ఆవుపాలు, త్రిఫలాకషాయము అనువానియందు దేనినైననూ 
ఏడుసార్లు చల్లార్చిన శుద్ధమగును. 

మారణము : ధాన్యాభకమును కాసమర్థ స్వరసములో మర్ధించి పది 
గజపుటములు వేసినచో నిస్సందేహముగా భస్మమగును. 

అభ్రకభస్మ అమృతీకరణ : 16 పలములు త్రిఫలాకషాయము, 8 
పలముల గోమూత్రము, 10 పలముల అభక భస్మము కలిపి లోహ 
పాత్రలో పోసి, ద్రవము ఇగురువరకూ కాచవలెను. దీనిని “అమృతీకరణ” 
మందురు. 

మాత్ర : 124-250 మి.గ్రా. 

ఉపయోగము : దీపన, బల్య, మేధ్య, ఆయుష్యు, వృష్య, వాత, పిత్త 
హరకర్శ్మలు గలిగియుండును. పాండు, క్షయ, (గహణీ, శూల, కుష్టము, 
(ప్రమేహము, జ్వరము, శ్వాస, కాస, అగ్నిమాంద్యము, ఉదరరోగము లందుప 
యుక్తముగా నుండును. 

వైక్రాంతము : వైక్రానము ఎనిమిది అంచులు, ఎనిమిది పలకలు, 
ఆరు కోణములు గలిగి యుండును. ఇది వజముతో సమాన గుణములు 
గలిగియుండును. 


220 దద — హస్త అపా వైస్య నర్వన్వం 

శోధనము : ఉలవల కషాయములో డోలా యంత్రములో స్వేదనము 
చేసిన వైక్రాన్తము శుద్ధి అగును. 

మారణము : వైక్రానమునకు సమముగా గంధకము కలిపి నిమ్మకాయ 
రసముతో మర్దించి 8 గజపుటములు వసిన భస్మమగును. 

మాత్ర : 4-10 మి.గ్రా. 

ఉపయోగము : జ్వరము, కుష్టము, క్షయ, పాండురోగము, అర్భస్సు, 
కాస, శ్వాస వ్యాధులందు హితకరము. 

మాక్షికము : స్వర్ణమాక్షికము మరియు తారమాక్షికమను భేదములచే 
రెండువిధములుగా యుండును. 

శోధనము : వేడిచేసి త్రిఫలా కషాయమునందు ఉంచినచో రెండు 
విధములైన మాక్షికములు శుద్ధి పొందును. 

మారణము : శుద్ధిచేసిన మాక్తికము సగభాగము గంధకము, కలిపి 
మాదీవలరసముతో నూరి అయిదు వరాహపుటములు వేసినచో 
భస్మంమగును. 

మాత్ర : 60-120 మి.గ్రా. 

ఉపయోగము : ఉత్తమ రసాయనము కర్మగలిగి యుండును. క్షయ, 
పాండు, శోథ, కామలా, ప్రమేహము, శ్విత్రకుష్టము లందుపయుక్తముగా 
యుందును. 

విమలము : విమలము స్వర్ణ, రౌప్య, కాంస్య అను భేదములచే 3 
విధములుగా యుండును. 

శోధనము : వాసా స్వరసము (వేదా) కషాయమునందు స్వేదము 
చేసినచో విమలము మలరహితమై శుద్ధిచెందును. 

మారణము : విమలము వేడినీటితో కడిగి చూర్ణము చేసి త్రిఫలా 
కషాయము నందు 3౩సార్లు భావనజేసి తరువాత లోహపళ్ళెము నందుంచి 
అగ్నిపై ఉంచి గోఘృతంలో దానియందు మంటలు వచ్చునంత వరకూ 
భర్ణనచేసి ఆపివేయవలెను. విమలచూర్ణమునందు సమముగా గంధకము 
కలిపి నిమ్మకాయ రసముతోనూరి 10 గజపుటములు వేసిన భస్మమగును. 


మాత్ర : 60-120 మి.గ్రా. 
ఉపయోగములు : వాత, పిత్తహర, వృష్య, రసాయన కర్మలు గలిగి 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(221 
యుండును. పాండు, ప్రమేహము, అరుచి, కామలా, అర్శస్సు శూల 
వ్యాధులందు హితకరముగా నుండును. 

శిలాజిత్తు : చరకుడు స్వర్ణ, రజత, తామ, లోహములను 4 రకముల 
శిలాజితులను పేర్మొనెను. రసరత్న సముచ్చయకారుడు గోమూత్ర శిలాజితు, 
కర్పూర శిలాజితు అను 2 రకములను వర్ణించెను. 

శోధనము : ఒక పాత్రలో త్రిఫలా కషాయముపోసి శిలాజితును వేసి 
ఎండలో ఆ పాత్ర నుంచవలెను. అందలి కషాయ మిగిలిపోయినప్పుడు 
తిరిగి కొంచెముగా త్రిఫలా కషాయము పోయుచూ పై తొరకను [గ్రహించ 
వలెను. ఇదేవిధముగా ఆవుపాలు, గోమూత్రముతో పలుమార్లు భావన 
చేయవలెను. 

కర్పూర శిలాజిత్తు వఏలకాయల కషాయమందు ముక్కలుగా చేసి 
కడిగినచో శుద్ధి అగును. 


మారణము : శుద్ధిచేసిన శిలాజితును సమభాగములుగా గంధకము, 
తాళకం చేర్చి మాదీఫల రసముతో నూరి 8 పిడకలతో పుటము వేసిన 
భస్మ మగును. కర్పూర శిలాజితును కలబంద రసముతోనూరి లఘుపుటము 
వేసిన భస్మమగును. 

ఉపయోగములు : జ్వరము,పాండు, శోఫ, మేహము, అగ్నిమాం 
ద్యము, మేథోరోగము, క్షయ, శూల, గుల్మము, ప్లీహ,జఠర హృదయ 
శూలలను హరించును. పక్వవిధములైన చర్మవ్యాధులు, (క్రిమి రోగములను 
పోగొట్టును. ఉత్తమ రసాయన కర్మను గలిగియుండును. కర్పూర శిలాజితు 
మూత్రకృ(చ్చము, అశ్మరి, కామెర్లు,పాండు రోగములను పోగొట్టును. 

సస్యకము : సహజముగా ప్రకృతిలో లభించుదానిని సస్యకమనియు, 
కృత్రిమముగా తయారుచేయబడు వానిని తుత్ణము (మైలతుత్ణము) అని 
అందురు. కాని (ప్రస్తుత కాలమున కృత్రిమముగా తయారు చేయబడిన 
దానినే వాడుచున్నారు. 

శోధనము : రక్త చందనము (లేదా) మంజిష్టా కషాయమునందు 
భావన చేసిన ఎడల శుద్ధి యగును. 

మారణము : శుద్ధ తుత్ధ చూర్ణమునకు గంధకము, వెలిగారముచేర్చి 
లకుచ ఫలరసమునందు మర్దించి మూకుదుయందు ఉంచి కుక్కుట పుటము 
వేసిన భస్మ మగును. 


220 కీహస్య అనపాన వైన్యీ నర్వన్వం 

ఉపయోగములు : హృద్రోగము, శూల, ఆమ్లపిత్తము, అర్భస్సు; మల 
బంధము, కుష్టము, శ్విత్ర కుష్టములందు ఉపయుక్తము, విషఘ్టు రసాయన, 
వమన, రేచన కర్మలు కలిగి వుండును. 

మాత్ర : 15-30 మి.గ్రా. 

చపలం : గార (పసుపు) శ్వేత, అరుణ, కృష్ణ అను భేదముచే 4 
విధములుగా యుండును. 

శోధనము : చపల చూర్ణము జంబీరస్వరము, వంద్యా కర్మోటకీ, 
ఆర్టక స్వరసములందు భావన చేసిన శుద్ధి అగును. 

సత్వపాతనం | చూర్ణించి ఉపవిషములను, విషములను చేర్చి ధాన్యామ్ల 
ముతో నూరి ముద్దచేసి మూష యందు వుంచి ఊదిన సత్వము వెడలును. 

గుణము : త్రిదోష హరము తిక్తరస ఉష్ణవీర్య, మధురవిపాక, లేఖన, 
వృష్యకరము. 

మాత్ర : 120 మి.గ్రా. 

రసకము : దర్గుర, కారవేల్లకమను భేదములచే రెండు విధములుగా 
యుందును. 

శోధనము : 1 నరమూత్రము ఒక మాసము నానబెట్టినను ప్రతి 
దినము మూత్రము మార్చవలెను. 

2 ర్రీవమయిన అగ్నియందు వడిచసి"7 పర్యాయములు తక్రము 
నందు భావనచేసినను శుద్ధి అగును. 

మారణము : శుద్ద కర్పూర చూర్ణమునకు సమభాగము శుద్ధ హరితాల 
చూర్ణము కలిపి నీటిలో నూరి చక్రికలు చేసి ఎండించి ౩ పటములు వసి 
నచో భస్మమగును. 

మాత్ర : 60-240 మి.గ్రా. 

ఉపయోగములు : అన్నిరకముల (ప్రమేహములు, నేత్రవ్యాధులు, 
క్షయము, జ్వరములను హరించును. రసకముతో తయారుకాబడిన లఘు 
మాలినీ వసంతము, స్వర్ణమాలినీ వసంతమను జెషధములు చాలా కాల 
ముగా వచ్చు జ్వరములందు అత్యంత అద్భుతముగా పనిచేయును. 

ఉపరసములు 

గంధకము, గైరికము; కాసీసము, కాంక్షి తాలకము, మనఃశిలా, 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం 22 
అంజ నము; కంకుష్టము అని 8 విధములైన ద్రవ్యములను ఉపరసములని 
అందురు. 

గంధకము : గంధకము ఎరుపు, పసుపు, తెలుపు, వర్ణములలో 
నాలుగు రకములుగా నుండును. 

శోధనము : గంధక చూర్ణము ఒక లోహపాత్ర యందు కరిగించి 
భృంగ రాజ స్వరసమునందు భావనచేసి, స్వాంగశీతలమైన పిదప ఉష్ణ 
జలముతో కడిగి మరల ఒక పాత్రయందు వేడిచేసి భృంగరాజ స్వరసమందు 
వేయవలెను. ఇట్లు 7 పర్యాయములు చేసిన శుద్ధి అగును. 

మారణము : శరావమున అర్జున క్షీరము నందు గంధకమును వుంచి 
పుటము వేయవలెను. పిదప దానిని నేల ఉసిరిక రసముతో మూడు జాములు 
మర్దించి శరావములోనుంచి చీలవేసి కపోత పుటము వేసిన గంధకము 
భస్మమగును. 

మాత్ర: 120 మి.గ్రా 240 మి.గ్రా. 

ఉపయోగములు : మధురస కటువిపాక; ఉష్టవీర్యము గలిగియుం 
డును. శ్రేష్టరసాయన కర్మగలిగియుండును. 

కండూ (దురద) కుష్టము, పామా (గజ్జి) దద్రు (తామర) విచర్చికా 
(ఎగ్జిమ) వ్యాధులను పోగొట్టును. 

త్రిఫలా చూర్ణము గుంటగలర రసములో కలిపి సేవించినచో కంటి 
చూపును వృద్ధి చేయును. 

గైరికము : గైరికము (జేగురు రాయి) పాషాణగైరికము, స్వర్ణ గైరికము 
లను రెండురకములుగా యుండును. 

శోధనము : ఆవుపాలతో భావనచేసి శుద్ధి అగును. కొంచెము గోఘృత 
ములో వేయించిన శుద్ధి చెందును. 

మాత్ర : 240 మి.గ్రా - 480 మి.గ్రా. 

ఉపయోగములు : హిక్కా ఆమ్లపిత్తము, కామలా, శీతపిత్తము, జీర్ణ 
జ్వరము, విసర్పమునందు ఉపయుక్తము; దీనితో తయారు చేయబడు 
లఘు సూత శేఖరరసము ఈ వ్యాధులందు బాగా పనిచేయును. 

కాసీసము శోధనము : చూర్ణమును ఒక మారు భృంగరాజ స్వరసములో 
భావన చేసినను లేదా డోలా యంత్రమున మూడు ఘడియలు స్వేదనము 
చేసినను శుద్ధినొందును. 


ద. లా హస అన్సపా్‌ వైస్య నర్వీన్వం 

మారణము : శుద్ధ కాసీస చూర్ణము, కాంజికములో ఏడుసార్లు భావన 
చేసి చక్రికలు చేసి లఘుపుటము వేసినచో రక్తవర్ణ భస్మమగును. 

మాత్ర : 60 మి.గ్రా. 240 మి.గ్రా. 

ఉపయోగము : పాండు : ప్లీహ వృద్ది, జలోదర; శోథ; మూత్ర 
కృచ్చము మూత్రఘాతము; యకృద్యుద్ధి; రజోరోదము;ప్లీహోదర మందు 
ఉపయుక్తము కామలా వ్యాధిలో అత్యంత ఉపయుక్తముగా యుండును. 

కాంక్షి : (పటిక) ఫటకీ మరియు పుల్లికా అను భేదముచే రెండు విధ 
ములుగా యుండును. 

శోధనము : పటికను మూడు దినములు కాంజికమునందు ఉంచినచో 
శుద్ధి అగును. 


మారణము : పది తులముల స్పటికము మూడు గంటలు గొర్రె 
మూత్రమున మర్దనచేసి చక్రికలు చేసి ఎండించి పెద్ద పెద్ద శరావములందు 
గజపుటము చేసినచో శ్వేత వర్ణము గల భస్మమగును. 

మాత్ర : 120 మి.గ్రా. 480 మి.గ్రా. 

ఉపయోగములు : విషమజ్వరము: రక్తపిత్తము; వ్రణము; శూల; 
నేత్ర రోగము; అస్యపాకము, శ్విత్రము (బొల్లి) నందుపయుక్తము. 

హరతాళము : పత్రతాలకము, పిందతాలకమని రెండు విధములుగా 
యుండును. 


శోధనము : హరతాల చూర్ణము మూటయందు ఉంచి డోలాయంటత్ర 
మున ఒక ప్రహర కాలము కూష్మాండ స్వరసంలో స్వేదన చేసినను, త్రిఫలా 
కషాయము లేదా సున్నపునీటియందు రెండు ప్రహతములు పాకము చేసినను 
శుద్దినొందును. 


మారణము : ఐదు తులముల హరతాలమందు 10 రెట్లు అర్క 
క్షీరము గ్రహించి ఖల్వమునందు బాగుగా మర్దించి తరువాత దానిని 
చక్రికలుగా చేసి, ఎండించి భస్మయంత్రమునందుంచి నాలుగు ప్రహరములు 
అగ్నిపై పక్వముచేసిన భస్మమగును. 

మాత్ర : 80 మి.గ్రా 60 మి.గ్రా. 

ఉపయోగములు : అన్ని విధములైన చర్మవ్యాధులు, కాస, శ్వాసలందు 
హితకరముగా నుండును. దీనితో చేసిన రసమాణిక్యరసము చర్శవ్యాధు 
లందు బాగా పనిచేయును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ————(22 

మనఃశిలా : శ్యామాంగీ, కణవీరకా, ఖండమని మూడు విధములుగా 
యుందును. 

శోధనము : అగస్యపత్ర స్వరసమున లేదా ఆగక స్వరసమున ఏడు 
భావనలు చేసినచో మనఃశిలా శుద్ధి చెందును. 

మారణ : శాస్త్రకారులు మనఃశిలా మారణ పేర్కొనలేదు. 

మాత్ర : 40-70 మి.గ్రా. 

ఉపయోగములు : రసాయన, వాతహరకర్మలు గలిగియుండును. 
అగ్నిమాంద్యము, కండూ, కాస, క్షయవ్వాధులందు హితముగా యుండును. 

అంజనము : అంజనమునందు సౌవీర, రసాంజన, స్రోతోంజన 
పుష్పాంజన, నీలాంజనమను అయిదు భేదములు గలవు. 

శోధనము : భృంగరాజపత్ర స్వరసమునందు భావన చేసినచో 5 
విధములైన అంజనములు శుద్ధి అగును. 

సత్వపాతన : శుద్ధి చేసిన అంజనమునకు అష్టమాంశ మాత్రలో 
మండూరము; గుడము; గుగ్గులు; ఘృతములను చేర్చి మర్దనచేసి మూస 
యందు ఉంచి తీవ్ర అగ్నిచే ఊదుట ద్వారా సత్వము వెడలును. 

ఉపయోగములు : సౌవీరాంజనము రక్తపిత్త హరము, హిక్కా హరము, 
రసాంజనము వాత, పిత్తహరము, వరము వ్రణములందు హితము శ్వాస 
హరము స్రోతోంజక్కాము-హిక్కా శ్వాసహరము, పుష్పాంజనము నేత్ర 
రోగాలు జ్వరము, హిక్కులందు హితకరము నీలాంజనము నేత్రరోగ 
హరము, (త్రిదోషశామకము. 

కంకుష్టము శోధనము : శొంఠి క్వాధమున మూడుసార్లు భావన 
చెసిన కంకుష్టము శుద్ధినొందును. 

మాత్ర : 40 మి.గ్రా. 

ఉపయోగము : తీవ్ర విరేచనకారి, వ్రణము, ఉదావర్తము, శూల, 
గుల్మము, ప్లీహము, అర్భస్సులందుపయుక్తము. 

సాధారణ రసవర్గము 

1 కంపిల్లము, 2 గౌరీపాషాణము, 8 నవసాగరము 4 అగ్నిజారము 
5 గిరిసిందూరము 6 హింగులము 7 మృద్దారశ్చృంగము అను వానిని 
సాధారణ రసములని అందురు. 


226. రాలా రహస్య అనుపాన వైన సర్వీస్వం 

కంపిల్లము : మాలోటస్‌ ఫిలిపెన్సిస్‌ అను వృక్షము యొక్కకాయపైన 
రజమును కంపిల్ల మందురు. 

శోధన : చూర్ణముచేసి వస్త్రమునందు మూటగట్టి డోలా యంత్రమున 
కరక్నాయల రసముతో, లేక కాంజికముతోగాని పక్వము చేసిన శుద్ధి అగును. 

ఉపయోగములు : ఉదరము, గుల్మము, శూల, క్రిమి అనాహములందు 
ఉపయుక్తము. 

గారీపాషాణము : తెలుపు, పసుపు, పసుపు కలిపిన తెలుపు వర్ణము 
గల 3౩3 రకముల గౌరీపాషాణము గలవు. 

శోధనము : ఉత్తమమైన పాషాణము తీసుకొని దానిని కారవల్లీ ఫలము 
నందుంచి, డోలా యంత్రమునందు ఒక ప్రహరము (8 గంటలు) స్వేదనము 
చెసిన శుద్ధి అగును. 

మారణ : లజ్ఞాలు స్వరసమందు మర్దించి ఏడుసార్లు పుటము వేసిన 
భస్మ మగును. 

మాత్రా : 1/120 రత్తీ 1/30 రత్తీ (1-4 మి. గ్రా.) 

ఉపయోగములు : కుష్టము; ఆమవాతము, వాతరక్తము; శ్లీపదము; 
విష జ్వరములందుపయుక్తము, పక్షవాతములందు బాగా పనిచేయును. 

నవాసారము : తెల్లని వర్ణము గలిగి యిటికిరాళ్ళను గాల్చినపుడు 
వాటి వాటివల్ల ఉత్పన్నమగును. 

శోధన : ఒక భాగము నవసారమును, మూడు భాగముల జలమందు 
కరిగించి వడగట్టి ఆ జలమును కోష్టియందుంచి జలమును ఇగురనివ్వగా 
మిగులు తెల్లని నవసారమును స్వచ్చమైన దానినిగా గ్రహించవలెను. 

మాత్ర : 240-600 మి.గ్రా. 

ఉపయోగములు : అగ్నిమాంద్యము, గుల్మము, ఉదరము, శోధలందుప 
యుక్తము. దీనిలో తయారయిన స్వర్ణవంగము ప్రమేహము, పూయమేహము 
లందు బాగా పనిచేయును. 

కపర్థము గువ్వలు తెలుపు, ఎరుపు, పసుపు, అను వర్ణ భేదములే 
8 విధములుగా యుండును. 

శోధనము : వరాటములను కాంజికమునందు ఒక యామము 
స్వేదనము చేసిన శుద్ధి నొందును. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా బద/ 

మారణ : శుద్ధమైన గవ్వముక్కలను నిమ్మపండ్ల రసముతో నూరి 
చక్రికలు చేసి వఠకించి గజపుటము వేయవలెను. గజపుటమును భస్మమై 
అంతయు మృదువుగా నుండిన వస్త్రగాలితము చేసి (గహించవలెను. 

మాత్ర : 240 మి.గ్రా. 

ఉపయోగము : గ్రహణీ, కర్ణపూయము, అగ్నిమాంద్యము, కాస, రక్త 
పిత్తము, శూల, పరిణామ శూలలను పోగొట్టును. 

అగ్నిజారము : దీనినే అంబరమందురు. సముద్రమందలి స్పెర్మ్‌ఏవల్‌ 
అనే జంతువు యొక్క (ప్రేగుల నుంచి స్రవించు కొవ్వువంటి మెత్తటి పదార్థమే 
అగ్నిజారము. 


శోధన : సముద్ర క్షార జలముచే శుద్ధమైనది గావున శోధనము 
చేయ నవసరములేదు. 

మాత్ర : 30-60 మి.గ్రా. 

గిరి సింధూరము : ఇది సీసము కలిసిన యౌగికము. నైసర్గిక మరియు 
కృత్రిమ అను భేదములనే రెండు విధములుగా యుండును. 

శోధన : సింధూరమును నిమ్మపండ్ల స్వరసముతో మర్దనచేసి ఒక 
పాత్ర యందుంచి అగ్నిపై శోషింప చేయవలెను. పిమ్మట తండులోదకములో 
నూరి పె పై విధముననే చేసిన యడల సింధూరము శుద్ధి అగును. 


ఉపయోగము : విరిగిన ఎముకలను శతు చేయును. కుష్ట్ర 
కండూహరము, వ్రణ శోధన రోపణముగా పనిచేయును కాళ్ళు పగుళ్ళకు 
పై పూతగా వాడవచ్చును. దీనిలో తయారగు సిందూరాది లేపము దెబ్బలు, 
పుండ్లపై రాసిన తొందరగా మానును. 

హింగులము : చర్మారము, శుకతుండము, హంసపాదమును భేదము 
లచే నాలుగు విధములుగా నుండును. 

శోధన : అల్లపురసము నందుగాని, జంబీర రసమునందుగాని 
హింగుళ మును ఏడుసార్లు భావన చేసిన శుద్ది నొందును. 

మారణము : అల్లపు రసమును శుష్మమగు వరకూ మధ్యాగ్నిచే పక్వము 
చేసిన పిమ్మట జీడిగింజలను, లవంగ చూర్ణములను, ఘృతమును పోసి 
దగ్గముచేసి చల్లారిన పిమ్మట హింగుళపు "ముక్కను తీసి చూర్ణముచేసి 
అమా విశేషములచే ఉపయోగించెదరు. 


225 లా రహస్య ఠనుపా) వైస్య సర్వీస్యం 
సత్వపాతన : శుద్ధ హింగుళమును పాతన యంత్రమునందుంచి 
వేడి చేసిన నత్వధూవమున పారదము లభించును. దీనినే 
హింగుళోత్సపాదరస మందురు. 
ఉపయోగము : ఆమాతిసారము, జ్వరము, కుష్టము, హృల్లాసము, 
కామలా, ఆమవాతము, ప్లీహవృద్ధి మొ॥ వ్వాధులను పోగొట్టును. 
మృద్దారశ్చంగము : పసుపు, తెలుపు, వర్ణభేదములచేత రెండు విధము 
లుగా యుండును. ఇది సీససత్వం అని చెప్పబడినది. 
శోధన : జంబీరస్వరసమునందు భావన చేసిన శుద్ధి నొందును. 
ఉపయోగములు : ఫిరంగ రోగవ్రణము బాహ్య ప్రయోగమునకు 
వుపయోగపడును. విరేచనము కలిగించును. కేశములను రంజింపచేయును. 
ధాతు - ఉపధాతువులు 
బంగారము, వెండి, రాగి, తగరము, సత్తు, సీసము, ఇనుము అనునవి 
ధాతువులుగా వ్యవహరింపబడుచున్నవి. 
స్వర్ణమాక్షికము, తారమాక్షికము, మైలతుత్సము, కంచు, ఇత్తడి, గంగ 
సింధూరము, శిలాజిత్తు అనునవి ఉపధాతువులుగా వ్యవహరింపబడు 
చున్నవి. 
వీటిని సేవించుటవలన వలీపలితములు, ఖాలిత్వము, కృశత్వము, 
వృద్దావస్థ మరియు రోగములను పోగొట్టి శీరర ఆరోగ్యకారకములగునో 
వాటిని ధాతువులందురు. లాగబడుట (కర్ణ ము) అను అర్థముతో ధాతువు 
లకు లోహము అని పేరుకూడా గలదు. తాతకు ముఖ్యముగా స్వర్ణము 
రజతము, తామ్రము లోహము (శద్ధలోహము) నాగము, వంగము (పూతి 
లోహము), పిత్తలము- -కాంస్యము - -వర్తము మిశలోహము అను భేదముచే 
వర్గీకరించబడినవి. 
శుగ్గీం లోహం కనీకరీజతం౦ భానులోహన్ష్మసారీమ్‌ 
పూతీలోహం ద్వితీయీముదితీ6 నాగీవజ్ఞునిధాన్‌మ్‌ 
మిశ్రం లోహం త్రితీయ్‌ముదితీర పిత్తీలర కార స్య్యవర్తీమ్‌ 
గాతుర్లోహీ లహ ఇతిమతః స్యోసైకర్నార్టీవాచీ (రీ.రీ.నీ) 
స్వర్ణము : స్వర్ణమును అగ్నిపై కరిగించి కాంచనార రసమునందు 3 
సార్లు ముంచిన శుద్ధమగును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ————(229 

మారణము : జంజీర స్వరసముతో నూరిరస భస్మమును స్వర్ణ రేకులకు 
లేపనముచేసి పుటము వేయవలెను. ఇట్లు పదిసార్లు పుటము చేసిన స్వర్ణము 
భస్మమగును. 

మాత్ర : 15-30 మి.గ్రా. 

ఉపయోగము : రసాయన, వృష్యము, బృంహన, మేథ్య, నేత్ర, హ్యద్య, 
విషఘ్నుకర్మను కలిగియుండును. సన్నిపాత జ్వరము, రాజయక్ష్మ, ఉన్మాదము, 
ఆమవాతము మొ వ్యాధులను హరించును. 

రజతము : పలుచటి వెండి రేకులను గ్రహించి నిప్తులందు ఎర్రగా 
అగునంతవరకూ వేడిచేసి అగస్య (అవిశ) స్వరసమునందు ముంచవలెను. 
ఈ నిర్వాప ప్రక్రియ 8 సార్లు చేసిన వెండి శుద్ధి నొందును. 

శోధన : ధాతువులకు పేర్కొనబడిన తైలే తక్రేగవాంమూ తే ... అనెడి 
సామాన్య శోధన కూడ రజతమునకు చేయవచ్చును. 

మారణ :భస్మము : ఇంగిలీకమును వీనిని నిమ్మకాయ రసంతో మర్దించి 
వెండిరేకులపైన దట్టముగా రెండు మూడు పుటములు వేసిన రజతము 
భస్మమగును. 

మాత్ర : 30 మ్విఆ. -120 మి.గ్రా. 

ఉపయోగములు : మేధ్యము; బల్వము; వయఃస్థాపన, లేఖన కర్మలు 
గలిగి యుండును. ఉన్మాదము, (ప్రమేహము, అగ్నిమాంద్యములందుప 

తామ్రము : రాగి నేపాలము, మ్లేచ్చము అనురెండు విధములుగ 
నుండును. 

శోధన : కాల్చి బొంతజెముడు పాలలోగాని జిల్లేడు పాలలోగానీ 
చల్లార్చిన శుద్ధియగును. 

మారణము : తిలపర్ణి స్వరసమును తామపత్రములకు లేపనముచేసి 
గజపుటమిడిన తామ్రము తెల్లని భస్మమగును. 

మాత్రా : 15 మి.గ్రా. 60 మి.గ్రా. 

ఉపయోగములు : ప్లీహ రోగ, ఆమ్షపిత్తము, అర్భస్సు, శూల, నేత్రపటల 
రోగము, పాండు, ఉదర, కుష్ట కాస, శ్వాస, క్షయ, పీనస, శోధ, కమి 
మొదలగు వ్యాధులను పోగొట్టును. 


230 లా రహస్య అనిపా వైస్య నర్వీన్వం 
లోహము : ముండలోహము, తీక్టలోహము, కాంతలోహము అని 
లోహము మూడు విధములుగా యుండును. 


లోహమును పల్చటి రేకులుగా చేసి కొలిమిలో ఎర్రగ కాల్చి తిలతైలము, 
తక్రము, గోమూత్రము కాంజికము, కుళుళ్ట కషాయమునందు ప్రత్వేకముగా 
ఏడుసార్లు ముంచిన శుద్ధి నొందును. ధాతువులన్నిటిని ఈ విధి ద్వారా 
శోధనను చేయవచ్చును. 

శోధనము - మారణము : లోహపు రేకులను మెత్తగా చూర్ణించి 
త్రిఫలాకషాయం లేదా పునర్నవా పత్రస్వరసమున మూడు దినములు 
మర్దించి చక్రికలుచేసి ఎండించి శరావ సంపుటమున బంధించి గజపుటము 
వేయవలెను. ఈ విధముగా 80 పుటములు వేసినచో నేరేడు పండువంటి 
వర్ణముగల భస్మము తయారవుతుంది. 

మాత్ర : 380 మి.గ్రా - 240 మి.గ్రా. 

(ప్రయోగములు : కామలా, పాండు, రాజయక్ష్మ, గరదోషము, అష్టాదశ 
కుష్టములు, (త్రిదోషవికారములు, శ్వాసరోగము, కఫజవ్యాధులు, రక్తపిత్తము 
మూత్రకృ(చ్చము, కాసరోగము, మొదలగు వ్యాధులను పోగొట్టును. 

మండూరము : లోహమును కొలిమిలో గాల్భునపుడు మలరూపమున 
బయటకు వచ్చు పదార్థమును మందూరమని అందురు. 

శోధన : మండూరమును విభీతక వృక్ష కాష్టముతోచేసిన నిపుయందు 
ఎర్రగా కాల్చి, అదే వృక్షము యొక్క కొయ్యతో చేయబడిన పాత్రయందుగల 
గోమూత్రము నందు ఏడుసార్లు ముంచిన శుద్ధి అగును. 

మారణ : త్రిఫలా కషాయమునందు భావనచేసి ఎండించి మూడు 
గజపుటములు వేసిన భస్మమగును. 

మాత్ర : 30 మి.గ్రా. 240 మి.గ్రా. 

ఉపయోగములు : శోఫ,కామలా, పాండు, కుంభకామలా వ్యాధులందు 
హితకరముగా నుండును. 

వంగము : తగరము కుకరము, మిశకము అని రెండు విధములుగా 
నుందును. 

శోధన :వావిలి ఆకురసమునందు పసుపుకలిపి కరిగించిన వంగమును 
మూడుసార్లు పోసిన శుద్ధమగును. 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర —————(21 

మారణ : మోదుగ చెక్కరసముతో నూరిన శుద్ధతాలకమును వంగ 
రేకులకు పట్టించి పుటమువేసిన భస్మమగును. 

మాత్ర : 120-240 మి.గ్రా. 

ఉపయోగములు : ప్రమేహము, శుక్రధాతు క్షయమును, గుల్మము, 
శ్వేత ప్రదరము, అగ్నిమాంద్యము, కాస, శ్వాస, క్షయమలను వ్యాధులను 
పోగొట్టును. శు(క్రనష్టమునందు గోమూ[త్ర శిలాజిత్సులోను, 
(ప్రమేహములందు పసుపు, బూరుగు పట్టరసములోను, వంధ్యత్వమున 
అటభ్రక భస్మమును ప్రయోగించవలెను. 

నాగము - శోధనము : నాగమునుగాని వంగమునుగాని ముందు 
కరిగించి, మూడుసార్లు తెల్లజిల్లేడు పాలులోపోసి చల్లార్చిన శుద్ధి అగును. 


మారణము : శుద్ధినొందిన సీనమును గ్రహించి కరిగించి, పోరదముతో 
చేర్చి మర్గించిన చూర్ణమగును. ఇట్టి చూర్ణమందు జంబీర స్వరసమును 
చేర్చి నాలుగు గంటలు మర్దించిన 'తరువాత నీటియందు కడిగి, ఎండిన 
పిమ్మట రెండురెట్లు గంధకమును చేర్చి కజ్జలిగా తయారుచేసి శరావము 
నందుంచి ఏడుసార్లు గజపుటములు వేసిన భస్మమగును. 


మాత్రా : 30 -120 మి.గ్రా. 

ఉపయోగములు : ప్రమేహము, వ్రణము, అర్బస్సు, గుల్మము, గ్రహణీ, 
అతిసారములందుపయుక్తము, నిత్యము సేవించినచో రసాయన, వాజీకర 
ముగా పని చేయును. 


యశదము శోధన : యశదమును గ్రహించి ద్రవమగు నంతవరకు 
వేడిచేసి దానిని గోదుగ్ధమునందు ఇరువది వొక్కసార్లు నిశ్వాసము చేసిన 
శుద్ది నొందును. 


మారణము : శుద్ధినొందిన యశదమును కరిగించి పాదరసములో 
కలిపి చూర్ణమగునంత వరకు మర్దించిన పిమ్మట జంబీస్వరసమును చేర్చి 
ఒకరోజు మర్దించవలెను. తరువాత స్వచ్చమైన జలముతో బాగుగా కడిగి 
ఎండయందు ఎండించి దానికి రెండురెట్లు గంధకమును చేర్చి రెండు 
రోజులు మర్దించవలెను. అట్లు మర్చించిన దానిని శరావము నందుంచి 
పుటము వేసిన పాండు వర్ణముగల యశద భస్మము లభించును. 


మాత్ర : 60 - 120 మి.గ్రా. 


232. లా రీపొన్య అనపా్‌ వైస్య నర్వీన్వం 

ప్రయోగములు : దృష్టివృద్ధి, దుర్భలత్వము, మస్తిష్క్మదౌర్భల్యము, 
అర్భావ భేదకము. ప్రమేహము, పాండు, శ్వాసను పోగొట్టును. నేత్రములకు 
హితకరంగా నుండును. 

పిత్తలము : రాగి, సత్తు అను రెండు లోహముల సమ్మేళనముచే 
ఇత్తడి తయారగును. 

శోధన : ఇత్తడిని ఎర్రగా కాల్చి హరిద్రా చూర్ణము కలుపబడిన వావిల 
ఆకు కషాయమునందు ఐదుసార్లు ముంచిన శుద్ధినొందును. 

మారణ : మణిశిలను నిమ్మపండ్ల రసముతో నూరి ఇత్తడి రేకులకు 
లేపముచేసి పుటము వేయవలెను. ఇట్లు ఎనిమిది పుటములు వేసిన ఇత్తడి 
భస్మమగును. 

మాత్ర : 60-100 మిగ్రా. 

ఉపయోగము : క్రిమి, కుష్టము, అగ్నిమాంద్యములను పోగొట్టి నేత్రము 
లందు హితకరముగా నుందును. 

వర్తలోహము : కంచు, రాగి, ఇత్తడి, ఇనుము మరియు సీసములను 
కరిగించి వర్తలోహము తయారు చేయుదురు. ఈ అయిదింటిని కలిపి 
పంచ లోహములందురు. 

శోధన : వర్తలోహమును కరిగించి అశ్వమూత్రములో చల్లార్చిన శు 
ద్ధి అగును. 

మారణ : గంధకం, తాళకములను శుద్ధవర్త లోహములో చేర్చి జంబీర 
స్వరసమునందు మర్ధించి పుటము వేసిన భస్మమగును. 

మాత్ర : 240 మి.గ్రా. 

ఉపయోగములు : క్రిమిరోగము, నేత్ర, కంఠవ్యాధులను పోగొట్టును. 


రత్నములు : వైద్యమందు మిక్కిలి ప్రయోజనవంతములుగా నుండును. 
ధనార్జులగు జనులు వీనిని మిక్కిలి (ప్రేమించుట వలన శబ్దశాస్త్ర విశారదులచే 
రత్నమని చెప్పబడుచున్నది. వజము, విద్రుమ (పగడము) మౌక్తికము 
(ముత్యము), మరకతము (పచ్చ), వైడూర్యము (పిల్లికన్నురాయి), 
గోమేధము, మాణిక్యము (కెంపు) పుష్పరాగము (పుష్య రాగము), నీలము 
అనునవి నవరత్నములు లేదా మహారత్నములుగా వ్యవ హరింపబడును. 

శోధన :ఆమ్లవర్ణ ద్రవ్యములతో (జంబీర స్వరసాదులు) మాణిక్యమును, 
జయన్తీ రసముతో ముత్యమును, క్షారవర్ష (ద్రవ్యములతో పగడమును, 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర ——-—-—-—-—-—-—-——(23 
ఆవు పాలతో మరకతమును స్వేదనచేసియు, పుష్యరాగమును ఉలవల 
కషాయము నందు సంధానము చేసియు, చి[రికూర రసమునందు 
వజమును, నీలిచెట్టు రసమునందు నీలమును, గోరోచన కషాయమునందు 
గోమేదకమును, త్రిఫలా కషాయమునందు వైదూర్యమును స్వేదనచేసి శు 
ద్ధిచేయవచ్చును. 

మారణ : మణిశిల, గంధకము, తాలకములను లకుచఫల రసము 
నందు మర్దించి దీనికి వజ్రము తప్ప మిగిలిన రత్నములలో ఒకదానిని 
చూర్ణముగా చేసి చేర్చి రి గజపుటములు వేసినచో అది భస్మమగును. 
మూడు సంవత్సరములు పెరిగిన (ప్రత్తిచెట్టు వేరుగాని, ౩ సంవత్సరములు 
పెరిగిన తమలపాకు వేరునుగాని గ్రహించి మెత్తగానూరి దాని మధ్యలో 
వజమునుంచి గోళకముగా చేసి ఎండించి శరావ సంపుటమున పెట్టీ 
గజపుటమునందు పాకము చేయవలెను. ఈ విధముగా ఏడు పర్యాయములు 
చేసినచో వజము భస్మమగును. 

వత్సనాఖి : వత్సనాభిచెట్టుయొక్క ఆకులు వావిలాకులవలె నుండును. 
దూడ యొక్క బొద్దువంటి యాకృతిగల కందముండును. ఈ వృక్షము 
యొక్క పార్వములం దెట్టి వృక్షమును ఉత్పత్తిగా నేరదు. 

శోధనావిధానము : వత్సనాభికందమును చిన్న చిన్న ముక్కలుగా 
చేసి యొక పాత్రయందుంచి, అందు ఆ ముక్కలు ముసుగునంత గోమూకత్ర 
మును బోసి యొక రాత్రి యూరబెట్టవలెను. మరునాడా ముక్కలను వేరొక 
పాత్రలోనికి గ్రహించి యెండబెట్టవలెను. పిమ్మట పూర్వరాత్రియందు వలెనే 
యా ముక్కలను క్రొత్తదగు గోమూత్రమునందుంచి యూరబెట్టవలెను. 
ఇటుల మూడురాత్రులు గోమూత్రమునందూరబెట్టి నాల్గవ దినమునుండి 
తీక్టమగు నెండలో నుంచి బాగుగా నెండించవలెను. ఇటుల జేసినచో 
తప్పక నాభీ పరిశుద్ధమైన యోగములందు ప్రయోగింప అర్హమగును. 

వికారములు : వత్సనాభిని ప్రమాదవశమున అతిమాత్రగా భుజించి 
నచో నట్టి మనుజున కెనిమిది వేగములు సంభవించును. అందు మొదటి 
వేగమున ఉద్వేగమును, రెండవ వేగమున శరీరకంపమును, మూడవ 
వేగ మున దాహమును, నాల్గవ వేగమున భూపతనమును, అయిదవ 
వేగమున ఫేనవమనము (నురుగు (గక్కుట)ను, ఆరవవేగమున 
నంగవైకల్యమును, ఏడవ వేగమున జడత్వమును, ఎనిమిదవ వేగమున 
మరణమును సంభ వించును. ఇట్టి వేగాంతరములను దెలిపి యెనిమిదవ 


23. లా రీపొస్య అపా వైస్య నర్వన్వం 
వేగము సంభవించు టకు ముందుగనే అట్టి వికారములను మంత్రౌ 
షధములచే శమింపజేయు టకు (ప్రయత్నింపవలెను. 

విషవికార శమనోపాయములు : వత్సనాభి నతిమాత్రగా భుజించు 
వలన గలుగు వికారములందు వెంటనే వమనము జేయించవలెను. మేక 
పాలను, వాంతులు నిలిచిపోవువరకు నిచ్చుచుండవలెను. ఎప్పుడు 
వాంతులు నిలిచిపోయిపానము చెడిన మేకపాలు కోష్టమునందు 
స్థిరీభూతమగు నోట అప్పుడు విషవేగము అడ్జిపోయినట్లుగా దెలియవలెను. 
అనగా విషవికార ములు శమించినట్టు దెలియవలెనని భావము. (ఆ. ప్ర.) 


అర్క : వికారములు జిల్లేడుపాలను మాత్రాధికముగా సేవించినచో 
విశేష ముగ వమనములును, విరేచనములును జనించును. అధికముగ 
మూత్రము ప్రవర్తించును. నాలుక యందు తాపము బుట్టును. 


వికార శాన్తి : శీతజలమునందు చక్కెర గలిపి పానము జేయవలెను. 
వస్త్రముచే విసరవలెను. చల్లని నీడయందుండవలెను. ఇటుల జేసినచో 
నర్మ క్రీరాతి యోగముచే గలిగిన వికారములు శమించును. (ఆ.మం.) 


స్నుహి : వికారములు జెముడుపాలను మూత్రాధికముగ సేవించినచో 
కుక్షి యందు అధికమైన తాపమును, విశేషముగ విరేచనములు, 
వాంతులును కలుగును. ఇందు వెంటనే చికిత్సింపవలెను. 


వికారశాన్ని : జెముడుపాల యొక్క అతియోగముచే గలిగిన వికారము 
లను ద్రాక్షపండ్ల రసమును, శీతలజలమును, ఆవుపాలను చక్కెరజేర్చి 
విశేష ముగా పానము జేసిన నయ్యవి శమించును. (ఆ.మం.) 

లాంగలీ : శోధన పొత్తిదుంప నొకదినము గోమూత్రమునందూరబెట్టి 
మరునాడు ఎండలో నెండించిన నయ్యది పరిశుద్ధమగును. 


వికారములు : పొత్తి దుంపయొక్క మాత్రాధిక్యతచే గలుగు వికారములు 
వత్సనాభియందువలెనే జనించును. వీనికి శాన్తిగూడ వత్సనాభి విషము 
నందువలెనే జేయవలెను. (ఆ.మం.) 

గుంజా (శ్వేత) : శోధన గురివిందగింజలను ఒక జాము 
కాంజికముతో డోలా యంత్రమున స్వేదనము జేసిన శుద్ది యగును. 

వికారములు : గుంజావిషాది యోగమున శరీర దౌర్భల్యమును, 
(స్తోత స్సుల నుండి రక్తము బయటకు స్రవించుటయు, తంద్ర, మోహము, 
శరీరమునందంతటను వ్రణములును సంభవించును. 


రహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా. 2వ్‌ 
శాన్తి : చిర్రికూర రసమునందు చక్కెర గలిపి సేవించిన గుంజావిష 


సేవన వలన గలుగు వికారములు శమించును. (ర.రా.) 


కరవీర :శోధన గన్నేరు బీజములకు డోలా యంత్రమున నావుపాలతో 
నొకజాము స్వేదనముచేసిన యయ్యని పరిశుద్ధములగును. 

వికారములు : గన్నేరుపప్పు, నతిమాత్రగా భుజించినచో కోష్టము 
నందు దారుణమైన తాపమును, శూలతో గూడిన వమన విరేచనములును, 
ఆక్షేపక వాతమును సంభవించును. 

విషశాన్తి : గేదె పెరుగునందుగాని, పాలయందుగాని చక్కెర చేర్చి 
పలుమార్లు పానము చేసినను పైవాని యందు జిల్లేడు వేరుపట్ట చూర్ణమును 
జేర్చి పానము జేసినను గన్నేరు విషవికారములు శమించును. 

దస్తీ బీజము: శోధన నేపాళపు గింజల పైనుండు తోలును, 
మధ్యనుండు విషదళ ములను తొలగించి యా బీజములను గేద పేడగలిపిన 
నీళ్ళలో వేసి మూడు దినములుంచవలెను. పిమ్మట వాటి నుష్టోదకముతో 
కడిగి యొక గుడ్డ యందు మూటగట్టి ఖల్వము నందుంచి మెత్తగా 
చితుకగొట్టవలెను. ఇటుల జేసిన అందలి తైలము కొంత వస్త్రమునందు 
లగ్నమగును. పిమ్మట నా పిష్టమును ఒక క్రొత్త కుండకు లోపలి భాగమున 
పూసి యొక రోజుంచినచో అందుండు తైలాంశమునంతను కుడా 
హరింపజేయును. తైలమును కుండ పీల్చుకొనగానే ఈ కల్మము పొడిపొడిగా 
రాలును. ఈ విధముగా జేసిన పిమ్మట నా చూర్ణమును ఖల్వమునందుంచి 
జంబీరములో పలుమార్లు మర్దించవలెను. ఇటుల జేసిన నేపాళపు గింజలను 
యోగములందు జేర్చుకొన నర్షములగును. 

వికారములు : అధికమైన వాన్సి, భ్రాన్తి అధిక విరేచనములు, కడుపు 
నొప్పి, ఉబ్బరింపు, అధిక స్వేదము, దౌర్భల్యము అనునవి దస్తీ విషారి 
యోగ సంభవించును. 

విషశాన్తి : ధనియాల కల్మమును చక్కెరను గలిపి పెరుగుతో జేర్చిత్రాగిన 
దస్త్‌ విషజవికారములు శమించును. 

శోధన : జీడిగింజలను ఇటుకరాయి పొడిలో నుంచి బాగుగా రుద్ది 
నీళ్ళతో కడిగిన నయ్యవి పరిశుద్ధములగును. ఇటుపై విధముగ రుద్దుటకు 
ముందుగా నొక గుడ్డలో మూటగట్టి తడిగల భూమిలో మూడుదినములు 
పాతియుంచుట కూడా సంప్రదాయముగా తెలియ నగును. 


236 లా హస అనపా్‌ వైస్య నర్వన్వం 
వికారములు : భల్లాతకము నధికముగా భుజించినప్పుడు కోష్టము 
నందు వ్రణముతో కూడి తాపము జనించును. దాని రసము చర్మముపై 
తగిలినచో నచ్చట దెబ్బ పగిలి యందుండి (స్రావమేర్పడి యది యెచ్చట 
తగిలిన నచ్చట తిరిగి వ్రణ మేర్చడును. 
విషశాన్తి : చిర్రికూర రసములో చక్కెర జేర్చి పానము జేసిన ఒక 
జాములో విషవికారములెల్ల శమించును. చర్మముపైన బొబ్బలకు నారికేళ 
తైలమును బూసిన అవి శమించును. 
ఇంకను అనేక ధాతు, ఉపధాతు, రత్నములను గూర్చి నాచే 
రచించబడిన “థాతువైద్య” మను [గ్రంథమును చూడగలరు. 


ద్రవ్య గుణకర్మ విజ్ఞానము 


ద్రవ్యమును రస, గుణ, వీర్య, విపాకము, ప్రభావము అను పదార్ధ 
ములు ఆశ్రయించి యుండును. వీనిచే (ద్రవ్యము కర్మను చేయును. 


ద్రవ్యము : దేనియందైతే గుణకర్మలు సమవాయసంబంధంతో ఆశ్ర 
యించి ఉండునో అది ద్రవ్యము అనబడును. ఏ పదార్ధమునందు రస, 
గుణ, వీర్య, విపాకము మొదలగు అయిదు తపాల. ఉండునో అదే 
“ద్రవ్యము” అనబడును. విశ్వమునందు స్టూలముగాని, సూక్ష్మాతి సూక్ష్మ 
మైన ద్రవ్యముగాని పంచీకృత మహాభూతముల ద్వారా నిష్పన్నమగును. 
అందుక అన్ని ద్రవ్యములు పాంచభౌతికములే “వ్యపదేశస్తు భూయశః” 
అను సిద్ధాంతానుసారము అయిదు భూతములు ప్రతి ద్రవ్య నిష్పత్తిలో 
పాల్గొన్నప్పటికీ ఏదో ఒక మహాభూతము ప్రధానముగా ఉండుటచే ఆ 
ద్రవ్యము పార్థివ, ఆప్య, తైజస, వాయవ్య, నాభసములుగా పరిగణించ 
బడును. అట్టి ద్రవ్యము రసాదిగుణము లాధారముగా శరీరముపై వివిధ 
కర్మలను కలుగజేయును: 

రసము : “రస్వతే ఆస్వాద్యతే ఇతిరసః రసనేంద్రియము ద్వారా ఏ 
విషయము (గహింపబడునో దానిని రసమందురు. అనగా ద్రవ్యమునందలి 
మధురాది షడ్రసములను (గ్రహించవలెను. 

కు పునర్వసు ఆ(తేయుడు” రసస సంఖ్య విషయమున కల వివిధ మతము 
లను సమన్వయపరచి మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయములు 
అను రసములు “ఆరేనని” ప్రతిపాదించెను. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(23 


రసము గుణము 

మధుర సిగ, శీత, గురు 
ఆమ్ల సిగ, ఉష్ణ లఘు 
లవణ స్నిగ్ధ, ఉష్ణ గురు 
కటు రూక్ష్మ ఉష్ణ, లఘు 
తిక్త రూక్ష్మ శీత, లఘు 
కషాయ రూక్ష్మ శీత గురు 


మధురరసము : వాతపిత్త హరము, జీవనము, తర్పణము, బృంహ 
ణము, బల్యము, పీణనము, స్తన్యవర్దనము,తృష్టా-దాహ-మూర్చా (ప్రశమ 
నము, రస,రక్త,మాంస,మేదో, అస్థి, మజ్జ, శుక్ర, ఓజోవర్ధకము. 

ఆమ్షరసము : వాతహరము, దీపనము, రోచకము, హృద్యము, 
ఇంద్రియ స్థెర్యకరము, శుక్రనాశకము. 

లవణరసము : వాతహరము, దీపనము, పాచనము, ఛేదనము, 
భేదనమూ కఫాభిష్యందకారకము, రోచకము, శుక్రనాశకము. 

కటురసము : కఫహరము, దీపనము, క్రిమిఘ్నము, రోచనము, 
ఛేదనము, గ్రాహి, కండూహరము, ధాతునాశకము. 

తిక్తరసము : కఫహరము, పిత్తహరము, దీపనము, పాచనము, జ్వర 
హరము, క్రిమి, విషహరము, లేఖనము, గ్రాహి, స్తన్యశోధనయు, దాహ, 
తృష్ణ కండూ, కుష్ట ప్రశమనము. 

గుణము : గుణశబ్దము “గుణ ఆమంధత్రణే” ధాతువునుండి ఉత్పన్న 
మైనది. దేనిద్వారా అయితే లోకము ద్రవ్యమువైపు ఆకర్షింపబడునో దానిని 
“గుణొమందురు. ఏది ద్రవ్యమును ఆశ్రయించి ఉండి క్రియా రహితమై, 
లేదా క్రియ కంటే భిన్నమైనదియు గుణరహితమై మరియు స్వసమాన 
గుణోత్సత్తియందు కారణభూతమై ఉండునో దానిని గుణము’ అందురు. 
బదన్త నాగార్జునుడు ఏతైదే భిన్న భిన్న లక్షణములు కల్లి ఉండునో అట్టి 
దానిని గుణమని' పేర్ళొనెను. 

1. గుణము : పై శేషికగుణములు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 

2. సామాన్యగుణములు - విశంతి గుర్వాది గుణములు పరాది గుణ 
ములు. 


235. లా రహస్య అనిపా వైస్య నర్వీన్వం 
8. ఆత్మగుణములు -ఇచ్చా, ద్వేష, సుఖ, దుఖ, ప్రయత్న బుద్ది. 


గుర్వాది గుణములు : గురు, లఘు, శీత, ఉష్ణ స్నిగ్ద, రూక్ష మంద, 
తీక్ట, స్థిర, సర, మృదు, కఠిన, విశద, పిచ్చిల, శక్త, ఖర, సూక్ష్మ, స్తూల, 
సాంద్ర ద్రవ అను ఇరువదియును సామాన్య లేక క గుణములు సీ 
బడును. 


గురు : శరీరమునకు పుష్టిని కల్గించు శక్తి కల గుణము 

ఉదా : మాష, ఇక్షు 

లఘు : శరీరమును లఘువుగా చేయు శక్తి కల గుణము 

ఉదా : ముద్ద. 

శీత : స్తంభనము చేయు శక్తికల గుణము 

ఉదా : చందన, ఉళిర మొ 

ఉష: స్వేదమును కల్గించు శక్తికల గుణము 

ఉదా : మరిచము, చిత్రకము 

స్నిగ్గ : శరీరమునకు క్లేదనము కల్గించు శక్తిగల గుణము 

ఉదా : తైలము 

రూక్ష : శోషణమును చేయు శక్తి కల గుణము ఉదా: యవలు,ముస్త 
మంద : శమనకర్మ చేయు శక్తికల గుణము ఉదా: ఆమలకీ,అతివిష 
తీక్ష్య : శోధనము చేయు శక్తికల గుణము ఉదా : దన్సీ మరీచము 
స్థిర : ధారణ శక్తికల గుణము ఉదా : ఆస్తి, శుక్తి, బల, అతిబలా 

సర : ప్రేరణచేయు శక్తికల గుణము ఉదా : హరీతకీ, త్రివృత్‌. 


మృదు : శరీరమునకు క సుబశ్వము లేదా స్నిగ్రత్వము కలుగుచేయు 
శక్తి కల గుణము ఉదా : యష్టీమధు, గోధుమ 


కఠిన : శరీరమునకు ధృడత్వము కలిగించు శక్తికల గుణము 
ఉదా : అశ్వగంధ, శతావరి. 

విశద : క్షాళన చేయు శక్తికల గుణము ఉదా : మాంసరోహిణి 
పిచ్చిల : లేపనము చేయు శక్తికల గుణము ఉదా : అస్థిసంహారకము. 
శక్ష్య : రోపణ చేయు శక్తికల గుణము ఉదా వచా, శిలాజిత్తు 


రహిస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం ———239 
సూక్త : వివరణ (ప్రోతస్సులను వికశింపచేయు) శక్తికల గుణము 


ఉదా : ఏరండతైలం, లవణం. 

స్థూల : సంవరణ(సోతోరోదము) కలుగచేయు శక్తికల గుణము 

ఉదా: దధి, పిణ్యాకము 

సాంద్ర : ప్రసాదన (శరీరావయవములకు) కలుగుచేయు శక్తి కల 
గుణము ఉదా : కాకోలీ, క్రీరకాకోలి. 


ద్రవ : విలోదన (వ్యాపించు) శక్తికల గుణము ఉదా : జలము. 


వీర్యము : “వీరయతే కర్మసమర్జోభవతి అనే నేతి వీర్యం” దేని ద్వారా 
(ద్రవ్యము కర్మను చేయుటలో సమర్ధవంతమగునో దానిని వీర్యమందురు. 
“యేన కుర్వనితత్‌ వీర్యం” అను చరకాచార్యుని సూత్రప్రకారము ఏ శక్తి 
ద్వారా ద్రవ్యము కర్మను చేయునో దానిని వీర్యమందురు. 

ద్వివిధ వీర్యములు : ప్రపంచమునందలి అన్ని ద్రవ్యములు పాంచ 
భౌతికములైనప్పటికీ అగ్ని మరియు సోమమలు విశేషాధిక్యత కల్లి ఉ 
౦డును. కాలము కూడా ఆదాన (ఆగ్నేయ) విసర్గ (సౌమ్య) భేదముచే 
రెండు రకము లుండుటచే అగ్నిగుణప్రధాన ఉష్ణ మరియు సౌమ్యగుణ 
ప్రధాన శీత అను రెండురకముల వీర్యములను అంగీకరింపవచ్చును. 

వీర్యకర్మలు ఉష్టవీర్యము, వాతకఫశామక, పిత్తకర, పాచన, దహన, 
మూర్చ, స్వేదన, భ్రమ, తృష్టా గ్లాని ఉత్పాదక, వమన, రేచనకర, విలయన 
కర్మలు గలిగియుండును. 

శీతవీర్యము : పిత్తశామక, కఫ- -వాతవర్ధక, (ప్రహ్లాదన, ప్రసాదన, 
స్థిరీకరణ, జీవన, స్తంభన, క్లేదన, విష్యందన కర్మలు కలిగియుండును. 


విపాకము : “విశిష్టః జరణ నిష్టాకాలే రసవిశేషస్యపాకః ప్రాదుర్భావః 
విపాకః” (ప్రశస్తపాద) పాకక్రియ అంతమునందు ఉత్పన్నమైన రస వశష 
మును విపాకము అందురు. జఠరాగ్ని వ్యాపారము సమాప్తమైన తర్వాత 
ఉత్పన్నమైన రస విశేషమును విపాకము అందురు. ఆచార్య నాగార్జునుడు 
పరిణామ లక్షణమును విపాకముగా పేర్మొనెను. 

చరకుడు, వాగ్భటుడు, పరాశరుడు మున్నగు ఆచార్యులు విపాకమును 
మధు, ఆమ్ల, కటు అను మూడురకములుగా పేర్శొనిరి. మధుర, లవణరస 
ములు కలసి మధురవిపాకమును, ఆమ్షరసము ఆమ్లవిపాకమును, తిక్త, 


240 లా రీపొస్య అనపా్‌ వైస్య సర్వస్వం 
కటు, కషాయ రసములు కటువిపాకమును పొందును. రసానుసారముగా 
విపాకము వివరింపబడుట చేత దీనికి రసవిపాకపాకము అని కూడా 
అందురు. సుశ్రుతుడు, నాగార్జునాది ఆచార్యులు విపాకమును గురు 
మరియు లఘువులుగా పేర్మొనిరి. సుశ్రుతాచార్యుల గురు విపాకమును 
మధుర విపాకమని, లఘువిపాకమును కటువిపాకమని పేర్మొనెను. 
నాగార్జునుడు శీత, స్నిగ్ధ, లఘు, రూక్షాది గుణములను విపాకమునకు 
కారణముగా పేర్శొనెను. 


విపాకము గుణము శోషకర్మ  ధాతుకర్మ మలకర్మ 


మధుర స్నిగ్గ, గురు కఫవర్ధక శుక్రల సృష్టవిణ్మూత్ర 

ఆమ్ల స్నిర్ధలఘు పిత్తవర్ధక శుక్రహర సృష్టవిణ్మూత్ర 

కటు రూక్షలఘు వాతవర్ధక శుక్రహర బద్ధవిణ్మూత్ర 
రసవర్ధక 

గురు - వాత,పిత్తహర _ - సృష్టవిణ్మూత్ర 

లఘు - కఫఘ్నువాతపిత్త  - బద్ధవిణ్మూ(త్ర 
వరక 


(థు 

ప్రభావము : “ప్రభవతి సామర్థ్య విశిష్టం భవతి ద్రవ్యమనేన ఇతి 
ప్రభావః” దేనిద్వారా ద్రవ్యము విశిష్ట సామర్థ్యము లేదా శక్తిని కల్గి ఉం 
డునో దానిని ప్రభావమందురు. ద్రవ్యమునందు రస, వీర్య, విపాకాదులు 
సమానముగా ఉండి, కర్మయందు విశిష్టత ఉన్నచో దాని కారణమును 
ద్రవ్యగత (ప్రభావమే అయి ఉండును. 

చిత్రక, దన్లీ రసము (కటు), విపాకము(కటు), వీర్యము (ఉష్ణ) 
పరసర్పరము సమానమైనప్పటికీ దన్తీ రేచనము చేయును. కాని చిత్రకము 
నందు ఆ కర్మలేదు. దన్తీయొక్క రేచకత్వమునకు ప్రభావమే కారణము, 
విషము యొక్క విషహరత్వము, ఊర్ద్వ, అధోభాగహరకర్శలు, మణిధారణ 
మొదలగునవి ప్రభావము ద్వారా పనిచేయును. 

'సుశ్రుతాచార్యులు' ప్రభావమును “అమీమాంస్య “అచిన్య” అను శబ్ద 
ముల ద్వారా వర్ణించెను. అరుణదత్తుడు ద్రవ్యగత వీర్యవిపాకాదులను 
అధిగమించి పనిచేయు ద్రవ్య స్వభావమును ప్రభావముగా పేర్మొనెను. 
“చక్రపాణిదత్తుడు” వీర్యమును చిన్య, అచిన్య అను రెండు విధములుగా 
విభజించి అచిన్యమును ప్రభావముగా పేర్మొనెను. 


రీహిన్య అనుపాన్‌ వైస సర్వీస్వర —————(21 

ద్రవ్య కర్మలు : కర్మ “క్రియతే ఇతికర్మ” ఏదైతే చేయబడునో దానిని 
కర్మ అందురు. సంయోగ విభాగములకు కారణమై ద్రవ్యమును ఆశ్రయించి 
ఉండు దానిని కర్మ అని చరకాచార్యుడు పేర్మొనెను. 

ద్రవ్యగుణ శాస్తమందు వమన, విరేచన, దీపన, సంగ్రాహక మొదలగు 
నవి కర్మ శబ్దముచేత (గహించబడినవి. 

సంశోధనము, సంశమనము అను భేదముచేత కర్మను రెండు విధము 
లుగా విభజించవచ్చును. శరీరముపై ప్రయోగించిన జెషథధము దోష, ధాతు, 
మల, స్రోతస్సులపై పనిచేయును. 

శాస్తమునందు ఉదహరించిన కొన్ని ద్రవ్య కర్మలు 

1. దీపనము : జరఠరాగ్నిని ప్రదీప్తము చేసెడి ద్రవ్యము దీపనీయమన 
బడును. ఆమమును పచనము చేయకుండా అగ్నిదీప్తి మాత్రము చేయు 
ద్రవ్యము దీపనీయముగా శారంగధరాచార్యులు పేర్కొనినారు. ఉదా : 
మిగ్రి 

2. పాచనము : ఆమమును పచనము గావించి, అగ్నిదీప్తి చేయదో 
దానిని పాచనము అందురు. ఉదా : నాగకేసరము. 


తి.గ్రాహి : అగ్నిదీప్తిని కలుగజేసి ఆమపాచకముగా పనిచేసి ఉష్ణ 
గుణము వలన ద్రవరూప మలాదులను శోషింపచేయునది. ఉదా: శొంఠి, 
జీరకము. 

4.స్తంభనము : ద్రవ్యముల యొక్క గతి, చలత్వము (రక్తం:పిత్తం 
మొ) ఆపు ద్రవ్యమును స్తంభనకరము అందురు. ఉదా : కుటజ 

ర్‌. అనులోమన : మలములను పాకమొనర్చి బంధములను ఛేదించి 
అధోమార్గం ద్వారా బయటకు పంపు ద్రవ్యము. ఉదా : హారీతకి. 

6. స్రంసనము : కోష్టమునందు అంటుకుని ఉన్న పచ్యమాన మలము 
లను పాకము చేయకుండగనే బయటకు వెడలింపచేయు దానిని (స్రంసనము 
అందురు. ఉదా : అరగ్వద 

7. భేదనము : పిండితరూప మలమును ద్రవరూపములో మార్చి 
బయ టకు వెడలింప చేయు దానిని భేదనమందురు. ఉదా: కటుకరోహిణి 

8. సంశోధనము : మలసంచయమును (పురీషాది మలములు, దోషా 
దులు) స్వస్థానము నుండి విడదీసి ఊరీ, అధో మార్గముల ద్వారా బయ 
టకు పంపునది. ఉదా : దేవదాలీఫలము. 


242. లాలా రహస్య టపా వైష్య సక్వీస్వం 

9. సంశమనము : దోషములను వమన, విరేచనాదుల ద్వారా బయ 

టకు పంపక, సామాన్యవస్థలో యుండెడి దోషములను ప్రకోపింపచేయక, 

(ప్రకుపిత దోషములను మరల సమావస్థకు తీసుకువచ్చు ద్రవ్యము. ఉదా: 
గుడూచీ. 

10. ఛేదనము : శరీరమునందు సంచయము చెందిన మరియు 
అంటుకొని ఉన్న దోషాదులను బలవంతముగా వేరు చేయునది. ఉదా: 
మరిచము. 

11. లేఖనము : రసాది ధాతువులను మరియు మలములను శోషింప 
చేసి కృశత్వము కలుగజేయు ద్రవ్యము. ఉదా : వచా, యవ, క్షాద్రం(తేనె). 

12. వ్యవాయి : ముందుగా సర్వశరీరమునందు వ్యాపించి తరువాత 
పాకమును పొందు ద్రవ్యము. ఉదా : బంగు, అహిఫేసం. 

13. వికాశి : ధాతువులనుండి ఓజస్సును విభజించి సంధి బంధము 
లను శిధిలముచేయు ద్రవ్యమును వికాశి అందురు. ఉదా : వక్క 

14. మదకారి : తమోగుణ ప్రధానముగ బుద్ధిని నశింపచేసి మదమును 
కల్గించు ద్రవ్యము. ఉదా : మధ్యం, సుధ. (సుర) 

15. అభిష్యంది : పిచ్చల, గురు గుణముల వలన రసవహసిలను 
అడ్డగించి శరీరమునందు గురుత్వమును ఉత్పన్నము చేయు ద్రవ్యము. 

ఉదా : దధి. 

16. ప్రమాధి : వీర్యముచే ప్రోతస్సులందుగల మలములను బయటకు 
వెడలింపచేయు ద్రవ్యము. ఉదా : మరిచము. 

17. యోగవాహి : గుణములను విడువక దానితో కూడియున్న వస్తు 
గుణములను వృద్ధిపరచు ద్రవ్యము. ఉదా : మధు. 

18. జీవనీయము : జీవితము (ఆయువు) నకు హితమైన ద్రవ్యము. 
ఉదా : జీవకము. 

19. బృంహణీయము : శరీరమునకు పుష్టిని, లావును కల్గించు 
ద్రవ్యము. గురు, శీత, మృదు, స్నిగ్ధ, బహుల, పిచ్చిల; గుణములు కలిగి 
యుండును. ఉదా : అశ్వగంధ 


20. బల్యము : శరీరము యొక్క బలమును వృద్ధి చేయునది బల్యము. 
ఉదా : శతావరీ, అశ్వగంధ, బలా. 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ఆ 243 


21. రసాయనము: శరీరమందలి వ్యాధిని నశింపచేసి ముసలితన 
మును పోగొట్టునది రసాయనము. ఉదా : గుడూచీ, హరీతకీ, గుగ్గులు. 

22, వయఃస్థాపనము : తరుణావస్థను (యవ్వనమును) స్థిరముగా 
ఉండునట్లు చేయు ద్రవ్యము. ఉదా : ఆమలకీ, హరీతకీ, గుడూచీ. 

23. వాజీకరణము-వృష్యము : ద్రవ్య సేవనచే స్రీలయందు హర్షము, 
పురుషుడు అశ్వమువలె రతియందు ప్రవర్తించునో దానిని వాజీకరణము 
లేదా పృష్యము అందురు. ఉదా: నాగబలా, కపికచ్చు బీజం. 


మూలికల గుణ కర్మలు 


హరీతకీ : కరక్కాయ త్రిదోషహరము, అనులోమనము, దీపనము, 
మేధ్యము, రసాయనము, చక్షుష్యము, క ప్రజాస్థాపనము 
హరీతకీ నమిలి తినిన దీపనంగాను, నూరి సేవించిన రేచనముగాను, 
ఉడికించి తినిన గ్రాహిగాను, వేయించి సేవించిన ఎడల త్రిదోషహరముగా 
పనిచేయును. 

ప్ర.వా : పాండు, కామలా, అరస్సు, నేత్రరోగము, ప్రమేహము, 
కాసశ్వాస, జ్వరము. 

విభీతకీ : తానికాయ కఫపిత్తహరము ఛేదనము, చక్షుష్యము, కేశ్యము, 
మదకారి (ఫలమజ్ఞా), చరకుడు విఖీకీ రస, రక్త, మాంస, మేదోధాతుగత 
దోషములను హరించునదిగా పేర్శొనెను. ప్ర.వ్యా : శ్వాస, కాస, అశ్య్మరీ, 
అతిసారం. 

అమలకీ : ఉసిరికాయ, త్రిదోషహరము, చక్షుష్యము, వృష్యము, 
వయః స్థాపనము, రసాయనము, ప్ర.వ్యా: ప్రమేహ, ప్రదర, జ్వర, అతిసార, 
కాస, కుష్ట 

శుంరీ : ఎండించిన అల్లము వాతకఫహరము, దీపనము, భేదనము, 
ప్ర.వ్యా : కాస, శ్వాస, అనాహము, ఉదరము, శ్లీపదము, కామలా 

ఆరక : అల్లము, ప్ర.వ్వా; కాస, శ్వాస, ఆనాహము, ఉదరము, 
కామలా 


24 రహస్య అపాన్‌ వైష్య నర్వీన్వం 
దీపన, రేచన రేచనకర్శలు గలిగియుండును. అనాహము, గుల్మము, శ్వాస, 


కాస, క్షయ, ప్లీహవృత్తిని మావృద్ధినివారించును. పిప్పలీ గుణకర్మలు 
గలిగియుండును. 

చవ్యము : ఇది పిప్పలీ గుణకర్మలు గలిగియుండి అర్శస్సు 
రోగమునందు విశిష్ట గుణము గలిగియుండును. 

చిత్రక-(చిత్రమూలము) వాత శ్లేష్మ హరము, దీపనము, పాచనము, 
గ్రాహి, రసాయనము, ప్ర.వ్యా అర్శస్సు, గ్రహణీ, అతిసారం. పాండు. 
ధాన్యక (ధనియాలు) : త్రిదోషహరము, గ్రాహి, దీపనము, పాచనము, 
ప్ర.వ్యా, దాహ, తృష్ణా, కాస, శ్వాస, జ్వరం, చర్జి. 

ఆజమోద : అజామోద విత్తులు కఫవాతహరము, దీపనము, పృష్యము, 
బల్యము, హృద్యము, విదాహి, ప్ర.వ్యా : శూల, హిక్కా అధ్మానము, 
కృమి, ఛర్ది, వస్తిరుజ. 

జీరక : (జీలకర్ర) కఫవాతశామకము, దీపనము, పాచనము, గ్రాహి, 
బల్యము, చక్షుష్యము, గర్భాశయ శుద్ధికరము, విషహరము, వృష్యము. 

ప్ర.వ్యా : అరుచి, అతిసారము, గ్రహణి, శూల, అధ్మాన విషమజ్వరం 

కృష్ణజీరక § (కృష్ణజీలకర్ర) కఫహరము, దీపనము, పాచనము, గ్రాహి, 
మేధ్యము, చక్షుష్యము, గర్భాశయ విశోధనము. ప్ర.వ్వా విషమజ్వరము, 
అతిసారము, ప్రతిశ్వాయ గుల్మము, ఛర్జి. 

హింగు : (ఇంగువ) కఫవాతశామకము, పిత్తవర్ధకము, హృద్యము, 
చక్షుష్యం ఆర్తవజననము, బల్యము, భేదనీయము, అనులోమనము. ప్రవ్వా 
శూల, ఆర్తవరోగం. అపస్మారం, మూర్చా, (క్రిమిదంత. 

వచా : వస కఫవాత శామకము, మేఢ్యము, లేఖనీయము. ప్ర. వ్యా. 
ఉన్మాద అపస్మార, కచ్చు, విచర్చికా, జ్వరం 

మేధికా : మెంతులు వాతకఫ శమనము, దీపనము,రక్తపిత్త ప్రకోప 
కము. ప్ర.వ్యా (ప్రమేహం, శూల, అరుచి, జ్వరము, ప్రవాహిక. 

మధుస్నుహి : ఫిరంగి చెక్క ్రిదోషశామకము, దీపనం, మూత్ర 
పురీష గుహ్యఫిరంగిరోగము, అపస్మార, ఉన్మాదము, తనువేదన, విబంధం. 

విడంగ : వాయువిడంగము వాతకవవారము, దీపనము, 
కృమిఘ్నము, విషహరము. ప్ర.వ్యా: క్రిమి కుష్ట శూల, గర్భనిరోధకము 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర ఎాలాలాలాలాలాలాలాలాలాలాాాో.. 245్‌ 

యష్టీమధు : అతిమధురము టత్రిదోషహరము, వర్ణము కంఠ్యము, 
జీవనీయము, రసాయనము, వృష్యము, చక్షుష్యము. (ప్ర.వ్యా రక్తపిత్తం, 
పరిణామశూల, దాహం, తృష్ణా. 

ఆరగ్వధ : రేల కఫ పిత్తహరము, సంస్రనము. ప్ర.వ్యా. కుష్టం, 
కామలా, ఆమవాత, వాత, రక్తము, జ్వరము. 

కటుకా : కటుకరోహిణి ప్ర.వ్యా : విషజ్వరము, కామలా, కాస, 
శ్వాస ఉదరము. ఇది కామెర్ల వ్యాధికి మంచి బెషధము. 

కిరాతతిక్తా : నేలవేము కఫపిత్త శామకము, సారకము, స్తన్యశోధనము, 
నిద్రాహరము. (ప్ర. వ్యా: సన్నిపాతజ్వరం, రక్తపిత్తము, కాస, శ్వాస, దాహం 

పర్పాటకము : పర్పాటకము కఫపిత్తశామకం, గ్రాహి, తృష్ణా నిగ్రహణ 
ప్ర.వ్యా పిత్తజ్వరము, తృష్ణా, (భ్రమ, అరుచి. 

ఉదీచ్య : కురువేరు దీపన, పాచనముగా పనిచేయును. 

(ప్రవ్యా : అరుచి, అతిసారము, హృద్రోగము, విసర్పము. 

ఉశీర : వట్టివేరు కఫపిత్తహరము, పాచనము, స్తంభనము 

ప్ర.వ్యా : జ్వరం, రక్తపిత్తం, దాహం, తృష్ణా, ఛర్జి 

జటామాంసీ : జటామాంసీ (తిదోషహరము, మేధ్యము, బల్యము. 

ప్ర.వ్యా : ఆక్షేపకవాతం, కుష్టము, విసర్పము, ఇది రక్తపోటునందు 
బాగా పని చేయును. 

శధీ : కపూరకచూరీ, కఫవాతశామకము, గ్రాహి. 

ప్ర.వ్యా : కాస, శ్వాస, హిక్కా ప్రతిశ్యాయము 

ప్రియంగు : పేంఖణము కఫ పిత్తహరము, పురీిషసంగ్రహణీయ, 
మూత్ర విరజనీయ, ప్ర.వ్యా : రక్తాతిసారం, రక్తపిత్త జ్వరం, దాహం, 
తృష్ణా. 

తాలీసపత్రి : తాళలీసపత్రి, కఫవాతహరం, దీపనం, హృద్యం, స్వర్యము 

ప్ర.వ్వా: అరుచి, అగ్నిమాంద్య, శ్వాస,కాస, హిక్కా 

కంకోల : తక్కోల, హృద్యముగా పనిచేయును. 

ప్ర. వ్యా: అస్యదౌర్దంధ్యము, హృద్రోగము, అంధత్వము, వాతరోగము 

బిల్వ : మారేడు వాతశ్లేష్మ హరం, దీపనం, పాచనం, గ్రాహి. 

ప్ర.వ్యా: అతిసారం, గ్రహణీ, శోథ. 


246 హాస్య అనపాన్‌ వైష్య నర్వీన్వం 
కాశ్మరీ : పెగ్గుమ్ముడు దీపనము, పాచనము, మేధ్య, ఖేటన కర్మలుగ 


గలిగి యుండును. తృష్ణా, శూల, అర్భస్సు, దాహ,జ్వరములను పోగొట్టును. 

పాటలా : కలిగొట్టు త్రిదోషహరముగా పనిచేయును. అరుచి, శ్వాస, 
శోధ, హిక్మాహరముగా పనిచేయును. 

శ్యోనాక : దుందిలము కఫవాతశామకం, దీపనం, గ్రాహి 

ప్ర.వ్యా : అతిసారం, ఆమవాతం, కాస, శోథ 

బృహతీ : పెద్దములక కఫవాతహరము, పాచన, గ్రాహి, హృద్యము. 

ప్ర.వ్యా కాస, శ్వాస, అశ్ళరీ, జ్వరం, శోథ 

కంటకారీ : నేలవాకుడు కఫహరము దీపనం, పాచనం, శుక్రరేచకం, 
మూత్రలం అశ్యరీ బేధనం. ప్ర.వ్యా : కాస, శ్వాస, హిక్కా అశ్యరీ, మూత్ర 
కృ్చము. 

గోక్షుర : పల్లేరు వాతపిత్తశామకము దీపనం, హృద్రోగము, 
వస్తిశోధనం, రసాయనము. ప్ర.వ్యా: అశ్యరీ ప్రమేహ, మూత్రకృవ్చము. 

పృశ్నిపర్ణి : ముయ్యాకు పొన్న (తిదోషహరము, వృష్యము, (గ్రాహి. 

ప్ర.వ్యా : అతిసారం, కాస, శ్వాస, శోధ 

శాలపర్ణి క కోలపొన్న (తిదోషహరం, బల్యం, వృష్యం, బృంహణం, 
రసాయం. (ప్ర.వ్యా : శోథ, అతిసారం, కాస, శ్వాస, మూఢగర్భం 

వాసా : అడ్డసరం కఫపిత్తహరం, స్వర్యము, హృద్యం 

ప్ర.వ్యా : శ్వాస, కాస, రక్తపిత్తం, జ్వరం, క్షయ 

ధత్తూర : ఉమ్మెత్త కఫవాత శామకం, విషఘ్నుం. 

ప్ర.వ్యా : శ్లీపదం, ఇంద్రలుప్తం, కాస, శ్వాస 

కరవీర : తెల్ల (ఎర్ర) గన్నేరు, కఫవాతశామకం, కుష్టఘ్నం, వ్రణశోధ 
నం, (వ్రణరోపనం, చక్షుష్యం. 

ప్ర.వ్యా: కుష్టం, అశ్యరీ, ఉపదంశం, ఇంద్రలుప్తం, పాలిత్యం 

ఏరండ : ఆముదము, కఫవాత శామకము, రేచనం, త్వచ్యం, వృష్యం. 

ప్రవ్యా : గుల్మం, ఆనాహ, కటిశూల, ఆమవాతం,ఉదరం 

శిగ్రు : మునగ కఫవాత శామకం, చక్షుష్యం, హృద్యం, శుక్రలం, 
(గాహి, దీపనం, విదాహికర. ప్ర. వ్యా (క్రిమి, కండు, శిరఃశూల, అశ్ళరీ. 


కహన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 247 
హరేణుకం : దిపన, మేధ్య వాచన, గర్భవాతస కర్మలు గల్లియుండును. 


ప్ర.వ్యా : తృమ్హా, కండూ 

నిర్లుండి : వావిలి, కేశ్యం, చక్షుష్యం, ప్ర.వా. ఆమవాతం, గృధ్రసీవాతం, 
క్రిమి, కుష్టం 

శారిబా : సుగంధిపాల త్రిదోషహరం,గ్రాహి 

ప్ర.వ్యా : వ్రణ,శ్వాస, కాస, క్రిమిదంతం, అతిసారం 

భృంగరాజ : గుంటగలగర కఫవాతహరం, బల్యం,రసాయనం, కేశ్యం, 
చక్షుష్యం. ప్ర.వ్యా : కాస, శ్వాస, ఆమ్లపిత్తం, అతిసారం, కుష్టము. 

భూమ్యామలకీ : నేల ఉసిరి కఫపిత్తశామకం, రేచనం. 

ప్ర.వ్యా : పాండు, కామలా, కాస, శ్వాస, ప్రమేహము, కామెర్లు లందు 
బాగాపనిచేస్తుంది. 

త్రివృత్‌ : తెగడ కఫపిత్తహరం, రేచనం 

ప్ర.వ్యా : పాండు, కామలా, శోథ, ఉదరం, అర్భస్సు 

అర్జున 3 తెల్లమద్ది, కఫపిత్తహరం, హృద్యం, ఉదర్ధప్రశమనం, (వ్రణ 
శోధనం, రసాయనము. 

ప్ర. వ్యా: హృద్రోగం, రక్తపిత్తం, రకాతిసారం, (ప్రమేహం, క్షయజకాస, 
కాండభగ్నము. ఇది గుండె జబ్బులకు దివ్వౌషధము. 

దంతీ : కఫహరం, దీపనం, రేచనం. 

ప్ర.వ్యా 3 కుష్టం, కండు, ఉదరం, శోథ, అర్భస్సు 

ఖదిర : చంద్ర కఫవాతహరం, దీపం, పాచనం. 

ప్ర.వ్యా : గుల్మం, ప్లీహం, ఉదరం, క్రిమి, వ్రణం, అన్ని చర్మవ్యాధు 
లందు బాగా పనిచేస్తుంది. 

అశోక : అశోక పిత్తహరం, గ్రాహి, వర్ణం, హృద్యం 

ప్ర.వ్యా : రక్తప్రదరము, దాహం,తృష్టా, స్త్రీలకు వచ్చు తెల్లబట్ట ఎర్ర 
బట్టలందు బాగా పనిచేస్తుంది. 

గుడూచీ : తిప్పతీగె (తిదోషహరం, రసాయనం, గ్రాహి, దీపనీయం, 
మేధ్యం. 

ప్ర.వ్యా : జ్వరం, పాండు, కామలా, దాహం, తృష్ణా, వాతరక్త, 
ఆమవాత 


246 రహస్య అటపాన వ్య సక్వీస్వం 
మాషపర్ణి : కారుమినుము వాతపిత్త హరం, శుక్రజననం, జీవనీయం 


బల్యం. ప్ర.వ్యా : జ్వరం, శోథ, గ్రహణీ 

కుటజ : కఫపిత్తహరం, దీపనం, గ్రాహి, ప్ర.వ్యా : రక్తార్శస్సు, రకాతీ 
సారం, అశ్ళరీ, మూత్రకృ(చ్ల్చం, అమీబియాసిస్‌, రక్తంకారే మొలల వ్యాధు 
లందు బాగా పనిచేయును. 

కపికచ్చూ : వాతపిత్తహరం, బల్యం, బృంహణం, వాజీకరణ, 
మూత్రలం, స్తన్యజననం. ప్ర.వ్యా : వాతవ్వాధి, క్రిమి, కష్టార్తవము, రక్తపిత్తం. 

చంగల్వకోష్ట : చంగల్వకోష్టు వాతహరం, శుక్రలము, లేఖనీయము, 
ప్ర.వ్యా : ఉన్మాద, అపస్మార, కాస, శ్వాస, హిక్కా కుష్ట 

పాషాణభేద : కొండపిండిచెట్టు 

(ప్ర.వా: అశ్యరీ, మూత్రకృవ్చము, ప్రమేహం, యోనిరోగం, మూత్రం 
లోని రాళ్ళు కరగించుటకు దివ్యౌషదము. 

భస్మాలు వాటి రంగులు, పరీక్షలు 
జ్వాలా పరీక్ష (లోహాలకు) 


1. స్వర్ణం లా పసుపు రంగుజ్వాల 
2, రజితం - శ్వేత 

8. తామ - నీలం 

4. తీక్షలోహం - కృష్ణవర్ణ 

ర. వంగం - కపోత 

6. నాగం - ధూమ 

7 శిలాజిత్‌ - ధూమ 

ది. లోహం - కపిల 

9. అయస్మాత - ధూమ 

10. తుత్తం - లోహిత 

11. వజం ఆ వివిధ వర్ణాలు 

12. అట్రక సత్వం - పాండు, పీతవర్ణాలు 
13. సుద - రక్తవర్ణం 

14 సర్జిక్షారం - పీత 

15. యవాక్షారం - యశదనీలవర్ణం 
16. ఖర్చర - నీల 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 249 
కజ్జలి పరీక్షలు : 

1.ఖజ్జలబాస 2 సలక్షణ 3౩ అంజన సదృశ లక్షణ 4. రేఖాపూర్ణత 
5 నిశ్చంద్రిక 6 జలపరీక్ష 7 లోహపరిక్ష 8 అగ్నిపరీక్ష 


భస్మాలు-వాటి సాధారణ రంగులు 


1. రసం (పాదరసం) - శ్వేత, రక్త, పీత, కృష్ణ 
2 స్వర్ణం - శ్వేత, రక్త, కృష్ణ, సంపెంగ 
3. రజత - శ్వేత, రక్త 

4. తామ - నీల, హరిత, శ్వేత, కృష్ణ 
ర్‌. వంగం - శ్వేత, యశద్‌ పీత 

6. నాగం - శ్వేత, రక్త, కృష్ణ 

7. యశదం - శ్వేత 

రి. లోహం - కృష్ణ, రక్త 

9. అ(భ్రక - శ్వేత, రక్త సింధూరం 
10. మాక్తిక - రక్త 

11. వైక్రాంత - శ్వేత 

12. విమల - శ్వేత 

13. శిలాజిత్‌ - కృష్ణ 

14. కర్పూర శిలాజిత్‌ - శ్వేత 

15. తుత్త - శ్వేత, రక్త, సింధూరం 
16. చపల - శ్వేత 

17. కర్పూర పీత, శ్వేత 

18. రజితమాక్షికం - కృష్ణ, రక్త కృష్ణ 
19. గంధక - పీత, శ్వేత, రక్త, కృష్ణ 
20. గైరికా రక్త 

21. కాసీసం - రక్త, శ్వేత 

22. హరితాళం- శ్వేత, పీత, రక్త 

28. మనళ్ళిల - శ్వేత, పీత్ర, రక్త 

24. _ ప్రోతాంజనం - శ్వేత 


250 
25. 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 
44. 
45. 
46. 
47. 


రీహన్మ్య ఆనుసాఫ వైన్యీ సర్వీస్యం 


నీలాంజనం - రక్త, శ్వేత 
కాంక్షి - శ్వేత 

గౌరిపాషాణం - శ్వేత 
నవాసారం - శ్వేత 

కపర్థిక - శ్వేత 

గిరి సింధూరం - రక్త 
హింగుల - శ్వేత, రక్తభ 
మృదారుశింగు - రక్తభ, కృష్ణ 
మాణిక్యం - శ్వేత 

వైక్రాంతం - శ్వేత 
సూర్యకాంత ఆ శ్వేత (ఎరుపు) 
వజ - శ్వేత 

ముక్తా - శ్వేత 

చంద్రకాంత - శ్వేత 
రాజావర్తము - కృష్ణాభ 


గరుడ - కృష్ణాభ 
పుష్యరాగం - శ్వేత 
మహానీలం - శ్వేత 
పద్మరాగం - శ్వేత, రక్తభ 
(ప్రవాళం - శ్వేత 
వైడూర్యం - శ్వేత 
నీలమణి - శ్వేత 
గోమేధికం - శ్వేత 


పైవి ఏమీ కలపకుండా కేవలం మూలికలలో 1 లేదా 2 పుటాలు 


వేసినపుడు కనిపించే రంగులు. వీటిలో ఏదైనా ధాతువులు కలసినచో 
రంగు మార్పు కాగలదు. కావున గమనించగలరు. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వీస్యం 


భస్మాలు - వాటి వర్ణరూప రస గంధాధులు 


భస్మం వర్ణం/రూపం 

అ(భ్రకం అరుణ,నిశ్చంద్రిక 
శ్వేతం,పద్మరాగ 

హరితాళం శ్వేత 

మనశిల శ్వేత 

స్వర్ణమాక్షికం అరుణప్రభ 

రౌప్యమాక్షికం అరుణప్రభ 

ఖర్చర పీత,గులాబి 

తుత్త శ్వేత 

కర్పూర శ్వేత 

గోమూత్ర క్రిష్ణ 

(ప్రవాళ శ్వేత 

మౌక్తిక శ్వేత 

శంఖ శ్వేత 

కపర్థ శ్వేత 

శుక్తి శ్వేత 

వజ శ్వేత 

వైడూర్య పీతభ, శ్వేత 

గోమేధ శ్వేత 

ఇంద్రనీల శ్వేత 

మరకత శ్వేత 

సువర్ణ రక్త, శ్వేత 

రజిత శ్వేత,రక్త 

తామ(మారిత) శ్వేత, కృష్ణ, నీల 

తామ(జారిత) నీల 

కషాయ,మధుర,తిక్త 

లోహ అరుణ(ప్రభ 

వంగ శ్వేత, యశద్‌పీత 
గులాబి,ఖటికప్రభ 

నాగ పీత, శ్వేత 

యశద పీత, శ్వేత 


రసం 


శ్వేత, రక్త, పీత, కృష్ణ 


251 


రసము 
కషాయరసం 


కటు 

విరసం 
కషాయ, స్వాధు 
కషాయ, స్వాధు 
కషాయ 
కషాయ,క్షార 
కటు, తిక్త 
కటు, తిక్త 

కటు 
యశదకటు 
కటు 

కటు 

కటు 
సాధురహిత 
ఆమ్ల 

ఆమ్ల 


తిక్త 

మధుర 
కషాయ,తిక్తస్వారు 
స్వాదు,కషాయ 


కషాయ 


మధుర,కషాయ 
కషాయ 


259200 రహస్య అపా వైష్య సర్వీస్వం 


రోగాలు- లక్షణాలు- చికిత్సలు- బెషధాలు-పత్యావథ్యాలు 


అగ్నిమాంద్యము (అజేర్ణము) 

జఠరాగ్ని మందగించుట వలన జీర్ణశక్తి మందగించి ఆహార పాచనము 
చేయుశక్తి కోల్పోవుటను అగ్నిమాంద్యము అంటారు. పదమూడు రకముల 
అగ్నులలో జఠరాగ్ని అత్యంత ముఖ్యమైనది. దీని ప్రభావము వల్ల ఇతర 
అగ్నులు దూషించబడతాయి. కావున చికిత్స అవసరము. 

లక్షణాలు : అజీర్ణము, ఆకలి తక్కువగా వుండుట, వైరస్యము, లాలా 
జలము ఊరుట, పులుపు త్రేన్పులు వచ్చుట, కడుపు భారముగా ఉండుట 
ఇవి అజీర్ణ లక్షణాలు. 

చికిత్స : అగ్నిమాంద్య చికిత్సలో వాడబడు బెషధములు అగ్నిని పెంచి 
దూషితకఫమును తగ్గించు గుణమును కల్లి ఉండవలెను. 

బెషధయోగములు : లవణభాస్మర చూర్ణం, హింగ్వాష్టక చూర్ణం, 
పాచనలవణం, అజమోదాది చూర్ణం, తేకరాజమరీచ చూర్ణం, శివక్షార 
పాచనచూర్ణం, అగ్నితుండివటి, శంఖవటి, రసోనాదివటి, చిత్రకాదివటి, 
ఉశీరాది చూర్ణము. 

అగ్నిమాంద్యం 

అగ్నిమాంద్యము అనగా అగ్ని మందగించుట 

మిథ్యాహార విహారాదులవల్ల కలుగు దోష (ప్రకోపముచే జఠరాగ్ని 
మందగించును. 

చికిత్స : 1 చిత్రకాది చూర్ణం 2 లవంగాది వటి ౩ లవంగాది మోదకం 

చూర్ణం : బృహదగ్నిముఖ (బా. ప్ర), హింగ్వాష్టక (యో.రు, వైశ్వనరక్షార 
(బా.ప్ర, సమశర్మర (బా.ప్ర) , బడకానల (బా.ఫ్రు, దహనాది (బా. ప్ర). 

గుటిక / వటి : 1 ధనుంజయవటి (యో.ర) 2. చిత్రకాది గుటిక 
(ఖై.ర) 8 గుడాష్టక (బై.ర) 4 చిత్రగుడ (బై.ర) 5 హరితక్యయోగ (బా. ప్ర) 

అవలేహ : 1 విడంగాద్యవలేహ 

ఘృతము క అగ్నిఘృతం (బె.ర), బృహదగ్ని ఘృతం (బై.ర), అగ్నికర 
ఘృతం (యో.రు, దశమూల ఘృత (యో.ర). 

రసౌషధాలు : హుతశనరస (యో.ర), మహోదదివటి (బై.ర), అగ్ని 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 2౨3 
సందీపనరస (వైర), పంచామృతవటి (బై.ర), వజ్రాక్షర (బై.ర), జ్వాలానంరస 
(బా. ప్ర), అగ్నితుండివటి (శా.సం), రామబాణరస (బా. ప్ర), టంకణాదివటి 
(బై.ర), మహశంఖవటి(బై. రు, క్షుదిసాగరరస (బై.ర), అగ్నికుమార 
రస(భా. ప్ర) 
అగ్నిమాంద్యము (గాలి,నీరువల్ల కలిగిన) 

లక్షణములు : వర్షాకాలమున వాతావరణములో అధిక తేమ నీటిలోని 
ఆమ్ల విపాకము వలన ఆకలిమందగించును. దీనినే జలవాయు దోషజన్య 
అగ్నిమాంద్యము అంటారు. 

పథ్యము : తేలికైన ఆహారము, విలేపి, పెసరకట్టు, మజ్జిగ, వేడినీరు, 
అల్లము, ఇంగువ, త్రికటులు, పులిచింతాకు, వాస్తుక, ముల్లంగి, 
పొట్లకాయ, మునగకాయ, కాకరకాయ, దానిమ్మ మరియు నిమ్మకాయ 

అపథ్యము : గురు పదార్ధములు ,రూక్ష పదార్థములు, చల్లనినీరు, 
దూషిత జలం. 

అగ్నిదగ్గము (బొళ్ళుకాలుట) 

అతి ఉష్ణ సంపర్మమువల్ల కాలిన గాయములు అగ్ని దగ్ధము. 

చికిత్స : ఒకవేళ రోగికి సాధారణము కన్నా శరీర ఉష్ణోగ్రత నాడి 
అనిమియతముగా ఉండుట శ్వాస అల్పముగ ఉండి దీర్హ నిశ్వాస యుక్తముగ 
ఉంది రక్తభారము తక్కువగా ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకుపోవాలి. 
కాలిన గాయములపై చల్లని / వేడి నీరు పోయరాదు. 

బెషధ యోగములు : 1. అగస్యాది లేపము 2. టంకణ మలహరము 

పథ్యములు : తేలికగా జీర్ణమయ్యే పదార్థములు, దవ ఆహారము, 
నెయ్యితో కూడిన భోజనము, కాలిన భాగములకు విశ్రాంతి ఇవ్వాలి. 

అపథ్యము : కాలిన గాయములు గల రోగికి గురు, మధుర, రసద్రవ్య 
ములు, ఆమ్షరస ద్రవ్యములు/ఆహారము, పెరుగు, మిరపకాయ హానికర 
ములు. స్నానము పరిస్థితిని అనుసరించి చేయించాలి. 

అజీర్ణము 

కొన్ని శారీరక కారణముల వలన మరియు అధిక, ఆహార జలసేవన 
వలన, ఆహారము,నిద్ర పద్ధతిగా లేకపోవుట వలన మానసిక కారణములైన 
ఈర్ష్య, కోధముల వల్ల జఠరాగ్ని మందగించి తేలికగా జీర్ణమగు పదార్థ 


24 రహస్య అపాన్‌ వైన్యీ సర్వీస్వం 
ములు కూడా జీర్ణము కాకపోవుటను అజీర్ణం అందురు. 


లక్షణాలు : విపరీతమైన అలసట, శరీరము భారముగా ఉండుట, 
ఆపాన వాయువు అవరోధము, మలావరోధము, ద్రవమల ప్రవృత్తి అజీర్ణ 
సామాన్య లక్షణములు. 

చికితౌషధాలు : అగ్నిముఖచూర్ణం, హింగ్వాష్టక చూర్ణం, తేక 
రాజమరీచ చూర్ణం, శంఖభస్మం, కఫర్ధిక భస్మం, ప్రవాలభస్మం, అగ్నితుండి 
వటి, లశునాదివటి, శంఖవటి. 

అజీర్ణము (Dyspesia) 

జీర్ణానికి విరుద్ధమైనది అజీర్ణము. 

ఆహారం సుఖంగా పక్వము కాకుండుట అజీర్ణం. 

అజీర్ల బేధాలు : 1 ఆమాజీర్ల 2. విదగాజీర్ల 3. విష్టబజీర 4. రసశేష 

ణు ణు అణ అథ ణ 

జీర్ణ 5. దినపాకీ జీర్ణం 6. ప్రకృత్యా జీర్ణం. 

చికిత్స-చూర్ణం క 

1. బడబానల చూర్ణం - బదవాముఖ చూర్ణం (బై.ర.) 

2 పథ్యాది చూర్ణం (యో.ర) లఘువైశ్వానర చూర్ణం (యో.ర) 

8. హింగ్వష్టక చూర్ణం, సాముద్రాది చూర్ణం, (యో.రు 

4. ఆర్టక కల్పము హపుషాది చూర్ణం (శా.సం) 

5 భాస్మర లవణం (భా. (ప్ర) 

లేహ్యం క గుడాష్టకము, విడంగద్యావలేహ్యం, త్రివృతాది మోదకం, 
అజీర్ణ కంటరసము. 

వటి : సంజీవని గుటిక (యోగ), గుడ పిప్పలి, (శా.స) క్షారగుడం 
(బై.ర),హరితక్యాదియోగ (బై.ర) ,అమృతాదివటి, టంకణాదివటి, 
గంధగాదివటి లవంగాదివటి (బై.ర), అమృతకల్పవటి (బై.ర) 

క్వాధ : లవణ పథ్యాక్వాధము (యో.రు, ధాన్యనాగర క్వాధము (బా. ప్ర) 

రసౌషధములు : క్రవ్యాదరస (బా. ప్ర), పాశుపతరస (యో.ర), అజీర్ణ 
కంటరస (బా. (ప్ర), అగ్నిరస (బై.రు, అజీర్ణాదిరస (బై.రు, రసరాక్షస (బై.ర) 
అజీర్ణహరరస (యో.రు,ఆదిత్యరస (యో.రు, శంఖవటి (బా. (ప్ర), క్షారాది 
యోగ (యో.ర), సుకుమారమోదక (బై.రు, మహోదదిరసం, చింతామణి 
రసం, అగ్నికుమార రసం, హుతాసనరసం, ఆధిత్యరసం, క్షుద్రసాగర రసం. 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 255 
ఆమజీర్ణ చికిత్స : 1 ధాన్యాది క్వాధము 2. గుడాది యోగము 
విదగ్గాజీర్ణ చికిత్స : ద్రాక్షద్యవలేహము, అభయాద్యవచ లేహము, 

అభయవలేహము, హరితాక్యాధి యోగము. 
విష్టబ్బాజీర్ణ చికిత్స : 1. సుకుమార మోదకం 2. అగ్నిముఖలవణం 
పథ్యములు : వ్యాయామము, దీపనం, శాకాదికములు దీర్హకాలమునకు 

ఫలించెడి పెసలు, ఎర్రబియ్యం, పేలాల మందము, పెసలమండము, 
జింక, నెమలి, లావకపక్షి సన్నజాతి మత్స్యములు అనువాని మాంసము. 
గొలుగు కూర, వెదురుకొమ్ము, చక్రవర్తిపు కూర, లేత ముల్లంగి గడ్డలు, 
వెల్లులి, పండిన గుమ్మడికాయ, అరటికాయ, మునగకాయ, పొట్లకాయ, 
వంకాయ, నక్కదోసకాయ, కాకరకాయ, అల్లము, గొంతెమగోరు కూర, 
పులిచింత సువిషణ్ణకము, ఉసిరికాయ, శొంఠి, దాడిమ, యవలు, 
పర్పాటకము, పుల్లప్రబలి, నిమ్మపండు, తేనె, వెన్న నెయ్యి, మజ్జిగ, 
రేగుపండు, కలికూటినీళ్ళు, కారము,నూనె, ఇంగువ, లవణం, ఓమము, 
మిరియాలు, మెంతులు, కొత్తిమీర, జీలకర్ర, పెరుగు, తాంబూలం, కాచిన 
నీరు, చేదు ఒగరు కల రసములు ఇవి అగ్నిమాంద్యం (అజీర్ణం )అనువాని 
యందు పథ్యకరములు. 


అపథ్యము : రేచనం, మల, మూత్ర ఆపానవాతముల బంధించుట 
అధికముగ భుజించుట, జాగరణము, విషమాశనము, రక్తస్రావము, శింబి 
ధాన్యము ,మత్స్య మాసంము బచ్చలికూర, జలపానము, సెనగలు, మొద 
లగు కడుపు నుబ్బించెడి పదార్ధములు, నేరేడు, కలవదుంపలు మొదలగు 
అన్ని దుంపలు ఈనిన నేడు దినములకు పిదప పితకబడిన ఆవుపాలు, 
విరుగుడు జున్ను దుష్టమైన నీరు, విరుద్దమైన అసాత్యకమైన అన్నపానములు 
మలబద్దకం ద్రవ్యములు, జడపదార్థములు. 

అతిసారము (విరేచనములు) 

అతిసార రోగమున రోగి ద్రవ పురీషములను అనేకమార్లు 
విసర్జించును. 

బెషధయోగములు : 1. భువనేశ్వర రసము 2. రామబాణ రసము 

పథ్యము : లఘుభోజనము, శొంఠితో సిద్ధము చేయబడిన పెసరకట్టు. 

పక్వాతిసారము : 1. కర్పూరవటి 2. లాజాచూర్ణం. 

జీర్ణాతిసారము : పరిస్థితిని అనుసరించి నిర్ణయించుకోవాలి. 


6 రహస్య అనప్య వైషు సర్వీస్వం 
రక్తాతిసారము (నెత్తురువిరేచనములు) : కుటజ ఘనవటి 


ఆంత్రశోధజ అతిసారము : బిల్వాదివటి, కుటజఘనవటి 

జ్వరాతిసారము : చతుభద్ర చూర్ణం, దశమూల క్వాథము, బద్ధ ప్రాణే 
శ్వర రసము, ఆనంద భైరవీరసం, రామబాణ రసం, సంజీవణివటి. 

అంతరిక విద్రది (కడుపులో పుండు) 

శరీర అంతర్దత భాగములో పుట్టిన గడ్డను అంతరిక విద్రది అంటారు. 

లక్షణాలు : విపరీతమైననొప్పి, వాపు ప్రభావితమైన భాగముల 
అంగముల యొక్క బాహ్యద్వారము నుండి చీముకారుట మరియు వాటి 
యొక్క పనితీరులో మార్పులు కల్లును. 

ఉదా : 1. గుద విద్రది - గుదభాగములో ఆపానవాయు అవరోధం 
కల్లును. 


౧ 


2. వస్తి విద్రది (మూత్రాశయంలో గడ్డ): కుంచెం కుంచెంగా మూత్రం 
అగును. కష్టముగా మూత్రం వెలువడును. 


3. నాభి విద్రది - ఎక్కిళ్ళు మరియు కడుపుబ్బరం కల్లును. 

4. కుక్షి విద్రది - వీపునొప్పి, తుంటినొప్పి క్రియాహీనతను కలిగించును. 

5. వృక్కవిద్రది - పార్వమందు కాఠిన్యతను కలిగించును. 

6. ప్లీహ విద్రది - శ్వాసయొక్క అవరోధము కలిగించును. 

7. యకృత్‌ విద్రది - శ్వాసయొక్క అవరోధము కలిగించును. 

యోగాలు : జాత్యాది ఘృతము, వరుణాది ఘృతము, కాంచనార 
గుగ్గులు, త్రిఫలాగుగ్గులు, కజ్జలి. 

పథ్యము : పాతవరిబియ్యం, పెసరకట్టు, వెల్లుల్లి, నెయ్యి, నూనె, 
ఉలవలు, మునగకాయ మరియు ఆకులు, కాకరకాయ, పొట్లకాయ, 
పునర్ణవా పత్రములు లాభదాయకములు. 


అపథ్యం : ఉప్పు, కారం మొదలైనవి పులుపు, పిండి పదార్థములు, 
నువ్వులు, మినుములు, బెల్లం మరియు పెరుగు వాడరాదు. 
అంత్ర విద్రది (హెర్షియా) 
చిన్నపేవులు పొట్టనుండి వేరొక ప్రాంతములోనికి చొచ్చుకుని వచ్చు 
టను అంత్రవృద్ధి అంటారు. సామాన్యముగా మగవారిలో వంక్షిణ నలిక 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాా.. బర్‌/ 
ద్వారా ఇది బయటకు వచ్చి వృషణ కోశములోనికి వచ్చును మరియు స్త్రీల 
యందు వంక్షిణ తంతు (లిగమెంట్‌) యొక్క క్రింది (ప్రాంతము నందు 
వాపు కలుగును. ఈ వాపులోనికి నొక్కినచో తగ్గి, మళ్ళీ చేయ తీయగానే 
తిరిగి వాపు కలుగును. 


పథ్యం : తేలిక ఆహారములు, పాతబియ్యం, పెసరకట్టు, వెల్లుల్లి, 
కాకరకాయ, నిమ్మశర్చత్‌ మంచిది. 

అపథ్యం : చేదు,కారం,వగరు, పొడిగా ఉండునవి, నువ్వులు పప్పు 
ధాన్యములు గురుగుణము కలని హానిని కల్లించును. 

ఆంత్ర పృచ్చ ప్రదాహ (అపెండిసయిటీస్‌) 

అంధ్ర పుచ్చ శోధ అంత్రపుచ్చ ప్రదాహ మందురు. 

లక్షణం : అకస్మాత్తుగా కడుపులోనొప్పి, కడుపులో మంట బొద్దుచుట్టు 
కడుపునొప్పితో గట్టిపడుట, వాంతిరావటం, జ్వరము, కడుపుయొక్క కుడి 
వైపునందు ముట్టుకుంటే నొప్పి గట్టిదనము అంత్రపుచ్చ ప్రదాహము లక్ష 
ణాలు. 

యోగం : వైద్యుని పర్యవేక్షణ అవసరం. శూలహరి, శూలకుఠారం 
పనిచేయును. 

అతిసారము (Diarrhoea) 

అతిగా (స్రవించుట 

భేదములు -6; 1. వాతం 2. పిత్తజము 3. కఫము 4. తిదోషజం 
5. శోకజము 6. ఆమ్షజము 7. భయాతిసారము. 

చికిత్స : (స్వరస/ క్వాథ) 
. ధాన్యాది పంచకక్వాథ (బా. ప్ర) 
. ధాన్యాది చతుష్మక్వాథ (బా.|ప్ర) 
. కుటజ పుటపాక స్వరస(బా. ప్ర) 
. జంబ్వాది స్వరస (బా.ప్ర) 
. గంగాధర క్వాథ (బా.ప్ర) 
. పాఠాది క్వాథ (బై.ర) 
. విడంగాది క్వాథ (బై.ర) 
. కుటజాష్టర క్వాథ (యో.ర) 


0 NA రాల|ంయ ౨ [రం [| 


258. లా రహస్య అనుపాన్‌ వై నర్వన్వం 
(గ్రహిణి వటకములు: ఆనందరసం, కనకసుందర రసం, ఆనందభైరవిరసం, 


అరళుపుటపాకం, దాడిమపుటపాకం, న్యాగ్రోధాది పుటపాకం, 
చూర్ణ /కల్క్మ: 1. కపిత్తాది చూర్ణ (చ.చి) 2. వృద్దా గంగాధరచూర్ణ 
(బా.ప్ర) 3. బిల్వాది చూర్ణ (బై.ర) 4. గంగాధరచూర్ణం (బా.ప్ర) 5. 
హింగ్వాది చూర్ణ (బా.ప్ర) 6. నారాయణచూర్ణం (బె.ర) 7. చందనకల్మ 
(బా.ప్ర) 8. కృష్ణ మృదాది కల్క (బా.ప్ర) 

అవలేహ : 1. కుటజాష్టకవలేహ (బా. ప్ర) 2. గుడబిల్వం (బా.ప్ర) 

3. నవనీత వలేహం (బా.ప్ర) 4. కుటజీవలేహము (బా. ప్ర) 

గుటిక : 1. చుతుస్సమ మోదుక (బా. ప్ర) 2. అంకోల వటుక (బా. (ప్ర) 
8. అభయాది గుటిక (యో.రు 

ఘృతం స్ట చవ్వాది ఘృతం (చ.చి )2. దూర్వాది ఘృతం (చ చి) 15, 
బిల్వాది తైలం (బా. ప్ర). 

అసవ /అరిష్ట :బబ్బు లాద్యరిష్ట(బై. ర), కుటజారిష్ట (బై.ర), ఆహిఫేనాసవ 
(జైర) 

రసౌషధములు : లోకనాధరస (బై.ర), ఆనందభైరవిరసం, కర్పూర 
రసం, కణాదిలోహ, కనక సుందర రసం, దాడిమపుటపాకం. 

పథ్యము : పొట్లకాయ, కొడిసెకాయి, జాజికాయి, పులిచింత, అరటి 
పండు, మారేడుకాయి, మేకపెరుగు, తెల్లావనూనె, పెద్దమ్రాను, చక్ర 
వర్తికూర,నిద్రకానుగ చిగుళ్ళు, వెలగపండు, కందికట్టు, అరటిపువ్వు, ఇవి 
(గహణ్యాది అతిసారములందు హితకరములని. 

అపథ్యములు : నువ్వులు, అనుములు, గుమ్ముడుకాయ, అకాకర 
కాయ, బచ్చలికూర, అనుగవుకాయ, కందగడ్డ, పిండివంటకములు, 
మాంసము, కల్లు, బెల్లము, శీతకర వస్తువులు, పులుసు మిక్కుటముగ 
నీరుత్రాగుట, తాంబూలము, స్నానము, జాగరణము, ప్రీ సంగమము 
కోపము, జదకర పదార్థములు వీనిని గ్రహణ్యాతి సారములు యందు 
వర్ణింపవలెను. 


అపస్మారము (సామ్మరోగము) 


అపస్మారము వేగముతో వచ్చును. బుద్ధి వికృతి కారణముచేత రోగి 
తన జ్ఞాపకశక్తి మరియు తెలివిని కొద్దిసేపటి వరకూ కోల్పోవును. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 259 

లక్షణములు : మధ్యవయస్సులో వచ్చును. కన్నులలో వికృతి కల్లి 
జొల్లు కార్చును,కంపము, కాళ్ళు చేతులలో మంట, కొద్దిసేపు ఉండి తరు 
వాత తెలివి వచ్చును. రోగి పడుకుని లేచినట్లుగా భావన కల్లును. 

బెషధ యోగాలు : సారస్వత చూర్ణం, దశమూల క్వాథము, జటామాం 
స్యాది క్వాథము, వచాబ్రాహ్మీయోగము, బ్రహ్మీవటి, స్వల్ప పంచగవ్య 
ఘృతము, బ్రాహ్మీ ఘృతము, అశ్వగంథారిష్టా, దశమూలారిషా, సారస్వాతా 
రిష్టా. 

పథ్యములు : గోధుమలు, పెసలు, వరిబియ్యం, పాలు, నెయ్యి, బ్రాహ్మి 
పటోల, తోటకూర. 

అపథ్యములు : మద్యము, ఉష్ణ ఆహారము, విరుద్దాహారము, ప్రాకృతిక 
వేగములను ధారణచేయుట మరియు అశుచిగా ఉన్న స్థలములందు నివ 
సించుట వర్ణితము రోగిని బావి,చెరువు మొదలగు ప్రదేశాల యందు 
అగ్ని దగ్గర, కొండల వద్ద ఉంచరాదు. 

అపస్మారము (కాకిచమ్మలు) 

బేధములు : 1. వాతము 2. పిత్తము 3. శ్లేష్మ 4. సన్నిపాతము 

చికిత్స : బ్రాహ్మీఘృతం, హింగ్వాది ఘృతం, చండభైరవ రసము, 
అపస్మారక గజాంకుశము. 

పథ్యము : పొన్నగంటికూర, నెమలిజుట్టాకు, రాజనాలబియ్యము, 
గోధుమలు, పెసరకట్టు, నెయ్యి, దానిమపండు, ద్రాక్షపండు, ఉసిరికాయ, 
పొట్లకాయ, గుమ్మడికాయ, చిల్డీకూర, చక్రవర్తికూర, వెలగపండు, 
చిత్తవిభ్రమము, బెండకాయ, ఉడుము, ముంగిస. 

అపథ్యము : మద్యము, విరుద్దాన్నం, ఉష్ణకర భోజనం, నిద్ర, ఆకలి, 
దప్పి, తుమ్ములు, మలమూత్రవేగం, వినిఅడ్డగించుట, చేదు తీక్షణంగల 
ద్రవ్యము సేవించుట. 

చికిత్స : బ్రహ్మీఘృతం, హింగ్వాది ఘృతం, చండభైరవరసం. 

ఆమ్లపిత్తము (పులిత్రేన్సులు) 

ఆమాశయమునందు ఆమ్లము యొక్క శాతము అధికమగుట వలన 
గొంతు మరియు హృదయ క్షేత్రమందు మంట కల్లును. 

లక్షణాలు : పుల్లని త్రేన్పులు, చేదుత్రేన్సులు, గొంతు మరియు హృదయ 


20600 —————— హన అనుపాన వైస్య సర్వీస్వం 
మునందు మంట, నోట్లో నీరూరుట, ఆకలితగ్గుట, అజీర్ణం, అలసట, 
శరీరంబరువుగా ఉండుట, ఆమ్లపిత్తము యొక్క లక్షణాలు. 

యోగాలు : అవిపత్తికరచూర్ణం, దశమూల క్వాథము, ధాత్రీలోహం, 
కామదుధారసం, లీలావిలాస రసం, సూతశేఖర రసం, శంఖభస్మము, 
క్షార రాజ, నారికేళ ఖండము, ఆమ్లపిత్తాంతక రసం, క్రవ్యాదిరసం, సూర్యా 
వర్తి. 

పథ్యము : పాలతో అన్నము, వరి, గోధుమ, పెసలు, సత్తుపిండి, 
శర్మర(పటికి బెల్లం), తేనె, పాలు, చల్లని నీరు, కాకరకాయ, అరటి, వెలగ, 
దాడిమ, ఉసిరి, పొట్ల, వేతసము ఉపయోగం. 

అపథ్యం గురుపదార్గాలు, పులుపు, కారం, కొత్తధాన్యం, నువ్వులు, 
మినుములు, ఉలవలు, నూనెపదార్ధాలు, పెరుగు, మద్యము నిషిద్దం. 

ఆమ్లపిత్తము 

ఆమ్లత్వం నొందియున్న పిత్తమని భావము. 

భేదములు : 1. మార్గభేదము 

1: ఊర్థ్వగత ఆమ్లపిత్తము 2. అధోగత ఆమ్లపిత్తం. 

2. దోష భేదము 

1. వాతం 2. పిత్తం 9. శ్లేష్మం 4. శ్లేష్మ పిత్తం 

పథ్యములు : తిక్తరస ప్రధాన ద్రవ్యములు, కఫపిత్త హరమగు అన్న 
పానములు, జాంగల రసములు, పురాణశాలి ధాన్యము, యవలు, 
గోధుమలు, పెసలు, దోస, కాకర,చేదుపొట్ల, మగ్గిన గుమ్మడికాయ, అరటి 
పువ్వు, వెలగ, దానిమ్మ, ఉసిరిక, కలాయశాకము. 

అపథ్యములు : వమనవేగము నవరోధించుట, నవాన్నములు, గురు 
ఆహారము, విరుద్దాంకరము, పిత్తప్రకోప ఆహారము లవణ ఆమ్లకటు పదార్ధ 
ములు. తైలము, గొర్రెపాలు, ధాన్యామము దది మద్యము నువ్వులు 
మినువులు ఉలవలు. 

చికిత్స : క్వాధము- గుడుచ్యాది (యో.ర) అవిపత్తికర (బై.ర) ఏలాది 
(యో.రు, భూనింబాది (యో.ర) పంచనింబాధి (బై.ర) త్రికటుకాది (యో.ర) 

గుటిక : ద్రాక్షాదిగుటిక (యో.రు. 

అవలేహ : అభయాద్యవలేహ (యో. ర),ఖండకూమ్మోండక (బా.|(ప్ర, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(261 
ఖండపిప్పల్యకవలేహ (యో.ర), నారికేళ ఖండపాక (యో.ర). 

ఘృతం : పిప్పలి ఘృతం (యో.ర), ద్రాక్షాది ఘృతం (టై.ర), శతావరి 
ఘృతం (యో.ర), నారాయణ ఘృతం (బై.రు, జీరకాదిఘృతం (బై.రు, 

రసౌషధములు : లీలా విలాసరస (యో.ర), పానీయభక్తవటి (బై.ర), 
పంచానగుటిక (యో.రు, రసామృత (యో.ర), సూతశేఖర రస (యో.ర), 
ఆమ్లపిత్తంతక లోహ (భై.ర) ,సర్వతోభద్రలోహ (బె.ర) ,త్రిఫల మాందూరం 
(బై.రు. 

అరోచకము (అరుచి) 

భోజనము చేయుటకు ఇష్టముండదు. 

లక్షణములు : ఆకలి తక్కువగా ఉండటం వాతముచే పండ్లు పులియుట 
మరియు ముఖమందు వగరు రుచి, పిత్తముచే కారం మరియు పులుపు 
రుచి మరియు ముఖ దుర్గంధము మరియు కఫముచే ఉప్పు, తీపి, రుచి 
బంకదనము మరియు పట్టినట్టుగా ఉండు అనుభూతి నోటియందు కల్లును. 

బెషధాలు : దాడిమాది చూర్ణం, యవానీషోదశ చూర్ణం, లవణభాస్మర 
చూర్ణం, ఆర్టక ఖండావలేహ్యము, పిప్పల్యాది రసాయనం, నారికేళపాకము. 

పథ్యము : గోధుమలు, పెసలు, బియ్యం, మజ్జిగ, పాలు, ఘృతం, 
శిగ్రుపత్ర, పొట్లకాయ, వెల్లుల్లి, కంద, రేగు, వేతస, ద్రాక్ష హరితకీ, 
ఆమ్లకీ, అల్లం, మిరియాలు, యవానీ, దాడిమబీజ, ఆమ(మామిడి) 

అపథ్యం : ఆకలితో ఉండుట, త్రేన్పులు కన్నీరు ఆపుట, కోపము, 
భయము, ఆహారము ఎక్కువగా తినుట, అప్రియ ఆహారము, అశుచి 
ఆహారం నివాసములు మంచివికావు. 


ఆరోచకము 
భోజనము రుచిలేకుండుట. 
బేధములు : 1. వాతము 2. పిత్తజం 3. కఫంజ 4. త్రిదోషజం 


చికిత్స : 1. మహాభాండవ చూర్ణం (శా.సం.) 2. తాలిసాదిచూర్ణం 
(శా.సం.) ౨. శుంఠ్వాది చూర్ణం (శా.సం.) 4. యవాని షోడవ (ఆ.సం) 
యవాని బాంధవము (బా.(ప్ర) 5. ఏలాది చూర్ణం (అ.సం) 6. దాడిమాది 
చూర్ణం (బా.ప్ర) 7. లవంగాది చూర్ణం (బా.ప్ర) రి. కర్పూరాది చూర్ణం 
(యో.రు 9. ఖండావ చూర్ణం (యో.ర) 10. ఆమలక్యాదిచూర్ణం (యో.ర) 


262 లా హస అనపా్‌ వైస్య నర్వీన్వం 
గుటిక : తాలిశాది మోదకం (అ.సం) 2. ఖండార్టకం (యో.ర) ౨. 
ఆర్టకయోగం (యో.ర) 4. మాతులుంగాదియోగం (యో.ర) 
అవలేహం : ఆర్టక మాతులజ్ఞావలేహం (యో.ర) 
ఘృతం : జీరకాది ఘృతం (యో.ర) 
రసౌషధాలు : సూతికగుటిక (బై.ర), సుధానిధిరసము (బై. ర), రసకేసరి 
(బె.ర), సులోచనాభ్రము (బై. ర). 
పథ్యం : గోధుమలు, కందులు, పెసలు, గుమ్మడికాయ, వంకాయ, 
మునగకాయ, అరటిపండు, దానిమ్మపండు, నిమ్మపండు, పాలు, నెయ్యి, 
వెల్లుల్లి, రేగుపండు, ఇంగువ, చేదుపొట్ల, వెలగపండు, దేహమార్ధవం, 
మధుర ఆమ్లతిక్తద్రవ్య సేవనం, వరాహ, అజ,శశ, ఏణమాంసములు. 
అపథ్యములు : కాస, క్షుధ అశ్రు వేగములను అవరోధిం చుట అహుద్య 
అన్నసేవనం, రక్తమోక్షణం, కోధము లోభము, భయము, శోకము, 
దుర్గంధము, అరూవక దర్శనము. 
అర్నుదము (పుట్టకురుపు) 
లక్షణములు : గట్టీగా ఉబ్బి పెద్దదైన కురుపు శరీరము నందు ఏ 
ప్రాంతమందైనా కలుగును. దీనిలో సామాన్యముగా చీము ఉండదు. శరీర 
దోష మరియు ధాతువుల ప్రభావాన్ని అనుసరించి పైత్తిక, కఫజ, రక్తజ, 
మాంసజ, మేదోజలుగా వర్గీకరించబడినాయి. 
బెషధములు : మహామంజిష్టాది క్వాధము, పంచతిక్త ఘృత గుగ్గులు, 
కైశోర గుగ్గులు, కాంచనార గుగ్గులు, సారిబాద్యాసవము. 
పథ్యం : పాతబియ్యం, బార్లి, పెసలు, పటోల, మునగ 
అపథ్యము : అజీర్ణకర పదార్ధాలు, పులుపు పదార్ధాలు, మినుములు, 
మీగడ, పెరుగు, శర్మర, ఇక్షు, మృవ్టాన్నము. 
అర్మస్సు (మూలవ్యాధి, మొలలు) 
గుదప్రదేశమందు వివిధ రంగులు, వివిధ ఆకారములలో మాంస 
ఉత్సేధము, కెరలుతేలుట మొదలైనవి ఉత్పన్నమగును. చికిత్సా దృష్టిచే 
వీటిని శుష్క మరియు స్రావీ ఆర్మస్సులుగా విభజించిరి. 
లక్షణాలు : గుదమందు మాంసము సిరలు అంకురించుట, వాత 
మార్గావరోధము, మలత్యాగమున నొప్పి, క్షుధా మాంద్యము మొదలైనవి. 


రీహన్య నుపాన్‌ వైస్య సర్వస్వం లా 263 
శుశ్శార్మస్సు : రక్షస్రావముండదు. వాత మరియు కఫ ప్రాధాన్యతచే 
ఉత్పన్నమగును. 

(స్రావీ ఆర్మస్సు (రక్తార్మస్సు) పిత్త మరియు రక్త ప్రధానత కారణముచే 
ఉత్పన్నమగును. ఇందు రోగి రక్తమును మలముతో విసర్జించును. 
అప్పుడప్పుడు రక్తము అధికముగా స్రవించి రోగికి రక్తాల్పత (పాండు) 
మొదలైనవి ఉత్పన్నమగును. 

బెషధములు : విజయాచూర్ణం, పధ్యాదిచూర్ణము, సమశర్మర చూర్ణం, 
ఆర్భకుఠార రసం, చంద్ర ప్రభావటి, నిత్యోదిత రసము, కాసీసాదితైలం 
(పైకి) 

పథ్యము : బార్లి, గోధుమ, వరి, ఉలవలు, మేకపాలు, వెన్న వెలగ 
పండు, పొట్లకాయ, కంద, ఆకులు, ఆమలకీ పున్నర్ణవా హితము. 

అపథ్యము : మినుములు, నువ్వులు, పిండిపదార్గాలు, మలబద్దకము 
కలిగించునవి, కష్టంగా జీర్ణమగు పదార్థములు, ఆరేస్సు నందు సదా 
అహితములు అతిపలపానము, గుజ్జముపై “సవారీ, మలమూత్ర వేగములను 
అణచుట అహితము. 


అర్బోరోగము 


గుదమార్గమున మాంసకీలకములచే అవరోధము కలిగించి వ్యాధి 
పీడుతుని శత్రువువలె హింసించుటచే ఈ వ్యాధి అర్భము. 

బేధములు : వాతము, పిత్తము, శ్లేష్మ, రక్తార్శస్సు, సన్నిపాత, 
సంసర్గాస్సు 

చికిత్స : బృహత్‌ సూరణమోదకం, స్వల్ప సూరణ మోదకం, కాసీసాది 
తైలం, పిప్పల్యాదఘృతం, రోహితారిష్టము, తక్రారిష్ట, హరిద్రాదిలేపం, 
పిప్పలాదిలేపం, దంత్యాది లేపం, అర్బోఘ్నవటి, బోలబద్దరసం, రక్తబంధిని, 
అ(భ్రక హరితకి, నిత్వోదితరసం, నాగరాధ్య ఘృతం, (తూషణాదిచూర్ణం, 
భల్లాత్యవటి (బై.ర), కాంకాయనవటి(బై.ర), సూరణవటి (శా. స), ఉత్పలాది 
చూర్ణం (చ. చి). 

పథ్యములు : కులళ్ట, యవ, గోధుమ, రక్తశాలి, కాంజీకం, సూరణ, 
పటోల, వాస్తుక, వార్తకం, గో భాగ క్షీరం, తక్రం, నవనీతం ఘృతం, 
దరు. అమలా. కపిత్స, ద్రాక్ష పలాండు, శొంఠి, మరిచ, 
మృగమాంసం. ఇందుపుకాయ, కందగడ్డ, పొట్లకాయ, గలిజేరుకూర, ఆవు 


264. రాలా రహస్య అనుపాన వైన సర్వీస్వం 
చల్ల, ఆవునెయ్యి, ఇంగువ ,మిరియాలు,దేవదారుకాయలు, సైంధవలవణం, 
చిన్నములక కాయలు, పెద్దములకకాయలు, మునుబాలకూర, వస చేతరాసి 
కూర,లేత మేడికాయ,చి[ర్రికూర. 

అపథ్యము : చారకంద, మినపప్పు, తెలకపిండి, పెరుగు మత్స్యములు, 
కడుశీతకర ద్రవ్యములు, ఆనపకాయ, వంకాయ, పిండివంటకములు, 
బద్దాలికూర, శీతోదకము పప్పు, మాంసం కఠిన పదార్ధములు, గొంతు 
కూర్చుండుట గుర్రం మొదలగునవి నెక్కుట, స్నానంమొదలగునది విరుద్ద, 
విష్టంబి, గురు ఆహారములు,మత్స్య అనూప మాంసములు, దుష్టజలం, 
ఆయుదోషవర్దక ఆహారములు. వెగరోధము, మైదానం, పృష్టయానము, 
వాహనసస్య క్షోభ, దుష్టాసనములు. 

అశ్మరీ (మూత్రాశ్మరి-మూత్రములో రాయి) 

లక్షణములు : బొడ్దు మరియు మూత్రాశయ (ప్రదేశమందు తీవ్రమైన 
నొప్పికలుగును. అట్టి నొప్పి శిశ్నము మరియు శిశ్నమూలము వరకు 
వ్యాపిం చును. మూత్రవేగావరోధము కలుగును. దీనివల్ల రోగికి చుక్కలు 
చుక్కలుగా మూత్రము అతికష్టముగా త్యాగము చేయును. దీనివల్ల తీవ్రమైన 
నొప్పి కలుగును. ఎగురుట, దూకుట, అతిగానడుచుట, సవారీలు చేయుట 
వీటి వల్ల నొప్పి పెరుగును. మరియు సరక్త మూత్రత్యాగము, మూత్రాశ్శరి 
యొక్క ముఖ్యలక్షణము. 

జెషధాలు : బృహత్‌ వరుణ క్వాధము, చంద్రప్రభావటి, గోక్షురాది 


పథ్యములు : పాత బియ్యము, అల్లము, గుమ్మడికాయ మంచివి. 

అపథ్యములు : గురుకర పదార్థములు, మలబద్ధకరమగు ఆహారము, 
(ద్రవాలు, సహజవేగమును ఆపరాదు. 

అశ్మరీ 

మూత్రవహ స్రోతస్సులందు శుక్రమూత్రాదులు ఘనీభూతములై రాయి 
వలె నుండుట చేతను పాషాణ గుటిక వలె వస్తిగతమై యుండుట చేతను 
అశ్ళ్యరి యనబడును. 

బేధములు : 1 శ్లేషాశ్ళ్యరి 2. పిత్తాశ్శరి 3. వాతాశ్శరి 4. శుక్రాశ్శరి 
5. త్రిదోషాజలనితములు 

చికిత్స : గోక్షురాది యోగం, పాషాణబేదిచూర్ణం, పాషాణభేది ఘృతం, 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 265 
చింట్యాదిచూర్ణం, త్రికటుచూర్ణం, తిలాదిక్షార ప్రయోగం, నారికేళకుసుమ 
యోగం, త్రివిక్రమ రసం, పాషాణవజరసం, సర్వతోభద్రవటి. 

పథ్యం : కుళత్ణ, యవపురాణశాలి, పురాణ కుష్మాండ ఆర్టకము. 

ఉలవలకట్టు, పెసరుకట్ట, పాతబియ్యం, యవలు, నిర్జల (ప్రదేశంలో 
జనించిన జంతుమాంసం, చిర్రికూర, ముదురు గుమ్మడికాయ, అల్లం, 
యవక్షారం. 

అపథ్యం : మూత్రం శుక్ర వేగముల దరించుట, ఆమ్ల విష్టంచి, 
రూక్ష్మ గురు, ఆహారములసేవన విరుద్దహరము, మలబద్దకరాన్నమును 
రూక్షగల యన్నమును, జడత్వము గల యన్నమును సేవించుట విరుద్ద 
పానాన్నమును సేవించుట. 

అప్టీలా (ప్రోస్టేట్‌ ఎన్‌లార్డ్‌మెంట్‌) 

పొత్తికడుపులో మూత్రాశయములో ఉన్న రాయివంటి గ్రంథిని ప్రొస్టేట్‌ 
లేక పౌరుష (గంధి అందురు. దీనియొక్క పెరుగుదల మూత్ర మార్గమునకు 
అవరోధము కలిగించును. దీనిని అష్మీలా అందురు. ఇది వృద్ధాప్యములో 
అధికముగా కలుగును. 

చికిత్స : 1 మొమ్మాయి వాడవలెను. 2. వరుణాది క్వాధ 3. కుటజ 
ఘనవటి. 

అస్థిభంగ (ఎముక విరుగుట) 

దెబ్బలు తగులుట వలన కలుగు కీళ్ళు, ఎముకలు విరుగుట, అస్థిభగ్న 
ముగా పిలిచెదరు. సంక్షిప్తముగా ఇది 2 విధములు. సంధి భగ్నము మరియు 
కాండభగ్నము. 

లక్షణములు : సంధిభగ్నము (సంధిచ్యుతి) ఎదైనా దెబ్బలు తగిలినపుడు 
కీళ్ళువాటి స్థానమునుండి జరిగినచో సంధిభగ్న మందురు. ఇందులో కీళ్ళ 
మలచుటకు, చాచుటకు కష్టమగును. మరియు ముట్టుకున్నపుడు తీవ్రమైన 
నొప్పి వుండును. 

కాండభగము - ఎముకలు విరుగుటను కాండభగ్నము అందురు. 
ఇందు శైధిల్యము, వాపు, తీవ్రమైన నొప్పి, ఆ స్థానమందు ముట్టుకున్నపుడు 
నొప్పి కలుగును. 

చికిత్స :- ఎముకలను వాటి సహజ స్థానములో ఉంచి జాగ్రత్తగా 


266  — — హస అపా వైస్య నర్వీన్వం 
కదలి కలు లేకుండునట్లుగా ప్రత్తి, నూలు వస్త్రములతో కట్టవలెను. అస్థివైద్య 
నిపుణుడిని సంప్రదించాలి. 

1. లాక్షాది గుగ్గులు వాడాలి. 

2. మొమ్మాయి వాడవచ్చు. 

పథ్యము : ఎర్రబియ్యం, గోధుమలు, పాలు, నెయ్యి, నూనె, మాంస 
రసము, తేనె, వెల్లుల్లి, పొట్లకాయ, ములక్కాడ, చింతపండు హితములు. 

అపథ్యము : పులుపు, ఉప్పు, కారము, పాలు, పొడి పదార్దాలు, 
అధిక వ్యాయామము, మైధునము హానికరములు. 

అస్థభంగం 

పథ్యం : మాంసం, మాంసరసం, నువ్వులకట్టె, పుష్టికరములైన 
అన్నపానం 

అపథ్యం : కారం, ఉప్పు, పులుపు, మైధునం, ఎండ, రూక్షాన్న భక్షణం, 
కసరత్తు మొదలగునవి. 

బేధములు : భగ్తపిష్టస్తిభంగం, విదారితస్తీభంగం, వివర్తితాభంగం, 
తిర్భక్షిస్థిభంగం, అధోగతాస్థిభంగం, ఉర్ద్వగతాస్థిభంగం, సంధిభంగం. 

ఆధ్మానము (కడుపుబ్బరం) 

కడుపులో సంచితమైన వాతము కారణముగా కడుపులో ఉబ్బరము 
నొప్పి కలుగుటను ఆధ్మానము అందురు. 

కౌషధాలు : పాచనచూర్ణం, సాముద్రాది చూర్ణం, నరసారాది చూర్ణం, 
హింగ్వాష్టక చూర్ణం,నింబుపానకము, నింబుద్రవము. 

పథ్యము : తేలికగా జీర్ణమగు ఆహారము, వెల్లుల్లి, కాకరకాయ, మునగ, 
పొట్లకాయలు. 

అపథ్యం : కారం, చేదు, వగరు, పొడిదనము, భారీ ఆహారం, 
నువ్వులు, పప్పుధాన్యము, విషమ ఆసనముపై మైధునము, వేగావరోధము 
మొదలైనవి అహితములు. 

ఆనాహము (మలబద్ధకం) 

ఆనాహము అనువ్యాధి యందు వాతదుష్టికారణముగా ఆమము 
పురీషము క్రమముగా (ప్రేవులలో పేరుకొని పోవుటవల్ల కలుగును. ఇది 2 
రకాలు. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా 26/7 

ఆమజఅనాహము : ఆమసంచయ కారణముచే వ్యాధి కలిగినచో 
రోగికి తృష్ణ, తలలోమంట, ఉదరశూల, ప్రతిశ్యాయము, కలుగును. 

పురీషజ అనాహము : మూకత్ర, పురీష అవరోధము కలుగును, 
తీవ్రశూల, మూర్చ, వమనము, శోధ, ఉత్పన్నమగును. 

జెషధయోగాలు : త్రిఫలా చూర్ణం, రసోనాదివటి, హరీతకీ ఖండము, 
సుకుమార ఘృతము. 

పథ్యాపథ్యములు : అధ్మానవ్యాధిలో వలెనే చెయ్యవలెను 

అనాహము 

రోగికి మలమూత్ర బంధ మేర్చడును. 

బేధములు : 1. ఆమజం 2. పురీషజం 

చికిత్స : త్రివృతాది గుటిక, భాగోత్తర హింగ్వాదిచూర్ణం (యో.ర.), 
వచాది చూర్ణం, మదనఫలాది ఫలవర్తి. 

పథ్యం * యవ, బాలమూలక, హింగు, 

అపథ్యం : విష్టంచి, విరుద్ధ, గురు ఆహారములు, కషాయరస వేగవ 
రోధము. 

ఆమవాతము (కీళ్ళనొప్పలు,వాపులు) 

కోష్టమందు దూషిత ఆమము మరియు వాతము (తికసంధి మరియు 
ఇతర సందులయందు నొప్పి, ఆకలిమందగించటం, అపచనము, అంగ 
మర్దనము, జడత మరియు హృదయ (పదేశమునందు బరువుగా ఉండి 
దౌర్చల్యము మొ॥లక్షణములు కలిగిన ఆమవాత మందురు. 

లక్షణములు : ఒక సంధి లేక అనేక సంధులయందు నొప్పి, విశేషంగా 
చేతులు, కాళ్ళు, కీళ్ళు, తొడలు, నడుము, మరియు త్రిక ప్రదేశమందు 
తేలుకుట్టిన విధముగా నొప్పి కలుగును. అపచనము, క్షుధామ మాంద్యము, 
జ్వరము, వేదన, శరీర గౌరవము, ఉత్సాహమహాని, జాద్యము, విబంధము 
మొ.నవి. 

బెషధములు : అజమోదాది చూర్ణం, వైశ్వానర చూర్ణం, గుడుచ్యాది 
క్వాధము, మహారాస్నాది క్వాధము, రాస్నాదశమూల క్వాధము, రాస్నాధి 
క్వాధము, హింగుళేశ్వర రసం, మహాయోగ రాజగుగ్గులు, సింహనాద 
గుగ్గులు, యోగరాజ గుగ్గులు, విషతిందుకవటి, ఏరండపాకం. 


268 రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
పథ్యం : యవ, కులుత్ణ ఉష్ణోదక, ఆగర్థక, రసోన, పటోలపత్ర పునర్నవా 
మూలం, మునగ ఆకులు, వాస్తుక, కాకర కాయ. 
అపథ్యములు : గురు మరియు అభిష్యంద ఆహారము, మినుములు, 
పెరుగు, బెల్లం, అవాంఛిత భోజనపదార్థములు, మత్స్య, అరటి, రాత్రి 
జాగరణ, వేగావరోధం, వాయుసేవన. 


ఆమవాతం 
ఆమము మరియు వాతం యొక్క ప్రబల దుష్టి వలన జనించువ్యాధి. 


ఆమవాత బేధాలు : 1. వాతజన్యమగు ఆమవాతం 2. పిత్తజన్యమగు 
ఆమవాతం 3. శ్లేష్మ జన్యమగు ఆమవాతం 4. సన్నిపాత వాతము. 

చికిత్స : విజయభైరవ తైలం, దశమూలకషాయం, శుంరీకషాయం, 

రాస్నాసప్తక క్వాదం, మహరాస్సాధి క్వాదం, అలంబుషాదిచూర్ణం, బల్లాతక 
వటి శొంరీపుటపాకం, యోగరాజగుగ్గులు, వాతారిగుగ్గులు, మహవాత 
విద్వాంనినిరన, శృంగబేరాద్యం భరతం, శుంరీవ్యృుతం, శు 
ంఠిధాన్యకఘృతం, వాతగజేం[ద్ర సింహరసం. 

పథ్యం : పురాణశాలి, కులత్ధ జాంగలమాంసం, పటోల, కారవేల్ల 
మునగ,ఉష్టోదక, రసోన, తక్రం, ఆగ్టకం 

అపథ్యం : దది ba గుడం పాలు, మాష దుష్టజలపానం, అనూప 
మాంసం, అసాత్య ఆహారసేవన విరుద్దహారం. 


ఆమాశయ ప్రణము (అన్నద్రవచూల మరియు పరిణామశూల) 
భోజనముతో ఏ విధముగా సంబంధం లేకుండా కడుపునొప్పి, 
ఆమాశయ వ్రణమునకు కారణమగును. ఇవి 2 రకాలు. 

1. అన్నద్రవశూల: ఆమాశయమున ఉత్పన్నమయిన వ్రణము 
కారణంగా ఈ రకమైన ఉదరశూల ఉత్పన్నమగును. ఈ రోగమందు 
రోగికి భోజన సమయము తరువాత లేక పత్య మానవస్థలో నొప్పి యొక్క 
అనుభవం కల్లును. ఈ నొప్పి ఏవిధమైన ఆహారము వేల్లకాని పథ్య లేక 
అపథ్య వస్తువుల సేవన, వాంతి వలన కాని నొప్పి తగ్గదు. 

2. పరిణామశూల : ఈ నొప్పి గ్రహణి మొదటి భాగములో ఉత్పన్న 
మయిన వ్రణమువల్ల కలుగును. మరియు పచ్యమానావస్థ తరువాత 
కలుగును. భోజనమైన 3-4 గంటల తరువాత నొప్పి మొదలగును. ఇందు 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 269 
చాతిలోన మంట, త్రేన్పులు, వాంతి మొదలగు లక్షణములు కల్లును. 
రక్తము కూడా (స్రవించవచ్చు. రక్తవమనములు కావచ్చు. 

బెషదధం : శూల వజ్రాదివటి, కామదుధారసము,సూతశేఖర రసం, 
కపర్థికభస్మం, నారికేళ లవణక్షారం, ధాత్రీలోహం, త్రిఫలాలోహం, ఆమ్ల 
పిత్త రోగమందులు కూడా వాడవచ్చు. 

పథ్యములు : అరటిపండ్లు, ద్రవాహారము, గోధుమ ఆహారం, పాల 
అన్నం మంచివి. 

అపథ్యం : పులుపు, కారం, ఉప్పు, పదార్థాలు, మసాలాలు, మద్య 
ములు, శాలి ధాన్యములు, రాత్రి జాగరణ, ఎండ, అతిమైధునము, క్రోధము, 
దుఃఖము విడిచి పెట్టవలెను. 


అహిపూతనా (ముడ్డిపూత) 
అపరిశుభ్రమైన శిశువుల గుదప్రదేశములందు దురద లేర్పడి 


క్రమముగా పిరుదులపైకి పాకి అక్కడ చర్మముపై రసితో కూడిన పొక్కులు 
ఏర్పడుటను అహిపూతనము అందురు. 


బెషధం : రసాంజనము పైకి లేపం. 

వృషణకచ్చూ క వృషణకో శముల అపరిశుభ్రతవల్ల మరియు తేమ 
కారణంగా దురద ఏర్పడి స్రావయుక్షముతో కూడిన చర్మవ్యాధి వృషణ 
కచ్చూ అందురు. 


చిప్ప మరియు కునఖము : 

చిప్ప : నఖమూలముల యందు తీవ్రమైన వాపు కలిగి దురద నొప్పి 
కల్లును. 

కునఖ : నఖము యందు మందమైన శోఫ కలిగి నఖములను మెత్తగా 
లేదా పెళుసుగా చేసిన ఆ వ్యాధిని కునఖము అందురు. 

చికిత్స : ఖదిర అరిష్ట, శారిబాద్యసవము, ఆరోగ్యవర్ధిని వటి, బృహత్‌ 
మంజిష్టాది క్వాధము. 

ఇంద్రియ నష్టం 
రక్తపుష్టికి లోపం కలిగించుటచేత దానంజేసి ఇంద్రియ పటుత్వం 


క్షీణించుట చెతను చిరకాలం సంగమము లేకుండుట వల్ల ఇంద్రియ నష్టం 
కల్గి సంభోగశక్తి తగ్గును. 


70 కన్య ఈనిపాన వైన్యీ స్వస్యం 
చికిత్స : శుంఠ్యాది లేహ్యం, ఖర్జూరాది లేహ్యం, శతావరి లేహ్యం, 
శిగ్భృపుష్ప రసాయనం, సిద్దమోదకం. 


ఉదర రోగము 


దీర్హకాలమునుండి మందాగ్ని మరియు అజీర్ణములవల్ల కడుపు యొక్క 
పరిమాణముకంటే పెద్దది అగును. దీనిని ఉదర రోగము అందురు. ఇవి 
8 ఇందు 4 దోషములు వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతక, ప్లీహోదరం, 
యకృతోదరం, బద్ధగుదోదరము, పరిస్రావీ మరియు ఉతోరరులు: 

లక్షణాలు : కడుపుబ్బరము, క్షుదామాంద్యము, అపచనము, ఆనా 
హము, విబంధము, దౌర్భల్యము, అలసట, నడుచుటకు శక్తిలేకపోవుట, 
శోధ, మంట మొదలగనవి సామాన్య లక్షణములు దోషములచే ఉత్సన్నమగు 
ఉదరమున క్రింది లక్షణాలుండును. 


1.వాతోదరము : పొడిదగ్గు, మలబద్ధకం, కాళ్ళుచేతులలో వాపు 
కడుపులో గుడగుడ శబ్దము కల్లును. 

2, పితోదరము : : జ్వరం, మంట, మూర్చ, (భ్రమ, అతిసార, తృష్ణ, 
చీము, కలుగును. 

8. కఫోదరము : వాపు, శరీరగౌరవము, అతినిద్ర,క్షుదా మాంద్యము, 
వాంతి, దగ్గు, కడుపు చల్లగా ఉండుట, గట్టిగా ఉండుట కలుగును. 

4. సన్నిపాతోదరము : దీర్హకాల విషప్రయోగ లక్షణములు కల్లి 
వుండును. ఇందు వాంతి, పాలిపోవుట, మాటిమాటికి మూర్చ, ముఖము 
ఎండిపోవుట, మొదలైనవి. 

బెషధాలు : 1. హింగ్వాష్టక చూర్ణం, రసోనాదివటి, శంఖభస్మం, 
కళ్యాణక్షారం, అర్మలవణము వాసాకంటకారి లేహ్యము, పిప్పలీఘృతము 
దశమూలక్వాధం, శంఖవటి, ahs 3 

యకృదోదరము మరియు ప్లీేహోదరము (కాలేయం ప్లీహం పెరుగు 
దల) seul కుడివైపున కలుగు కాలేయవాపును యకృతోదరము 
అందురు. ప్లీహోదరము ఎడమవైపు కలుగును. 


లక్షణాలు : కాలేయం, మరియు ప్లీహ వృద్ధితోబాటు మందజ్వరము, 
తృష్ణ, క్షుదామాంద్యము, దౌర్బల్యము, విబంధము, శోష, పాండు సామాన్య 
లక్షణాలు. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 201 

కౌషధాలు : పునర్నవారిష్టా క్వాధము, లోకనాధరసము, అర్మలవణం, 
యకృదారి లోహము, యకృత్‌స్లీహారీ లోహం,నాగరఘృతం, కుమార్యాసము, 
రోహితకారిష్ట, ఆరోగ్యవర్ధినీవటి. 

జలోదరము : కడుపుయొక్క పెరుగుదల, నాభిబయటకు వచ్చుట, 
పార్వ్వపూర్ణత, కడుపులో నీరు ఉన్నట్లు శబ్దం వచ్చుట, ఆకలిమందగించుట, 
బలహీనము, తృష్ణ ఉదరశూల సాధారణము. 

బెషధాలు : షట్‌సకారచూర్ణం, పిప్పలీ వర్ధమాన యోగం, ఆరోగ్య 
వర్ధినీవటి. 

పథ్యం : దుగ్ధ ప్రయోగం, పాతబియ్యం, ముద్ద, ఉలవలు, మేకపాలు, 
ఆరక, వెల్లుల్లి, ల్లి పటోల ఫ ఫలం, శిగ్రు, తాంబూలం, అరటి. 

అపథ్యం : గురు, అభిష్యంద ఆహారము, పగటినిద్ర, వ్యాయామము, 
అతిగా తిరుగుట, అతిజలపానము, లవణ ప్రయోగము మంచివికావు. 


ఉదర రోగం 


వాతాదిదోషములు కుపితమై స్వేదవాహినులను, ఉదర వాహినులను 
అగు సిరలు నడ్డగించి హృదయం జఠరాగ్ని అపానవాతం వినిసి దోషయుక్త 
ములుగాజేసి ఉదర రోగం జనించును. 


1. వాతోదరము 2. స. 3. శ్రేష్మోదరము 4. సన్నిపాతోదరం 
ర్‌. జలోదరం 6. ప్లీహోదరం 7.క్షులోదరము (చిద్రోదరము) &. 
బుద్దగ్రోదరం. 


చికిత్స : 1. బేధనవటి 2. రోహితకవటుకములు ౨. బ్రహ్మీఘృతం 
4. వైశ్వానరటకము 5. అగ్నికుమారరసం 6. తైలోక్యసుందర రసం 7. 
వర్దమాన పిప్పలి 8. నారాచ ఘృతం, బిందుఘృతం, పటోలాదిచూర్ణం, 
కుమారాసవ, దశమూల షట్సల ఘృతం, హింగ్వాది ఘృతం, నారాయణ 
చూర్ణం, నారచరరసం, అభయారిష్ట, వర్ధమాన పి పిప్పలి. 

పథ్యం * శాలి షష్టక, యవ, గోధుమ, కులళ్ట, ముద్ద, జాంగల 
మాంసములు పటోల, కారవేత, శిగ్భు, గోక్షీరం, చాగక్షీరం, ఉప ప్టకీరం 
లశున ఆర్టకం, తక్రం. ఉలవకట్టు, తోటకూర, చక్రవర్తికూర, ముల య్‌, 
పొట్లకాయ, చేదుపొట్ల, గలిజేరుకూర, ముదిరిన గుమ్మడికాయ, ఇందుపు 
కాయ, సదాప, ఇంగువ, జీలకర్ర, కోలపొన్న బోడతరం, నారింజపండు 
మారేడుపండు 


270 దద — హస అన్సపా్‌ వైస్య నర్వన్వం 
అపథ్యం ; వేపపండు, కొత్తిమీర, అనుములు, కలువగడ్డలు, 
పిండివంట కము, పెండలం, తెలకపిండి, మాంసం, మధుర జనిత మద్య 
విశేషములు అనుగవు కాయ, పెరుగు, పులుసు, కల్మష పదార్ధములు, 
గురుకర ద్రవ్యములు, పిష్టాహారములు, తిలలు, గురు అభిష్యంది రుక్ష్మ 
విదాహి, ఆమ్లరసం, లవణం జలపానం, వ్యాయామం దివాస్వప్నం. 
ఉదర్ద (అర్హికేరియా) 
శీతవాత సంపర్మంచే వాత శ్లేష్మములు ప్రకోపించి పిత్తముతో కలిసి 
రక్తాది ధాతు చర్మములందు జొచ్చి జోరీగలు కరిచినటు దద్దుర్లు గలుగజేసి 
దురద వేదన తాపము పుట్టించును. 
పథ్యం : చేదుగానుండు పదార్ధము భుజించవలెను, పచ్చి పసుపు 
వేపాకు తినుట, రోగి గోరువెచ్చని నీరు స్నానం, వెట్టబుట్టించు దుస్తులను 
ధరించవలెను. 
ఉదావర్తము 
మాటి మాటికీ, మల,మూత్ర, ఎక్కిళ్లు, క్షుద, తృష్ణ అపానవాయు, 
శ్వాసోచ్చ్వాస, నిద్ర, మొ. స్వాభావిక వేగములను ఆపుటవల్ల ఉదావర్త రోగము 
ఉత్పన్నమగును. ఈ రోగమందు కడుపుబ్బరం, (శమ, వేదన, విబంధం, 
మూత్రకృద్చం ప్రతిశ్యాయం, శిర:శ్మూల మొదలగు లక్షణములు కలుగును. 
బెషధ యోగములు : కాంకాయనవటి 
పథ్యాపథ్యములు : అనాహరోగమునందు చెప్పబడిన పధ్యాపథ్యములే 
వాడాలి. 
ఉదావర్తము 
పురీష వేగములు నిరోధించుటచేత వాతం ఆవృతమై ఊర్ధ్వ ఆవర్తము 
నొందినదై ప్రతిలోమ గతిన సంచరించునో అట్టి వ్యాధి ఉదావర్తము. 
బేధములు : 1 వేగనిరోదజన్యము 2. అపథ్యనిమిత్తజం 
చికిత్స : అగ్నిముఖచూర్ణం, శ్యామాది ప్రథమన చూర్ణం, రక్షోఘ్నాది 
చూర్ణం, భద్రదుర్వాది చూర్ణం, శ్వదంట్షాది లేహ్యం, త్రివృత్తాది చూర్ణం, 
పచాది చూర్ణం, హింగు గందాది చూర్ణం, భాస్మర లవణం, హింగ్వాష్టక 
చూర్ణం. 
పథ్యం : లేతముల్లంగి, యవ, ఆగక, హింగు, లవణం, గ్రామ్య, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాాాాాా. 2/3 
అనుప మాంసరసములు, వాతహరములగు ఆహార పానీయాలు, బెల్లపు 
షరబత్‌. 

అపథ్యం : గురుకర అన్నం తీక్ష హరములు, చలిది అన్నం, శరీర 
పరిశ్రమ కాలినడకగల ప్రయాణం, కోపం దుఃఖం మొదలగు చిత్త 
వికలములు, శమీధాన్యాలు, కోద్రవములు, జంబూఫలం, అలుకము,పిష్ట 
విక్రతలు విష్టంచికర గురు విరుద్ధ కషాయరస రుక్షాహారములు, 
వేగావరోధము. 

ఉన్మాదము (పిచ్చి) 

బుద్ధిభ్రంశము, మనస్సు అస్థిరముగా ఉండుట, జ్ఞాపకశక్తి తగ్గుట, 
విజ్ఞాన విభ్రంశము, శోకము, సమాజములో అప్రాకృతిక మరియు అనుచిత 
వ్యవహారములు చేయుట, అదుపులేని మరియు అస్పష్ట వాక్కులు, బెంగ 
పడుట, అధైర్యము, నేత్రముల యొక్క వికృత చేష్టలు, మనోశూన్యత 
సామా న్యముగా కనిపించును. 

చికిత్స శ సారస్వత చూర్ణం, సర్పగంధావటి, ద్రాక్షాసవము, కళ్యాణ 
ఘృతము, మహా పంచగవ్య ఘృతములోనికి హిమసాగరతైలం, బృహత్‌ 
వైష్ణవ తైలం పైకి లేపం. 

పథ్యం : వరి, ముద్ద, గోదుగ్గం, తోటకూర, పటోల, కదలీఫలం, 
కూష్మాండఫల, ద్రాక్షా మంచివి. మనసునందు భ్రమ కలిగించిన ఉన్మాదం. 

బేధములు : 1 వాతన్నోదం 2 పితోన్మాదం 3 శ్లేష్మాన్నోదం 

4 సన్నిపోతోన్మాదం ర్‌ దుఃఖోన్మాదం 

చికిత్స 3 విశ్వాద్యచూర్ణం, పంచగవ్య ఘృతం, కల్యాణ ఘృతం, బ్రహ్మీ 
ఘృతం, సిద్ధార్థక గణం, ఉన్మాదభంజనోరసం, ఉన్మదగజాంకుశ, బ్రహ్మది 
వర్తి కృష్ణాది అంజనం, హింగ్వాదిఘృతం, కల్యాణక ఘృతం, మహిపైశాచిక 
ఘృతం, లశునాద్య ఘృతం, బ్రహ్మీ ఘృతం, ఫలఘృతం, చతుర్భుజ రసం, 
ఉన్నాద గజకేసరి రసం. 

ఉపదంశము (సెగమేహం) 

లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే వ్యాధి. 

జెషధాలు : ఖదిరారిష్టా, సారిబాది వటి, చోప్‌ చీన్యాది గుగ్గులు, 
కైశోర గుగ్గులు, మంజిష్టాద్యరిష్ట. 


200 టా రహస్య అపాన వైస్య నర్వీస్వం 
ఫిరంగి రోగం బెషధాలు : సప్త శాలీవటి, మల్లసింధూరం. 
పథ్యం : తిక్త ద్రవ్యములు, గోధుమ,అలసందలు, మసూర, పాత 
నెయ్యి, నువ్వులనూనె, వేపనూని, గోమూత్రం, పటోల, పునర్ణవ, నాగకేసర, 
కస్తూరీ కాకమాచి, చేదుబీర, కానుగ బీజములు పథ్యము. 
అపథ్యము : గురు, కొత్త బియ్యము, మినుములు, క్షీరము, పెరుగు, 
బెల్లము, మిఠాయిలు హానికరము. 
ఉపదంశము 
లింగస్థానమున నేదో యొక కాఠిన్యము లేక బాధ 
బేధములు : 1 వాతోపదంశం 2 పితోపదంశం కి శ్లేష్ణోపదంశం 
4 సన్నిపాతోపదంశం 5 రక్తోపదంశం 
చికిత్స : అమృతభల్లతక లేహ్యం, అశ్వగంధాది లేహ్యం, మధుస్నహీ 
రసాయనం, దేవకుసుమ రసాయనం, రసగంధక కజ్జలి, ఉపదంశ కుఠారం, 
'వ్రణరాజం, వ్యాధిహరణ రసం. 
పథ్యం : మంచి పాతబియ్యం, యవనధాన్యం, గోధుమరొట్టె అరణ్య 
జంతుమాంసం, మేకమాంసం, కందిపప్పు, పెసరపప్పు, ఆవుపాలు, మేక 
పాలు, ఆవు మజ్జిగ బీరకాయ, పొట్టికాకర కాయ, పొట్లకాయ, బూడిద 
గుమ్మడికాయ, లేతమునగకాయ, అరటికాయ, బావినీరు లేత ముల్లంగి 
అపథ్యము : పగలు నిద్రించుట, మూత్రవేగములు అడ్డగించుట బెల్లం 
తినుట, వ్యాయము, అల్పం మజ్జిగ. 
ఉరఃక్రతము 
శక్తికి మించి బరువులు మోయుట, క్రిందపడుట, బలవంతులచే 
యుద్ధం, అతిమైధునము, అసంపూర్ణ ఆహారసేవన, ఊపిరితిత్తుల యందు 
పుందు. 
లక్షణాలు : వక్షములో తీవ్రవేదన, సరక్త కఫఫష్టీవనము, జ్వరము, 
భోగహాని, ఉత్సాహహాని, శక్తినాశము, కాంతి క్షయము, క్షుధామాంద్యము, 
అజీర్ణము, శోష మరియు శిధిల మలప్రవృత్తి ఉరఃక్షతము యొక్క ముఖ్య 
లక్షణములు ఇందు రోగి అప్పుడపుడూ రక్తము కక్కును. 
జొషధాలు : సీతోఫలాది చూర్ణం, ఏలాదివటి, ద్రాక్షాసవము, 
కూష్మాండావ లేహ్యం, వాసావలేహ, రాజయక్ష శ బెషధాలు ప్రయోగించ 
వచ్చు. 


రీహన్య నుపాన్‌ వైస్య సర్వస్వం 2/5 

పథ్యం : గోధుమ, ముద్ద, శాలిధాన్య, యవలు, మేకపాలు, నెయ్యి, 
మాంసజరసము, ఆమ్లుకీ 

అపథ్యం : బిల్వఫలము, వంకాయ, కాకరకాయ, తైలనిర్మిత పదార్థ 
ములు హానికరము. 

ఉరస్తోయము (హ్లూరసీ) 

ఊపిరితిత్తులపై పొరలలో నీరుచేరుట ఉరసోయము నొప్పితో కూడిన 
కష్ట, శ్వాస, ప్రశ్వాస అత్యంత నురుగుతో కూడిన చీమువంటి కఫము, 
దగ్గు, మందజ్వరము, దౌర్భల్యము పార్వశూల, నిదురించినా కూర్చున్నా 
సౌకర్యంగా ఉండుట. 

బెషధయోగములు : పునర్ణవాష్టక క్వాధము, శృంగిభస్మము 
రాజయక్ష్మలో వర్ణించిన చికిత్సొషధాలు ప్రయోగించాలి. 

పథ్యములు : గోధుమ, ముద్ద, శాలి, మేకపాలు, గోదుగ్ధ, కాకరకాయ, 
పటోల, వాస్తుక, మునగ మంచివి. 

అపథ్యము : గురు ఆహారము, పెరుగు, చేపలు, చల్లటిపానకములు. 

ఉరుస్తంభము 

అత్యంత కుపితమైన మరియు సంచిత ఆమము కఫము, మేధస్సు, 
మరియు వాయువు తొడలయందు జడత్వము కలుగజేయును. దీనినే ఉ 
రుస్తంభమందురు. 

లక్షణములు : కాళ్ళు కదలక పోవడం, తొడలు చల్లగా ఉండుట, 
భారము యొక్క అనుభవము, క్షుదా మాంద్యము, జ్వరము, వమనము, 
శైధిల్యము, తడిబట్టతో కప్పిన అనుభూతి. 

చికిత్స : రానా సప్తక క్వాధము, అమృతాది గుగ్గులు పైకి విల్వతైలం, 
హింగు త్రిగుణతైలం, కర్ణబిందు తైలం పూయాలి. 

పథ్యం : ప్రవహించు నీటికి వ్యతిరేక దిశలో ఈతకొట్టుట, కటు,తిక్త 
కషాయద్రవ్య, శ్యామక మరియు కోద్రవ ధాన్యము, ఉలవలు, కాకరకాయ, 
పటోల, వెల్లుల్లి, ముద్ద, మునగ మంచివి. 

అపథ్యం : గురుశీతల ద్రవ్యములు, విరుద్ధ వీర్య ద్రవ్యములు, అసాత్య 
పదార్ధములు వరములు మరియు పంచకర్మలు కూడా అపథ్యములే. 


2/6 లా హస్త అనపా్‌ వైస్య నర్వన్వం 
ఊరుస్తంభం 

మేధస్సుతో పాటు కఫము, పిత్తము కలిసి దిక్కరించి అత్యధికమైన 
తన యందలి స్టెర్య శైత్య గుణములచేత ఊరు (ప్రదేశమునకు చేరి ఊరువు 
లను స్తంభింపచయు వ్యాధి. 

చికిత్స : 1 మూర్వాది చూర్ణము 2 స్వర్ణ క్షీర్యాది చూర్ణము 3 ఫలీవ్యాఘ్ర 
నఖాది చూర్ణము 4 త్రిఫల చూర్ణము 5 శ్రీవేష్టకాది చూర్ణము. 

క్వాధములు : 1. భల్లాతక క్వాధము 2. రాస్నా క్వాధము ౩. పిప్పల్యాది 
క్వాధములు 

తైలాలు : 1. పీలు ప్పూది తైలం 2. కుష్టాది తైలం 3. సైంధవాదితైలం 

4 అష్టకట్వార తైలం 

లేపములు : 1 ధన్యాది ప్రలేపం 2 సర్నాప్రాది ప్రలేపం 8 వత్సాకాది 
(ప్రలేపం 

4 శ్యోనాకాది ప్రలేపం 5 రసోవాది ప్రలేపం 

శ్యోనాకాది పరిషేకము, గుంజ భద్రారసము, వాతగజాంకుసరసం 

పథ్యం : పాతబియ్యం, పచ్చిపెసలు, చిరుసెనగలు, మేడి, పొట్ల, 
పనసకాయలు, వంకాయలు, వెల్లుల్లి, అల్లం, కూరగాయలు, మేకపాలు, 
పావురం, కోడి, మాంసపు షార్వాలు, రోగి త్రాగగలిగినంత నెయ్యి, 
కొంచము మజ్జిగ వీనిని పగలు గైకొనుదగును. సాయంకాలం భోజనము, 
గోధుమ పూరీలు పంచదార బహు సూక్ష్మముగా గలిపిన పిండి వంటకాలు 
మొదలగు వారిని భుజింపదగును. ఖర్జూరాలు, వాతమును వృద్ధిచేయక 
శ్లేష్మమును హరించిన ఫలములు, వీనిని ఫలహారముగా దీనికొనవలయును 
వేడినీటిని చల్లార్చి పుచ్చుకొనవలెయును. రోగి స్నానమాడుట తగదు ఒకవేళ 
వీలుకాని యెడల సాధ్యమైనంత తక్కువగా స్నానం చేయవలెను. వాతం 
ఎక్కువగ ఉన్న యెడల నదులయందుగాని ప్రవాహోదకమున గాని 
స్నానమాడి ప్రవాహమున కెరురీద వలయును. రోగి మితముగా భుజించ 
వలయును. 


యవలు, చామలు, కొర్రలు, వీనిలో వండిన అన్నము ఉద్దాలశాలి 
ధాన్యము శుష్మమూలకం. వ్యాయములు తగ్గించవలెను. 

అపథ్యము ; గురు, శీత ద్రవ, అతిస్నిగ్ధ (ద్రవ్యములతో కూడినవియు 
విరుద్ద సేవన అసాత్యాహర సేవన స్నేహనం. ఇది అహితకరంగా వుండును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(27 
చేపలు అపక్వంగా వండి చక్కెర, పెరుగు, బచ్చలికూర, మినుము రొట్టెలు, 
పగటినిద్ర, జాగరణములు. 
కర్ణ రోగము (బెవిరోగము 

భాదిర్యము (చెముడు) దూషిత వాయువు శబ్దవహ ప్రోతస్సులను 
(ప్రభావితము చేసి శ్రవణ శక్తిని తగ్గించి భాధిర్యం కలిగించును. 

చికిత్స : అపామార్లక్షార తైలం, బిల్వతైలం, బిల్వాది తైలం, దశ 
మూలాది తైలం. 

కర్ణశూల (చెవిపోటు) దూషిత వాయువు కర్ణ ప్రదేశములో వృద్ధి అగుట 
వల్ల కర్ణశూల కలుగును. 

చికిత్స : పై వలెనే,సరలకాష్ట తైలం. 

కర్ణపాకము (చెవిలో పుండు) దూషిత పిత్తము చెవిలో విద్రధిని కలిగిం 
చును. దీనివలన చీము కలుగును. ఇట్టి స్థితిని కర్ణపాకమందురు. 

కర్ణస్రావము (చెవిలో చీము) కర్ణక్షేడము (దిబ్బడ) మృదంగ వాదము 
వాయించినట్లు విశేష శబ్దములు కర్ణమునందు వినబడుటను కర్ణక్షే ప్రదము 
అందురు. 

చికిత్స : బిల్వాది తైలం, హింగ్వాది తైలం, క్షార తైలం, నిర్దుండి 
తైలం. 

పథ్యం : గోధుమ, శాలి, ముద్ద, పురాణ ఘృతం, పటోల, శి(గు. 

అపథ్యం : గురు మరియు కఫవర్ధక ఆహార ద్రవ్యములు, విరుద్ధ 
వీర్య ద్రవ్యములు అతిగా మాట్లాడుట, వ్యాయామము, చల్లటిగాలి మంచివి 
కావు. 

కామలా (పసరికలు, కామెర్లు) 

నఖ, త్వక్‌, నేత్రాది పీతత మరియు ఈ క్రింది లక్షణాలుండును. 

కోష్టా శ్రిత కామలా : క్షుధామాంస, శ్రమ, దౌర్చల్య, మలబద్ధత అజీర్ణ, 
అరుచి, వమనం, రక్తపీత మూత్రత కల్లును 

శాఖాశిత కమలా : ఉదరశూల, క్షుధామాంద్యము, దౌర్భల్యము, 
దక్షిణా ఉదర (ప్రదేశమున నొప్పి, ఉదరార్మనం, గుడగుడ, పీత మూకత్రత, 
శ్వేత పురీషం 


2/0. లా హస అపా వైస్య నర్వన్వం 
చికిత్స : ఆరోగ్య వర్థినీవటి, మాండూర భస్మం, చించాది లేహ్యము, 
కామలాహర రసము. 

పథ్యం : శాలి ధాన్యం, గోధుమ యవ, ముద్ద, మసూర, పటోల 
కదళీఫల, పునర్ణవ, మూలక ఇక్షురసం మంచివి. 

అపథ్యం : గురు, ద్రవ్య, దుష్పాచ్య భోజన పదార్థములు హానికరము. 

కామలా 

పాండురోగము వలన రోగ పీడుతుడి (ప్రాకృత) కాంతిని హరించి 
హరిద్ర వర్ణమునకు మార్చుటచే ఈ వ్యాధి కామలా అంటారు. 

బేధములు : 

1. హలీమన కామలా 2. శాఖ[(శిత కామిలా 

2. కుంభ కామలా 4 కోష్టాశిత కామలా 

చికిత్స : విడంగాధ్యాలేహ్యం, ద్రాక్షాది ఘృతం, ఆమలకలేహ్యం 
ద్రాక్షాది లేహ్యం భృంగరాజాసవ, లోహాసవ, త్రిఫలాది కషాయం, వాసా 
కషాయం. 

పథ్యములు : పురాణశాలి, యవగోధుమ, ప్రాతముద్ద, అటకి 
మాసూర, బూడిదగుమ్మడి, జాంగల మాంసములు, లేత అరటికాయ, 
ద్రాక్ష ఆమలకి, బదరి, దాడిమ, ఖర్జూర, పటోల, చిర్రికూర, పొన్నంటికూర, 
ఉసిరిక, క్షీర తిక్త ఘృతం, మజ్జిగ, నెయ్యి ,వగరుగా వుండు పదార్థములు. 

అపథ్యం : నిదాన పరివర్తన, ఆమ్ల లవణరసం, అగ్ని అతపసేవన 
అధ్యయనం, మైధునం, ఆయాస, చింత ,కోధ, కామ. 

కాస (దగ్లు) 

కాస చికిత్స ననుసరించి 2 రకాలు. 

1. శుష్కకాస (పొడిదగ్గు): పొడిదగ్గు, వక్ష (ప్రదేశములో శూల, శిర, 
ఉదర, పార్వ, (ప్రదేశములందు శూల, ఉరోదాహము, జ్వరము, 
నోరెండుట, తృష్టాధిక్యత, కటుకాస్యత స్వరభేదము మొదలైనవి. 

బెషధయోగములు : సీతోఫలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, బృహత్‌ 
పంచమూల క్వాధము, చంద్రామృత రసము, కరవీరాది యోగము, లవం 
గాది వటి, శ్వాసానందగుటికా, ఏలాదివటి గోదంతి భస్మం, ప్రవాళభస్మం, 
పిప్పల్యాది రసాయనము, వాసావలేహము, వాసాకంటకార్యవలేహం. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా 2/9 
కుక్కురకాస (కోరింతదగ్గు) లో పై మందులు వాడుట మంచివి. 
ఆర్జకాస (కఫముతో / కళ్ళెతో కూడిన దగ్గు) మాటి మాటికీ దగ్గు 

వచ్చును. గాఢమైన తెమడ వచ్చును రోజంతా ఆలస్యము శిరఃశూల కలు 

గును. క్షుధామాంద్యము మరియు శరీర గౌరవము కలుగును. 

సామాన్యయోగాలు : త్రికటు చూర్ణం, తాళీసాది చూర్ణం, సీతోఫలాది 
చూర్ణం, వ్యోషాదివటి, ఖదిరాదివటి, ఏలాదివటి, మయూర పుచ్చ భస్మము, 
అమృత ప్రాశ్యలేహము ద్రాక్షారిష్టా, చ్యవనప్రాశ వాడాలి. 

జీర్ణకాస : ఒకవేళ శుష్క కాస ఆర్జకాసకు చికిత్స చేయని ఎడల అవి 
జీర్ణకాసగా మారును. 

జెషధాలు : ధన్వంతరగుటిక, మరియు పై మందులు, లక్ష్మీవిలాస 
రసం, కఫ కేసరి, శ్వాసానందరసం, శ్వాసకుఠారం, రసపర్పటి. 


కాస రోగము 


వాతము కంఠము నుండి శిరస్సు వైపునకు, ఊర్థ్వముగా చరించుట 
కాస అనబడును. కంఠము నుండి అప్రకృతమైన కుత్సిత శబ్దం వెడలుట 
వలన కూడ కాస యనబడును. 

కాసభేదములు : 1 వాతజ 2 పిత్తజ 3౩ కఫజ 4 క్షతజ 5 క్షయజ 

చికిత్స : 1 కంటకారీ ఘృతం 2 తృషణాది ఘృతం 3 చాగలాద్య 
ఘృతం 4. అగస్యహరతకి అవలేహము 5 కంటకర్యావ లేహం 6 కర్నాటక 
శృంగి చూర్ణం 7 ద్రాక్షాధ్యావ లేహ్యం 8 వృషపిప్పలి కషాయం 9 పిప్పల్యాది 
లేహ్యం 10 ద్విపంచ మూల్యాది ఘృతం 11 గుడుచ్యాది ఘృతం 12 
భృంగరాజాసవ 13 కూష్మాండవలేహం 14 వాసారిష్ట 15 దశములారిస్ట 
16 బృహత్‌ చాంగలఘృతం 17 దశమూలారిష్ట 18 వాసా ఘృతం 19 
త్రిజాతుకాది వటి 20 లవంగాది వటి 21 ఏలాదివటి. 

పథ్యములు : ధాన్యములు, పురాణ గోధుమ, శాలి షష్టక యవ 
ద్విదళ ధాన్యములు ముద్ద, మాష కులత్ధ శాకములు వాస్తక, లేతవంకాయ, 
లేత ముల్లంగి, కంటకారి, జీవంతీ దొండ, ద్రాక్ష మాదీఫల, ఖర్జూర, క్షీర 
వికారములు జాంగల, అనూప, పొట్లకాయ, పిన్నసదాప లశున ఉష్ణోదర, 
మధు, కొయ్యతోటకూర, చక్రవర్తికూర, లేతముల్లంగి, చాతరాసికూర, 
లేతఅరటికూర. 


280 లా శహన్య అనుపాన వైస్య సర్వీస్వం 

అపథ్యములు : రూక్ష విదాహి విబద్దకరము. స్త్రీ సంగమము గురు, 
శీతలాహరములు, మత్సములు సర కందశాఖములు, దుష్టజలము, 
సొరకాయ వేగరోధము, వ్యాయమము, రజోసేవన, వంకాయ, బచ్చలికూర, 
జిగటగల పదార్ధాలు మధురపదార్థములు 

చికిత్స : పగటియందు నిద్రించుట, కందపులుసు, నూనె, పాలు, 
పెరుగు, పిండివంటకములు, తాళీసాదిచూర్ణం, సీతోఫలాదిచూర్ణం, 
తెకరాజమరీచము, కర్పూరాదిచూర్ణం, శ్వాసానంద గుటిక, చంద్రప్రియ 
గుటిక, కాససంహారబైరవము, నీలకంఠరసం, స్వరభూపతి, త్వగాది 
లేహ్యము, దాడిమాది ఘృతం, బృహత్మంటకారీఘృతం, భూతాంకుశరసం, 
విజయభైరవ రసం, (త్రినేత్రకరసం, రసేంద్రగుటిక, దాడిమఘృతం, 
అగ్నిరసం. 

కంఠ మరియు గళరోగములు (గొంతురోగాలు) 

స్వరభేదము (బొంగురు) : స్వరము యొక్క గరగర, గళదాహము, 
తక్కువ ధ్వని మెల్ల మెల్లగా మాట్లాడుట. 

జెషధం : సీతోఫలాది చూర్ణం, ఖదిరాది వటి 

గలాయు (అంగటిముల్లు) : గళమందు వేదన మరియు కారిన్యత 
ఇందు ప్రధాన లక్షణము. 

అధిక జిహ్విక (కొండనాలుక పెరుగుట) : కాలిక చూర్ణం వాడాలి. 

గలౌఘ : ఈవ్యాధి యందు గళము తీవ్ర విదాహ యుక్తమై, అన్నము 
మరియు నీరు (మింగుటకు కష్టముగా ఉండును. ఇందు తీవ్రజ్వరము 
మరియు కృచ్చశ్వాస కల్లును. 

పథ్యం : గోధుమ, పాతనెయ్యి, ఆవనూని, నువ్వుల నూని, వేపనూని, 
యవ, ముద్ద, కులుళ్ట, కారవేల్లక, తాంబూలం, మంచి తిక్తద్రవ్యములు, 
పటోల, కస్తూరి, నాగకేసర, తాళఫలం, త్రపుస మంచివి. 

అపథ్యం : రూక్ష్మగురు, ఆమ్లద్రవ్య, క్షీరం, పెరుగు, బెల్లం, మాష 
తైల, దుగ్ధ, దది, ఇక్షు, విరుద్ధ వీర్య పదార్థములు హానికరములు. 

కుష్టోము 

లక్షణములు : చర్మము యొక్క స్నిగ్ధత లేక రూక్షత, అత్యధిక 

స్వేదాగమము లేక స్వేదాభావము, సూదితో గుచ్చినట్లు నొప్పి,దాహ,కండు, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాాాలాలాలాలాలాాాా 281 
శూన్యతా, వ్రణ, స్పర్భనేంద్రియ కర్మహాని, చికిత్స చేయుచున్ననూ (వ్రణముల 
యొక్క వృద్ధి మరియు శ్రమ, క్షయ, మొదలైనవి. 

జెషధాలు : (త్రిఫలాచూర్ణం, లఘుమంజిష్టాదిక్వాధము, బృహత్‌ 
మంజిష్టాది క్వాధము, రసమాణిక్య రసము, ఆరోగ్యవర్ధినీవటి, పంచతిక్త 
ఘృతము, పంచతిక్త ఘృత గుగ్గులు, ఖదిరారిషా. 

కుష్టం, శ్వేత కుష్టం 

సకాలంలో చికిత్స చేయక ఉపేక్షించినచో శరీరమునకు కురూపత్వ 
మును కలిగించునది కుష్టమని పేరు. 

కుష్టబేధములు : 1. మేహ(మహా) కుష్ట - 7; 2. క్షుద్ర కుష్ట - 11 

మహాకుష్ట : 1 కపాల 2 బెదుంబర 3 మణ్దల 4 బుష్ఫజిహ్వ 
5 పుండరీక 6 సిద్మ 7 కాకణక. 

క్షుద్రకుష్ట ఫ్‌ ఏకకుస్ట 2 చర్మ 3 కిటభ 4 విపాదిక 5 అలసక 
6 దద్రు 7 చర్మదల 8 పామా 9 విస్పోటక 10 శతారు 11 విచర్దిక. 

చికిత్స : పాఠాదిచూర్ణం, ద్రాక్షాది చూర్ణం, త్రిఫలాది చూర్ణం, 
బకుచికాది చూర్ణం, లఘనింబపంచక చూర్ణం, బృహత్తించక నింబకచూర్ణం 
లాక్షాది చూర్ణం, విడంగాది మోదకం, కనకారిష్టము, ఖదిరారిష్టము, 
మహతిక్త ఘృతం, సూర్యపాక సాధ్యఘృతం, సర్వేశ్వరరసం, కుష్టకుళారము, 
తాళక భస్మయోగం, గంధక కల్పము, తురవక లేపం, అరగ్వధాది ఘృతం, 
మషుక ఘృతం, తువరక తైలము, శ్వేతకర విరాద్యతైలం, మంజిష్టాది 
క్వాదము, పటోలాదిక్వాధము, కుష్టకుఠారరసం, అర్మేశ్వర రసం, (బ్రహ్మ 
రసం, విషగుటికలు, లాంగలీగుటికలు, వజగుటికలు, విరుంగసార 
గుటికలు, తూణి భద్రవటుకములు, స్వయంభువ గుగ్గులు, చంద్రప్రభావటి, 
మహాయోగరాజ గుగ్గులు, భద్రాదితైలం, శ్వేతకర పారాదితైలం, నింబాది 
తైలం, టంకణ ద్రావకం, గంధక రసాయనం, రసభస్మ యోగము, మహాత్తిక 
ఘృతం, సోమరాజీ ఘృతం, వజక ఘృతం, నీలఘృతం, య 
పంచతిక్త గుగ్గులు, భల్లాతకతైలం, సాలసరాది గుణచూర్ణం, న్యగ్రాదాది 
గణచూర్ణం, కనకచింద్వారిష్టం, కుష్టకాల నలరసం, గలత్ముష్టారిరసం, 
కుష్టహరితాలేశ్వరరసం, చంద్రాననరసం, తాళకేశ్వరరసం, రసమాణిక్య 
రసం, కుష్టనాశనరసం, సర్వేశ్వర రసం, ఉదయభాస్మర రసం, రాజరాజేశ్వర 
రసం, కుష్టారిరసం, గంధక రసాయనం, తాళకేశ్వర రసం, బృహత్‌ 
వాతరక్తాంతక లోహము, తాళకభస్మం, కుష్టహర రసము. 


200 — కహ అపా వైస్య నర్వీన్వం 
శ్విత్రము 

కుష్టమునకు సమాననిధానము 

కిలాసము : చికిత్స : పశుపతి చూర్ణం, భృంగ్వాది చూర్ణం, పటోలాది 
చూర్ణం, మహావజిక తైలము, చంద్రప్రభ రసము, ఉదయాదిత్య రసం, 
మరీచాది తైలం,మణిశిలాదిలేపనం, కదలీలేహ్యం, నీలోత్సలాదిలేహ్యం, 
కాకోందు బరాదిలేహ్యం, అవలుంజాదిలేహ్యం, అరగ్వదాదిలేహ్యం. 

పథ్యము ; యవలు, గోధుమలు, చామలుకొర్రలు, పచ్చి పెసలు, 
శనగలు, కందులు, చేదుగల చర జాంగలమాంసము, పిల్లపీచర, పొట్ల, 
చంద్ర, వేపపువ్వు, నేలములక, కస్తూరి, చందనము, కుంకుమ, ఇంగువ, 
కారముగల అన్నపానములు, పెరుగు, పాలు,బెల్లము,నువ్వులు, మినువులు, 
నిద్రించి పరుండుట. 

కృమి రోగము (కడుపులో పురుగులు) 

లక్షణములు : క్షుదా మాంద్యము, శిధిల పురీషం లేక అతిసారము, 
ఉదరశూల, జ్వరము, త్వక్‌ వైవర్ణ పము, జిహ్వ వైవర్ణ్యము, (శమ, (భ్రమ 
మొ॥లక్షణాలు కలుగును. 

చికిత్స : సోమరాజ్యాది చూర్ణము, విడంగాది చూర్ణము, కృమిముద్దర 
రసము, కృమికుఠార రసము, విడంగారిష్టా. 

పథ్యం : తిక్తద్రవ్య, శాలిధాన్య, వేడిపాలు, గోమూత్రం, ఇంగువ, 
కాకర, మునగ, అరటిపండు హితం. 

అపథ్యము : మధురరసం, పిష్టిమయ ద్రవ్య, మాష, విరుద్ధ వీర్య, 
పదార్థ, పెరుగు, క్షీరము మొ॥నవి. 

క్రిమిరోగము 

(క్రిమి వలన జనించు రోగము క్రిమి రోగము. 

భేదములు : 1. బహిర్మలజములు 2. కఫజ క్రిములు 3. శోణిత 
(క్రిములు 4. పురీషజ క్రిములు. 

చికిత్స : 1. విడంగ చూర్ణము 2. పలాశబీజ కల్మము 3. పారశీక 
యవానీ చూర్ణము, 4. ఖర్జూర పత్ర క్వాధము 5. కంపిల్లక చూర్ణము 6. 
యవానీ చూర్ణము. పలాశ బిజాది చూర్ణము, క్రిమిముద్దుర రసము, క్రిమి 
కుఠార రసము. 


రహస్య ఈపపాన తై ఫక్వీన్యం ఆలా 283 
పథ్యము : పొట్లకాయ,వాము,వెదురుకొమ్ము, చక్రవర్తి కూర, ముల్లంగి 


గడ్డలు, పెసరకట్టు, వాయువిడంగములు. 
గండమాల, అపచి 

మేధస్సు, కఫము అనునవి భుజశిరములు పెద్దనరములు, కంఠము, 
గజ్జలు వీనియందలి శోషరస (గ్రంధులు. 

చికిత్స : కాంచనార క్వాధము, వరుణాది క్వాధము, కాంచనారత్వక్‌ 
చూర్ణం, సింధురాది తైలము, త్రిఫలగుగ్గులు, కాకాధనీ తైలము, 
పిండతైలము, త్రిఫలాది గుగ్గులు. 

పథ్యము : కాకరతైలం, పొన్నగంటికూర, పురాణ రక్తశాలి ధాన్యము, 
యవముద్ద పటోల, రక్తశిగుఫలము కరవేళ్ళకము, రూక్షణకటు అగ్నిదీపక 
గుణములు. 

అపథ్యములు : దుగ్ధవికృతులు, పాలు, బెల్లం, అక్షువికృతులు, 
పంచదార, పిండివంటలు, అనూపదేశ పశుపక్షులు, పులుసు తీపిగల 
పదార్ధములు. 

గలగండ (గాయిటర్‌) 

ధైరాయిడ్‌ గ్రంధియొక్క వృద్ధికారణముగా చిన్నపెద్ద ఆకృతులలో 
(గ్రంధులు ఉత్సేధమును గలగందము అందురు. ఇది శూల రహితము, 
మెల్లగా పెరుగును. 

చికిత్స : వరుణాది క్వాదము, చిత్రకాదివటి, కాంచనార గుగ్గులు, 

పథ్యము : యవలు,పెసలు, పొట్ల, రూక్ష ద్రవ్యములు, సముద్ర 
లవణము మంచివి. 

గండమాల, అపచీ: ఈ వ్యాధియందు రేగుపళ్ళు ఆకారములో అనేక 
మైన గ్రంధులు రోగి కక్ష గ్రీవా పృష్ట మరియు జంఘ యందు ఏర్పడును. 
ఇవి నెమ్మదిగా పక్వము చెందును. పక్వావస్థ యందు వీనిని అపచీగా 
గుర్తించాలి. ఈ అవస్థలో (గ్రంధుల నుండి పూయాదులు స్రవించును. 

బెషధములు : మధుస్నహీ రసాయనము, కాంచనార గుగ్గులు. 

పథ్యములు : కోద్రవ బీజములు, పాతబియ్యము, పెసలు, పొట్ల, 
మునగ, కాకర, పథ్యములు. 

అపథ్యములు : గురుమధుర మరియు ఆమ్లరస ద్రవ్యాలు, మినుములు, 


00 రహస్య అటపో వైష్య సర్వీస్యం 
చెరకురసం, పాలపదార్ధాలు, ఉల్లి, అనూప దేశ జంతువుల మాంసము 
నిషిద్ధము. 

గలగండ 
గళము నందు అండము వలె పెద్దదిగా ఉండునది. 


భేదములు : 1. వాతజ గలగజణ్జ్ఞము 2. కఫజ గలగజణ్జ్ఞము 3. మేదోజ 
గలగబ్దము. 


చికిత్స : కాంచనార గుగ్గులు, కాంచనార గుటిక, సర్షపాదిలేపము, 
కట్ఫల చూర్ణము, తిలబీజలేపము, నింబూశాది లేహము, మండూర 
లోహము, తుంబితైలము, తుంబిర్యాదితైలము, సురవర్తాది లేపము. 

పథ్యము : పురాణ, రక్తశాలిధాన్యము, యవముద్ద పటోల, రక్త శిగ్రు 
ఫలము కారవేల్లకము, శాలింబిశాకము. 

అపథ్యములు : దుగ్ధ వికృతము, ఇక్షువికృతము, అనుపదేశ పశు 
పక్షుల మాంసరసములు. 

గుల్మము 

చలించునట్టి లేదా చలించని గ్రంధుల వంటి ఉత్సేధము ఉదరము 
నందు ఏర్పడిన వానిని గుల్మము అందురు. ఆకార ప్రకారాదుల యందు 
పెరుగుట మరియు గట్టిపడుట సంభవించును. 

లక్షణములు : అగ్నిమాంద్యము, మలవృద్ధి, మూత్రావరోధము, వాత 
సంగము, కడుపులో గుడగుడలు, అనాహము, ఉద్గార (తేనుపులు) ఎక్కువగా 
వచ్చుట. 

కౌషధాలు : బృహత్‌ పంచమూల క్వాధము, విజయచూర్ణం, ద్రాక్షా 
ఘృతము, కాంకాయనవటి, రసోనాదివటి, సుకుమార ఘృతము, క్షీర 
షట్పల ఘృతము, ఇందుకాంత ఘృతము. 

పథ్యములు : ఎజ్జబియ్యం, ఉలవలు, ఆవుపాలు, మేకపాలు, ద్రాక్ష 
ఉసిరికాయలు, ఖర్జూరాలు, చిట్టీత, వెల్లుల్లి, ఇవి భోజనమందు హితములు. 

అపథ్యములు * మధర రస ద్రవ్యములు, ఉద్దులు, ఆకుకూరలు, 
ఎండిన మాంసము, చేపలు అహితములు. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 285 
గుల్మ రోగము 


(ప్రకాండము లేకుండా పత్రములను దట్టముగా కలిగి స్థిరమై గుబురుగా 
నుండుట గుల్మము అంటారు. రోగనిదానము అట్టి సాద్భశ్యమును కలిగించు 
వ్యాధి. వర్తులాకారంగా గ్రంథి రూపమున జనించునది గుల్మము. 

బేధములు : 1. వాత గుల్మము 2. పిత్త గుల్మము 8. శ్లేష్మగుల్మము. 

చికిత్స : శంఖద్రావకం, కల్యాణక్షారం, గుల్మకుఠారము, హింగుత్రిగుణ 
తైలం, కాంకాయన గుటిక, నాగేశ్వరరసం, గుల్మకాలనలరసం, భల్లాతక 
ఘృతం, హింగుసౌవర్చలాది ఘృతం, క్షీర షట్పల ఘృతం, దంత 
హరితాకావ లేహ్యం, ప్రాణవల్లభరసం. విద్యాధర రసం. 

పథ్యం : రక్తశాలి, పురాణ ధాన్యం, ఉలవకట్టు,తోటకూర, జాంగల 
మృగ పక్షి మాంసం, చక్రవర్తికూర, పెద్దములక,కులత్చలు, ముద్దములు, 
యూషములు, పొట్లకాయ, బిల్వ, వరుణ, చిరుబిల్వ ,యవాని ,చిత్రకం, 
బీజపూరకం, హింగు, ఆమ్లవేతసం, క్షారం, దాడిమము, తక్రం,తైలం 
ఘృతం. జీలకర్ర, అవుచల్ల, బోడతరం మొ॥నవి. 

అపథ్యం : వాతహర స్వభావం, సర్వభావములు, విరుద్ధ్దాసనం, 
వేపపండు, శుష్మశాఖములు, అనుములు, తామర, శమీధాన్యములు, తెల్లని 
చారకంద, గురుకర ద్రవ్యములు. 

గ్రంధులు (అర్నుదము) 

తమ స్వకర్శములచే ప్రకోపించిన కఫ ప్రధానమైన వాతాది దోషములు 
మాంసము రక్తం, కఫయుక్తమైన మేధస్సు వీనిని దూషింపచేసి వర్తులమును 
ఉత్పన్నమును కఫమును ఐన [గ్రంథులు శోఫను కలిగించును. 

బేధములు : 1. వాతజ (గంధి 2. పిత్తజ (గంధి 3. కఫజ గ్రంధి 4. 
మెదాజ (గంధి 5. సిరాజగ్రంధి 6. రక్తజగ్రంధి 7. మాంసజ గ్రంధి రి. 
అస్థిజ గంధి 9. వ్రణజ (గంధి. 

అర్భుద : దేహమున వచ్చినచోట వాతాది దోషములు ప్రకోపించి 
రక్త మాంసాలు చెరచి వర్తులను కఠినంగా స్వల్పభాధ కలినదియు గొప్పది 
నియు గాఢమగు మూలము కల్లినదియు చిరకాలమున పరిపక్వమయి 
నదియునైన మాంస పిండమును కల్లించును. 

బేధములు : 1. వాతజార్భుదము 2. పిత్తజార్చుదము 3. శ్లేష్మ 


256 లాలా రహస్య అనుపాన వైస్య సర్వస్వం 
జార్భుదము 4. మేధాజార్చుదము ర్‌. రక్తజార్చుదము 6. మాంసా 
జార్చుదము. 


గ్రంధి చికిత్స : గ్రంధ్యర్చుద లేపము, రౌద్ర రసము. 
ప్రవాహికా (బంక విరేచనాలు) 


ప్రవాహికా వ్యాధి యందు రోగి బంకతో, రక్తముతో కూడిన 
మలమును అతి ప్రయాసతో మరియు నొప్పితో మంటతో కూడి 
మలత్యాగము చేయును. 

బెషధములు : బిల్వాది చూర్ణం, శతపుష్పాది చూర్ణం, చతుషష్టి ప్రహర 
పిప్పలీ, కుటజావలేహము, కుటజారిష్టా, లఘు గంగాధర చూర్ణం, కుటజ 
ఘనవటి. 

పథ్యము : (తినవలసినవి) :- పాతబియ్యం, సేలాలు, కంది, 
పెనరకట్టు, పాలు, అల్లం, శొంఠి, చాంగేరి, జంబు, దాడిమ, 
బిల్వఫలములు, అరటి పండ్లు. 

అపథ్యము : గురుకర, శీతల, నిల్వాహార పాత, కొత్త పచ్చళ్ళు, 
మైధునం, వ్యాయామం, అపక్వాహారం నిసిద్ధము. 

గ్రహణీ 

గ్రహణీ రోగము యందు రోగి ఆహారమును బాగుగా జీర్ణము చేసుకో 
లేరు. మరియు భుజించిన ఆహారము మాటి మాటికీ శిధిలముగా లేక 
(దవరూపములో పురీషమును విసర్జించును. ఈ రోగములో ఒక్కొసారి 
శిధిలముగా ఒక్కొసారి గాఢముగా అయినట్టి పురీషమును విసర్జించును. 
అంతేగాక అనాహము, భారముగా తోచుట మరియు శక్తిహాని, జీర్ణముగా 
కుండుట, అవసాదము, చర్మము యందు స్థెమిధ్యము, గొంతు ఎండుట, 
నోరు ఎండుట, దప్పిక, చెవుల యందు శబ్దములు మరియు మైథునేచ్చ 
తగ్గుట జరుగును. 

కౌషధాలు : బృహత్‌ గంగాధరచూర్ణం, దాడిమాష్టకచూర్ణం, 
హింగ్వాష్టక చూర్ణం, కపిత్లాష్టక చూర్ణం, జాతీఫలాది చూర్ణం, లవణభాస్మర 
చూర్ణం, నృపతి వల్లభ, రసము పీయూష వల్లిరసము, మహాగంధక 
యోగము, కామేశ్వర మోదకం, బిల్వాది లేహ్యము, పంచామృత పర్పటీ, 
రసపర్పటీ, స్వర్ణ పర్పటీ. 


రీహన్య అనపాన్‌ వైస్య సర్వస్వం లా 287 

పథ్యము : కాచిన నీరు మాత్రమే వాడాలి. పాతబియ్యం, పెసలు, 
బియ్యముతో చేసిన విలేపి, ఆవుపాలు, మజ్జిగ, వెన్న, అరటిపువ్వు, పళు 
లి కరక్మాయలు, నేరేడుపళ్ళు, వెలగపండు, మారేడు, దానిమ్మపండు, 
తామర నాళములు. 

అపథ్యములు : గురు,స్నిగ్ధ మరియు మిరియాలు అధికముగా గల 
ఆహారాలు, ఎక్కువనీరు త్రాగటం, ఎక్కువ స్నానం చేయటం, వ్యాయామం 
గ్రహణీ రోగులు చెయ్యరాదు. 

గ్రహణ 

భుకాహారము పాచనమగుట కొరకు [గ్రహించి యంచునుగాన దీనిని 
(గ్రహణి అందురు. 

భేదములు : వాతజము, పిత్తజము, కఫజము, సన్నిపాతజం, 
అయజ[గ్రహణి, త్రిదోష గ్రహణి. 

చికిత్స : 1. తక్రారిష్ట 2. నాగరాది చూర్ణం (చ.చి. 15); 3. జాతి 
వఫలాదిచూర్జం (యో.ర) 4. బృహల్లవజ్లాది చూర్ణం (బై.ర) 5. 
తాళిసాదిచూర్ణం (యో.ర) 6. దాడిమాష్టకచూర్ణం (బైరు 7. జీరాకాదిచూర్ణం 
(బై.ర) 

1. చిత్రకాది గుటిక (చ. చి) 2. ముస్తకాదిమోదక (బై.ర) 3. క్షారగుటిక 
(చ.చి15); 1. తక్రహరీతికి (యో.ర) 2. కళ్యాణకావలేహ్య (యో.ర) 8. 
మంగళకళ్యాణగుడ (బా.ప్ర) 4. కూష్మాండ కళ్యాణగుడ (బా.ప్ర) 

దశమూలాది (చచి15),క్షారఘృతం (చ.చి15), బిల్వాది ఘృతం 

(యో.ర), బిల్వతైలం (బా. ప్ర, గ్రహణికవాటరస (యో.ర), క్షారతామరస 
(యో.రు, హిరణ్యగర్భ పొటలీ (బై.ర), పానీయ భుక్తవటి (బై. ర),,రసపర్పటి 
(యో.రు, స్వర్ణపర్పటి(బై. ర), క్షారతామరస(యో. రు, అగస్త్య సూతరాజరసం 
(బైరు, దుగ్గవటి (బై.ర), పంచామృతపర్పటి (యో.ర), కనకాసవ (యో.ర). 

పాఠాది చూర్ణం, కపిర్ధక చూర్ణం, అగ్నిముఖచూర్ణం, గంగాధర చూర్ణం, 
కుటజారిష్టం, బిబ్యులారిష్టం, బిల్వాదిపానకం, మృతసంజీవని రసం, 
లోకనాధరసం, ద్రాక్షారిష్ట,  కర్పూరాదివటి, లశునాదివటి, విర్యాణక 
గుదము, కళ్యాణ గుడావలేహం, కుటజపాణితం, కర్పూరాధ్యర్మము, 
ఆయకుమారరసం, మహాగంధకం, మాసురఘృతం, దురాలభారిష్టం, 
ఆమకుఠారసం, లోకనాధరసం, మృత సంజీవనిరసం, మదవారణ 


258 లాలా రహస్య అనపా వైస్య సర్వస్వం 
సింహరసం. 


పథ్యం : (అతిసారంలో వలెనే) 
చర్ణి 

నోట నీరూరుట అగ్నిమాంధ్యం నోరుఉప్పగా రుచించుట ఉద్దారములు 
లేకపోవుట మొదలగు లక్షణాలతో చర్చి ప్రారంభమగును. 

చికిత్స : మయూర పింఛభస్మము తేనెతో 

పథ్యం * శాలి, యవలు, పెసలు, రేగుపళ్ళు, ద్రాక్ష కొబ్బరికాయలు 
ఉసిరి, దానిమ్మ అల్లము, నిమ్మపళ్ళు, మొదలగునవి. అగంతుజ చర్ది 
యందు రోగి అభీష్టము మేరకు భోజన పదార్ధములు ఇవ్వాలి. 

అపథ్యములు : దొండ, అరటిపండ్లు, అతిమధురం, ఇవన్నియు 
చర్ది రోగికి హానికరములు. అలాగే రుచిలేని భోజన పదార్ధములను కూడ 
త్యజించాలి. 


చర్జీరోగము 
అన్నపానాదుల యందు ద్వేషము కలిగి వమనమగుట. 


బేధములు : వాతచరి, పైత్య చర్చి, శ్లేష్మ చరి, ఆరోచక చరి ఆగంతుక 
లేక ధ ధ ధ ధ 


® 
చికిత్స : 1. దాత్రాది పానకం 2. లాజశ్చర్థిషు (అ.హు.) (పేలాల 
పిండి); ౩. సువర్ణ సూతశేఖర రసం, పూర్ణచంద్రోదయ సింధూరం, 4. 
మాదీఫలరసాయనం, 5. విడంగాది చూర్ణం 6. మహాసూర్యవర్తి. 
పథ్యం : పురాణశాలి, షష్టిక, యవ, గోధుమ, లాజ పువ్వులు, ముద్ద, 
దాడిమ, మాతులుంగ, జంజీర ,నింబుక, అమలకి, ద్రాక్ష, బదర, నారికేళా. 
అపథ్యం : నాన్యవస్తి, స్నేహపానం, దొండకాయ, సోరకాయ, విరుద్ద 
హారముల వేగవరోదం వ్యాయమాలు. 


చర్మ రోగము 


పామా మరియు కచ్చు (గజ్జి, దురద):- పామా అను వ్యాధి యందు 
అసంఖ్యాకములైన చిన్నకురుపులు ఏర్పడును. వీని నుండి (స్రావము, దురద, 
మంట, కలుగును. ఇది విశేషముగా చేతివేళ్ళ సంధుల యందు, అంతః 
ప్రకోష్టాస్థుల యందు, ఊరు(తొడల) వులయందు, నితంబముల యందు 
కనబడుచుండును. ఒకవేళ సంధుల యందు, విశేషించి చేతులు మరియు 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 289 
నితంబముల యందు మాత్రమే ఏర్పడిన దానిని కచ్చూ వ్యాధి అందురు. 
బెషధాలు : మహామంజిష్టాధి క్వాధము, గంధక రసాయనము. 

విచర్చికా (నసిమిరి) : నలుపు మరియు ఎరుపు రంగులో ఉండు 
అనేకానేక ప్రణ సమూహములు చర్మముపై ఏర్పడి అందుండి అత్యధికముగా 
స్రావము వచ్చును. 

జెషధం : పిందతైలము 

యువాన పిడకా (మొటిమలు) : యుక్తవయసులో ముఖములో బూరుగ 
ముల్లువలే ఏర్పడు చిన్న చిన్న మొటిమలను యువాన పిటికలు అంటారు. 

బెషధం : టంకణ భస్మం. 

దద్రు : చర్మముపై తామ్రవర్ణములో గల గుండ్రటి దద్దుర్లు పుట్టి 
ఎక్కువగా దురదతో కూడి ఉండు అవస్థను దద్రు అంటారు. 

పాదదారి (కాళ్ళుపగుళ్ళు) : అరచేతులు, అరికాళ్ళు వేళ్ళ మధ్యలో 
నొప్పితో కూడిన చీరికలు ఎక్కువగా వుండుట లేదా వాత (ప్రకోపము 
వలన ఏర్పడు అవస్థనే పాదదారి అందురు. 

జెషధం : సర్దరసాదిలేపం పైకి వాడాలి. 

జ్వరము 

శరీర ఉష్ణోగత పెరుగుట వలన వచ్చు వ్యాధియే జ్వరము. స్వేదము 
పట్టకుండుట అంగమర్దము, జ్వరలక్షణం. 7 రోజుల వరకు జ్వరము 
నవ జ్వరము. 

చికిత్స : గోదంతిభస్మము, తేనె కిసార్లు, సితోఫలాది చూర్ణం రిగ్రా. 
గూడూచి సత్వం, జయవటి, హింగులేశ్వరరసం, మృత్యుంజయ రసం. 

వాతశ్లేష్మజ్వరం : అధికమైన తాపముతోపాటు సంధిశూల శిరఃశూల 
జలుబు కాస, బరువుగా వుండుట, గొంతు నొప్పి అధికమైన నిద్ర. 

చికిత్స : పిప్పలి క్వాధము,దశమూల క్వాధము, లఘుపంచమూల 
క్వాధము, పంచకోల క్వాధము. గోజిహ్వాది క్వాధము, సౌభాగ్యవటి, లక్ష్మీ 
విలాసరసం, (త్రిభువన కీర్తిరసం, శృంగారాభ్రరసం, శ్వాసకాస చింతామణి 
రసం,శృంగి భస్మం. 


290 లా రీపొస్య అనపా్‌ వైస్య నర్వీన్వం 
అభిన్యాస జ్వరము 
జ్వరము జ్ఞానేంద్రియాల కర్మశక్తి తగ్గుట శ్రవణ దృష్టి మరియు ఘ్రాణ 
శక్తుల కర్మశక్తి తగ్గుట ఆకలి లేకపోవుట, గుచ్చినట్లు నొప్పి, రోగి కదలకుండా 
పడుకొనును. లేదా తరుచుగా తలను కదుపుచుండును. ప్రక్కలకు తిరుగు 
చుండును, తక్కువగా మాట్లాడును. 
చికిత్స : బృహత్‌ కస్తూరి భైరవరసం, బృహత్‌ వాత చింతామణి 
రసం, కృష్ణచతుర్ముఖ రసం. 
పునారావర్తక జ్వరం 
జ్వరం తీవ్రత 6-7 రోజులు జ్వరం తగ్గుట. అత్యధిక స్వేదముతో 
లేక అతిసార పూర్వకంగా నుండును. జ్వరం మరల 7 రోజుల తర్వాత 
వచ్చి ౩ నుండి 4 రోజులు వరుకు వుండును. 
చికిత్స : సుదర్శనచూర్ణం 1-2గ్రా. 
విషమజ్వరం 
ఇది ఆవర్తక జ్వరం (మరల తిరిగి వచ్చు లక్షణం) ఒక దినం లేదా 
రెండు దినములు లేదా మూడు దినములు వ్యవధిలో వణుకుతోపాటు 
వచ్చును. రోగి అత్యధికంగా చల్లదనం అనుభవించి పిమ్మట అత్యధికంగా 
వేడిని అనుభవించును. పిమ్మట అత్యధిక చమటలు వచ్చుటలో జ్వరతాపం 
1. అన్యేదుష్క జ్వరం 2. తృతీయక 3: చతుర్దక 
చికిత్స : సప్తపర్ణఘనవటి, మహజ్వరాంకుశ రసం, కృష్ణచతుర్ముఖ 
రసం, చందనాది లోహం, విషమజ్వరాంతక లోహం, సర్వ జ్వరహర 
లోహము. 
ప్రలేపక జ్వరం : శీతపూర్వక మందజ్వరం, సంపూర్ణ శరీరం చెమటతో 
తడుపుబడినట్లుండును మరియు శరీరం బరువుగా తోచుట. 
చికిత్స వ స్వర్ణ వసంత మాలతీ, మకరధ్వజ, అ(భ్రక భస్మము. 
సన్నిపాతక జ్వరం 
శీతముగా నుండుట మరియు ఉష్టంగ నుండుట, క్షణక్షణమునకు 
మారుచుండును. అధిక జ్వరతాపం, రోగి శీతమును అనుభవించి కొద్ది 
క్షణములోనే అధికమైన లేపమును అనుభవించుట సంధిశూల, హస్తపాద 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 291 
శిరు శూలం, ఎక్కువగా కన్నీరువచ్చుట, దప్పిక నాలుక పొందుట, కర్ణశూల, 
కర్ణనాదం శ్వాసకష్టం, రక్తముతో కూడిన తెమడ వెడులుట, రోగి ఎల్లప్పుడు 
తలను తిప్పుచుండుట. 

చికిత్స : చిన్నారుహధిక్వాదము, దశమూలకటుత్రయాదిక్వాదము, 
సౌభగ్యవటి, మహలక్ష్మివిలాసరసం, ఆనందభైరవిరసం, శ్వాసకాసచింతా 
మణిరసం, చతుర్ముఖరసం, బృహత్‌ చింతామణి రసం, వేతలరసం, బృహత్‌ 
కస్తూరి బైరవరసం. 

శ్వాసనక జ్వరం 

వణుకుతోపాటుగా తీవ్రజ్వరం పార్వశూల ఛాతీ భాగమున నొప్పి, 
తెమడతోపాటు కాసశ్వాస పీల్చుకొనునపుడు నాసికా ద్వారములు ఎగురుట, 
నాడీగతి అతివేగముగా శ్వాసముతో 2:1 ఉండును. లలాటంపై స్వేదము, 
దుర్చలత రూక్ష మరియు మలినమైన నాలుక, తంద్రప్రలాపము. 

చికిత్స : గోరోచనాదివటి, సంజీవని వటి, సిద్ధప్రాణేశ్వరరసం, కఫ 
కేతురసం, స్వర్ణభూపతిరసం, బృహత్‌ కస్తూరి భైరవి రసం. 


అంత్రిక జ్వరం 
7 దినములు నిరంతరం అధిక ఉష్ణోగ్రత కలిగి జ్వరము సంతత 
రూపముగా వుండును. 4-5 వారముల వరకు కొనసాగును. కొష్టబద్ధత, 
అల్ప మల త్యాగం అధికంగా నాలుకపై పూత బాహ్వాంతర జ్వరతాపం. 
చికిత్స : సిద్ధప్రాణేశ్వర రసం, సౌభాగ్యవటి. 
గ్రంధిక జ్వరం 
కంపము, కళ్ళుతిరుగుట, అనిద్ర ప్రలాపం విభ్రమ, మూర్చ, తీవ 
తాపము, స్వేదనశీల, కక్షప్రదేశ లేక గజ్జల (ప్రదేశమునందు 2వ లేక 4వ 
రోజు లసీక (గంధులవృద్ధి అత్యధిక బాధ కలుగును. 
చికిత్స : నింబాది చూర్ణం 2-4గ్రా. 
పాషాణ గర్భజ జ్వరం 
జ్వరముతోపాటు కోమల, స్థిర శంపదనాతి (గంది చెవి, ముక్కు వెనక 


భాగములో కర్ణమూల (గంధి శోధ కారణముగా జనించును. ఒక చెవి 
వెనుక శోధ కలిగి తర్వాత ఇరు పార్వ కర్ణమూల వ్యాధి గ్రసమగును. 


292. లా రీపొస్య అపా వైస్య నర్వీన్వం 
చికిత్స : పంచతిక్త ఘృతం, మహతిక్త ఘృతం, తిక్త ఘృతం. 
పథ్యం : పురాణశాలి, ముద్ద, మాసూర, గోదుగ్ధ, గోఘృత అజీదుగ్ధ 
షడంగ పానీయం వార్తాక, శిగ్రు పటోల వాస్తుక, ద్రాక్ష దాడిమ, లావక 
మాంసం కుక్కుట మాంసం. 

అపథ్యం : గురు అసాత్స విదాహ అన్న శ్రమ మైధున స్నానం 
(భ్రమణం. 

జ్వరము 

దేహము, ఇంద్రియములకు మనస్సునకు సంతాపము కలిగించు నది 
జ్వరము. 

బేధములు : 1 శారీరక-మానసిక; 2. సౌమ్య-ఆగ్నేయ; 

3. అన్తర్వేక-బహిర్వేగ; 4. ప్రాకృత-వైకృత. 

దోషకాల బలా బలముల జ్వర భేదములు 

1. సంతత జ్వరము 2. సతత జ్వరము 3. అన్యేద్యుష్క జ్వరము 

4. తృతీయక జ్వరము 5. చతుర్దక జ్వరము. 

ఆశ్రయ బేధములు : 1. రసగత 2. రక్తగత 3. మాంసగత 

4. మేదో గత 5. అస్థిగత 6. మజ్ఞాగత 7. శుక్రగత. 

చికిత్స : లంఘనం, యవాగు 

జొషధాలు:- షడంగపానీయం, వత్సకాది క్వాధము, మధుకాది 
క్వాదము, జాత్యాది క్వాదము, దాన్యాదిచూర్ణం, గోరోచనాదిచూర్ణం, 
అగస్యాది చూర్ణం, లవంగాది చూర్ణం, సుదర్శన చూర్ణం, నింబాదిచూర్ణం, 
తాళిశాదిచూర్ణం, పిప్పల్యాది ఘృతం, బలాది ఘృతం, వాసాది ఘృతం, 
గుడుచ్యాదిఘృతం, కలశ్య్వాది ఘృతం, పటోలాది ఘృతం, త్రిఫలాదిఘృతం, 
పంచగవ్యఘృతం, కల్యాణక ఘృతం, మంజిష్టాది ఘృతం, బిల్వాకాది 
ఘృతం. గోదంతిభస్మం, జహుర్‌ముహార్‌పిష్టి, ప్రవాళపిష్టి, శృంగిభస్మ, 
కాసీస గోదంతిభస్క, కట్పాలాది చూర్ణం, ఆమలకాది చూర్ణం, పిప్పలీచూర్ణం, 
మహాలవంగాది చూర్ణం, ఏలాది చూర్ణం, పిప్పలాద్యఘృతం, పంచతిక్త 
ఘృతం, త్రికంటకాది క్షీరపాకం, శింశుపాది దుగ్గపాకం, నాగరాది 
క్షీరపాకం, లాక్ష్యాదితైలం, స్వచ్చందభైరవం, వైష్టవీరసం, సన్నిపాత 
భైరవరసం, హరితాలగోదంతీభస్మం, హరితాల భస్మం, మల్లభస్మం, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాలాలాలాలాలాా 2903 
మృత్యుంజయరసం, నారాయణజ్వరం కుశరసం, పంచవక్త రసం, 
కాలకూటరసం, మహావాత విద్వంశిని, వాతాభకేసరిరసం, అమర సుందరి 
గుటిక, జ్వరకేసరివటి, సంజీవనివటి, మహాజ్వరాంకుశరసం, త్రిభువన 
కీర్తిరసం, లక్ష్మివిలాసరసం, విశ్వాతాపహరణరసం, లక్ష్మీ నారాయణరసం, 
సింహప్రతిపాలనరసం, ఆనంద భైరవరసం. 

నిజ జ్వరములు 

వాత, పిత్త కఫ, ద్విదోష, సన్నిపాత. 

వాత చికిత్స : మహాసుదర్శన చూర్ణం, సత్వర జ్వరశామకం, కల్చతరు 
రసము, త్రిపురభైరవరసం, సూతరాజరసం, జ్వరఫణిగరుడం, జోగినిరసం, 
స్వల్పకస్తూరి భైరవరసం, చంద్రశేఖరసం, జ్వరకాలకేతురసం. 

కఫ : రత్నగిరిరసం, శీతభంజీరసం, దుర్దలజేత రసం, కఫకేతు 
రసం, శ్లేష్మకాలనాల రసం, కస్తూరి భైరవ రసం, మహాప్రబోధాంజనం. 

కఫజ్వర పథ్యం కులళ్ట, పురాణశాలి, చణకము, షష్టికదాన్యం, 
కలాయ(బఠానీ నీళ్ళు). 

ద్వంద్వ జ్వరం: 1. వాత పిత్త 2. వాత శ్లేష్మ ౩. శ్లేష్మ పిత్త. 

వాతపిత్త చికిత్స : కంటికార్పాది క్వాధము, పంచమూలాది క్వాధం, 
పర్పటాది క్వాధము, జయవటి, జయన్తివటి. 

వాతశ్లేష్మ : దశముల క్వాధము, వచాది క్వాధము, అరగ్వదాది క్వాధము 

శ్లేష్మ పిత్త : పటోల నింబాది యూషము, అమృతాష్టక క్వాధము, 
కిరాతాది క్వాధము, చార్జాది క్వాధము, అరగ్వదాది క్వాధము. 

ఆగంతుక జ్వరం 

1. అభిషుతుజ 2 అభిషుంగ 3. అభివారజ 4 అభిశాహజ 

అభిషుంగ బేధములు : మనో వికారాది షంగజములు 

(ఎ) కామావిషంగజ (బి) శోకవిషంగజ, భయబిషంగజ, కోధవిషంగజ 

౨. భూత బిషంగజ 3. విషావిషంగజ 

భూతవిషంగజ : దండకజ్య్వరం(డెంగ్యూ), పీతజ్వరం(ఎల్లో ఫీవర్‌), 

విషజ్వరం(టైపస్‌) 
(కస్యప సంహిత) 
కాన్ఫప | సమజ్వరములు, విషమ జ్వరములు. 


290 దద — రీపొస్య అనపా్‌ వైస్య నర్వన్వం 
నవజ్వరం, మధ్యమజ్వరం, పురాణజ్వరము (జీర్ణ జ్వరం) 

చికిత్స : వర్ధమాన పిప్పలి, దాత్ర్యాది పిప్పలి, సువర్ణమాలినీ వసంత, 
జయమంగళ రసం, చందనాది లోహం, షట్పల ఘృతం. 

జీర్ణచికిత్స : సంశయనీవటి, పర్పహృద్యరిష్ట, స్వర్ణభస్మం, మల్లభస్మం, 
గుడుచీ సత్వం, రససింధూరం. 

పువారావర్తక జ్వరం 

1. యుకాలిక్షజన్య పునరావర్తక జ్వరం 2. విణ జన్య పునరావర్తక 
జ్వరం 

చికిత్స : కిరాత తిక్తాదిక్వాధము, తాళకసింధూరం, భూతభైరవరసం, 
శీతభంజనరసం. 

సన్నిపాత జ్వరములు : (13 రకములు) 

ప్రకృతి సమ సమంవాయము, వికృత సమంవాయము. 

చికిత్స : కస్తూర్యాదిఅంజనం, భృష్టకులత్థచూర్ల్ణం, అర్మాదిక్వాధము, 
బృహత్‌ పంచమూల క్వాధము, వాతభకేసరి రసం, లక్ష్మీనారాయణ రసం, 
దేవదార్ద్యక్వాధము. 

1. వాతోల్బణ 2. పితోల్బణ 3. కపోల్బణ 4. వాత పితోల్బణ మందకఫ 
ర్‌. వాతశ్లేష్మల్బణ మందపిత్త శీఘ్రకారి 6. పిత్తకపోల్బణ హీనవాత (చెల్లు) 
7. హీనవాత పిత్తమద్భశ్లేష్మాదిక (వైదారిక) 8. హీనవాత మధ్యకఫ పిత్తాదిక 
(యామ్య) 9. హీన పిత్తమధ్య కఫాధిక (క్రచక) 10.హీనపిత్త వాత 
మధ్యకపాది (కర్నాటక) 11. కఫహీన పిత్తమధ్యవాతాధిక (సమ్మోహిక) 
12. కఫహీన వాతమధ్య (పిత్తాదిక) 18. సర్వదోషజ (కూట పాలక). 

సన్నిపాత జ్వర భేదములు : 

1. శీతంగా సన్నిపాత 2. తన్గ్టిక సన్నిపాత 3. ప్రలాపక సన్నిపాత 
4. రక్తపిష్టిని సన్నిపాత 5. అభిన్యాస్య 6. జిహ్వగ సన్నిపాత 7. సన్థిగత 
8. అన్తక 9. రుగ్గాహ 

చికిత్స : 

1. కట్పలాది చూర్ణం 2. మహలవంగాది చూర్ణం 3. ఏలాదిచూర్ణం 
4. నింబాది చూర్ణం 5. మంజిష్టాది ఘృతం 6. బిల్వకాది ఘృతం 
7. పంచతిక్త వృతం రి. అంగారక తైలం 9. లాక్ష్యాదితైలం 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 295 
10. ధాన్యకారిష్టం Ll: కిరాతారిష్టం 12. ఆమృతారిష్టం 13.జ్వరారి 
14. జ్వరాంకుశ 15. జ్వరగజకేసరి 16. స్వచ్చందభైరవము 17. సన్నిపాత 
భైరవము 18. సింహట్రతిపాలనరసం 19. హుతాసనరసం 20. 
సూతరాజీయము 21. రాజమణిరసం 22. అమృతసంజీవిని రసం 28. 
శీతాంశురసం 24. జ్వరఫణిగరుడం 25. జోగినీరసం 26. స్వల్పకస్తూరి 
భైరవము 27. జ్వరమరాదిరసం 28. లక్ష్మీవిలాస్‌ రసం 29. 
చంద్రశేఖరరసం 80. జ్వరకాలకేతురసం 31. మహాప్రబోదాంజనం. 

పథ్యం : విరుద్దాహారములు ఆకుకూరలు పగటినిద్ర, స్నానం న 
సంబోగం ఎండ,గాలి, (కోదం 

జ్వరాతినారం 

1. ధాన్యశొంఠి 2. గుడుచ్యాది కషాయం 8. ఉశీరాది కషాయం 4. 
వోష్యాదిచూర్ణం 5. కళింగాది గుటిక 6. గగన సుందర రసం. 7. కనక 
ప్రభావటి 8. పంచామృత పర్పటి. 

అపథ్యం : ఎండుద్రాక్ష కుండపంచదార, కలకండ, యవలు, గోధుమ, 
జాగరణం, పగటినిద్ర, సంగమములు. 

తృష్ణ 

అధిక దప్పిక 

చికిత్స : జింజీర పానకం, గుడూచి సత్వం, సూతశేఖర రసం, (ప్రవాళ 
పిష్టి ఆమలకీరసాయనం. 

పథ్యం : శాలిధాన్యలేపి, లాజమండము, తేనె,మసూర, ఆవుపాలు, 
మజ్జిగ, ధనియాలు, కషాయం, నారికేళజలం, శర్శర, అరటి ఫలశాకము, 
ఖర్జూరఫలం, దాడిమ, ఆమలకీ, మాతులుంగ, కరమర్ద, జంబీర, 
కూష్మాండ. 

అపథ్యం : ఆమ్ల, లవణ, తిక్త కషాయ, రస, గురుద్రవ్యములు. 
దూషిత జలం ట్రికటు. 

తృష్ణా 
నాలుక బైలువెడలుట. 


బేధములు : 1. వాత 2. పిత్త 3. శ్లేష్మా 4. సన్నిపాత 5. ఉపసర్ణ 6. 
ధాతుక్షయం. 


296 లా రహస్య అనిపా వైస్య నర్వీన్వం 

చికిత్స : 1. పక్వోందుభర క్వాదము 2. బిల్వామూలాది కషాయం 
3. వృషాది కషాయం 4. తుండికేరి కార్బ్చసయోగం 5. ఆమ్రాదికషాయం 
6. వటశ్ళంగాది గుటిక 7. రసాది గుటిక 8. హరితాళవటి 9. ప్రవాళ 
పిష్టి 10. మాతులుంగ రసాయనం 11. జంబీరాది రసాయనం 12. 
గుడుచీ సత్వం. 

పథ్యం : పిష్టిక, శాలి, కోద్రవ, ముద్ద, మాసుర,చణక, కూష్మాండ 
పటోల, ఉష్ణోదక,అరటిపువ్వు, ఖర్జూర, ద్రాక్ష మాతులంగ, ఆమలక, 
నారికేళోశోదక, జంబీర,శీతోదకం, హిమోదకం, శృతశీతజలం, శర్మర, 
ఇక్షురసం, గోక్షీరం, అజాక్షీరం. 

అపథ్యం : గురు ఆమ్ల లవణ కటు కషాయ రసమాత్రం, దుష్టజలం, 
ఉష్ణోదకం, దంతకాష్ట ,వ్యాయామం, ధూమపానం, పిప్పలి, మిరియాలు, 
చెడ్డ నీరు, కారము. 

దాహము 

శరీరము మంటగ ఉండు ముఖ లక్షణం. మధ్యము యొక్క అతిసేవన, 
రక్తపిత్తములచే దూషితమగుట, దప్పిక అవుట వలన రక్తస్రావం క్షయరోగం, 
మర్మాఘాతం. 

చికిత్స : గుడూచీ సత్వం, ప్రవాలపిష్టి ఉశీరాసవ 

పథ్యం : పుష్టికి శాలి,ముద్గబీజ, యవ మండలాజ క్షీరము,వెన్ను 
శర్మర, మాంసరసం, శ్వేత కూష్మాండ ఫలం, అరటి పటోల, పర్పటి 
పత్ర, పరూషకీ ఫలం, ప్రియలా,శ్చంగటక, ద్రాక్ష్మ నారికేళఫలం. 

అపథ్యం : కటు, తిక్తరస, ఉష్ణ ద్రవ్యములు. తాంబూలం, అసాత్య్య బీజ 
పదార్దము హానికరము. 

దాహ రోగము 

మద్యపానం వలన పిత్తము ప్రకోపించి దాని యొక్క యూష్మము పిత్త 
రక్తము వలన వృద్ధిచెంది చర్మగతమై భయంకరమగు దాహము కలుగును. 

బేధములు : రక్తపితదాహము, రక్తదాహము, తృష్ణ దాహము, పిత్త 
దాహము, రసాది ధాతు క్షయం, మర్మఘాతములు, రక్తపూర్ణాదర దాహము. 

పథ్యము * పెసలు చిరుసెనగలు, మెట్టభూమి యందలి జంతురస 
ములు, పేలాల పిండి, పంచదార నూరుమార్లు ఉదకముతో కడుగబడిన 
ఘృతము. పాలు, పాలయందు తీయబడిన వెన్న బూడిదగుమ్మడికాయ, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(29 
దోసకాయ, అరటిపండు,పనసపండు, తీపిగల దానిమపండు, పొట్లకాయ, 
దొండకాయ, ఆనపకాయ, అల్లం, ఖర్జూర పండు, ధనియాలు సదా లేతపాటి 
ముంజలు, కరక్నాయ, చేదుగల పదార్దము, వరికెట్టు నెమ్మటముగల కచ్చో 
రాలు, శీతలపదార్ధలేపము. 

అపథ్యము : క్షారమత్వాది విరుద్దన్నములు విరుద్ద పానం సేవించుట, 
కోధమున జెందుట, వేగము నడ్డగించుట, (శ్రమ, సనంహుమము 
కడుపునుబ్బించెడి పదార్ధములు, క్షారము,పిత్తకర వస్తువులు, సంచారము 
చేయుట ,ఎండ ,మజ్జిగ, తాంబూలము, తేనె, ఇంగువ, చేదు, కారం, 
ఉష్టముగల పదార్దములు. 

ధాతు క్షయము 

స్ఫృతినాశనం, మందబుద్ధి, ఆత్మవిశ్వాసం లోపించుట,మైథున 
అయోగ్యత లేక అసమర్ధత శిధిలత చర్మంవృద్ధి చెందుట, పురుష జనాంగ 
ముల యందు మంట, వాపు మొదలగునవి. 

చికిత్స : మకరధ్వజవటి, శిలాజిత్వాది వటి, మకర ముష్టియోగం, 
స్కృతిసాగరరసం, పూర్ణచంద్రరసం, అమృత ప్రాశవలేహం, అశ్వగంధాది 
ఘృతం, బ్రహ్మీఘృతం, బృహత్‌ చాంగాల్వాది ఘృతం, మృత సంజీవని 
సుర. 

పథ్యం : శాలి, గోధుమ, మసూర, బీజ, పాలు, వెన్న జింక, కోతి, 
కుందేలు, మేకమాంసం, (ద్రాక్ష ఖర్జూర, ఆమ, దాడిమ. 

అపథ్యం : కటు, ఆమ్లరస భోజనములు హానికరమగు అతి మైథునం 
వర్ణితము. 

నాడీ వ్రణం 

బేధములు : 1. వాత నాడీ వ్రణం 2. పిత్తినాడీ వ్రణం 3. శ్లేష్మ నాడీ 
వ్రణం 4. త్రిదోష నాడీ వ్రణం 5. శల్యనాడీ (వ్రణం. 

చికిత్స : సిందూరాది లేపం 

పథ్యం : వడ్లబియ్యం, గోధుమలు, నల్లని పాతబియ్యం, చిరుసెనగలు, 
కందులు, పెసలు, అనులేనియుషము, పశుపక్షి మాంసం, నెయ్యి, నూనె, 
పొట్లకాయ, లేతముల్లంగి, వంకాయ, కాకర, ఆగాకరకాయ, చిర్రికూర. 

అపథ్యం : రూక్షం, పులుసు ,శీతలం, ఉప్పుగలరసం, మైధునం, 


298. లా హస్త అనపా్‌ వైస్య నర్వన్వం 
శ్రమ, బిగ్గరగా మాటలాడుట, స్తీ. 
నాసా రోగము 
తుమ్ములు, శరీరం బరువుగా నుండుట, బడలిక 
చికిత్స : త్రిభువన కీర్తిరసం, నాగగుటికా. 
పీనసం : ప్రారంభావస్థలో శిరోగౌరవం, క్షుధానాశము నాసాస్రావము 
స్వరభేదం కలుగును. తరువాత నాసా(స్రావం గాఢమగును. మరియు నాసా 
వివరములందు ఉండిపోవును. గంధము మరియు సంజ్ఞానాశము. 
చికిత్స : వ్యాషాదివటి, మహలక్ష్మివిలాస్‌, చిత్రహరితకి అవలేహం, 
షద్చిందుతైలం (లేక) అణుతైలం 
పథ్యం : లఘుఆహారం, ఉష్టజలం, పురాణశాలి, కులుళ్ట, ముద్దవీజ, 
పటోల,శిగుఫల, మూలీ,రసోన. 
అపథ్యం : అభిష్యంది, గురుద్రవ్య, అసాత్యభోజనం. 
నాసా రోగములు 


ముక్కుకు సంబంధించిన రోగములు. 

రోగబేధములు : 1. వాత ప్రతిశ్వాయము 2. పిత్త ప్రతిశ్యాయము 
8. శ్లేష్మ ప్రతిశ్యాయము 4. రక్త ప్రతిశ్యాయము 5. సన్నిపాత ప్రతిశ్యాయము 
6. అపీనసము 7. ప్రతీనాహము 8. నాసార్మము 9. భ్రాశ్యదు 10. 
క్షవము 11.నాసానాహము 12. పూతిరక్తము 13. అర్బుదము 14. 
దుష్టపీనసము 15. నాసా శోషము 16. భూణపాకము 17. పుటస్రావము 
18. దీప్తకము. 

చికిత్స : వ్యోషాది చూర్ణము, చవ్యాధి చూర్ణము 

చిత్రక, హరీతక్యవలేహము, చిత్రకావలేహము, గృహధూమతైలం, 
పాఠాది తైలం, కుష్టతైలం, వ్యాఘ్ర తైలం, గృహధూమ తైలం, నఖతైలం. 

పథ్యం : యవలు, బియ్యం, ఉలవలు, పెసలు, గ్రామ్యమాంసం 
జింకల మాంసం, వంకాయ, చేదుపొట్ల, మునగకాయ, మారేడుకాయలు, 
ముల్లంగి, వెల్లుల్లి, పెరుగు, ఉష్ణోదకం, మద్యం, ఉప్పు, జిగట గల 
పదార్ధములు, ఉష్ణం లఘుకర భోజనం. 

అపథ్యం : స్నానం, కోధం మలమూత్ర వాత వేగముల నడ్డగించుట, 
ద్రవపదారములు, భూమిపై పరుండుట. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 299 
నేత్రరోగం 

నేత్రబిష్యంధం : నేత్రశ్లేష్మకల యొక్క శోధ మరియు ఎర్రబడుటను 
నేత్రబిష్యందం అందురు. అథశుస్రావం, జడత మంట నేత్రగౌరవం శిర, 
శూల. 

కూకునఖము : కూకుణనకం తల్లిపాలు త్రాగు శిశువుల యొక్క మర్మ 
(ప్రదేశం. ఇది రోగి యొక్క వర్మ శోధయుక్త ఎర్రగా కండు మరియు స్రావ 
యుక్తముగా నుండును. పిల్లలు ఎప్పుడూ నుదురు నేత్ర నాసా ప్రదేశమును 
తడుముకొనుచుండును. ఎండను చూడలేకపోవును. 

అర్మ : కనుగుడ్డుపై ముక్కు వైపు త్రికోణాకార పొర పుట్టి వ్యాపించు 
చుండును. 

ఫోథకీ : కనుగుడ్లుపై ఎర్రని చిన్న చిన్న పొక్కులు జనించును. మంట 
నొప్పి అశ్రుస్రావం. 

అంజననామిక : మంట పొడిచినట్లు నొప్పి రాగిరంగు గల మృదువైన 
చిన్న పొక్కులు జనించును. 

పక్ష్మశాతం : కనురెప్పలపై ఉండు వెంట్రుకలు ఊడిపోయి మంట 
మొదలగునవి జనించు అవస్థను పక్ష్మశాతం అందురు. 

నక్తాంధ్యం : ఇవి కఫదోషముచే కలుగును. ఇందు రోగి రాత్రియందు 
చూచుటకు అసమర్ధత కలిగి పగటిపూట సరిగా చూడకలుగుచుండును. 

నిక్టోలిప్‌ : పగటిపూట వ్యక్తి కనులముందు చిత్ర విచిత్ర రూపముల 
రంగులు, కనిపించును. మరియు అతడి కనులు ముంగీస కనులు వలె 
కనిపించును. 

దివాంధ్యం : రోగి అన్ని పదార్ధములను పసుపు రంగులో చూచును. 
కానీ రాత్రులందు అన్ని వస్తువులను స్పష్టంగా చూచును. 

సవ్రణ అవ్రణ శుక్లం : 

స్రవణ : కృష్ణభాగమున కొంచం కాఠిన్యత కలిగించు వ్రణం మరియు 
ఉష్ట(సావం జనించును. 

అవ్రణ : కుష్టమండలంలో దాహయుక్త శ్వేత వర్ణ భిన్న పరిమాణంలో 
పొక్కులు జనించును. దీని వలన విషమ దుష్టి మరియు వస్తువులను 
మేఘవృత్తమైన వాటిగా చూచు చుండును. 


300 _ా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
దుష్టి దౌర్చల్యము : దృష్టి మాంద్యము, కళ్ళయందు విచిత్ర రూపములు 
కనిపించుట, వస్తువులు, మేఘవృత మయినట్లుగా కనిపించుట దూరస్థ 
వస్తువులు సమీపంగా వుండు వస్తువులు దూరంగా కనిపించుట. 
చికిత్స : త్రిఫల చూర్ణం, (త్రిఫల ఘృతం, సప్తామృత లోహము. 
తిమిరం : కాచము యొక్క కొద్దిగా లేక సంపూర్ణముగా పారదర్శకత 
కోల్పోవుట, తిమిర మందురు. ఇందు రోగియొక్క దృష్టి కృశించి అవాస్రవిక 
వస్తువులను దర్శించును. చివరి అవస్థలో పూర్తిగా దృష్టి లోపము కలుగును. 
పథ్యం : యవ, శాలి, ముద్ద, తిక్త, ద్రవ్య, పురాణ, ఘృత, కర్పూర, 
చందన, నారీదుగ్గ,అంజనం. 

అపథ్యం : విదాహ కటు ఆహార ఉష్ణ మరియు గురు ద్రవ్య అంకురిత 
అన్నం, తైలముచే చేయబడిన పదార్ధములు, పెరుగు, ఆమ్షలవణ మత్స్య 
మాంసములు. 

నేత్ర రోగములు 

నేత్ర రోగ సంఖ్య (24) : 

L కృద్రోన్మీలము 2. పక్షఘాతము 3. కపోత్మిష్టము 4. లోహితం 
ర్‌. అరుజీబుమేఘము 6. రకోత్మిష్టము 7. కుకూనకము 8. పక్ష్మర్మము 
9. పక్ష్మిరోధము 10. పితోత్సిష్టము 11. షోథకి 12. శ్లిష్టవర్తము 18. 
బహులము 14. పక్ష్మోత్సంగము 15. మేదోర్చుదము 16. కుంబీకము 
17. సికతావర్మము 18. అలంగణము 19. అంజననామికము 20. 
కర్ణమము 21. శ్యామ వర్మము 22. విషవర్మము 23. అలజి 24. ఉత్స్మిష్ట 
వర్మము. 

నేత్ర సంధి రోగములు - 9 

1. జలస్రావం 2. శ్లేష్మ స్రావం 3. రక్తస్రావం 4 పర్వాణి 5. 
పూయస్రావం 6. క్రిమిగ్రంధి 7. ఉపనాహము రి. అలజి 9. యలశము 

కంటి తెల్లగుద్దు నందు జనించు రోగములు -18 

1. సిరోత్వాతము 2. సిరాహర్షము 3. సిరా జాలము 4. శుక్షకము 
ర్‌. శుక్లార్మము 6. అదిమాంసార్మము 7. ప్రస్తాహర్షము 8. పిష్టకం 9. 
సిరాపిటిక 10. కఫగ్రంధికం 11. అర్షునము 12. స్నాయ్యర్మము 13. 
అధిమాంసం. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(301 

కంటినల్లగుడ్డు జనించు రోగములు : 1. శుద్దశుక్రం 2. సిరాశు 
క్రము 3. క్షత శుక్రము 4. అంజికము 5. సిరాసంగము. 

కాచ బిందు రోగములు : 1. వాతజ కాచ బిందువులు 2. పిత్తజ 
కాచ బిందువులు ౨. శ్లేష్మజ కాచ బిందువులు 4. రక్తజ కాచ బిందువులు 
ర్‌. సంసర్షజ కాచ బిందువులు. 

తిమిరోగములు : 1. వాత 2. పిత్త 8. శ్లేష్మ 4. సంసర్గ 5. రక్త 6. 
సన్నిపాత. 

లింగ నాశ : 1. వాతజ లింగనాశము 2. పిత్త లింగనాశము ౨. 
శ్లేష్మ లింగనాశము 4. త్రిదోష లింగనాశము 5. ఉపసర్గలింగనాశము 
6. సంసర్గలింగనాశం, రక్తలింగ నాశం. 

దుష్టి రోగములు : 1పిత్త విదగ్ధం 2. ఆమ్లపిత్త విదర్ధం 3. ఉష్ణ 
విదగ్ధం 4. నకులాంధ్యమం ర్‌. దూసవాంధ్యం 6. రాత్రంధ్యయము 7. 
హ్రస్వదృష్టి 8. గంభీర దృష్టి, 

అభిష్యందం : 1. రక్తాభఖిష్యందము 2, వాతాభిష్యందము 

8. పిత్తాఖిష్యందము 4. శ్లేష్మభిష్యందము. 

అధిమంద రోగములు : 1. వాత 2. పిత్త 3. శ్లేష్మ 4. రక్త 

సర్వాక్షి రోగములు : 1 వాతవిపర్యయము 2 అల్పశోఫ 

3. అన్ఫతోవాతము 4 పాకాత్నయము ర శుషాక్షిపాకం 6 శోఫము 
7 అజ్యూషితం రి హతాదిమంధము. 

చికిత్స : 1. త్రిఫలాదికషాయము, 2 వాసాదిక కషాయము ౨. 
అమృతాది కషాయము 4. చంద్రప్రభ గుటిక 5. మహాత్రిఫలాది ఘృతం 
6. పటోలాది ఘృతం 7. ద్రాక్షాది ఘృతం 8. మహాత్రిఫల రసము 9. 
కృష్ణాది తెలం 10. సృపవల్లభ తైలం, 11. యుష్టాదితైలం, 12. అమృతాది 
ఘృతం 13. కతాకాంజనము 14. దాత్ర్యాంజనము 15. ఉత్సలాంజనం 
16. నారికేళ అంజనం 17. గరుడాంజనం 18. రసాంజనము 19. 
చంద్రకాంజనం 20. తిలపుష్పాంజనం 21. శిలాద్యంజనము 22. గిరికర్ణ 
కాద్యంజనం 28. తామ్రాంజనం 24. నేత్రాంజనం 25. సిద్దనాగార్జునవర్తి 
26. నేత్రబిందు 27. గజకేసరివర్తి 80. కతకాంజనం, గరుడాంజనం 
శిలాద్యాంజనం. 


3౦2 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
పథ్యం : వరిబియ్యం,గోధుమలు, పెసలు, సైంధవలవణం, ఆవునెయ్యి, 
ఆవుపాలు, పంచదార, తేనె. 
అపథ్యం : మనుబాల, చక్రవర్తికూర, పొన్నగంటాకు, చిర్రికూర, 
గలిజేరు, కల్లు, పెరుగు, ఇంగువ, ఉప్పు, తెలగపిండి, పిండివంటకములు, 
స్నానం, సంచారం, ఉదకపానం, తాంబూలం, కోపం, ఎండ, తేజస్సును 
చూచుట, అగ్నిజ్వాల. 
పరిణామ శూల: 
అన్నంజీర్ణ మయినపుడు కలిగిన బాధ చికిత్స 
1) ఖండామలక లేహ్యం 
2) శంఖవటి 9) ఖండార్ధక లేహ్యం. 
పాండు రోగము 


పాండు రోగమందు రక్తము & రక్తకణములు పనితీరు తగ్గి రోగి 
యొక్క శరీర వర్ణం తెలుపుతో కూడిన పసుపు రంగు (పాలిపోయినట్లు) 
వుండును. 

చికిత్స : మాండూర భస్మము, పునర్నవా మాండురం, ధాత్రిలోహం, 
లోద్రాసవం, కుమార్యాసవం, రోహితారిష్ట. 

పథ్యం : గోధుమ, యవ, శాలి, ముద్ద, మసూర, అడకీ పటోల 
తండూలియా, పత్రములు, పునర్నవా, బృహతీ, అరటి, జామ, ద్రాక్ష 
ఆమలకీ, దాడిమ మాతులంగ తక్రం. 

అపథ్యం : లవణ, ఆమ్లరస, గురు ద్రవ్య మధ్యము హానికరములు. 
మరియు ఎండ వ్యాయామం కోధం, అతిమార్ద గమనం, వేగధారణ. 

పాండురోగము 

భేదములు : వాతపాండు, పిత్తపాండు, శ్లేష్మపాండు, సన్నిపాతపాండు, 
మృత్తిక పాండు. 

చికిత్స : సిద్ధమాండూరం, ముస్వాసవము, పునర్నవాసవము, లఘ 
చింతామణి లేహ్యం, చించ్యాది లేహ్యం, లోహరసాయనం, షద్దుణ సింధూ 
రం, పునర్నవాది మాండూరం, శోఫాయశరసం, కాలవిద్వంసరసం, 
మస్వాసవము. 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 303 

పథ్యం : పాతవడ్లు, యవలు, గోధుమలు, పెసలు, జాంగలమాంసము, 
ఆవుపాలు, బర్రెనెయ్యి, అడ్డసరం, పొట్లకాయ, వెదురకొమ్ము, పర్పాటకం, 
తోటకూర, ద్రాక్షపండ్లు, నిమ్మపంద్లు, ఖర్జూరపండు, ఉసిరిక పండు, 
మారేడు నెల్లికూర, గుమ్మడి బద్ద, దుందిలము కలిగొట్ట, నదీజలము. 

అపథ్యం : గురు కర ద్రవ్యములు, విదాహకర వస్తువులు, నువ్వులు, 
పులగము, బచ్చలికూర, మాంసములు, 

ప్రైత్యములు 

1. ఆవర్ణ పైత్యం 2. వివర్ణ పైత్యం 3. సూర్యవర్తి పైత్యం 4. కామలా 
పైత్యం 5. ఆమ్ల పైత్యం 6. రక్త పైత్యం 7. స్వేదపైత్యం &. ఉన్నాద పైత్యం 
9. పుండరీకపైత్యం 10. భుజంగ పైత్యం 11. కరపాద పైత్యం 12. శీత 
పైత్యం 13. మూర్చపైత్యం 14. మధుర పైత్యం 15. క్రోధ పైత్యం 16. 
(భ్రంశ పైత్యం 17. కుసుమ పైత్యం 158. శిరఃపైత్యం 19. క్షుధాపైత్యం 
20. తృష్ణా పైత్యం 21. దుర్భాషాపైత్యం 22. చర్మ పైత్యం 283. దుర్గంధ 
పైత్యం 24. మదన పైత్యం. 

చికిత్స : 1.పిప్పలీ ఘృతం 2. జంబీరాధిఘృతం 3. ఖండ కూష్మాండ 
లేహ్యము 4. అల్లమమురబ్బా 5. లఘుపైత్యాంతకం 6. రామబాణరసం 
7. సూర్యవర్తి 8. పిత్తభంజనరసం 9. పైత్య్వహింసకరసము 10. పైత్యాంకుశ 
రసము 11. పాణిబద్ధరసం 12. పైత్యాంతక రసం. 

పథ్యం : పాతవడ్లు, బియ్యము, గోధుమలు, పొట్లకాయ, చిర్రికూర, 
ఉసిరిక, పొన్నగంటికూర, చేతరాసికూర, ద్రాక్ష దానిమ్మపండు. 

అపథ్యం : పెరుగు, పాలు, బెల్లం, నెయ్యి, మినుములు, ఆవాలు, 
విదాహములు, గురుపదార్థములు, సంచారము, కోపము. 

ప్రవాహికారోగము 
వాత పదార్ధములను అధికముగా భుజించుటచే వాతము ప్రకోపించి 


ఉదర మందలి శ్లేష్మముతో గూడి మలమును కఫ మిశితమగును. గుద 
ద్వారము వెడలునటు చేయునదియు (ప్రవాహిక అనబడును. 
రోగభేదములు : 1.వాత ప్రవాహిక 2. పిత్త ప్రవాహిక 3. శ్లేష్మ 
ప్రవాహిక 4. రక్త ప్రవాహిక. 
చికిత్స : 1. శంఖ ద్రావకం 2. ప్లీహరి రసము 3. రోహితకారిష్టము 


3౦4 లా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 

పథ్యం : పక్వజీర్ణ జ్వరముల యందుపయోగించు పదార్ధములు వాడ 

వలయును. సామాన్యంగా పాలు నిచ్చుటకు బదులుగా రెండు మూడు 
పిప్పళ్ళులతో ఉడికించిన పాలను రోగికి ఇచ్చుట యుక్తము. 


అపథ్యం : పక్వ జ్వరములందు విడనాదవలసిన పదార్ధముల ఇప్పుడు 
కూడ విసర్జింపవలెయును. రాత్రి జాగరణ పగటి నిద్ర స్రి ప్రీ సంగమము. 


ప్రమహము 


మూత్ర విసంగతి యొక్క సమూహం ఇందు అత్యధిక మాత్రలో 
మూత్రం పోయుట ఇవి 20, కఫ-12, పిత్త-6, వాత-4. వాతమేహములు 
అసాథ్యము. 

మధుమేహం : అన్ని విధముల ప్రమేహములు కూడ ఉపేక్షించినచో 
మధుమేహ దశకు చేరును. 

అక్షుమేహముకు విశిష్ట యోగం : జయన్తి క్వాధము 

చికిత్స : నారసింహ, చూర్ణం, చంద్రకలావటి, శుద్ధశిలాజిత్‌, చంద్ర 
(ప్రభావటి, శిలాజత్వాదివటి, శుక్రమాతృకవటి తారకేశ్వరరసం, వంగేశ్వర 
రసం, వసంత కుసుమాకర రసం, స్వర్ణవంగం, వంగభస్మము, గోక్షురాది 
గుగ్గులు. 

పథ్యం : యవ, గోధుమ, కోద్రవ, కంగునీ, ముద్ద, కులళ్ట, పటోల, 
శిగు, కాకరకాయ, ఉదుంబర, కపిల, గుడుచీ, త్రిఫల 

అపథ్యం : ఆమ, మధుర, కకక రస, నవీన అన్ను ఇక్షురస, గుదము 
పెరుగు, తైలము. 

ప్రమేహ పిడకలు : ప్రమేహంను ఉపేక్షించినచో విభిన్న ప్రకారంలు 
పిడకలు జనించును. ముఖ్యంగా సంధి మాంసం, మర్మములు ప్రభావిత 
మగును. ప్రమేహం లేనివారికి కూడ మేదో దృష్టి కారణముగా జనించ 
వచ్చును. 

1. శరావిక 2. సర్షపికా 3. కచ్చాపికా 4. జాలినీ 5. వినతా 6. 
పుత్రిశ 7. మాసూరిక 8. అలజి 9. విదారికా 10. విద్రధికా. 

చికిత్స : సారివాద్యసవము. 

అపథ్యం : అభిష్యంధి, రూక్షణ,తీక్ష్య దుష్టాచ్య ద్రవ్యములు రసోన 
పిండ లేక పలాండు మత్స్య మద్యములు. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 305 
బాల రోగములు 

పిల్లవాడు గుక్కపెట్టి ఏడ్వటం, విరామం లేకుండా ఉండడాన్ని 
గమనించడం ద్వారా నొప్పి / వ్యాధి స్థితిని అవగతం చేసుకోవచ్చు. 

- పిల్లలు ఏ శరీర భాగాన్నైతే తాకడానికి ప్రయత్నిస్తు ఉంటారో ఏ 
భాగాన్ని తాకినపుడు ఏడుపు పెంచుతున్నారో గమనిస్తే అక్కడ బాధ వున్నట్టు 
అర్ధం. 

- పిల్లలు పళ్ళు కొరుకుతూ గుప్పెట మూసుకొని మరియు కష్టంగా 
గాలి పీలుస్తూ వుంటే ఊపిరితిత్తులలో వ్యాధి వుందని అర్థం. 

- పిల్లలు జ్వరం వచ్చే ముందు వ్యాధి చూపిస్తు వుంటారు. ఏమి 
తినరు. నోటియందు లాలాజలం ఎక్కువగా అవుతుంది. మరియు ముఖ 
మంత వేడిగాను కాళ్ళు మాత్రం చల్లగా వుంటాయి. 

- కడుపులో గుడ గుడ శబ్దం, వాంతి ఉబ్బరం తల్లియొక్క స్తనములను 
పళ్ళతో కొరకడం, కాళ్ళు వంచడం చేస్తే కడుపులో బాధ వుందని అర్థం. 

- పిల్లలు చూపులు బెదిరినట్లు విరామం లేకుండా ఉన్నట్లు ఉంటే 
దానికి కారణం మలం మూత్రం అపానవాయువు విసర్జన కాలేదని. 

బాల జ్వరం : షడంగ పానీయం, బాల చతుర్భుద్ర చూర్ణం, గోదంతా 
భస్మం. 

ఫక్కరోగం : శిశువు ఒక సంవత్సరం వయసులోగా నిలబడలేకపోతే 
అతడు ఈ వ్యాధికి గురి అయ్యె అవకాశం వుంటుంది. 

చికిత్స : 1. లఘు వసంత మాలతి 2. కచ్చాప పృష్టభస్మము 3. 
కర్నాటక భస్మము 4. ప్రవాళ పంచామృత రసం 5. శతావర్యాది అవలేహం 
6. ప్రవాళ భస్మ (లేక) శుక్తిభస్మము. 

బాల రోగములు 


బేధములు : 1. వాతజం 2. పిత్తజం 8. శ్లేష్మజం 4. దంతోచ్చేదము 
5. దంతాఘాతము 6. దంతశబ్దము 7. అకాలదంతము రి. అహిపూతనం 
9. ముఖపాకము 10. ముఖస్రావం 11. గుదపాకం 12. ఉపశీర్షకం 
13. పార్చ్వారుణం 14. తాలుకంటకం 15. విచ్చిన్నము 16. పరిగర్భికము 
17. దౌర్భల్యము 18. గాత్ర శోషము 19. శయ్యామూత్రం 20. 
కుకూనఖము 21. రోదనం 22. అజగల్లి. 


3౦6 __ాా రాన అనిపా వైష్య సర్వస్వం 

చికిత్స : బాలా రోగంతక రసం 

బాల (గహ దోషములు : 1. స్మంద గ్రహము 2. విశాఖ గ్రహము 8. 
పితృగ్రహము 4. సైగ మేష [గ్రహము 5. శకునీ గ్రహము. 6. శీతపూతన 
(గ్రహము 7. ముఖమందనీ 8. పూతనా గ్రహము 9. అంధ పూతన 10. 
రేవతి 11. స్వగృహ 12. శుష్మరేవతి. 

భగంధరము 

భగందరము కల్చుటకు ముందు నడుము నొప్పి గుద ద్వారము నందు 
దురదతో కూడిన వాపు మరియు మంట కల్లును. 

పథ్యం : పెసలు, వాస్తుక ఆకులు, మరియు వివిధ రకములైన, ఆకు 
కూరలు తేలికగా జీర్ణమగు ఆహార పదార్ధములు, భగందర రోగంకు 
పథ్యం. 

అపథ్యము 3 విరుద్ద ఆహారము, అధికంగా మాటి మాటికి భుజించుట, 
అధికంగా వ్యాయామం చేయుట, వాహనంపై అధికంగా ప్రయాణించుట. 

చికిత్స : పంచ తిక్త ఘృతం. మోతాదు: 12-24 గ్రా. 

భగందర 


1. శతపోతము 2. ఉష్టగ్రీవము 8. పరిస్రావీ 4. బుజువు 5. 
పరిక్షేపము 6. ఆర్మోజము 7. ఉన్మార్థి 8. శంఖావర్తము. 

చికిత్స : 1. అమృతాది గుగ్గులు 2. త్రిఫలాది గుగ్గులు 3. పంచతిక్త 
గుగ్గులు ఘృతం 4. గుగ్గుల్యాసవము 5. గంధకతైలం 6. విడాంగాది 
వటకములు. 

పథ్యం : శాలిధాన్యం, పెసలు, పొట్లకాయ, మునగకాయ, లేత 
ముల్లంగి, నువ్వుల నూనె, ఆవనూనె వగరు పదార్ధలు, తేనె, నెయ్యి 

అపథ్యం : శ్రమచెందుట, మైధునం, యుద్ధం, మొలకెత్తిన పదార్దాలు 
భుజించుట. 

భూతోన్మాదం 

భేదములు : 1. దేవోన్మాదము 2, దానవోన్మాదము 8. గంధర్వోన్మా 
దము 4. కిన్నరోన్మాదము 5. యక్షోన్మాదము 6. అగ్ని ఫ్వాత్తాది పితోన్మా 
దము 7. గుదోన్మాదము 8. గుహ్యోన్మాదము 9. వృద్దోన్మాదము 10. 
భూతోన్మాదము 11. సిద్దోన్మాదము 12. ప్రేతోన్మాదము 18. జలాధిదేవతో 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా ౩30/ 
న్మాదము 14. పిశాచోన్మాదము 15. నాగోన్మాదము 16. బ్రహ్మ రాక్షసో 
న్మాదము 7. రాక్షసోన్మాదము. 

చికిత్స : భూతభైరవ రసము, ఉన్మాద గజకేసరి, హింగ్వాది ఘృతం, 
విజయ ఘృతం. 

భ్రమ 

తలయందు తిరుగుతున్నట్లు అనిపిస్తూ నిలబడలేకుండా ఉండు స్థితి 
(భ్రమ కల్గునపుడు రోగియొక్క ముఖము తలను చల్లని నీటితో కడుగవలెను. 

చికిత్స : రససింధూరం, జహర్‌ముహర్‌ పిష్టి, హరితాశ్ళ పిష్టి, 
శతావర్యాధి ఘృతం, సారస్వతారిష్ట, బలారిష్ట, హిమంశ తైలము లేక 
హిమ సాగర తైలము. 

మదాత్యయము 

ఎక్కువగా మద్యము సేవించుట వలన సంభవించు లక్షణములు. 

మదాత్యయము : వాంతి, ఆకలి మందగించుట, దప్పిక, విరేచనాలు 
మేహము, ప్రలాపం, మాట్లాడలేకపోవుట, ఎక్కిళ్ళు, ఆయాసం, తలయందు 
వణుకుట. 

పరమదం : శరీరం బరువుగ వుండుట, రుచి లేకుండుట అన్నద్వేషం, 
దాహము, కీళ్ళలో నొప్పి, తలనొప్పి, మలమూత్రము ఆగిపోవుట. 

పానాజీర్ణం : అధ్భానం కడుపులో మండుట వికారం, వాంతి కల్గుట. 

చికిత్స : కళ్యాణక ఘృతం 

పథ్యం : శష్టికధాన్యం, బార్లీ, పెసలు,గోధుమలు, తండులీయకము, 
చిర్రికూర, ఆకు బఠాణీలు, పొట్లకాయ, మాదీఫలం, పరుశకఫలం, దానిమ్మ, 
ఉసిరికపండ్లు. 

అపథ్యం : చెమట తీయుట, అంజనం, దంత ధావనం, తాంబూలం, 
ధూమపానం. 

మదన రోగము 

భేదములు : 1 వాత 2 పిత్త 3 శ్లేష్మ 4 సన్నిపాత 5 మద్యపాన 6 
విషసంయోగం. 

మదాత్యయము : 1. వాత మదాత్యయము 2. పిత్త మదాత్యయము 
ని, శ్లేష్మ మదాత్యయము 4.సన్నిపాత మదాత్యయము 5. పరమదము 


0 హాస్య తపప వైస్యీ సీసం 
6. పానాజీర్ణము 7. పానా విభ్రమము 8. పానాత్యయము. 


మూర్భాదికములు : అకస్మాత్తుగా తమోగుణం జనించడం. 
వాత, పిత్త, కఫ, సన్నిపాత, భ్రమ, నిద్ర, తంద్ర, సన్యాస, గ్లాని. 
మూర్చలు 

1. వాత మూర్చా 2. పిత్త మూర్చ 8. శ్లేష్మ మూర్చ 4. సన్నిపాతమూర్భ 

(భ్రమ : రజోగుణం, పిత్తం, వాతం వీటివలన కలిగే బాధ. 

నిద్ర : తమోగుణం + పిత్తం + వాతం 

తంద్ర : ఇంద్రియము మోహంబును జెంది యొకింత నిదుర తెలివి 
వీనితో కూడిన నేత్రములందు (భ్రమ కలిగి వుండుట. 

సన్యాసము : దేహము మనస్సు విని వ్యాపారం, వృక్షువలె భూమి 
మీద వెళ్ళుట. 

చికిత్స : భృంగామ్లక తైలం. 

పథ్యం : వేడినీళ్ళు, అన్నము, 100 మార్లు కడిగిన నెయ్యి మృదుత్వం 
చేదు పదార్ధములు, రసము, పేలాలపిండి, పాతయవలు, యవలు, ఎర్ర 
బియ్యం, బఠానీలు, ఆవుపాలు, చక్కెర, పొట్లకాయ, అరటికాయ, దానిమ్మ 
పండు, చిర్రికూర. 

యద్యత్యయము పథ్యం : విరేచనము, రతిబంధము, నిద్ర, 
అంఘనము, సంచారము, యవధాన్యం, పెసలు, మినువులు, గోధుమలు 
లావకపిట్ట, తిత్తిరపక్షి వాలు,పంచదార, చిరికూర, పొట్లకాయ, 
మాదీవలము, ఖర్జూరం, దానిమ్మపండు, టెంకాయ, ద్రాక్షపండు, 
పాతనెయ్యి, కర్పూరం, నదీతీరం, చల్లగాలి, ప్రియాలింగనం, సంగీతం, 
వాద్యములు. 

అపథ్యం : చెమటతీయుట, అంజనం, ధూమపానం, నస్యం, దంత 
ధావన, తాంబూలం. 

మసూరిక 
తొందరగా విస్తరించు అంటువ్యాధి. అధికమైన జ్వరం. ౩వ రోజు 


నుండి చిన్న చిన్న పొక్కులు ఏర్పడి రోజు రోజుకు పెరుగు చుండి పగిలి 
పోయి, మచ్చలుగా ఏర్పడును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 309 

చికిత్స : అమృతాది క్వాధము, ఖదిరాష్ట్రక క్వాధము, నింబాది క్వాధము, 
పటోలాది క్వాధము, త్రిఫలాది క్వాధము. 

పథ్యం : ద్రవపదార్థములు, లేక పాలు, గోధుమలు, పెసర్లు, 
కందిపప్పు, కాకరకాయ, పొట్ల, దానిమ్మ, ద్రాక్ష ఉసిరిక. 

అపథ్యము : నెమ్మిదిగా జీర్ణమగు అన్నము, మద్యము, మినువులు, 
నువ్వులు, ఎండా చలిగాలులు, రాత్రుళ్ళు మేల్మొనుట, రాత్రుళ్ళు తిరుగుట. 

మసూరిక (స్మాల్‌ పాక్స్‌) 

బేధములు : 1. వాత మసూరిక 2. పిత్త మసూరిక 8. శ్లేష్మమసూరిక 
4. పిత్తాశ్లేష్మ మసూరిక 5. వాతపిత్త మసూరిక 6. వాత శ్లేష్మ మసూరిక 
7. సన్నిపాత మసూరిక 8. త్వగ్గత మసూరిక 9. రక్తజమసూరిక 10. 
మాంసజ మసూరిక 11. మేధాజ మసూరిక 12. అస్థిమసూరిక 18. 
మజ్ఞా మసూరిక 14. శుక్రధాతు మసూరిక. 

పథ్యం : ఆరవ దినమునకు పండు, ఎర్రవడ్లు, సంబాబియ్యం, సెనగలు, 
పెసలు, చిరుసెనగలు, యవలు, అతిమధురం, దోసకాయ, చేదుపొట్ల, 
ద్రాక్ష దానిమ్మపండు రేగు పెసరకట్టు, జాంగల దేశపు జంతువులు, 
పావురం వానకోయిల గోమయి భస్మలేపము వ్రణనాశక క్రీములు. 

అపథ్యం : గాలి చమట (శ్రమ, గురురాన్నము క్రోధము ఎండుకారము, 
మలమూత్ర వేగ నిరోధము. 

మూర్చ మరియు సన్యాసము 
అకస్మాత్తుగా తెలివి తప్పుటను మూర్చ వ్యాధి అందురు. కొన్ని సందర్భ 


లలో ఏ ఉపచారము చేయకుండానే ఒకప్పుడు రోగి తనంతట తానుగా 
తిరిగి తెలివిని పొందును. 


పథ్యం : ఎర్రరాజనాల బియ్యం తండుల, పెసర్లు, బార్లీ, యవ, 
పాలు, దానిమ్మ, (క్రూరమృగాలు మరియు పక్షులు యొక్క మాంసరసం. 
అపథ్యం : చేదు పదార్థాలు సర్షపాకులు, తమలపాకు, మజ్జిగ,అనునది 
మూర్చరోగి యందు హానికరము. 
ముఖ రోగ 
నోటి భాగములో వున్న ఏడు (ప్రదేశములలో అనగా పెదవులు, 
చిగుళ్ళు, పళ్ళు నాలుక,అంగటి, గొంతు మరియు నోటి ప్రదేశమంతటిలో 


00 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

ఏ భాగములోనైనను వచ్చు వ్యాధులు. 

ఓష్ట రోగ : ఖదిరాది వటి 

దంతమూల రోగ : త్రిఫల గుగ్గులు 

సౌశీర : చిగుళ్ళు వాపు, నోటిలో అధికంగా నీరూరుట. 

చికిత్స : పంచక్షీర వల్మల కషాయం. 

దంతరోగ : ఖలివర్దన (విజ్‌డమ్‌ టూత్‌) 

17-21 సంవత్సరాల వయసులో తీవ్రమైన నొప్పితో జ్ఞానదంతము 
పైకి వచ్చుటకు ఖలివర్దన మందురు. 

పథ్యం : కారం మరియు చేదు ద్రవ్యములు, కంగువిత్తులు, శ్యామ, 
లేత, ధనియాలు, యవలు పెసర్లు ఉలవలు మరియు మెంతులు, నెయ్యి, 
శతావరీ, పటోల పత్రం ఫలము ముల్లంగి కాకర తమలపాకు. 

అపథ్యం : రుక్షాన్నము, ఆమ్షరస, ఆహారం గురు అభిష్యంద 
ద్రవ్యములు మినువులు, పెరుగు,పాలు,మరియు బెల్లం ముఖ రోగికి తగదు. 
పళ్ళును ఎక్కువ తోముట గట్టిపదార్ధములను నములుట బోర్లపడుకొనుట, 
పగటి నిద్ర, అడవి జంతువుల మాంసం వాడకూడదు. 


ముఖరోగములు 

ఓష్టగత రోగములు - 11; దంత రోగములు-10; దంతమూల 
రోగము-18; జిహ్వరోగములు-6; తాలు రోగములు-8; గళరోగ 
ములు-18; ముఖాంతర రోగం-8. 

ఓష్టగత : వాత, పిత్త, శ్లేష్మ, సన్నిపాత, రక్తఓష్ట క్షత, మాంసార్చుద, 
ఖండోష్టం, జలార్చ్భుదం, మేదోజార్చుదం, అర్చుదం. 

దంత : దాలనం, క్రిమిదంతం, దంతాహర్శం, కరాళము, దంతా 
చాలనం, దంతా శర్మర, అధితం, శ్వాదంతం, దంతభేదం, కలిపాకం. 

దంతమూలములు : శీతాదం, ఉపకుశము, దంతవిద్రది, పుష్పటం, 
అధిమాంసం, విదిర్భం మహాసౌఖిలం, సౌభిలం, వాత, పిత్త, శ్లేష్మ, 
సన్నిపాత, రక్తా 

చికిత్స : దంత ధావన చూర్ణం. 

జిహ్వ : వాత, పిత్త, శ్లేష్మ, అలసజిహ్వ, అధి, ఉపజిహ్వ. 

చికిత్స : అరిమేదాది తైలం. 

తాలు : 1. అర్బుదం లేక తాల్వర్భ్చుదం 2. తాలుపిటిక లేక (గంధిషము 


శహాన్య అకుపా వైన్యీ సత్వీన్వత —————3u 
3. కచ్చాపి 4. తాలు సంహతి 5. గళా తుండి 6. తాలు శోఫ 7. తాలు 


పాకము రి. పుప్పుటం. 

గళము : 1. వాతరోహిణి 2. పిత్త రోహిణి 3. శ్లేష్మ రోహిణి 4. 
త్రిదోష రోహిణి 5. మేదా రోహిణి 6. బృందము 7. గళ్‌ఘము 8. 
గళవి[ద్రది 9. స్వరఘ్నము 10. తుండకేరి 11. శితఘ్ని 12. తాలుకం 
13. అర్బుదం 14. గిలాయువు 15. వలయము 16. వాతగండము 
17. శ్లేష్మగండము 18. మేదో గండము. 

ముఖపాకం : 1. వాతముఖపాకం 2. పిత్త ముఖపాకం ౨. శ్లేష్మ 
ముఖపాకం 4. రక్తముఖపాకం 5. సన్నిపాత ముఖపాకం 6. దుర్గంధస్యము 
7. ఊర్జ్వ్యగదము 8. అర్భుదం 

పథ్యం : చెమటతీయుట, విరేచనం, వమనం, గండూషం, ప్రతిసార, 
కబలదారుణం, రక్తమోక్షణం, నస్యం, ధూమపానం, అగ్నికర్మ దూసరి 
బియ్యము, వెదురు బియ్యం, యవలు, పెసలు జాంగలమాంసం నేలజఉ 
సిరిక, చల్లపిల్లిగడ్డలు కాకరకాయ, పొట్ల లేత ముల్లంగి, పచ్చకర్పూరం 
ఉదకం నల్లతుమ్మకం, చేదుగల రసములు. 

అపథ్యం : దంతకాష్టం, స్నానం, పులుసు, మత్స్యములు, 
అనూపజంతు, పెరుగు, పాలు, బెల్లం, ఉద్దులు, బోరగిల పరుండుట, 
జడాన్నం, పిండివంటకం, పగటినిద్ర. 

మూత్రరోగ 

మూత్రకృచ్చం : రోగిమాటి మాటికి కొంచం కొంచం మూత్రంను 
నొప్పి మంట కష్టముతో విసర్జించవలెను. 

చికిత్స : ఏలాది చూర్ణం, శుద్ధశిలాజిత్తు, తారకేశ్వరరసం, చంద్రప్రభా 
వటి, ప్రవాళ భస్మ, శతావరీ ఘృతం. 

పథ్యం : వాతబియ్యం, పెసలు, బార్లీ, మజ్జిగ పెరుగు, నెయ్యి, చల్లటి 
నీరు, గుమ్మడి, ఉసిరి, ఖర్జూరములు, కలబందరసం. 

అపథ్యం : పొడిదనముకల, పులుపు పదార్దములు ఉప్పు, రుచి 
కలిగినవి తమలపాకులు అల్లం, ఇంగువ, ఆవాలు, ఆకులు, మద్యం. 

మూత్రాఘాతం 

మూత్రం రాకుండ ఆగిపోవుట. మూత్రం కొద్ది కొద్దిగా కష్టంతో 

కూడినట్టి మూత్రాశయం నిండినను మూత్రప్రవృత్తి లేకపోవుట. 


00 లా రహస్య అనిపా్‌ వైస్య నర్వీన్వం 

చికిత్స : పాషాణ బేదచూర్ణం, రుద్రజట కందం యొక్క చూర్ణం, 
గోక్షుర కషాయం. 

పథ్యం : పాతవరిబియ్యం, మినువులు, బూడిదగుమ్మడి పచ్చికొబ్బరి, 
వక్కలు, ఖర్జూరములు, పాలు, పెరుగు, అభ్యంగం. 

అపథ్యం : పొడిగుణము కలుగజేయు పదార్ధములు, విదగ్గ విష్టంబి 
ద్రవ్యములు, శరీర సహజ వేగములనాపుట, సంభోగం, నడక విడిచి 
వేయ వలెను. 

మూత్రకృచ్నము 

బేధములు : వాత, పిత్త, శ్లేష్మ, సన్నిపాత, శుక్ర, విట్క ఎ్రచ్చము, 
ఘాత మూత్రకృచ్చము, అశ్యరీ మూత్రకృచ్చము. 

చికిత్స : చందనాసవము, తిలాదిక్షారము, మూత్రవిరేచనీయ క్వాధి 
చూర్ణం, లఘులోకేశ్వర రసం, తారకేశ్వర రసం, సురాక్షార కాసీసము, 
శ్వేత పర్పటి, దార్వీచూర్ణం, శ్వదంహ్షాదిలేపం, తిలక్షారం. 

పథ్యము : పొట్లకాయ, పొన్నగంటికూర, ఆవుపెరుగు, మధుర పదార్ధ 
ములు, దొండకాయ, బెల్లము, కలబంద, ముదురగుమ్మడికాయ, ములదోస 
నక్కదోసకాయ, పంచదార, అరటిపువ్వు, నెయ్యి, పనసపండు, ఉసిరికాయ, 
పెసలు, పాలకూర, శీతోధకం తక్రం, గోక్షీరం, దధిఘృతం. 

అపథ్యము : నువ్వులు,ఆవాలు, తెలకపిండి, నూనె, పిన్నమూలక 
పెద్ద మూలక, అత్యుష్టకర పదార్ధములు ఇంగువ, ఉప్పు, ఎండ, 
మత్స్యములు, కందగడ్డ, పులుసు, మద్యం విదాహకరమగు అన్నము 
వెదురు ములక సదాప ఉద్దులు, గలిజేరు తాంబూలం, రుక్ష ఆమ్ల, సంగ్రహి 
పదార్దము, జంబూఫల కషాయ రసం. మలశుక్ర వేగధారణ. 

మూత్ర ఘాతము 

మూత్ర, పురీష శుక్రాది వేగముల నడ్డగించుట. 

భేదములు - 18 

1. వాతకుండలీక 2. వాతాష్టీల 3. వాతవస్తీ 4. మూత్రాతీతము ర్‌. 
మూత్ర జరరము 6. మూత్రోత్సంగం 7. మూత్రక్షయం 8. మూ(త్రగంధి 


9. మూత్రశుక్రం 10. ఉష్ణవాతం 11. మూత్రసాదము 12. విద్విఘాతం 
13. వస్తి కుండలిక. 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర లలల 33 

పథ్యం : అభ్యంగనం, చెమటదీయుట, విరేచనం, వస్తి కర్మ ప్రాత 
యె(ర్రవడ్లబియ్యం, నిర్ణలదేశమునందుండు జంతు మాంసం, మద్యం, 
మజ్జిగ, పెరుగు, పాలు, మినువులు, యూషం బూడిద గుమ్మడిపండు, 
పొట్లకాయ, నక్కదోసకాయ, ఖర్జూరం, టెంకాయ, తాటి పురాణశాలి, 
మూష యూష క్షీరం తక్రం, కూష్మాండ, పటోల, ఆరక, నారికేళ, ఖర్జూర. 

అపథ్యం : విరుద్దాన్నం, వ్యాయామం, నడుచుట, రూక్షపదారములు 
విదాహకర పదార్ధము,మలబద్దకర పదార్దాలు, మూత్రవేగ నిరోధం వెదురు 
మొలకలు వమనం. 

చికిత్స : ఏర్వారుబీజ కల్మము, శతావర్యాది యోగం, గోక్షురక్వాధము, 
సుర్యాక్షార ప్రయోగం. విదారి, గంధాదిక్షీర, సోరాకారాదిలేపం, బింబమూల 
లేపం, త్రికంటుకాది ఘృత, అష్టమూర్తి రసాయనం, చందనాదివటి, గోక్షు 
రాది గుగ్గులు, చందనాది ఆసవ. 

మెహరోగములు 

శ్లేష్మజనిత మేహములు - 10 

1. ఉదక మేహము 2. ఇక్షుమేహం 8. సాంద్రమేహం 4. సురామేహం 
5. సికతామేహం 6. శుక్షమేహం 7. శీతమేహం &. పిష్టమేహం 9. శనైర్మేహం 
10. లాలామేహం. 

పిత్తజనిత మేహములు - 6 


1. క్షార మేహము 2. హరిద్రమేహము 3. రక్తమేహము 4. మంజిష్టి 
మేహము 5. నీలమేహము 6. కాలమేహము. 

వాతజనిత : మధ్యామేహం, వసామేహం, హస్తిమేహం, మధుమేహం, 

చికిత్స : ఆనందభైరవి, త్రిఫలాదికషాయము, వత్సరాదిక కషాయము, 
మూ(త్రసం(గ్రహ క్వాదచూర్ణం, జాత్యాది వటికములు, గోక్షురాది 
గుగ్గులుగుటిక, నిరూర్యాది గుటిక, మహదాదిమ ఘృతం, మధ్వాసవము, 
హరిశంకరరసం, మధ్వాసవం, మేహకులాంతిక రసం, ప్రమేహకుఠారము, 
పంచవక్రరసం, మేహకులాంతక రసం, ఆనందభైరవి, వసంతకుసుమాకర, 
మహవంగేశ్వర రసం, పంచలోహరసాయనం, జాతీవలాదివటి, 
నింబతైలం, దేవదారు అరిష్ట, హరిశంకర రసం. 

పథ్యం : వరి వంటకములు, పొట్లకాయ, చిర్రికూర, చక్రవర్తికూర, 
పొన్నగంటి కూర, పెసరకట్టు, అరటికాయ, చణక, ముద్ద, తిక్తశాకములు, 


000 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
బింబా, బిల్వ, కపిత. 

అపథ్యం : తైలం ఘృతం గుడం, మద్యం, కాంబీకం, ఇక్షురసం శు 
క్రము పిష్టాన్నము నవాన్నము, దధి, దివాస్వప్నం, స్వేధం, మూత్రవేగములు 
ధరించుట. 

మెహపిటికలు 

శరావిక, కచ్చాపిక, పుత్రిణి, అలజి, మాసూరిక, సర్పపిక, జాలిని, 
విదారిక, విద్రధి. 

చికిత్స : మకరధ్వజ రసం 

పథ్యం : పాతబియ్యం, గోధుమలు, బచ్చలికూర, చిర్రికూర, పొన్నగంటి 
కూర, మనుబాలకూర, లేత మునగకూర, పెసరకట్టు, తిప్పతీగ చాతరాసి 
కూర, దుందిలపుకూర, వెలగపండు, ఇందుపుకాయ, కాకరకాయ, 
ఎలుకచెవి కూర, చేదుగల పదార్ధములు, సంచారం. 

అపథ్యం : పెరుగు,కల్లు,బెల్లం,నెయ్యి, పాలు, పులుసు, ఇంగువ, 
ఉప్పు, వెల్లుల్లి, ప సంగమం మత్స్యమాంసములు, నువ్వులు, ఆవాలు, 
శొంఠి, టెంకాయనీరు, పిండివంటకము, ములకకాయలు, పనసపండు, 
కందగడ్డ. 

చికిత్స : వసంతకుసుమాకర, మహవంగేశ్వర రసం, పంచలోహ 
రసాయనం. 

యకృద్రోగము (డీసీజ్‌ఆఫ్‌ లివర్‌) : లవణ త్రయాది చూర్ణం, 
బాస్మరలవణం క్షీర షట్పల ఘృతం, విద్యాధర రసం. 

రక్తపిత్తం 

భేదములు : 1. ఊర్థ్వగామియగు రక్తపిత్తం 2. అధోగామియగు 
రక్తపిత్తం 8. ఊర్ధ్వధోగామియగు రక్తపిత్తం. 

చికిత్స : ఉసీరాసవము 

పథ్యం క పెసరకట్టు, గోధుమలు, అణువదినములకు ఫలించినవడ్లు, 
జాంగలమాంసం, ముదురగుమ్మడిపండు, పొన్నగంటికూర, పొట్లకాయ, 
చిర్రికూర, ద్రాక్షపండు, ఖర్జూరపండు, ఉసిరిక పప్పు, ఆవునెయ్యి. 

అపథ్యం : కారం, పులుసు, ఉప్పు, కారం, మత్స్యములు, మద్యం, 
విదాహకర ద్రవ్యములు, మినువులు, ఆవాలు, నూనె, ఉలవలు, వెల్లుల్లి, 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం — 315 
పెరుగు. 

చికిత్స : ఉశీరాదిచూర్ణం (చ. చి) కిరాతతోదిచూర్ణం (చ. చిచందనాది 
చూర్ణం (యో.ర) ఖందకూష్మాండ (బా.ప్ర) ఖండకాద్యలేహ (యో.ర) వాసా 
ఖండం (బై.ర) ఉశీరాసవం (బై.ర) ఏలాదిగుటిక (యో.ర) కూష్మాండ 
వలేహ (యో.ర) లాక్షవలేహ (బై.ర) వాసాఘృతం (చ.చి) శతవర్యాది 
ఘృతం (చ.చి) దుర్వాది ఘృతం (బా.|ప్ర) శణపుష్పాది ఘృతం (యో.ర) 
అర్మేశ్వర రస (బై.ర) కపర్ణక రసం (బై.ర) సమశర్మరలేహ (బై.ర) రకాపిత్త 
కుల కుఠార (యో.ర) రకాపిత్త ఖండన (బై.ర) బోలపర్పటిరస (యో.ర) 
సుధానిధిరస (యో. ర) తీక్షణాది వటిక (బై.ర) ఖండకాద్యలేహ (బై.ర) 

మేధావృద్ధి 

స్తనములు, తొడలు, పొట్ట మొదలగు వాని యందు అధికంగ క్రొవ్వు 
పదార్ధములు చేరుచుండుట. 

చికిత్స : అమృతాది గుగ్గులు, త్రిఫల గుగ్గులు, నవక గుగ్గులు. 

పథ్యం : పాతవరిబియ్యం, పెసలు, బార్లీ మూసూర అఢకీ క 
మజ్జిగ మరియు ఎక్కువగా నడవటం. 

అపథ్యం : కొత్తవరి బియ్యం, గోధుమలు, మూష, పాలు, శర్మర, 
చన్నీటి స్నానం. 

రక్తపిత్తం 

శరీరం నుండి రక్తం ఊర్ద్వ మరియు అధోభాగాల మార్దంగుండా 
బయలు వెడలును. 

చికిత్స : బోల పర్పటి, కూష్మాండ లేహ్య, ఉళీరాసవ, బోలబద్ధవటి, 
చంద్రకళా రసం. 

రక్తవాంతులు : చందనాది చూర్ణం. 

పథ్యం : చేదు పదార్దాలు, పాతవరిబియ్యం, బార్లీగింజలు, పెసర్లు, 
మసూర, శనగలు, కం శర్మర, తేనె చెరుకుతో తయారు తకం 
పదార్థాలు శతదౌత ఘృతం అరటిపండు, బాదాము, పొట్లకాయ, మరియు 
ఆకులు. కాసాపత్రములు, శృంగాటక ఫలం, కిరాతతిక్తమూలం, కమలం 
యొక్క కాండం నింబపత్రములు, దానిమ్మఫలం, కొబ్బరికాయనీరు, 
వెలగపండు, [ద్రాక్ష 


00 లా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 

అపథ్యం ; పులుపు, ఉప్పు, మరియు కారం, ఉలవలు, నువ్వులు, 

శింబీధాన్యం ఆవాలు ఆకు, వంకాయ, పెరుగు, వెల్లుల్లి. 
ముక్కునుండి రక్తం వెడలుట : 
పథ్యం : చల్లని పదార్దాలు, పాత వరిబియ్యం. 
అపథ్యం : పులుపు, ఉప్పు, కారం, క్షారం, మరియు వేడి పదార్దములు. 
రాజయక్త్హ 

మందజ్వరం, ఆకలి తగ్గుట, రాత్రిళ్ళు చెమటపట్టుట, బరువుతగ్గుట, 
ఊపిరితిత్తులు విశేషంగా ప్రభావితమగును. రోగికి సాయంత్రం జ్వరము, 
దగ్గు, రక్తవమనం, స్వరవికృతి, రాత్రిస్వేదం, ప్రక్కటెముకలో నొప్పి, కాళ్ళలో 
వేడి చెమటలు కలుగును. 

చికిత్స : ఏలాది చూర్ణం, సితోఫలాది చూర్ణం, తాలిసాది చూర్ణం, 
మహాలక్ష్మి విలాసరసం, జయమంగళ రసం, చతుర్ముఖరసం, చంద్రామృత 
రసం, స్వర్ణవసంతి రసం, అమృతప్రాశ, వాసావలేహం, చ్యవనప్రాశ, 
ద్రాక్షాసవం. 

పథ్యం : శాలి, గోధుమ, ముద్ద, దాడిమ, ఆమలకీ, అజీదుగ్ధం, 
బలాసిద్ధ దుగ్ధం, మాంసం, జాంగలమాంసం, హితకరం. 

అపథ్యం : తెల పదార్ధములు, వంకాయ, కాకరకాయ, మైధునం, 
పగటి నిద్ర. 

రాజయక్ష్య 

చికిత్స : ఏలాది గుటిక, అగస్య హరితకివలేహ్యం, గుడకూమ్మోండవ 
లేహ్యం, చవనప్రాశ లేహ్యం, అమృతప్రాశలేహ్యం, కాంతవల్లభరసం, 
లోక నాధరసం, శివగుటిక, దశములారిష్ట, అశ్వగంధారిష్టం, ఇందుకాం 
భరతం, చందనాది తైలం, అమృతే శ్వర రనం, అగ్నిరనం, 
శీతోఫలాదిచూర్ణం (బా.ప్ర) లవంగాది (బై.ర) ద్రాక్షాది చూర్ణం (యో.ర) 

పథ్యం : గోధుమలు, పెసలు, సెనగలు, పాతబియ్యం, మేకమాంసం, 
వెన్న నెయ్యి, పాలు, అడవిజంతుమాంసం, మధుర రసములు, అరటి, 
పనస, మామిడి, ఉసిరిక, ఖర్జూర, సొరపండ్లు, పొగడపండ్లు, పచ్చిద్రాక్ష 
పండు, ఆవునెయ్యి, ఖండశర్శర, షష్టికధాన్యం, కమల, కంద, కొబ్బరి, 
మునగ, ద్రాక్ష సైంధవ లవణం. 


రీహిన్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర ————— 317 
అపథ్యం : వెదురు మొలకలు, తాంబూలం, ఉలవలు, మినువులు, 
కొత్తబియ్యపు అన్నం, చలి అన్నం, కరుబూజా, ఇంగువ, పంపన పనాస, 
నారింజ, గొర్రైమాంసం, పులుసు, కారం, పెరుగు, ఆకుకూరలు, దోసకాయ, 
జాగరణ, తాంబూలం, ఆమ్లతిక్త కషాయ, కటుపత్ర శాకములు. 
చికిత్స : వాసావలేహ (బా. ప్ర) ఖండపిప్పలీ (యో.ర) కూష్మాండలేహ 
(శా.స) జీవంత్యాదిఘృతం (యో.ర) అజాపంచక (బై.ర) నాగబలాఘృతం 
(బై.ర) చాగలాయ (బై.ర) ఖర్జూర్యాసవ (యో.ర) కుమార్యాసవ (శా.సం) 
దశమూలారిష్థా (శా.సం) 
రాజయక్ష్య 
చికిత్స వ అశ్వగంధాది క్వాధ (బై.ర) రాస్నా స్వరస (శా.స) 
దాన్యకాదిహిమ (శా. స) వాసకక్వాధ (శా.స) వృషపత్ర పుటపాకరస (శా.స) 
తాక్ష్య కల్కా రాజమృంగాకరసం (బా. ప్ర) చతుర్ముఖరస (యో.ర) సువర్ణ 
భూపతిరస (యో.ర) వసంత కుసుమాకర (యో.ర) లోకనాధరస (శా.సం) 
లోహరసాయనం (శా.సం) మాచికాసవం, చందనాది బలాలాక్ష్యది, లక్ష్మి 
విలాస తైలం, శతావర్వాది తైలం, అమృతేశ్వర రసం, అగ్నిరసం, 
కాంతవల్లభ రసం, తైలోక్య చింతామణి రసం, ప్రాణదా పర్పటి, హేమ(భ్రక 
రససింధూరం, లక్ష్మీవిలాస్‌రసం, పుషరమూలాసవం, అజాపంచక 
ఘృతం. 
అపథ్యం : శ్రమ, వ్యాయామం, స్ర్రీసేవనం, వేగధారణం, శోకం, 
కోధం, అసూయ, ఉలవలు, వంకాయ, కాకర, అగాకర, క్షారములు. 
దగ్ధ వ్రణం లేక వహ్ని 
బేధములు : ఫ్లుష్టము, దుర్గగ్ధము, సమ్యగ్గద్దము, అతిదగ్ధము. 
రోమాంతిక 
చిన్న పిల్లలలో వచ్చువ్యాధి. జ్వరముతోపాటు చిన్న చిన్న బొబ్బలు 
కలుగును 
చికిత్స : కర్పూరాది చూర్ణం,ఖదిరాది క్వాధ, పర్పటాదిక్వాధ, లక్ష్మి 
విలాస్‌రసం, మృత్యుంజయరసం. 
వాత వ్యాధి 
అర్ధితవాత : ముఖంలో సగభాగం వ్యాధికి గురి అవుట, మూతి 


000 లా కన్య అనిపా వైష్య సర్వస్వం 
వంకర పోవుట, తలవణుకుట, స్పష్టంగా మాట్లాడలేకపోవు, కనురెప్పలు 
మూసుకొని లేవకపోవుట. 

చికిత్స : సమీర పన్నగ రసం. 

పక్షాఘాత : శరీరం యొక్క ఒకవైపు భాగము నందు చైతన్యం పోయిన 
ఎడల దానిని పక్షాఘాతం లేదా పక్షవాతము 

చికిత్స : మహాబలాదిక్వాధ, మహారాస్నాది క్వాధ, ఏకాంగ వీరరసం, 
రసరాజరసం, మహాయోగరాజగుగ్గులు, (గంధికాది తైలం, మాషతైలం, 
రసోన పిండ, లశునాది వటి. 

ఖంజువాత : దూషితమైన వాతం వలన ఒక కాలు పక్షవాత (గస్థమై 
కుంటితనం కలుగును. 

ఎపుడైతే వాతం రెండు కాళ్ళలో కలిగిస్తుందో రోగికి అవిటితనం 
వచ్చును. 

చికిత్స : అగ్ని తుండివటి, సర్పగంధవటి. 

గృధ్రసీ (సయాటిక): నొప్పి నడుమ క్రింద భాగం నుండి మొదలై 
తొడవెనుక భాగం, కాలు యొక్క లోపలి వైపు మరియు పాదం యొక్క 
లోపల వైపు వరుకు వ్యాపించునో దానిని గృద్రసీ. 

చికిత్స : త్రయోదశాంగ గుగ్గులు, రసోన పిండ, తిందుక వటి 

విశ్వాది : దూషితమైన వాయువు హంసఫలకం నుండి చేతివేళ్ళు 
వెనక భాగం వరకు ఉన్న కండరాలను నరములను, ఆవహించి వాని 
పనులను నాశనం చేయును. 

చికిత్స : వాతవిధ్వంసిని రసం, యోగరాజ గుగ్గులు. 

సంధిగత వాత : దూషితమైన వాయువు కీళ్ళలోచేరి నొప్పిని వాపును 
కలుగజేసి ఆ కీళ్ళ యొక్క కర్మలపై దుష్ప్రభావం చూపును. 

చికిత్స : వాతగజాంకుశ, యోగరాజ గుగ్గులు. 

క్రోష్ణుక శీర్ష : మోకాళ్ళ కీళ్ళయందు తీవ్రమైన నొప్పి, వాపు 
వుంటుంది. వ్యాధిగ్రస్తుని కీలు నక్కతలవలె కనిపించును. 

చికిత్స : కైశోర గుగ్గులు, అమృతాది గుగ్గులు, యోగరాజగుగ్గులు. 

మన్యాస్తంభ : దూషితమైన వాతం మెడలోని కండరములను చేరి 
గట్టిపరిచి కదలిక లేకుండా చేయును. 


చికిత్స ఏ; యోగ రాజ గుగ్గులు. 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ——— 319 
హనుస్తంభ : రోగి దవడ తెరుచుట లేక మూయుట. 


చికిత్స : మహయోగరాజ గుగ్గులు, ప్రసారిణి తైలం. 

వాతకంటక : అడుగు సరిగావేయకపోవడం. 

నడవటం వలన చీల మండలో నొప్పితో కూడినది. 

చికిత్స : త్రిఫల గుగ్గులు, యోగరాజ గుగ్గులు. 

కటిశూల : నడుము క్రింద భాగంలో నొప్పి, వాపు 

చికిత్స : త్రయోదశాంగ గుగ్గులు 

కంపవాత : దూషించబడిన వాతం కండరములలో వణుకు పుట్టించి 
తద్వారా ఎపుడు తల లేక చేతులు లేక శరీరమంతా ఒక ప్రత్యేకమైన 
వణుకుకు గురి చేయును. 

చికిత్స : సర్పగంధ ఘనవటి, వాత గజాంకుశ, యోగరాజ గుగ్గులు, 
మహనారాయణ తైలం, మహామాషతైలం 

ఆక్షేపక : శరీరమందు కంపములను కలిగించును. 

చికిత్స : సర్పగంధవటి, క్షీరబలాతైలం. 

పథ్యం : పాతబియ్యం, గోధుమలు, మినువులు, ఉలవలు, మునగ 
ఆకులు, కాయలు, వంకాయలు, దానిమ్మకాయలు, తాటిపండ్లు, మామిడి 
నిమ్మ ద్రాక్షపండు, నారింజ, ఇప్పపూలు, రేగుపండ్లు, చింతపండు, కొబ్బరి 
నీళ్ళు, తమలపాకులు, ఉప్పు వేసి కాల్చిన పందిమాంసం పొట్టెలమాంసం. 

అపథ్యం : యవగింజలు,బఠాణీలు, కోద్రవం, కాకరకాయ, పద్మము 
యొక్క కాడ, మూలం, స్నుహివిత్తులు, మేడిపండు, పచ్చితాటికాయ, వక్క 
నేరేడుపండు, కశేరుగ, శాక చల్లటినీరు, ఎండిన మాంసం, గుర్రపుస్వారీ, 
బద్దకంగా ఉండుట, రాత్రుల యందు నిద్రలేకుండుట లంఖణము, 
పళ్ళు నూరుట. 

వాతరక్త 

కీళ్ళయందు తీవ్రమైన నొప్పి మరియు వాపు ఆకస్మికంగా రావడం. 

చికిత్స : నవకార్శిక క్వాథ, అమృతాది గుగ్గులు, కైశొరగుగ్గులు, పునర్న 
వాది గుగ్గులు. 

పథ్యం : శాలి ధాన్యం, గోధుమలు, శనగలు, కందిపప్పు, బచ్చలికూర, 
ఆకులు, కాకమాచి కాయలు, వాస్తుక, తండులీయక గుమ్మడి కాయ, 


320 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
తిప్పతీగ, చందనం చెక్క దేవదారు. 
అపథ్యం : మినువులు, ఉలవలు, బఠాణీ, సక్తు, శింబి, ముల్లంగి, 
చెరుకు, సంబంధిత ద్రవ్యాలు, మద్యం, పెరుగు, పగటినిద్ర, శరీరానికి 
వేడితగులుట, అధిక వ్యాయమాం, లైంగిక సంపర్మం. 


వాత రోగములు 


అశీత వాత నిర్ణయం : 

1. అక్షేపక 2. హనుస్తంభ 8. ఊరుస్తంభ 4. శిరోగ్రహ 5. 
బాహ్యాయామ 6. అభ్యంతరాయము 7. పార్వశూల 8. కటిగ్రహ 9. 
దండపతానక 10. ఖిల్లి 11. జింహ్వాస్తంభ 12. అర్థిత 13. పక్షఘాతా 
14. క్రోష్టుశీర్న 15. మన్యస్తంభ 16. పంగు 17. కతారేపీ ఖంజ 1రి. 
తూని 19. ప్రతితూని 20. ఖంజ 21. పాదహర్ష 22. గృధ్రసీ 28. 
నిశ్వాచీ 24. అపబహుక 25. అపతానక 26. వ్రణాయామ 27. వాతకంఠ 
28. అపతం(త్రక 29. అంగబేధ 30. అంగశోష 31. మిణ్మిణత్వ 32. 
కృష్ణత 33. అష్టీలా 34. ప్రతీష్టీలా 35. వామనత్వ 36. కుబ్బతహ 37. 
అంగపీడా 38. అంగశూల 39.సంకోచ 40. స్తంభ 41. రూక్ష 42. 
అంగభంగ 48. అంగ విభ్రంస 44. విడ్లహ 45. బుద్ద్ధవిట్క 46. మూకత్వ 
47. అతిజృంబా 48. అత్యుద్దార 49. అంత్రకూడన 50. వాతప్రవృత్తి 
51. స్ఫురణ 52. సిరాపూరణ 53. కంఫ 54. కార్య 55. శ్యావతా 56. 
ప్రలాప 57. క్షిప్రమూత్రా 58. నిద్రానాశ 59. స్వేదానాశ 60. దుర్చలత్వ 
61. బలక్ష 62. శుక్రాతి ప్రవృత్తి 63. శుక్రాకార్వ 64. శుక్రనాశ 65. 
అనవస్థిత చిత్త: 66. కాఠిన్య 67. విరసావ్య: 68. కషాయవక్త 69. 
అధ్మానీ 70. ప్రత్యాధ్మాన 71. శిత: 72. రోమహర్ష 78. బీరుత్వ 74. 
తోద: 75. కండూ 76. రసాజ్ఞత 77. శబాజ్ఞత 78. ప్రనుప్తి 79. 
గంధాజ్ఞత్వ 80. దృశక్షయ. 

చికిత్స : రాస్నాపంచక కషాయము, రాస్నాసప్తక కషాయం, 
మహరాన్నాది కషాయం, షడ్భరణ యోగం, అజమోదాది చూర్ణం, చిత్రకాది 
వటుకలు, సమీరగజకేసరి, పిరంగాది లేహ్యం, విడాంగాసవం, దేవదార్యా 
సవము, విడంగారిష్టం, విషముప్టితైలం, విజయభైరవతైలం, బలాత్రైలం, 
విష్ణుతైలం, బలాశ్వగంధాదితైలం, క్షీరబలాతైలం, కర్పూరాదితైలం, 
ఆమవాత తైలం, వాతాగ్ని కుమారరసం, లోహసౌవీరము, వాతరాక్షసము, 
లఘువాత విద్వంసి, వాతవిధ్వంసిని, స్వచ్చంద భైరవరసం, అగ్నికుమార 


రీహిన్య అనుపాన్‌ వైస్యీ సర్వీస్వర —————321 
రసం, కాలగ్ని రుద్ర రసం, రామబాణ రసము, వాతగజాంకుశము, 
విష్ణుపరాక్రమ రసం, వాతాంతకం, సహచారాది తైలం, శ్వదం్ష్రా తైలం, 
అమృతాదితైలం, ములకాదితైలం, దశమూలాది ఘృతం, చిత్రకాది ఘృతం, 
ద్వాత్రింశతి గుగ్గులు, షడశీతి గుగ్గులు, త్రయోదశంగ గుగ్గులు, యోగీంద్ర 
రసం, రసరాజరసం, వాతకులాంతకరసం, చతుర్భుజరసం, స్వర్ణవాత 
రాక్షసం, తైలోక్య చింతా మణి రసం, మహావాత విధ్వంసిని, వాతగజాం 
కుశం, మాహాయోగరాజ గుగ్గులు, సమీర గజకేసరి, అర్జాంగవాతారి రసం, 
బృహత్‌వాత చింతామణి, 

చికిత్స : మల్లాదివటి, నవగ్రహరసం, మల్లసింధూరం, అష్టమూర్తి 
రసా యనం, స్వర్ణభూపతి రసం, ఏకాంగవీర రసం, అర్థాంగవాతరి రసం, 
తాప్యాదిలోహం, వాతం గుగ్గులు, సింహనాదగుగ్గులు, ఖంజనీకార, సమీర 
పన్నగరసం, గుడూచి గుగ్గులు, విదారి కంద చూర్ణం, కిరాతతిక్తాది కల్మం, 
తగరాది క్వాధము, దాత్రీభల్లాతకం, పత్యాభల్లాతకం, రౌష్యభస్మం, రాస్నా 
సప్తక క్వాధము, తృణపంచమూలాధి క్షీరతైలం, పత్యాదిగుగ్గులు, రసోన 
పిండం, అభయాదిచూర్ణం, సైందవాది తైలం, వాజీగంధాదితైలం, 
సహస్యాది తైలం, ప్రతాపలంకేశ్వర రసం, మాషాది తైలం. 

పథ్యం : మధుర ఆమ్ల, లవణ రసములు పురాణశాలి, రక్తశాలి, 
ఉలవలు, మినువులు, గోధుమ, బూడిద గుమ్మడికాయ, వంకాయ, మునగ 
కాయ, కాకరకాయ, చక్రవర్తికూర, కసివెందకూర,తూడికూర గలిజేరు 
కూర, నల్ల ఉలవలు, గోధుమలు, నూనె, చేదుపొట్ల, ముల్లంగి, కొడిసెకాయ, 
దుందిలపుకాయ, మొక్కృప్రుకాయ, తక్మలి, బోడతరం, పెద్దసదాప, జీలకర్ర, 
ఇంగువ, పాతబియ్యం. 

అపథ్యం : కటు, తిక్త కషాయముగల ద్రవ్యములు. శీతోదకం, 
దోసకాయ, ఆనపకాయ, పెసలు, గురుకర ద్రవ్యములు, కఫహర పదార్ధము, 
అనుములు, నక్కదోసకాయ, ఆవాలు, వెదురు మొనకలు, వేప పండ్లు, 
కొత్త ధాన్యము,శీతల (ప్రదేశము, బీరకాయ, నేతిబీరకాయ, శనగలు, 
బఠానీలు, చామలు, పెద్ద సంభావులు, నావారమును తృణ ధాన్యం కొర్రలు, 
పెసలు, యవలు, లశునం, లఘ్వశనం, రుక్ష్మ గురు, అభిష్యందికరం, 
దొండవీర, సోర, దోశ, కంద. నేరేడు, తాటిపండు, మేడిపండు, చేపలు, 
ఆమ్ల లవణ, స్నిగ్లద్రవ్యమైన మేద్యములగు జలజ అనూప జంతువుల 
ఉద మాంసం, చెరువునీరు, తేనె ఏటినీరు, చింత, ఉద్వేగం, చల్లని వాతా 


322 — రహస్య అపా వైస్య నర్వీన్వం 
వరణం,మంచంపై పరుండుట. 
వాతరక్తం 
భేదములు : వాతాధిక, పిత్తాధిక, రక్తాధిక, కఫాధిక 
చికిత్స : త్రివృతాది క్వాధము; పటోలాది కషాయం, శ్రావణాదిఘృతం, 
స్థిరాదిఘృతం, నింబాది చూర్ణం, బలాది ఘృతం, శతావరీ తైలం, ద్రాక్షాది 
ఘృతం, జీవనాయఘృతం, అమృతాది క్వాధము, వాసాది క్వాధము, 
నవక్షారక క్వాధము, ఏరండక్వాధము, కోకిలాక్ష్యాది క్వాధము, సింహస్యాది 
క్వాధం. 
పథ్యం : కందులు, సెనగలు, పెసలు, చిరుసెనగలు, ఏనుగు పెసలు, 
గోధుమలు, వరిధాన్యం, సంచారి బియ్యం, 60 దినములలో ఫలించిన 
వడ్లు, ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు. 
అపథ్యం : పగటినిద్ర, నిప్పు, ఎండ తాపం, మైధునం, కారం, 
ఉష్ణం, గురుత్వం, ఉప్పు పులుసు గల వస్తువులు. 
చికిత్స : మధువర్దాది తైలం, సుకుమార తైలం, అమృతాది తైలం, 
మహపద్మతైలం, ఖడ్దాక మధుకతైలం, శతపాక మధుపర్టీతైలం, నాగబలా 
తైలం, గుడుచ్యాది తైలం, బృహత్‌ గుడూచ్యాదితైలం, అరనాలాది తైలం, 
పిండ తైలం, ద్విపంచమూలాది తైలం, రుద్రతైలం, విషతిందుక తైలం. 
వాతరక్తం 
చికిత్స : యోగ సారామృతం, కైశోర గుగ్గులు, అమృత గుగ్గులు, 
పునర్నవ గుగ్గులు, రసాభ్రా గుగ్గులు, లాంగల్యాది లోహం, మధుకాది 
లేపం, జలజపత్రలేపం, యస్సాహ్వాది లేపం, జీవనీయాది లేపం, తాలాది 
లేపం, వాతరక్తాన్తక రసం, విశ్వేశ్వర రసం, ద్వాదశయనరసం, మహ 
తాలేశ్వర రసం, సర్వేశ్వర రసం, గుడూచ్యాదిలోహం, పైత్యాంతక లోహం, 
గుడఘృత యోగం. 
విరేచన బద్ధం 
చికిత్స : రుక్మిణీరసం, రేచనవటి, ఇచ్చాభేదిరసం, సుఖవిరేచనవటి, 
సర్వాంగసుందర రసం, ధాత్రి తైలం. 
విష 
విషపు మొక్కలను సేవించడం వలన లేదా విష జంతువులు కరవ 


రీహిస్య అన్‌పాన్‌ తషనక్యన్యం లో 323 
డం వలన లేదా అశుద్ద ఖనిజములు సేవించటం వలన లేదా తక్కువ విష 
యుక్తమైన పదార్ధములను వ మోతాదులో సేవించటం వలన లేదా 
బెషధమును అవసరం మించి సేవించుట వలన కలుగు లక్షణములను 
విషరోగం అంటారు. 


స్థావర విషములు : గొంతు బిగిసి అద్దుకున్నట్లు ఉండి తెల్లటి నురగ 
లాంటి "పదార్ధం వాంతి అగును. ఎక్కిళ్ళు పళ్లుచెడి చల్లని పదార్దలు సహించ 
లేక పోవుట “ఆకలి మందగించుట, జ్వరము, దగ్గు, అతన, మరియు 
మూర్చ. 

జంగమ విష : పాము,బల్లి,సాలెపురుగు, తేలు, జలగ, మరియు 
విష జంతువులు కరవడం కుట్టడం, చర్మమునకు తగులుట వలన 
పళ్ళు గోర్లు మూత్రం శుక్రం తర విషజంతువుల యొక్క పదార్ధములు 
మొదలగునవి సేవించుట వలన కలుగు లక్షణములు. జంగమ విషరోగము. 

లక్షణాలు : శరీరమంతా మంటలు, వాపు, విరేచనాలు, మైకం, 
అసాధారణమైన నిద్ర. 

మూషిక విష : ఎలుక కరిచిన చోటి నుండి పసుపు పచ్చని ద్రవం 
కారును. మంటతో కూడిన దద్దురు, మచ్చలు, కనబడును. రంగుమారుట, 
తలనొప్పి, వాంతి,నోటిలో నీరూరుట,జ్వరం. 

సర్పదంశం : పామకు కరచిన ప్రదేశం నుండి 7-10 సెం.మీటర్లు 
పైన తాడుతో గట్టిగా కట్టవలెను. 

వృశ్చిక విషం : శరీరమంతా సహించరాని మంట, నొప్పి, తేలు కరి 
చిన చోట నుండి పైకి ప్రాకుట. నాలుక వాపు, మ్రింగుట కష్టం, మూర్చ. 

లూత విష : కరిచినచోట కణజాలం కుళ్ళుట. రక్తం కూడిన రసి 
కారును. వివిధ పరిమాణం మరియు ఆకారంలో గుండ్రటి అధిక పరిధి 
కలిగిన మొటిమలు కనబడును. 

అలర్మ విష: కుక్కతలను మరియు తోకను వేలాడదీయుట నోటి 
నుండి చొంగకారుట, అసాధారణంగా తిరుగుచుండును. 

పిచ్చికుక్క కరిచిన ప్రదేశం మొద్దుబారి నల్లటీ రక్తం కారును. రోగి 
తలనొప్పి, జ్వరం, తల తిగరడం, మూర్చ. 

మాక్షిక విషం : తేనెటీగ కరిచిన వెంటనే కరిచిన ప్రదేశం నుండి నీటి 
వంటి ద్రవం కారును. మరియు మంట దురద తో కూడిన నీలి రంగు 


తద. రీపొన్య అపార వ్యు నర్వన్వం 

బొబ్బలు ఉత్పన్నమగును. 

పాదవికారం : శుద్ధిచేయని పాదరసం వాడుట వలన ముక్కు అణిగి 
పోవుట ముక్కునుండి చీముడుకారుట, అకాలములో దంతములు ఊడుట 
ముక్కు మరియు కళ్ళలో పుండ్లు పడుట. చర్మంపై దద్దుర్లు గుండ్రటి 
ఉబ్బెత్తు మచ్చలు తలనొప్పి చర్మం రంగుమారుట వాపు, నొప్పితో గూడిన 
గడ్డలు. 

చికిత్స : మరిచాది తైలం, నారాయణతైలం, మహామరిచాది తైలం, 
వ్రణరాక్షస తైలం. 

అపథ్యం : మినువులు,మసూర, బఠానీ, ఉలవలు, నువ్వులు, బూడిద 
గుమ్మడికాయ, కాకరకాయ, ఆకులు అరటికాయ, కర్కోటక ఆకు, 
పిప్పళ్ళు చిల్లగింజలు నల్లజీలకర్ర, నూనె పదార్ధలు, రాగిపాత్రలు కంచు 
పాత్రలో ఆహారం భుజించుట. 

నాగవిష: ఆకలి మందగించుట వాంతివచ్చినట్లు ఉండుట, కడుపులో 
భరించలేని మంటలు, గొంతులో నస, కడుపు ఉబ్బరం, కడుపులో నులి 
నొప్పి, నల్లరేగడి మట్టివంటి రంగుకల విరేచనాలు. చల్లటి చమటలు, 
తల తిరుగుట, మానసిక అస్వస్థత. 

చికిత్స : అహిఫేన ఆసవము, కనకాసవం 

మల్లవికార : తలనొప్పి, చూపు మసకబారుట, కనులచుట్టు వాపు 
గొంతులో కడుపులో (ప్రేవులలో మంట, వాంతులు, విరేచనాలు, వణుకు 
చర్మంపై మచ్చలు. 

చికిత్స : మకర ధ్వజ వటి. 

దూషివిష : నెమ్మదిగా పనిచేయు విషద్రవ్యములు చాలాకాలం పాటు 
వాడుట దూషీవిషం. 

లక్షణాలు : విరేచనాలు, కాంతిపాలిపోవుట, వాసన రుచి, మార్పు 
చెందుట, దప్పిక, కంఠం దగ్గమగుట, సొమ్మసిల్లుట. 

ఆహారవిషం : దీరకాలంపాటు విషపూరిత ఆహారంను సేవించిన 
వ్యక్తి యొక్క కాంతి పాలిపోవును. వ్యక్తి సన్నబడును, తల తిరుగునట్లు 
వుండును. కాళ్ళు చేతులలో వాపు కల్లును, గుండె, తల మొదలగు మర్మ 
(ప్రాంతాలలో నొప్పి కల్లును, జ్వరం, విరేచనాలు. 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర లాలా. వైబర్‌ 

చికిత్స : నాగదంతి ఘృతం. 

బజెషధం : అజితఅగదం, దశంగా అగదం, గంధహస్తిఅగదం,మహా 
సుగంధి అగదం, అమృత ఘృత, తండులీయక ఘృతం, మృత సంజీవని 
అగదం, శిరిషారిస్ట్ర శారిభారిష్టా. 

పథ్యం 3 పాతవియ్యం, కందులు, బఠానీలు, తోటకూర, సరస్వతిఆకు, 
పులిచింత, పొట్లకాయ, ఆకులు, నాడీశాకం, చందనం శిగ్రుపత్రములు, 
ఆమలిక ఫలం, పసుపు కొమ్ము కుంకుమ పువ్వు మజ్జిగ నెయ్యి కస్తూరి, 
ఆవు మేక మూత్రం. 

అపథ్యం : పులుపు ఉప్పురుచికల పదార్ధాలు, విరుద్ద గుణాలుకల 
ఆహారం, కోపం అతివ్యాయామం, ఉపవాసములు, ప్రొగతాగుట, పగటి 
నిద్ర, చెమట పట్టుట, తమలపాకు, బలమైన గాలులు 

విరూబిక 

వాంతులు, విరేచనాలు, కలిపి ఒక్కసారిగా కనిపిస్తాయి. తీవ్రమైన 
వాంతులు, దప్పిక మంట నులిపెట్టినట్లు బాధ, భ్రమ పాలిపోవుట, వణుకు 
హృదయభాగమున నొప్పి, తలనొప్పి. 

చికిత్స : చిత్రకాదివటి, శంఖవటి, అగ్నికుమార రసం, రామబాణరసం. 

విసర్పి 

చర్మంపై వాపు మంట, వేగంగా వ్యాపించుట, రాగి రంగులో 
మంటలు, చేతితో ముట్టినపుడు మైనంవలె వుండును. 

చికిత్స : అమృతాది క్వాధ, భూనింబ క్వాధ, గంధకరసాయనం, 
నవకర్శిక గుగ్గులు, తిక్తఘృత గరిక ఘృత లేపం పంచ వల్మల లేపం, 
శతదేత ఘృత లేపం శిగ్రులేపం. 

పథ్యం : యవ, గోధుమ, షష్టి శాలి, మసుర, చణక, కంఘు 
కారవేల్లిక, ద్రాక్ష దాడిమ, ఆమలకి వెన్న ఆవునెయ్యి, 

అపథ్యం : ఆమ్ల లవణ కటు రసములు, గురుద్రవ్య కులుత్ణ తిల 
రసోన మొదలగునవి కోపం సహజ వేగమును ఆపుట, వ్యాయామం, 
మైధునం, నడక వేడి వాతావరణం. 


విషూజబికా రోగము 
చికిత్స : ముస్తాద్యవటిక, అహి ఫేనాసవం, సూచికాభరణం, కర్పూర 


326 లా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 

రసం. 

పథ్యం : లంభునం, సగ్గుబియ్యం, (పాతబియ్యం, అన్నం, 
మేడి,చేతిపొట్ల సొరకాయలు) 

అపథ్యం : ప్రీ సంభోగం, వ్యాయామం, అజీర్ణకర ఆహారములు. 

విసరి 

వాత, పిత్త, శ్లేష్మ, వాతపిత్త, వాతశ్లేష్మ, పిత్త శ్లేష్మ, సన్నిపాత, వహ్ని 
దాహ విసరి, అభిఘాత విసర్పి. 

పథ్యం : పాతయవలు, గోధుమలు, కొర్రలు, 60 దినముల ఫలించెడు 
వడ్లు, పెసలు, చిరుసెనగలు, సెనగలు, జాంగలమాంసం, వెన్నునెయ్యి, 
ద్రాక్షపండు, దాడిమి పండ్లు, కాకరకాయ,వెదురుకొమ్ము, చిట్టి తుమికి 
కూర, ఉసిరిపండు, ద్రాక్ష చండ్ర,నాగకేసరములు,దిరిసెనము, కర్పూరం, 
చందనం, నువ్వులు. 

అపథ్యం : సంచారం,పగటినిద్ర, మైధునం, గాలి,కోధము, దు:ఖం, 
జడాన్నము, పానం, వెల్లుల్లి, చెమటవేయుట, విదాహకర ద్రవ్యములు, 
ఉప్పు, పులుపు, కారం, మద్యం, సౌవీరాది మద్యములు, మాష తిలలు, 
స్వేదనం,జాంగల మాంసం, కిలాటం, గురుపదార్ధములు, దధి, కూర్చిక, 
పత్రశాకములు. 

విసర్పము 

చికిత్స : రాస్నా నీలోత్సలాది లేపం, హ్రిబేరాదిలేపం, ప్రపౌండరాకాది 
లేపం, ఖదిరాదిలేపం, అరగ్వదాదిలేపం, ఇంద్రణ్యాదిలేపం, శైవలాదిలేపం, 
త్రిఫలాదిలేపం, అజగంధాదిలేపం, కాలానుసార్యాదిలేపం, బలాదిప్రలేపం, 
దంత్యాది ప్రలేపం. 

విస్పాటం 

పెద్దపెద్ద బుగ్గలతో జ్వరముతో కూడిన చర్మవ్యాధి తలనొప్పి, ఒంటి 
నొప్పులు, దురద, మంట, చీము, ఆకలిలేకపోవుట. 

చికిత్స : పంచతిక్త ఘృతం 

పథ్యం : యవ, గోధుమ, షష్టి శాలిముసుర, చెణక కంగు కారవేల్లిక, 
శిరిష, ద్రాక్ష దాడిమ, ఆమలకి వెన్న ఆలు నెయ్యి. 


కహిన్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 327 
అపథ్యం : ఆమ్ల లవణ, కటు రసములు, గురుద్రవ్య కులుళ్ట, తిల, 


రసోన, కోపం, సహజ వేగమును ఆపుట, వ్యాయామం, మైధునం నడక 
వేడి వాతావరణం. 
విస్పోటకము 

సర్వ శరీరం జ్వరము తోడను మంటతోడను గూడి నిప్పునకాలి బొబ్బల 
వలె భయంకరములగు బొబ్బలను కలిగించును. 

బేధములు : వాతజ విస్పోటకము, పిత్తజ విస్పోటకము, కఫజ విస్పోట 
కము, వాత పిత్తజ విస్పోటకము, పిత్త శ్రేష్మజ విస్పోటకము, సన్నిపాతజ 
విస్పోటకము, రక్తజ విస్పోటకము. 

పథ్యము : పాతబియ్యము, అన్నము, యవలు, పెసలు, కందులు, 
బీరకాయ, పొట్లకాయ, పొట్టికాకరకాయ, వెదురు మొలకలు, నూనె, చిర్రి 
కూర, చెంచలికూర, ఆవుచల్ల. 

అపథ్యము క కొత్తబియ్యం, అన్నం, చల్టిఅన్నం, ఉలవలు, మినువులు, 
ఉప్పు, పులుసు కారం, విదాహకర పదార్దలు, చేపలు, పెరుగు,వంకాయ. 

చికిత్స : పటోల మృతాది క్వాధము, పటోల త్రిఫలాది క్వాధము, 
(వ్రణారిగుగ్గులు, మదురామృత సిద్ధ మృతములు, చందనాదిలేపం, 
ఉత్పలాది లేపం, పంచతిక్త ఘృతం, శుక్రాది లేపం. 

వృక్క రోగములు 

మూత్రం ప్రవృత్తిలో తేడాలు, మూత్రపిండరోగం ముఖ్యలక్షణం. కనుల 
చుట్టువాపు, మూత్రం పెరుగుట, తగ్గుట, మూత్రం ఆపుకోలేక పోవుట 
మాటి మాటికి పోవుట. 

చికిత్స : శుద్ధ శిలాజిత్తు, మహేశ్వరవటి, శివగుటిక, పునర్ణవ 
మాండురం, గోక్షురాది గుగ్గులు. 

పథ్యాపధ్యములు : వేయించిన పదార్దాలు, పూర్తిగ వదలివేయ వలెను. 
ఉప్పు తగ్గించవలెను. మలబద్దకం రాకుండా జాగ్రత్తపడవలెను. 

వ్రణ శోథ 
వ్రణము ౩ అవస్థలు 
= ఆమవాస్థలో వాపు, నొప్పి మందజ్వరం. 


320. లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

- పత్యమాన అవస్థలో చర్మంలో రంగు మార్పు, అధికమైన నొప్పి 
మంటతో చీముతో జ్వరం. 

- ఏక్వావస్థలో నొప్పి తక్కువగా వుండి పుండుపైన చర్మం ముడతలు. 

చికిత్స : 1 త్రిఫలాక్వాధం 2 సప్తాంగ గుగ్గులు. 

పథ్యం : మధుర, తిక్త, కషాయరస, ఆహారం స్నిగ్ధ, పదార్గాలు, పాత 
బియ్యం, బార్లీ, గోధుమ, లాజమంతం, మాసుర, కందులు, పెసలు, 
నువ్వులు, వంకాయ, దోసకాయ, పొట్లకాయ, కాకరకాయ, వేపాకు, 
ముల్లంగి, వాస్తుకజీవంతి కదలి దానిమ్మ, ద్రాక్ష ఆవునెయ్యి, తేనె, సైంధవ 
లవణం. 

అపథ్యం : ఆమ్ల లవణ కటురస ఆహారం పప్పు దినుసులు, కొత్త 
బియ్యం, మినువులు, ఉలవలు, ఆకుకూరలు, చెరుకు పదార్ధములు, 
మద్యం, విరుద్ద ఆహారం, అధికథమ చేయుట, కోపం, మైధునం, 
మాట్లాడుట. 

వృషణ వృద్ధి మరియు శోధ 

బీజములు, బీజకోశము దాని ఇతర భాగములలో వాపు మరియు 
పెరుగుదల కనిపించును. 

చికిత్స : శుద్ధగుగ్గులు, దశమూలక్వాథం, త్రిఫలకషాయం, రాస్సాది 
క్వాథము. 

అపథ్యం : స్నిగ్ధ ఆహారం, మినువులు, బచ్చలి, పెరుగు, పాలు, 
మంచివికాదు. స్వారి, వ్యాయామం, ప్రయాణం, ఉపవాసం, మైధునం, 
సహజవేగములను ఆపుట. 

వృద్ధి రోగము 

బేధములు : వాతజవృద్ధి, పిత్తజవృద్ధి, న్లేష్మజవృద్ధి, రక్తజ వృద్ధి, మేదొజ 
వృద్ధి, మూత్రజవృద్ధి, అంత్రవృద్ధి. 

పథ్యం : చెమటనుదీయుట, ఎర్రబియ్యం, గోమూత్రం, నిర్ణల ప్రదేశ 
జంతువుల మాంసం, మునగకాయ, పొట్లకాయ, గరిజేరు, పల్లేరు, 
కూరనెల్లి, తాంబూలం, కరక్మ్మాయ, సన్నరాస్నం, వెల్లుల్లి, ఎర్ర ఉల్లిగడ్డ, 


యంగా? 


కుండలోని నెయ్యి, ఉష్ణోదకం, మజ్జిగ అనువానిని సేవించుట. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 329 

అపథ్యం : జల(ప్రదేశపు జంతువుల మాంసం, పెరుగు, ఉద్దలు, పిష్ట్రా 
న్నము, దుష్టమగు అన్నం, బచ్చలికూర, గురు ఆహారం, శుక్రమూత్ర వేగ 
ములు. 

వ్రణములు 

బేధములు : 

వాతజ, పిత్తజ, శ్లేష్మజ, రక్తజ, వాత పిత్తజ, పిత్త శ్లేష జ, త్రిదోషజ, 
శుద్ధ, మానుచున్న వ్రణము, మానిన వ్రణము. 

చికిత్స : విడంగాది గుగ్గులు, అమృతాది గుగ్గులు, త్రిఫలాక్వాదము, 
దుర్వాది తైలం. 

పథ్యం : 60 దినములకు ఫలించిన వడ్లబియ్యం, గోధుమలు, పాత 
బియ్యం, చిరుసెనగలు, పెసలు, అనునవి యూషం పంచదార, విలేపి, 
పేలాల యొక్క మందడం, జాంగల దేశములోని పశుపక్షుల మాంసం, 
నెయ్యి, నూనె, పొట్లకాయ, వెదురు మొలక,లేత ముల్లంగి, కాకరకాయ, 
అకాకర కాయ, 

అపథ్యం : రూక్షం, పులుసు, శీతలం, ఉప్పుగల రసములు, మైధునం, 
(శమ బిగ్గరగా మాట్లాడుట, ప్రీలను చూచుట, పగటినిద్ర, జాగరణ, అతి 
సంచారం, శోకం, విరుద్ధాశనం, ఉదక పానము, ఆకుకూరలు జలచర 
మాంసము. 


శిరో రోగములు 

తలలో కలిగే నొప్పి మరియు ఇతర కారకమైన అననుకూలమైన 
బాధనైన శిరో రోగముగా పరిగణించవచ్చు. 

శిర:శూల : 1 పథ్యాధిక్వాధము 2 గోదంతి భస్మము 3 మహాలక్ష్మి 
విలాసరసం 4 శిర:శూలాది వజరసం. 

అర్దవబేధకం : ఒక ప్రక్క తలలో కలిగిన నొప్పికి అర్జ్దవబేధకం తలలో 
కలిగిన నొప్పిని అర్దవబేదకం తలలో విపరీతమైన వేదన, పొడిచినట్లు 
మండినట్లు తీవ్రంగా వుంటుంది. 

చికిత్స : త్రిభువన కీర్తి రసం, గోదంతి మిశ్రమం, గోదంతి భస్మం. 

సూర్యవర్తము : సూర్యోదయంతో ప్రారంభమైన పార్వ నొప్పి మధ్యాహ్న 
సమయం వరుకు పెరిగి తరువాత నెమ్మదిగా సూర్యాస్తమయం వరకు 


330 లా రాన అనిపా వైష్య సర్వస్వం 

తగ్గును. ఈ నొప్పి కనుబొమ్మలు కనులు మధ్య కేంద్రీకృతమై వుండును. 

పథ్యములు : శాలి షష్టి వరిబియ్యం, పొట్లకాయ, మునగ, కాకరకాయ, 
కలబంద, ద్రాక్ష మామిడిపండు, దానిమ్మ, నిమ్మ, కొబ్బరి, కర్పూరం, 
వట్టివేళ్ళు, ముస్తక, భృంగరాజ,పాలు, మజ్జిగ, పులసిన గంజి, పాతనెయ్యి, 
చంద్రుని కాంతి మొదలగునవి. 

అపథ్యం : సహజ మలమూత్ర వేగములను అద్దుగించుట,విపరీతంగ 
దంత ధావనం, పగటినిద 

పాలిత్య : తల ఊడిపోవడం 

ఖాలీత్యం : కొద్దిగా లేదా పూర్తిగా వెంట్రుకులులూడి బట్టతల వచ్చుటకు 
ఖాలీత్యం. 

అరుంశిక : కఫం,రక్త దోషములు దూషించుట వలన పుండ్లు, మొద 
లగు వాని వలన కలిగిన పుండ్లు చీము తలపై రాయడాన్ని అరుంశిక 
కురుపుల నుండి కారుబీము, రసి వలన తల తడిగా మారును. 


శీత పిత్తం 
విపరీతమైన దురదతో కూడిన దద్దుర్లు, శరీరముపైన ఎరుపు రంగులో 
ఉబ్బిన అంచులతో వచ్చిన దానిని శీతపిత్తం. 


దద్దుర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని మార్లు జ్వరం వాంతులు, 
చూపు మందగించుట. 


చికిత్స : హరిద్రాఖండం, సూతశేఖరరసం, గుడూచ్యాది తైలం. 

పథ్యం : పాత ఎర్రరాజనాలు, బియ్యం, పెసలు, ఉలవలు కాకరకాయ 
రసం, మునగ, బచ్చలి వేతస ఎండిన ముల్లంగి మజ్జిగ, తేనె. 

అపథ్యం : తీపి పులుపు రుచులు ఎక్కువగల పదార్ధములు నెమ్మదిగా 
జీర్ణమగు పదార్ధములు క్రొత్తగా తయారు చేయు మద్యం చేపలు, పగటి 
నిర. 

శిరో రోగములు 

1: అర్భావబేధం 2. వాతజ శిరోభిఘాతం ౨. పిత్తజ శిరోవాతం 4. 
శ్లేష్మజ శిరోఘాతం 5. రక్తజ శిరోభిఘాతం 6. సన్నిపాతజ శిరోభిఘాతం 
7. సుర్యావర్తము 8. శిరఃపాకము 9. క్రిమిజ శిరోతాపం 10. శంఖము 

చికిత్స : నీలోత్సలాది తైలం. 


తీహిస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా వక 

పథ్యం : ఆవిరి మొదలగు వానిచే చెమటవేయుట, నస్యము ధూమ 
పానం విరేచనం, లేపనం, స్వేదనం, లంఘనం, శిరోవస్తి, పాతనెయ్యి, 
పొట్లకాయ, ఉసిరికాయ, దాడిమ ఫలం, మాదీఫలం, నూనె, మజ్జిగ, టెం 
కాయ, కరక్నాయ, చెంగల్వ కోష్టు, కలబంద, తుంగముస్తల, వట్టివేరు, 
కర్పూరం. 

అపథ్యం వ తుమ్ములు, ఆవలింతలు, నిద్ర, మలవేగం, వినినడ్డగించుట 
అంజనం, పాలు, ఉదకం, విరుద్దన్నం, దంతకాష్టం, పగటినిద్ర. 

శీత పిత్తం 

దురదలు శీతలము కలిగి ఒళ్ళు జిలగా ఉందును. 

చికిత్స : శీతారిరసం. 

పథ్యం : సంబాబియ్యం, పెసలు,ఉలవలు, కాకరకాయలు, బచ్చలి 
కూర, వెదురు మొలకలు, వేడినీళ్ళు. 

అపథ్యం : స్నానం, ఎండ, పులుసు, గురుకర అన్నం. 

శూల 

ఆమజశూల : కడుపులో నులి పెట్టునట్టుగా వచ్చే తీవ్ర వేదన, రుచి 
లేకుండుట ఓకారంవాంతులు, తిన్నవెంటనె నొప్పి పెరుగుట, అపాన 
వాయువు అడ్డగించుట, కడుపులో గుడగుడ మని శబ్దములు మలబద్దకం 
వంటి నొప్పులు. 

చికిత్స : హింగ్వాష్టక చూర్ణం, శివక్షార పాచన చూర్ణం, చిత్రకాదివటి, 
లశునాదివటి. 

అజీర్ణ జన్యశూల : నరసారాది చూర్ణం, క్షీరరాజ, కుబేరాక్షవటి. 

క్రిమిజన్యశూల : కడుపులో పురుగు వలన కలుగు మెలిపెట్టినట్లుం 
డును. ఆకలి మందగించుట, విరేచనం, నీరసంగ వుండుట, జ్వరం, తల 
తిరుగుట. 

పిత్తాశ్ళరి జన్యశూల : పితాశయంలో రాళ్ళవలన కలుగు నొప్పి, 
నొప్పి కడుపులో కుడిభాగములో వచ్చి కుడి భుజమునకు ప్రసరించును, 
జ్వరం, కొవ్వు పదార్ధములు పచ్చకామెర్లు కలుగును. 

వృక్కశూల : మూత్రనాళంలో వచ్చు ఇసుకవంటి రాళ్ళవలన కలుగు 
తీవ్రమైన నొప్పిని వృక్క్మళూల అంటారు. 


32 కాస తనుపన్‌ వ్య సక్వీస్యం 
చికిత్స : త్రివిక్రమ రసం. 


శూల రోగములు 

వాతశూల, పిత్తశూల, శ్లేష్మశూల, వాతపిత్త శ్లేష్మశూల, శ్లేష్మవాత 
శూల, ఆమవాతశూల, సన్నిపాతశూల. 

చికిత్స : గజకేసరీరసం. 

పథ్యం : పాతబియ్యం,కాచిన పాలు, మునగకాయ, కాకరకాయ, 
చక్రవర్తి కూర, వాయు విడంగాలు, సోపు వెల్లుల్లి, లవంగములు, ఆముదము 
లఘుకరములగు అన్నములు. 

శోఫ 

శరీరంలో వివిధ భాగాలు నీరు నిలుచుట, వత్తినపుడు గుంటపడుట, 
వాపు శరీరం భారంగా వుండుట, చర్మం రంగుమారుట, వెంట్రుకలు 
ఊడుట. 

చికిత్స : శివక్షార పాచన చూర్ణం, పునార్నవాది క్వాధం, గోక్షురాది 
క్వాధం, చంద్రప్రభావటి, ఆరోగ్యవర్దినివటి, హృదయార్ణవ రసం, శృంగి 
భస్మం, జహుర్‌ముహర్‌ పిష్టి హజతయహుద్‌ పిష్టి, పునర్స్‌వమాండురం, 
మాండూర భస్మం, పునర్జ్‌వ అసవం, అర్జున అరిష్ట దశములారిష్ట. 

పథ్యం : పాతవరిబియ్యం, ఉలవలు, బార్లిగింజలు పెసలు, కర్కోటక, 
మునగ ఆకులు, ముల్లంగి, పొట్లకాయ ఆకులు పునర్నవా, రాస్నావేర్లు, 
ఉసిరికాయ, మజ్జగ 

అపథ్యం : కొత్తధాన్యం, అన్నం, పిండిపదార్థంలో పులుపురసం, 
నెమ్మదిగా జీర్ణమగు ఆహారం. ఎండిన కాయగూరలు, ఉప్పు, మద్యం, 
విరుద్దగుణాలు కల ఆహారం పగటి నిద్ర, సంభోగం, చాలాదూరం 
నడుచుట, 

శోఫ రోగములు 

బేధములు : వాతశోఫ, పిత్తశోఫ, శ్రేష్మశోఫ, వాతపిత్త శోఫ, పిత్తశ్లేష్మ 
శోఫ, శ్లేష్మవాతశోఫ, సన్నిపాతశోఫ, అభిఘాతశోఫ, విషశోఫ 

చికిత్స : కిట్టాది కషాయం, తిం|(క్రికారి మండూరం, వజమాండూరం, 
రసభూపతి, శోఫముద్దరరసం, సురదారు లేపం. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లలల 33 

పథ్యం : పాతవడ్డు, గోధుమలు, పొట్లకాయ, చిర్రికూర, ఉసిరిక, 
గలిజేరు, చేతరాసికూర, దానిమ్మపండ్లు, ద్రాక్షపండ్లు, శ్రీగంధము, ఆవుచల్ల, 
ఇప్పపువ్వు, తేనె. 

అపథ్యం : పెరుగు, చిక్కుడుకాయ, ఆనపకాయ, కారము, పులుసు, 
మత్స్యములు, కల్లు, విదాహకర. 

శ్వాస రోగము 

1 క్షుద్రశ్వాసము 2 తమక శ్వాసము 3 ఊర్ధ్వ శ్వాసము 4 మహ 
శ్వాసము ర్‌ చిన్నా శ్వాసము 

చికిత్స : పంచపత్రసార లేహ్యం, వాసవలేహ్యం, గుడాద్యవలేహ్యం, 
పంచసారామృతం, ఉదయభాస్మర రసం, శ్వాసకుఠార రసం. 

పథ్యం : పాతయర్రబియ్యం, గోధుమలు, యవలు, పాతనెయ్యి, మేక 
నెయ్యి, పాలు, మద్యం, తేనె, పొట్లకాయ, వంకాయ, వెల్లుల్లి, దొండకాయ, 
చిర్రికూర, ద్రాక్ష ఏలకులు, ఉష్ణోదకం. 

అపథ్యం : తూర్పుగాలి, వాతకరములగు అన్నపానములు గొర్రె నెయ్యి, 
పాలు, దుష్టకరమగు ఉదకం, మత్స్యం కందమూలములు, ఆవాలు. 

శ్వాస 

ఉచ్చ్వాస, నిశ్వాసం అతికష్టముగా తీసుకొనుట. తిత్తుల నుండి గాలి 
బయటకు వెడలుటట్లు వుండును. 

క్షుద్రాశ్వాస : గాలి వదులుట శ్వాసక్రియలో అవరోదం కల్గుట. 

తమకశ్వాస : మాటిమాటికి దమ్ము ఆయాసం, కలిగినపుడు రోగి 
తీవ్రమైన బాధకు లోనగుట, కళ్ళముందు బైర్లుకమ్ముట, దప్పికతో 
బాధపడుట కదలిక లేకుండా అగుట, తెమడ బయటకు రాకపోవడం 
వలన రోగికి చాలా కష్టంగా ఉంటుంది. తెమడ బయటికి వచ్చినపుడు 
దగ్గవలసిన పరిస్థితి రోగి వెల్లకిలా పడుకోలేడు, నిద్రపోలేడు. 

అపథ్యం : ఆయాసం, దమ్ము చల్లని నీరు, చల్లని గాలి కఫం పెంచు 
ఆహారం వలన ఎక్కువ అవుతుంది. 

చికిత్స : ఏలాదిచూర్ణం,సితోఫలాదిచూర్ణం, శృంగాది చూర్ణం, 
తాలీసాది చూర్ణం, దశమూలక్వాధం, శృంగాదిక్వాధము, కరపారాది 
యోగం, మయూర పిచ్చభస్మం, కంటకార్చది క్వాధం, వాసాది క్వాధం, 


330 కహాని అపా వైష్య నర్వీస్వం 
బాగోత్తర గుళిక, ఖదిరాదివటి, లవంగాదివటి, సోమయోగం, అభ్రకభస్మం, 


అర్క లవణం, బారంగ్యాది గుడం, చ్యవన ప్రాశ, అగస్త్య హరితకి 
అవలేహం, ద్రాక్షారిష్ట వ్యాఘి హరితకి అవలేహ. వాసారిష్ట, కనకాసవ. 

పథ్యం : పాతవరిబియ్యం, ఉలవలు, గోధుమలు, బార్లీ, వాస్తువక, 
పత్రములు, పొట్లకాయ ఆకులు, రాస్నామూలం, ద్రాక్ష నెయ్యి, మేకపాలు. 

అపథ్యం క నెమ్మదిగా జీర్ణమగు ఆహారం, పొడిఆహారం మలబద్దకం, 
కల్గించు ఆహారం, అభిష్యంది ద్రవ్యం, మినువులు, ఆవాలుశాకం, ఆవాలు, 
నూనెతో వండిన ఆహార ప పదార్ధాలు, పెరుగు, చేపలు, శ్వాసరోగికి, హాని 
కరములు, సహజమైన ములమాతమతను దప్పిక త్రేన్పులు, దగ్గు తుమ్ము, 
అధిక ధూమపానం, ఎండలో తిరుగుట. 

శ్వాస 

ఆర్టక స్వరసప్రయోగం, కులత్లాది క్వాధం, కర్పూరాది చూర్ణం, కృష్ణ 
సైంధవాది చూర్ణం, శృంగ్యాదిచూర్ణం, దశమూల కటుత్రయాదిక్వాధం, 
వాసాది క్వాధం, అశ్వగంధాసవం, మయూర ఫించభస్మం, వాసా ఘృతం, 
త్యూషణఘృతం, తేజోవత్యాది ఘృతం, సిద్ధమకరధ్వజ, శ్వాసకుఠారం, 
చ్యవన ప్రాశ, వాసావలేహం, వాసాకంటాకర్యావలేహం, అగస్వహరితకి, 
బార్లీగుడం, శ్వాసకుఠారం, మహలక్ష్మివిలాసం, శ్వాసకాసచింతామణి, 
స్వర్ణసమీరపన్నగ, రసమాణిక్య, శతపుటఅభ్రకం, పంచసూతరసం, 
శృంగారాభ్ర రసం. 

శ్లీపదం 

చలిజ్వరం మాటిమాటికి వచ్చి తరువాత క్రమక్రమంగా వాపు కాలిలో 
గట్టిపడుట వాపు పెరుగుట, వాపు చేతులలో వృషణాలలో కూడ 
కన్పించును. 

చికిత్స : మంజిష్టాది క్వాం, నిత్యానందరసం. శీతాంశురసం, శ్లీపద 
గజకేసరి రసం. 

పథ్యం : బార్లీగింజలు,ఉలవలు,బియ్యం,పొట్లఆకులు, మునగ కాడలు, 
కాకరకాయలు, పునర్నవా ముల్లంగి, బచ్చలి, వెల్లుల్లిపాయలు ఆముదం. 

అపథ్యం : గురు అభిష్యంది పిండిపదార్దాలు, పాల ఉత్పత్తులు. 


కహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా వవ్‌ 
శ్లీపద 

పథ్యం : 60 దినములకు పండెడి పాతవడ్లు, సంబావడ్లు, ఉలవలు, 
ఉల్లిగడ్డలు, పొట్లకాయ, వంకాయ, మునగకాయ, కాకరకాయ, ఆవునెయ్యి, 
ఆవుచల్ల, ఆముదం, గోమూత్రం, కారం, వగరు దీపనముగు పదార్ధములు. 

అపథ్యం : పిష్టాన్నము పాలతో జేయబడు పదార్ధములు, బెల్లము, 
జలప్రాంత జంతుమాంసం, గురుత్వ పదార్ధములు. 

షండరోగము (ఇంపాటెన్ని) 
చికిత్స : అకారభాధివటి 
సద్యోవ్రణములు 

ఆవక్షిస్రవ్రణము, విలంబి భిన్నము, ప్రచలితం, ఘృష్టము, విద్ధము, 
నిపాతితము. 

చికిత్స : గౌరాది ఘృతం, సప్తవింశతి గుగ్గులు. 


సెగరోగము (గనోరియా) 
చికిత్స : స్వర్ణవంగము, చందనాదివటి 
స్వరభేదము 


బేధములు : 1. వాత స్వరబేధము 2, పిత్తస్వరబేధము త్త శ్లేష్మ స్వర 
భేదము 4. మేదోస్వర భేదము 5. సన్నిపాత స్వభేదము 6. ధాతుక్షయ 
స్వర భేదము. 

పథ్యం : చెమట, యవలు, ఎర్రవడ్లు, హంస, అడవికోడి, నెమలి, 
మాంసరసం, పల్లేరు, కాచిఆకురసం, జీవంతీకూర, లేతముల్లంగి, ద్రాక్ష 
కరక మాదీఫలం, వెల్లుల్లి, ఉప్పు, తాంబూలం, నెయ్యి. 

చికిత్స : బ్రహ్మి ఘృతం. 

అసృగ్ధరము 
చికిత్స : పాఠాది ఘృతం, ప్రదరాంతక రసం, బాలసూర్యోదయం 
స్త్రీలలో కలుగు వ్యాధులు 

శ్వేతప్రధరం : యోనిగుండా జిగటబంక నురుగుతో కూడిన తెల్లని 
స్రావం బియ్యం కడుగు నీళ్ళవలె (స్రవించును. వంటినొప్పి, నడుంనొప్పి 
కల్లును. 


30 ————— రీహాన్య నపా వైన్యీ నర్వన్వం 

చికిత్స : గోదంతి భస్మం, శిలాజత్వాదిలోహ 

రక్తప్రదరం : అధిక రుతుస్రావం క్రమంతప్పి ఎక్కువ రోజులు స్రవించ 
డాన్ని రక్తప్రధరం అంటారు. బలహీనత, మంట, మగత, తల తిరుగుట, 
చిత్తభ్రమ, కళ్ళుతిరుగుట. 

చికిత్స : ఉసిరిక స్వరసం, తిప్పతీగ, కోకుందుర, అడ్డసరం స్వరసం, 
ఉసిరిక చూర్ణం, అశోక బెరడు చూర్ణం, రేగుపండ్లు చూర్ణం, నేలఉసిరి 
చూర్ణం, శుద్ధలాక్షా చూర్ణం, లోద్రచూర్దం, నాగకేసరచూర్దం, కుశవేళ్ళచూర్ణం 
బుల్లవేరు చూర్ణం, చంద్రప్రభావటి. ప్రధరాంతకరస, కామదుగ్ధరసం, 
చంద్ర కకారసం, వంగభస్మం, త్రివంగభస్మ ప్రదారారి లోహం, లోద్రాసవం, 
పత్రాంగాసవ, అశోకారిష్ట 

యోనిభ్రంశ : యోనిద్వారం గుండా గర్భాశయం ముందుకు చొచ్చు 
కొని వచ్చుటను యోనిభ్రంశం. 

చికిత్స : సుకుమరతైలం, బలాతైలం. 

గర్భస్రావం & గర్భవాతం : గర్భం ధరించి నాలుగు మాసములు 
నిండక మునుపే గర్భం పడిపోయినచోగర్భ(స్రావం. నాల్గవ మాసం నిండిన 
తర్వాత గర్భం పడిపోయినచో గర్భపాతం అందురు. శోణి, మరియు 
పుష్టభాగంలో నొప్పి, గర్భాశయ స్రావం బలహీనత కల్గును. 

చికిత్స : లవంగాది చూర్ణం, శతావరీ చూర్ణం, చందనాది క్వాధం, 
(హిబేరాది క్వాధము, గర్భపాలరస, ముక్తభస్మ, అమృతప్రాశ అవలేహం, 
చ్యవనప్రాశ, అవలేహం, ఫలకళ్యాణ ఘృతం, అశ్వగంధారిష్ట 

పథ్యం : శాలిధాన్యం, ముద్ద, గోధుమ పేలాలు, నుక్తం, అరటిపండు, 
ఉసిరిక, ద్రాక్ష బాగా ఎండిన మామిడి, వెన్ను నెయ్యి రసోల, తేనె పంచ 
దార, గర్బస్రావ & గర్భపాతనం జరిగిన స్రీలకు ఉపయోగకరం. మర్దనం 
మృదువైన పదక,చల్లని వాతావరణం, వెన్నెల, సుగంధ (ద్రవ్యములు వాడుట. 

అపథ్యం : పులుపు,కారం,చేదు ఆలస్యముగా జీర్ణమగునవి ఆమ్ల, 
కటు తిక్త గురు అభిష్యంద ద్రవ్యములు క్షార విరుద్దాహారం, అయిష్ట 
ఆహార సేవనం. కఠినమైన పదక, దుఃఖం, కోపం, భయాందోళనం, 

సహజవేగం, అపుట, ఉపవాసం, రాత్రిపూటభోజనం, విరేచనం, మాంసం, 

మద్యం, అయిష్ట, ఆహారసేవన బావిలో, నదులలో తొంగిచూచుట. 


మక్కనశూల : ప్రసవాంతరం కాని అనియుత కారణాల వలన నాభీ 


రీహిన్య అనుపాన్‌ వై సర్వీస్వర ఆాాలాలాలాలాలాలాలాాాాాాాాాా 3ం/ 
ప్రాంతంలోకాని మంత్రశయ ప్రాంతంలోకాని వాపు, పడినట్లుగా నాభీప్రాం 
తంలోగాని, ఉదర మంతటకానీ, నొప్పికల్లుట. 

చికిత్స : దేవదార్యాది క్వాథము. 

సూతిక జ్వరం 

ప్రసవ సమయంలో సరియైన పరిశుభ్రత సూక్ష్మక్రిమి, నాశన క్రియ, 
మొదలగునవి సరిగా పాటించక పోవుట వలన రోగికి జ్వరం వచ్చును. 

స్తన్యాత్ధ్థ & గ్రహ్యోత్ధ -6 విధములు 

స్తన్యోథ : ప్రీ ప్రసవాంతరం మూడు రోజులు లోపే పాలు ఉత్పన్న 
మగును కొన్నిసార్లు ఆలస్యం అగుట వలన స్తనములు బిగుతుగా అయిన 
దాహము తలనొప్పి ప్రక్కల నొప్పి ఒంటినొప్పి మరియు దడ. 

గ్రహ్యాత్థ : గ్రహ దుష్టి లేదా మానసిక భీతి చెందిన లేక దిగ్భాంతి 
చెందుట వలన సంభవించిన జ్వరం. 

చికిత్స : లవంగాది చూర్ణం, దశమూలక్వాధం, దేవదార్యాధి క్వాధం, 
అమృతాది క్వాధము, ప్రతాప లంకేశ్వర రసం, సౌభాగ్య శొంఠి, కళ్యాణక 
ఘృతం, పంచతిక్తఘృతం, దశమూలాదిఘృతం, జీరాకాద్య మోదకం, 
మృత సంజీవని, సుర, దశములారిస్ట్ర జీరకాద్యరిష్ట. 

పథ్యం * కారము రీక్ష్య మరియు ఉష్టద్రవ్యములు పాతబియ్యం, షష్టి 
ధాన్యం గోధుమలు, ఉలవలు, మునగ, పొట్ల, వెల్లుల్లి, తేలికగా జీర్ణమగు 
ఆహారం శరీర మర్దనం, మృదువుగా కాపడం. 

అపథ్యం : పగటినిద్ర, చల్లటి నీటిస్నానం, వ్యాయామం, మైధునం, 
తూర్చుగాలిని త్యజించాలి. 

స్తన్యదోష : పాలిచ్చు తల్లి గురు ఆహారమును సేవించడం వలన తల్లి 
పాలులో దోషం కలిగి శిశువుకు రుగ్మతలు కలుగుచేయును. 

స్తనవిద్రది : స్తనములో వచ్చిన గడ్డను స్తనవిద్రది ప్రధమదశలో ఇది 
గట్టి రాయివలె వుండును. కొద్దికాలం తర్వాత మెత్తబడి విద్రది లక్షణాలు 
కలిగి వుండును. 


శ్విత్రం 


రాగిరంగు, గులాబి రంగు లేదా తెలుపురంగు కల మచ్చలతో 
ఎల్లపుడు పొడిగా వుండటం. 


చికిత్స : గంధకరసాయనం, రససిందూరం, పలాశత్వక్‌క్షారం. 


౨౨రి. లా రహస్య అనిపా వైస్య నర్వీన్వం 
పథ్యాఅపథ్యాలు : మొలకెత్తిన శనగలు, గోధుమలు, శ్విత్రవృద్ధి కల 
వానికి మంచివి. 


హృద్రోగం 

వాత : హృదయభాగంలో తీవ్రమైన నొప్పి, నొప్పికోసినట్లు, చిలికినట్టు, 
లాగినట్లు వుంటుంది. హృదయ స్పందన అదుపుతప్పుట, గుండెదడ గుండె 
పనిచేయకపోవుట. 

పిత్త : చాతీప్రాంతం,హృదయ (ప్రదేశం భారముగా ఉండుట, విపరీత 
మైన అలసట, దప్పిక మండినట్లుగా, వేదన చెమట పట్టుట. 

కఫ : గుండెలో పట్టినట్లుండును శరీరము బరువుగా అన్పించుట 
తెమడ చొల్లు, ఎక్కువకారుట, ఆకలి లేకపోవుట, నోటిలో తీపి దనముం 
డుట. 

చికిత్స : వర్దమాన పిప్పలి, దశమూల క్వాధము, పునర్నవాష్టక 
క్వాదము, అజమోదాదివటి, ఆరోగ్యవర్దిని వటి, చంద్రప్రభావటి, యాకుతి 
జహర్‌ముహర్‌రసం, చతుర్మఖరసం, బృహద్వాత చింతామణి రసం, 
నాగార్జునాభ్రరసం, హృదయార్ణవ రసం. శృంగిభస్మం, అకిక్‌భస్మము, ముక్తా 
పిష్టి, వ్యోమశ్వపిష్టి, జహర్మోహరపిష్టి, అర్జునఘృతం, దశమూల అరిష్ట, 
అర్జున అరిష్ట అర్జునపట్ట. 

పథ్యం : పంపర ధాన్యం, పెసలు, ఉలవలు, పొట్లకాయాకులు, 
ముల్లంగి, అరటిపండు, గుమ్మడికాయ, మామిడిపండు, దానిమ్మ, ద్రాక్ష క 
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, శొంఠి, బెల్లం, కస్తూరి, జంతుపక్షుల మాంసం. 

అపథ్యం : వగరు రుచి, వేడి తీక్ష ద్రవ్యం శాకములు, ఇప్పపువ్వు, 
విరుద్ధ గుణముకల పదార్దం. హానికరములు, సంబోగం కోపం, ఆందోళన, 
అతుచుటి వెడి, అధిక ఉష్ణోగ్రత, మలమూత్రవేగములు ఆపుట. 
హిక్కా(ఎక్కిళ్ళు) :- ఉదానవాత, ప్రాణవాతము దుప్టిచెంది శ్వాస మార్గములు 
అడ్డగించినపుడు హిక్‌ అనిశబ్ధముతో కడుపులో నుండి మెలిపెట్టినట్లుగును. 
చికీత్స:- మయూర పుచ్చభస్మం + పిప్పలి చూర్ణం తేనెతో పాడాలి. 


యోని రోగములు 
బేధములు : 
1 వాతజయోనిరోగములు - 5 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 39 

ఉదావర్తయోని వ్యాపత్తు, వంధ్యాయోని వ్యాపత్తు, వివ్ల్నతాయోని 
వ్యాపత్తు, పరిఫ్లతా యోని వ్యాపత్తు, వాతలయో యోని వ్యాపత్తు. 

2. పిత్తజ యోని రోగములు - 5 

లోహితక్షయ యోని వ్యాపత్తు, వామినీ యోని వ్యాపత్తు, ప్రస్రంగినీ 
యోని వ్యాపత్తు, పుత్రగ్ని యోని వ్యాపత్తు, పిత్తలాయోని వ్యాపత్తు. 

8. కఫజయోని రోగములు -5 

అత్యానంద యోని వ్యాపత్తు, కర్ణీనీ యోని వ్యాపత్తు, అచరణ యోని 
వ్యాపత్తు, అతీచరణ యోని వ్యాపత్తు, శ్లేష్మయోని వ్యాపత్తు. 

4. సన్నిపాత యోని వ్యాపత్తు -5 

షండీ యోని వ్యాపత్తు, అండలీయోని వ్యాపత్తు, మహతీయోని 
వ్యాపత్తు, సూచీవక్రయోని వ్యాపత్తు, సర్వజయోని వ్యాపత్తు. 

చికిత్స : లఘుఫల ఘృతం 

వంద్యారోగం : భేదములు జన్మవంధ్యా, కాకవంధ్యా, కదళీవంధ్యా, 
మృతవంధ్యా. 

చికిత్స : విష్ణు క్రాంతయోగం కళ్యాణ ఘృతం, మంజిష్టాది ఘృతం 

యోని కందము 

బేధములు 

1. వాతజయోని కందము, 2. పైత్తిక యోని కందము 3. కఫజ 
యోని కందము 4. సన్నిపాత యోని కందము. 

పథ్యం : ప్రాత సన్నబియ్యం అన్నం, మేకమాంసం, చిన్నచేపల సూపు. 

అపథ్యం : శ్లేష్మవృద్ధికర పదార్థములు, చేపలు, మిఠాయి, మిక్కిలి 
ఎక్కువ ఉప్పు,పాలు, నిప్పువద్దగాని, ఎండలోగాని, చలిలోగాని యుండుట, 
పగలు నిద్రించుట, రాత్రి జాగరణ సల్పుట, మిక్కిలి, నడిచి ఆయాసం 
జెందుట, ఎత్తగు (ప్రదేశము ఎక్కుటు లేక అక్కడి నుండి దిగుట, సంబోగ 
సుఖము పొందుట మలమూత్రముల అడ్డగించుట. బిగ్గరగా మాట్లాడుట, 
నువ్వులు, పెరుగు, గంజి, చేపలు, మాంసములు. 


గర్భజ రోగములు 


ఉపవిష్టక గర్భం, నాగోదరం, మక్కల్లము, విష్టంబగర్భం, జరాయు 
దోషం, గూఢగర్భం, గర్భపాతం, మూఢగర్భం. 


340 ———— రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
పథ్యం : భోజనమున తేలిక జీర్ణించునవిగ పుష్టికరమైనవిగా రుచిని 
పుట్టించినవిగా తగు మాత్రం, శరీర పరిశమ మధుర పదార్ధములు. 
అపథ్యం : దూరముగా ప్రయాణమును సల్పుట, పరిగెత్తు బండ్లమీద 
బోవుట, భయపడుట, దిగులుపడుట, సంభోగించుట, కఠినంగా పాన్పులపై 
పరుండుట, మల మూత్రాలను అడ్డగించుట. 


సూతిక రోగములు 

చికిత్స 3 బృహత్సూతివినోదరసం, సూతికారిరసం, సింధూరభూషణం, 
సూతికా భరణం. 

పథ్యం : ముల్లంగి, వంకాయలు, చిరుసెనగలవంట పప్పులు, చేతి 
పొట్ల, వాత శ్లేష్మ దోష నివారకములగు దాడిమ మున్నగాగల ఫలమును. 

అపథ్యం : గురుకర పదార్ధములు, రీక్ష్య పదార్ధములు ఎండలో వుం 
దుట, శైత్యాపచారములు, సంభోగం, (ప్రసవానంతరం కనీసం 3,4 a 
జా(గత్తలు పాటించవలెను. 

స్తన్యరోగములు 

వాతదుష్ట దుగ్గములు, పిత్తదుష్ట దుగ్గములు,కఫదుష్ట దుగ్గములు, 
(త్రిదోష దుష్ట దుగ్గములు, ద్వంద్వ దుగ్గములు. 

పాలుపడుజేయునవి : అనుములు, ఆకుపత్రి,వాము,కాసిని గింజలు, 
ఖర్జూరపండు, జీలకర్ర, సెనగలు, మదనానబకాయ, ముండ్లతోటకూర, 
సోపు. 

హృద్రోగము 

బేధములు : 

వాతజ హృద్రోగం, పిత్తజ హృద్రోగం, శ్లేష్మజ హృద్రోగం, సన్నిపాతజ 
హృద్రోగం, (కిమిజ హృద్రోగం. 

హృదయబలకారులు : అంజీరపండు, అంబరు, అక్రోటు, అజామోద 
విత్తులు, ఉసిరికాయలు, ఎదునాలుకచెట్టు, యాలకులు, హారతి కర్పూరం, 
కస్తూరి, కస్తూరి బెందకారుబా, కుంకుమపువ్వు, కొబ్బరి కాయ, 
కొబ్బరిసారాయి, చింతపొట్టు, కామంచి చెట్టు, జఠామాంసి, జాజి కాయ, 
గులాబీపువ్వు, చింతపండు, దాల్చినచెక్క ద్రాక్షరసం, తియ్యని దానిమ్మ 
పండు, నేలతాడి, పగడభస్మం, పసుపు, సాంబ్రాణీ, పాలపండు బాదంమసి, 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర ——————(34 
బోడతరం, ముత్యముల భస్మం, మందారపుష్పం, లవంగపట్ట, లవంగాలు, 
వస, వెదురు, వాయింటకచెట్టు. 

పథ్యం : చెమటతీయుట, విరేచనం, వమనం జేయించుట, లంఘనం 
చేయుట, లేపనం జేయించుట పాత బియ్యంవంటకం, అడవియందుండు 
పశు పక్షులు మాంసం, పెసరకట్టు, ఉలవకట్టు, పాతగుమ్మడికాయ, మామిడి 
కాయ, దాడిమపండు, రేలాకు, పొట్లకాయ,ఆముదం, వాననీరు, వెల్లుల్లి, 
సైంధవలవణం, మేక గొర్రై వీని మజ్జిగ, పాతబెల్లం, శొంఠి ఓమము, వెల్లుల్లి, 
కరక్కాయ, చెంగల్వకోష్టు, కొత్తిమీర, మిరియాలు, అల్లము, కలి, తెల్లని 
తేనె, సారాయి, కస్తూరి, చందనం, తాంబూలం. 

అపథ్యం : దప్పి, వాంతి, మూత్రము, వాతము, పొడిదగ్గు, తేనుపు, 
(శ్రమ, శ్వాసము, మలం, రోదనం, అనువాని వేగం నడ్డగించుట బ(రైపాలు, 
దుష్టజలం, వగరు, ఉప్పు, దంతకాష్టం, రక్తమోక్షము 

కవ్టార్తవ 

నొప్పితో కూడిన నెలసరి, ఆర్తవం సక్రమముకాని విరామము, తక్కువ 
సమయం మరియు కొంచం మోతాదులో నొప్పితో కూడిన రక్తస్రావం. 

చికిత్స : బోలాదివటి, హింగుకర్పూరవటి, హింగ్వాది వటి, రజ: 
ప్రవర్తినివటి, రజోదోష హరవటి, శూలాంతక రసం, బుతుశూల సంహారి. 

అపథ్యం : మజ్జిగ పుల్లటిపెరుగు, గంజి, మరియు చేపలు. 

భగళోధ 

యోని యొక్క వాపునే భగశోధ అంటారు. 

చికిత్స : అభయ క్వాధం, పునర్నావాది క్వాదం, గోక్షురాది క్వాదం, 
చంద్రప్రభావటి, శిలాజత్వాదివటి, పునర్నావాది గుగ్గులు. 

యోని దాహం & యోని కండు 

యోనిగుండా పసుపు పచ్చని దుర్వాసనలోకూడిన స్రావం. 

చికిత్స : పుష్యానుగచూర్ణం, శతావరి చూర్ణం, గుడుచ్యాదిచూర్ణం, 
నింబాది క్వాదం, చందనాది క్వాదం, చంద్రప్రభావటి చందనాదివటి, 
చంద్ర కళారసం, శంఖపుప్పిపానకం, ఉశీరాసవ. 

యోనికండు : యోనిభాగం పొడిగాను దురదతో ఉండుటను యోని 
కండు అంటారు. 


0 లా రాన అనిపా వైష్య సర్వస్వం 

చికిత్స : అమృతాది క్వాదం, గుడుచ్యాదిక్వాదం, మంజిష్టాదిక్వాదం, 
చంద్రప్రభావటి, శారిబాదివటి, శిలాజిత్వాదివటి. 

రక్తగుల్మ : గర్భసంచిలో గడ్డనొప్పితోను మంటతోను కూడిన ప్రత్యేక 
లక్షణం. ఇది క్రమేణ పెద్దదై ఉదరంపై భాగం నుండీ స్పర్శించదగును. 
గర్భదారణంలో శిశువు గుండె దడ వినిపించును. 

శిరోరోగములు 

చికిత్స : మయూర ఘృతం, షద్పిందుతైలం, ప్రపాండిరీకాది తైలం, 

ప్రియళాది లేపం, అయశ్చూర్దాది లేపం, మాషాది లేపం. 
కర్ణళూల 
కర్ణనాదతైలం, వచాది తైలం, పూతీకర్ణం, ప్రియంగ్వాది తైలం. 


ఆయుర్వేద బెషథములు - అనుపానాలు- మోతాదులు- పథ్యా పథ్యాలు 


అర్మములు 
అజమోదార్మము (వామ్‌ వాటర్‌ 
ద్రవ్యములు : వాము 
గుణము : దీపనము 


దీనిని 1/2 మొ॥ 3/4 బెన్సుల వరకు సమమగు నీటిలో కలిపి 
సేవించినచో అజీర్ణము, కడుపునొప్పి, శూలపరిణామము అతిసారము, 
అజీర్ణ విరేచనములు, వాంతులు అరుచి, కడుపునొప్పి, కలరా, 
అగ్నిమాంద్యము మొదలగు వ్యాధులు వెంటనే హరించును. 

అనుభూత ప్రయోగములు : 

1 కదుపుబ్బరము, పులిత్రేన్పుల యందు భాస్మర లవణమంత 
తీసుకొనిన ఉపశనము కలుగును. 

2. కఫ దోషమువలన కలిగే వ్యాధుల యందు కఫహర ద్రవ్యముల 
నిచ్చుచూ ఈ అర్మమును ఇచ్చిన కఫహరము కాగలదు. 

3. చిన్న పిల్లలకు (ప్రతిరోజు ఇచ్చుచుండిన, అగ్నిదీపనము జరిగి, 
పాచనము చెంది, మలమూత్రముల విబంధము తొలగిపోవును. 

పథ్యము : అల్లము, శొంఠి, బీరకాయ, పొట్లకాయ, లఘు 
పదార్థములు, కాచి చల్లార్చిన నీరు. 

అపథ్యము : గురు పదార్థములు, శీతలకర పదార్థములు, తీపి 


రహస్య నుపాన్‌ వైస్య సర్వస్య లాలా ప్ర 
పదార్థములు. 


మోతాదు : 15-30 మి.లీ. పిల్లలకు ఇందు అర్థభాగము 
భోజనమునకు అరగంట ముందు లేదా వెనుక ఇవ్వవలెను. 

లభ్యము : 100 మి.లీ. 200 మి.లీ. 450 మి.లీ. 

కర్పూరాద్యర్మము (అనుభూత యోగము) 

ద్రవ్యములు : ముద్ద కర్పూరము, వాము, శుద్దోదకము. 

గుణము : దీపనము, హృదయోత్తేజనము, (గ్రాహి. 

అనుభూత ప్రయోగములు : 

1 కార్మిక్స్‌ కాప్యూల్‌నకు అనుపానముగా ఇచ్చిన, అగ్ని మాంద్యమును 

హరించును. 

2. అశ్శస్సునందు కందమూల రసాయనమునకు అనుపానముగా 
ఇచ్చిన, విబంధనము తొలగి తద్వారా అర్భస్సు శమించును. 

3. జఠరదీప్తికై అగ్నితుండివటి లేదా అగ్నికుమార రసంతో 
ఇవ్వవచ్చును. 

పథ్యము : పాతవియ్యము, పెసలు, పెసరకట్టు, వెల్లుల్లి, పొట్లకాయ, 
బీరకాయ, పీచు పదార్థములు. 

అపథ్యము : గురుకర బియ్యము, బచ్చలి, మలబద్దకర పదార్థములు, 
దుంప కూరలు మాంసము, నూనె పదార్థములు. 

మోతాదు : 15-80 మి.లీ. ఆహారమునకు ముందు లేదా వెనుక, 
లేక వ్యాధ్యాను సారము ఆహారము లేకుండా ఇవ్వవలెను. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

తరుణార్మము 

దీనిని (1) తమలపాకుల రసముతో నిచ్చిన యెడల కఫ మెదుర్కొనుట, 
కాళ్ళు చేతులు చల్లబడుట, చెమటలు, మగత, నాడినీరసించుట 
మొదలగునవి (2) అల్లపు రసముతో నిచ్చిన యొడల సన్నిపాత జ్వరములు, 
దోష జ్వరములు, జ్వరములు మొదలగునవియు నశించును. అతి తీవముగ 
పనిచేయును. 

మోతాదు 1/3 మొ॥ 1/4 వరకు. 


త. లా రాన అనిపా వైష్య సర్వస్వం 
యవాన్యర్మము 
దీనిని 1/2 మొ॥ 1/4 బెన్సు వరకు సమానమగు నీటిలో కలిపి 
సేవించిన యెడల మేహ వ్యాధులు, అగ్నిమాంద్యము, నోటిపూత, శు 
క్షనష్టము, రక్త దోషములు, ప్రదరములు, ఉడుకు, తాపము, దప్పిక 
మొదలగునవి నశించును. 
ఆసవములు 
అహిఫేనాసవము 
దీనిని 10 చుక్కలు మొదలు 30 చుక్కలు వరకు 1/4 మొ॥ జెన్సు 
నీటిలో కలిపి సేవించిన యెడల జిగటవిరేచనములు, అతిసారము, 
రక్తముపడుట, విషూచి (కలరా) పొడిదగ్గు, శుక్షనష్టము, పొడి ఆయాసము, 
(గ్రహణి, మొదలగునవి వెంటనే నశించును. ఇందు నల్లమందు కలియును. 
కనుక వెంటనే పనిచేయును. 
అరవిందాసవము (ఖై.ర.) 
వట్టివేళ్ళు, మంజిష్ట, బలా, ఏలక్మాయలు. 
ఇది చిన్న పిల్లల జీర్ణశక్తిని వృద్ధిచేయును. పెరుగుదలకు ఉ 
పయోగపడును. 
భృంగరాజాసనము 
దీనిని 1/4 మొదలు 1/2 బెన్సు వరకు రెట్టింపు నీటితో కలిపి సేవించిన 
యెడల పాండువు, నంజు, జీర్ణజ్వరము, కామెర్లు, అజీర్ణము, దగ్గు, 
ఆయాసము, గుండె వ్యాధులు, కృశించుట, శుక్రము క్రీణించుట ఇవి 
హరించును. 
చందనాసవ (భఖై.ర.) 
ద్రవ్యములు : శ్వేత చందనపు పొట్టు, కురువేరు, తుంగముస్తలు, 
పెగ్గుమ్మడు, నల్లకలువ దుంపలు, (ప్రేంఖణము, పద్మకము, లొద్దుగచెక్క 
మంజిష్ట్ర మామిడిచెక్క బూరుగబంక, ధాతకీ పుష్పము, ద్రాక్షపండ్లు. 
గుణము : శుక్రమేహమును నశింపచేసి బలమును పుష్టిని 
పెంపొందించును. వాదయమునకు పొతకారి పాచకాగ్నిని 
పెంపొందించును. ఉష్టకమనము, మూత్ర లము (భైషజ్యరత్నావళి) 
దీనిని 1/4 మొ 1/2 బెన్సుమోతాదు చొప్పున సమానమగు నీటిలో 


కిహస్య అనుపాన్‌ వై సర్వీస్వర ——————93945 

కలిపి సేవించిన యెడల శుక్షనష్టము, కాళ్ళు చేతులు మంటలు, సెగ 

వ్యాధులు, అతిమూత్రము మూత్రకృచ్చము గుండెవ్యాధులు, రక్తపిత్తము 

మొదలగు వేడివలన కలిగిన వ్యాధుల నన్నిటిని వెంటనే నశింపజేయును. 

దీనిని సేవించునప్పుడు వేడి చేయు పదార్థములను భుజింపరాదు. 
అనుభూత (ప్రయోగములు : 

1. శరీర అతి ఉష్ణమునందు బాగుగా పనిచేయును. 

2. సెగరోగములందు సేవించిన, చురుకు, పోటుతగ్గి, మూత్రము 
జారీ అగును. ఉష్ణ శరీరము కలవారు దీనిని సేవించుట మిక్కిలి 
శ్రేయస్మరము. 

3. హృదయ దౌర్చ ల్యమును పోగొట్టును. 

4. కర్పూర శిలాజిత్‌ 10 గ్రా. త్రిఫల చూర్ణము 50గ్రా. గోక్షురాది 
చూర్ణము ర50గ్రా. త్రివంగ భస్మము 10గ్రా. కలిపి 3 గ్రా. చొప్పున 
చందనాసవ అనుపానముగా తీసుకొనిన, సామాన్యముగ కనబడే మూత్ర 
వ్యాధుల యందు ఉపయోగకరము. 

5. సరసరెండు చెంచాలు, చందనాసవ రెండు చెంచాలు కలిపి 
భోజనానికి ముందు తీసుకొనిన, మొటిమలను నివారించవచ్చును. 

6. మూత్రాగత అశ్య్ళరిని నివారించుట రాస్నాకషాయముతో 
చందనాసవ సేవించిన మిక్కిలి ఉపయోగకరము. 

7. తలనొప్పి, కళ్లవెంట నీరు కారుట మొదలగు సందర్భములలో 
చందనాసవ అత్యంత ఫలదాయకము. 

మజ్జిగ,బెల్లపు పానకము, కొబ్బరినీరు, బార్లీ జావ, పాయసము 
మొదలగు చలువ చేయు పదార్థములు నీరు ఎక్కువగా సేవించ వలెను. 

చిత్రకాసవము (అ.హృ) 

250 ఎం.ఎల్‌. చిత్రకము, మరీచము, తేనె,పిప్పళ్ళు, గో మూత్రము 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు - తెల్లమచ్చలు, రక్తార్శస్సులను తగ్గించును. 
జీర్ణ శక్తి పెంపొందించును. 

ఛథాత్రాసవము 

ఉసిరికాయ, చతుర్జాతకములు, శొంఠి, జాజికాయ, మరీచము, 

పిప్పళ్లు, కర్పూరము. 


తేరా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు - కామెర్లు, రక్తహీనత, దగ్గు, పురాణ 

జ్వరములందు ఉపయుక్తము. 
ర్రాక్ష్రాసవ (భై.ర.) 

ద్రవ్యములు : ద్రాక్ష ఖందశర్మర, తేనె, ఆరెపువ్వు, జాపత్రి, లవంగం, 
తక్కోల ములు,చలువ మిరియాలు, లవలీఫలము, శ్వేత చందనము, 
పిప్పలి, దాల్చిన చెక్క యాలకులు, తేజపత్రి. 

గుణము : అర్బస్సు, శోథ, అరుచి, హృద్రోగము, పాండు, రక్తపిత్తము, 
భగం దరము, గుల్మము, ఉదరరోగము, కృమి, (గంధి, క్షయ, శోష 
జ్వరము, వాతజ, పిత్తజ రోగములు మొదలగు వానిని హరించును. 
బలవర్గకము. వర్ణమును 'పెంపొం దించును. 

అనుభూత ప్రయోగము : 

1. క్షయనందు తామభస్మము, రజత భస్మము, స్వర్ణ భస్మములను 
చ్యవనప్రాశతో ఇచ్చుచూ, ద్రాక్షాసవను ఇచ్చిన దౌర్బల్యము తగ్గి ఆకలి 
పుట్టి హృదయమునకు బలము నిచ్చును. 

2. అనేక కారణముల వలన కలిగే అగ్నిమాంద్యమునందు హింగ్వాష్టక 
చూర్ణము, నేలవేములను కలిపి ఇచ్చుచూ, ద్రాక్షాసవము ఇచ్చిన, జరరదీప్తి 
కలుగును. 

3. రక్తపిత్తమునందు వ్యాధ్యానుసార చికిత్స చేయుచూ, లొద్దుగచెక్క 
శాల్మలీ చూర్ణములతో ఇచ్చిన, రక్తస్రావము క్రమముగా తగ్గును. 

పథ్యము : పప్పు పదార్థములు, మాంసము, వేడిగానుండు 
ఆహారమును తీసుకొనవలెను. శ్వాస, కాస, తమక శ్వాసలయందు తేలికగా 
జీర్ణమగు ఆహారమును తీసుకొనవలెను. మితముగా భుజించుట మిక్కిలి 
శ్రేయస్మరము. 

అపథ్యము : చల్లని పదార్థములు, నూనె ఎక్కువగా ఉన్న పదార్థములు 
చల్లని ప్రదేశములు. 

మోతాదు : 15-30మి.లీ.రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం వాడవలెను. 


లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం 7 
కనకాసవము 

దీనిని 1/4 మొ 1/2 జెన్సువరకు రెట్టింపు నీటిలో కలిపి సేవించిన 
యెడల దగ్గు, ఆయాసము, క్షయ, రక్తపిత్తము ఉరఃక్షతము మొదలగునవి 
నశించును. ఉమ్మెత్త అధికముగ కలయుటచే శ్లేష్మ జాతిమీద వెంటనే 
పనిచేయును. 

శారిబాద్యసవము 

దీనిని 1/4 మొ॥ 1/2 జెన్సు వరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి సేవించిన యెడల రక్తదోషముచే కలిగిన వ్యాధులన్నియు నశించును. 
జీర్ణించిన సవాయి వ్యాధులు కూడ నశించును. మరియు శుక్షనష్టము 
శరీరతాపము మొదలగు వేడి వలన కలిగిన వ్యాధులన్నియు నశించును. 
చర్మవ్యాధులు, (ప్రమేహములు, వాత రక్తము, సెగ వ్యాధులు, ప్రదరములు, 
భగందరము మొదలగు వ్యాధులు కూడ హరించును. 

450 ఎం.ఎల్‌. శారబ, తుంగముస్తలు, లొద్దుగ, పిప్పళ్ళు, 
కచ్చోరాలు, పద్మకం, గుడూచి, వట్టివేళ్ళు, చందనం 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు - మేహరోగము, కీళ్ళవాతము, 
చర్మరోగములందు ఉపయోగము. 

కనకాసవ (ఖై.ర.) 

ద్రవ్యములు : నల్ల ఉమ్మెత్త సమూలము, అడ్డసరపు వేళ్ల చెక్క 
ఇప్పపువ్వు, పిప్పళ్లు, వాకుడు, నాగకేసరములు, శొంఠి, గంటుభారంగి, 
తాళిసపత్రి, ధాతకీ పుష్పము, ద్రాక్షపండ్లు. 

గుణము : సర్వ విధములైన శ్వాస, కాస, రాజయక్ష్మ, 
జ్వర, రక్తపిత్త, ఉరఃక్షతములను హరించును. 

అనుభూత ప్రయోగములు : 

1.కఫహరము, శ్వాసకాసలను హరించును. కఫవాత ప్రధానమైన 
దగ్గులు, ఉబ్బసములను హరించును. శ్రోతోమార్గము నందలి కఫమును 
వెడలించి ఉపశమనమును కల్లించును. తమక శ్వాసయందు శ్రేష్టమైనది. 

2. శ్వాసానందవటి, కస్తూరి మాత్రలతో అనుపానముగా ఇచ్చిన 
శ్వాసరోగము తగ్గును. 

3. త్రికటుచూర్ణము, ఏలాది చూర్ణము, లవంగాది చూర్ణము 50 
గ్రా. చొప్పున కలిసి రెండు గ్రా. చొప్పున కనకాసవతో సేవించిన ఎటువంటి 


CE 


త, కీణ, జీర్ల, 
రి 


తరి. లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

కాస అయినను తగ్గును. 

4. ఏరకమైన ఆయాసమునందైనను అర్జునారిష్టతో కలిసి వరుసగా 
40-65 రోజులు వాడిన ఫలితమునిచ్చును. 

పథ్యము : తేలికగా జీర్ణమయ్యే ఆహారమును తీసుకొనవలెను. 

అపథ్యము : పెరుగు, దుంపకూరలు, నెయ్యి, పప్పు పదార్ధములు, 
నూనె ఎక్కువగా ఉన్న పదార్థములు, చేపలు, రొయ్యలు, మాంసము, 
మాంసరసము తగ్గించి వాడవలెను. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు నీటితో ఇవ్వవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

కుమార్యాసవము (శా. సం.) 

ద్రవ్యములు * కలబంద నిజరసము, కరక్మాయలు, ఆరెపువ్వు, 
జాజికాయ, లవంగములు, తక్కోలములు, చలువ మిరియములు, 
జటామాంసి, చవ్యము, చిత్ర మూలము, జాపత్రి, కర్నాటక శృంగి, 
తానికాయ, పుష్మరమూలము, తామభస్మము, లోహభస్మము. 

గుణము : ప్రీలకు కలుగు బుతు దోషము, గుల్మము, రక్తగుల్మము, 
ప్లీహము, శ్వాస,కాస,క్షయ, ఉదరరోగములు, అర్భ, వాతరోగము, 
అపస్మారము, మందాగ్ని ఉదరశూలలను హరించును. పాచనశక్తిని 
పెంపొందించును. 


దీనిని 1/4 మొ॥ 1/2 జెన్సు వరకు రెట్టింపు నీటిలో కలిపి సేవించిన 
యెడల దగ్గు, క్షయ, ఆయాసము, హృద్రోగము, శుక్లనష్టము, సమస్తమగు 
ప్రమేహములు, సమస్తమగు సెగ వ్యాధులు, సమస్తమగు ప్రదరములు, 
మూత్రకృ(చ్చము, రక్త పిత్తము మొదలగు వేడివలన కలిగిన వ్యాధులన్నియు 
నిశ్చయముగ హరించును. 

450 ఎం.ఎల్‌. కుమారి లోహం, త్రికటు, చతుర్దాతకములు, చిత్రకం, 
పిప్పలీ మూలం, వాయువిడంగాలు. 


25 ఎం.ఎల్‌ రెండుసార్లు - శ్వాసకాసం, పాండు, గుల్మరోగహరం. 


అనుభూత ప్రయోగములు : 1.బుతుశూల కలిగిన ప్రీలకు మూడు 
మాసములు సేవించిన రజఃశుద్ధి కలిగి శూల హరించును. 


కహన్య అనుపాన్‌ వైస్య నర్వీన్వీం — 39 

2. ఫిరంగి రోగము, పూయమేహము మొ వ్యాధులచే వస్తియందు 
శూల కలిగి బాధనొందువారికి 40 రోజులు ఇవ్వవలెను. 

3. శ్వాస కాసలయందు వాసకారిష్టముతో గాని ద్రాక్షారిష్టతోగాని 
సేవించ వలెను. 

4. అశోకాదివటి, చంద్రప్రభావటి ఒక్సొక్కమాత్ర చొప్పున కుమార్యాసవ 
రెండు చెంచాలు, అశోకారిష్ట రెండు చెంచాలు అనుపానముగా వాడిన, 
(పదర రోగములను నివారించవచ్చు. 

ర్‌. లోహాసనవ, కుమార్యాసవ, అశోకారిష్ట ఒక్కొక్క చెంచాడు చొప్పున 
కలిపి భోజనానంతరము పగలు, రాత్రి వాడిన యెడల గర్భాశయమునకు 
కలుగు ఎటువంటి వ్యాధిని దరిచేరనీయదు. 

6. బుతుక్రమము సరిలేనపుడు బుతుబద్ధ నివారిణి ఒక మాత్రతో 
అనుపాన ముగా ఇవ్వవచ్చును. బుతుశూలనందు బుతుశూల ఒకమాత్రతో 
రాత్రిపగలు వాడిన గుణకారి. 

పథ్యము : ఎక్కువగా మజ్జిగ, ఖర్జూరపు పండ్లు, కొబ్బరినీళ్లు, 
పండ్లరసములు తీసుకొనవలెను. 

అపథ్యము : మషాలాదినుసులు, కారము, మిరియాలు వంటి రీక్ష్య 
పదార్ధ సేవన మంచిదికాదు. 

మోతాదు : 15-80 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు జలముతో ఇవ్వవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

కర్పూరాసవము 

దీనిని 1/8 మొ॥ 1/4 మొ॥ జెన్సు నీటిలో కలిపి సేవించిన యెడల 
విషూచి (కలరా) నీళ్లవిరేచనములు, అజీర్ణ విరేచనములు, దగ్గు, ఆయాసము, 
(గహణీ విరేచన ములు మొదలగునవి వెంటనే హరించును. 

లోహాసవము 

దీనిని 1/4 మొ। 1/2 బెన్సు వరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి పుచ్చుకొనిన యెడల పాండువు అజీర్ణము, నంజు, ఉదరము, కామెర్లు, 
తిమ్మెర్సు, గుండె వ్యాధంలు, రక్తదోషములు, వాత వ్యాధులు, 
అతిసారము,దగ్గు, ఆయాసము, గుల్మము, ప్లీహ వ్యాధులు మొదలగునవి 


350 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
వెంటనే హరించును. లోహసంబంధమగు భస్మములు గాని కుప్పె 
జెషధములుగాని వేడిచేసే పని చేయునప్పుడు దీనినుపయో గించినచో 
బహు చక్కగ పనిచేయును. గర్భిణీ ప్రీలకు కూడ వాడవచ్చును. 

లోహాసవ (ఖై.ర.) 

ద్రవ్యములు 3 లోహభస్మము, తిఫలములు, (తికటుకములు, 
అజమోదము, వాయు విడంగములు, తుంగముస్తలు, చిత్రమూలము, 
ఆరెపువ్వు. 

గుణము : పాండు,శోథ,గుల్మ రోగములు, అర్మశూల, కుష్ట ప్లీహవృద్ధి, 
కండు, కాస, శ్వాస, భగందర, అరుచి, సంగ్రహణి మరియు హృదయ 
రోగములను నశింప జేయును. 

అనుభూత ప్రయోగములు : 

1.కామిల, పాండువులకు పునర్నవాది మండూరముతో ఇవ్వవలెను. 

2. శోఫ (నంజు) రోగమునకు గోక్షురాది చూర్నముతో ఇవ్వవలను. 

8. గ్రహణి, అతిసారములయందు కర్పూరాదివటితో సేవించవలెను. 

4. కాసీస సిందూరముతో సేవించిన త్వరితగతిన పాండు, యకృత్‌ 
వృద్ధులను శమింప జీయును. 

5. ఏరకమైన రక్తక్షయమునందైనను, మండూర భస్మము 10 గ్రా. 
రజిత చంద్రోదయము 2. 5 గ్రా. గోమూత్ర శిలాజిత్తు 10 గ్రా. మహాద్రాక్షాది 
చూర్ణము 2ర్‌గ్రా. శతావర్యాది చూర్ణము 40 గ్రా.లను కలిపి 2గ్రా. చొప్పున 
లోహాసవ అనుపానముగా ఇచ్చిన చాలా ఉపయోగకరము. 

6. దగ్గు, ఆయాసము కలవారికి వాసారిష్టతో ఇవ్వవలెను. 

7. ఉబ్బసము, దగ్గు కలవారికి కనకాసవతో కలిపి ఇవ్వ వలెను. 

పథ్యము : ఆకుకూరలు, ఉసిరిక, గోంగూర, మెంతికూర మొదలగు 
వానితో కూడిన ఆహారమును తీసుకొనిన మిక్కిలి శ్రేష్టము, నారింజ, బత్తాయి, 
ఆపిల్‌ పండ్ల రసములను ఎక్కువగా సేవించవలెను. 

అపథ్యము : కొవ్వు ఎక్కువ కలిగిన పదార్థములు, చేపలు, ఆవాలు, 
పులుపు పదార్థములు, అధిక(శ్రమను నివారించవలెను. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు జలముతో సేవించవలెను. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా తై 
లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 


లోథభ్రాసవము (అ. హృ) 
450 ఎం.ఎల్‌. లొద్దుగ, మూర్వా, కుష్టం, క్రముకం, అతివిషం 
25 ఎం.ఎల్‌. రెండుసార్లు - మొలలను నశింపజేయును. 
నింబామృతాసవము (స.యో) 
450 ఎం.ఎల్‌ -వేప, గుడూచి, చేదుపొట్ల, అడ్డసరము 
25 ఎం.ఎల్‌ రెండుసార్లు - చర్మరోగములు, భగంధరము, 
ఆమవాతము, కణితులు, జలుబు, మరియు వాపులను తగ్గించును. 
పిప్పల్యాసవము (శా. సం) 
450 ఎం.ఎల్‌ - పిప్పలి, మరీచము, చవ్యం, పసుపు, చిత్రకము 
25 ఎం.ఎల్‌ - రెండుసార్లు - ఉదర సంబంధ వ్యాధులందు, 
రక్తహీనత, మొలలు, శరీర శోషలందు మంచి జెషధం. 
పునర్షవాసవము (శా. సం) 
450 ఎం.ఎల్‌. త్రికటు, త్రిఫల, దార్వి, పెద్దములక, అడ్డసరం, 
ఆముదంవేరు, కటుకరోహిణి. 
25 ఎం.ఎల్‌. రెండుసార్లు - శోధ, ఉదర, కాలేయ సంబంధవ్యాధులు, 
గుల్మ జ్వరముల నివారించును. 
పూతీకరంజాసవము (అ. హృ) 
450 ఎం.ఎల్‌ - పూతీకరంజ,చిత్రకం, కంటకారి, బ్రిజాతకములు, 
త్రికటు, దానిమ్మ 
25 ఎం.ఎల్‌ రెండుసార్లు - మొలలు, గుల్మము, ఉదరము, ప్లీహ 
వ్యాధులందు శ్రేష్టము. 
ఉశీరాసవ (భై. ర) 
ద్రవ్యములు : వట్టివేళ్లు కురువేరు, తామరదుంపలు, పెగ్గుమ్మడు, 
నల్లకలువ పూలు, (ప్రేంఖణ పువ్వు పద్మకాష్టము, లొద్దుగచెక్క మంజిష్ట్ర 
దూలగొండివేళ్లు, చిరుబొద్ది, నేలవేము మర్రి ఊడలపట్ట, మేడిపట్ట, 
కచ్చూరములు, పర్పాటకము, తెల్లతామరపూలు, చేదుపొట్ల, దెవకాంచనపు 
చెక్క నేరేడు చెక్క బూరుగ బంక. 


352 రహన్య అసపాన్‌ వైస్య నర్వన్వం 
గుణములు : రక్తపిత్తము, పాండు, కుష్టము,ప్రమేహము, అర్భస్సు, 


క్రమిజన్య రోగములు, శోధ మొదలగువానిని హరించును. 

దీనిని 1/4 మొ॥ 1/2 జెన్సు వరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి సేవించిన యెడల రక్తపిత్తము, కుష్టములు, రక్తార్శస్సు, దప్పిక, 
తాపము, రక్తదోష ములు, సమస్తమగు (ప్రమేహములు, గుండెదడ, శు 
క్షనష్టము, శరీర మెల్లప్పుడు వెచ్చగనుండుట మొదలగు వేడివలన కలిగిన 
వ్యాధులన్నియు వెంటనే నశించును. దీనిని వేసవి కాలమునందు 
సేవించినచో వేసవి భయముండనేరదు. 


అనుభూత ప్రయోగములు : 
1. దాహమును, తాపమును హరించును. 


2. వేసవిలో భోజనమునకు ముందు రెండు చెంచాలు ఉశీరాసవ, 
రెండు చెంచాలు అమృతారిష్ట కలిపి తీసుకున్న యెడల వేసవి 
తాపమునుండి రక్షణ కలుగును. 


3. జ్వరహరిమాత్రలు 6 గంటల తేడాతో ఒకటి చొప్పున మూడు 
నుండి నాలుగు చెంచాల ఉశీరాసనతో తీసుకొనిన జ్వరము శాంతించును. 

4. రక్తపిత్తమునందు లాక్షాది చూర్ణము 25 గ్రా. ద్రాక్షాది చూర్ణము 
40 గ్రా. తిప్పసత్తు 20 గ్రా. చొప్పున కలిపి 2 గ్రా.తో ఉశీరాసవ 
అనుపానముగా ఇచ్చిన ఊర్జ్వ, అధోగత రక్తపిత్తమునందు ఉపయోగకారి. 

5. శోధయందు పునర్నవారిష్టతో వాడిన బహుళ (ప్రయోజనకారి. 

6. కఫజ శోధయందు పిప్పలీ చూర్ణము, తుంగగడ్డల చూర్ణముతో 
అనుపానముగా వాడవచ్చును. 

పథ్యము : దానిమ్మపండు, అరటిపువ్వు, కొబ్బరిపువ్వు, ఖర్జూరపు 
పండ్లు, చింత పువ్వు నీరుల్లిపాయ, తాటిముంజెలు 

అపథ్యము : చలి అన్నము, పులుసు, ఉప్పు, ఉష్ణోదకము నిషిద్ధము. 

మోతాదు : 15-80 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు నీటితో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

అభయారిష్ట (భై. రు 
ద్రవ్యములు : కరక్కాయ, ఎండుద్రాక్ష వాయు విడంగములు, 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా వర3 
ఇప్పపువ్వు, పల్లేరు, తెల్లతెగడ, ధనియాలు,ఆరెపువ్వు, వెర్రిపుచ్చ, చవ్యము, 
సొంపు, శొంఠి, దంతి వేళ్లు బూరుగుబంక. 

గుణము : అన్నిరకముల అర్భస్సులను, మరియు ఉదర రోగములను 
హరించును. మలమూత్ర విబంధరోగములను నశింపచేయును. జరఠరాగ్నిని 
ప్రదీప్తింప జేయును. 

దీనిని 1/4 మొ॥ 1/2 జెన్సు వరకు సమానము లేక రెట్టింపు కలిపి 
సేవించిన యెడల మలబంధమును పోగొట్టి సుఖ విరేచనమును చేయును. 
దగ్గు, ఆయాసము, మూలవ్యాధి, భగంధరము, ఉదరము, నంజు, గుల్మము 
మొదలగునవి నశించును. మలబంధము కలవారికి ఆయా ద్రావకములలో 
కలిపి యియ్యవచ్చును. 

అనుభూత (ప్రయోగములు : 

1. అర్భస్సునందు రాత్రి పరుడం బోవునపుడు సమభాగము నీటితో 
సేవించవలెను. 

2. మలబంధరోగి రోజూ రెండు పూటలా భోజనమునకుముందు 
నీటితో కలిపి సేవించవలెను. 


8. అగ్ని దీపనమునకు ప్రతి ఉదయము నీరు లేకుండా సేవించవలెను. 


4. ఇది మూత్రలము, పాచకము, సారకము కాబట్టి వృద్ధుల యందు 
కలిగే కోష్టబద్దత యందు అగ్నిమాంద్యము, అరుచిలందు త్రికటుచూర్ణము 
2.5 గ్రాలతో తీసుకొనిన యెడల అదిక ఉపయోగకారి. 

5. మధుమేహమునందు తారకేశ్వర రసంతో వాడిన ఉపయోగకరము. 

6. గ్రహణి, సంగ్రహణిల యందు దాడిమాష్టక చూర్ణము, కుటజఘన 
వటిలతో వాడవచ్చును. 


7. అమ్ష్మపిత్తమునందు గంగాధర చూర్ణము, భాస్మరలవణ 
చూర్ణములకు అనుపానముగా నిచ్చిన ఉపయోగకారి. 

పథ్యము : తేనె, లేతముల్లంగి, ద్రాక్షపండ్లు, పెసరపప్పు, పొట్లకాయ, 
బీరకాయ, మునగకాయ, పీచు పదార్థములు. 

అపథ్యము : మినుములు, శనగలు, పులుసుకూరలు, ఎండు, ఉప్పు 
చేపలు, వ్యాయామము చేయరాదు. 

మోతాదు : 15-30 మీ.లి. రోజుకు రెండు లేదా మూడుసార్లు 


354 రహాన్య అటపా వైస్య నర్వీస్వం 
భోజనానంతరం రెట్టింపు నీటితో తీసుకొనవలెను. 


లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 
అమృతారిష్ట 

ద్రవ్యములు 3 తిప్పతీగ, దశమూలములు, జీలకర్ర, పర్పాటకము, 
ఏడాకుల పొన్న త్రికటుకములు, తుంగముస్తలు, నాగకేసరములు, 
కటుకరోహిణి, అతివస, కొడిశపాల విత్తులు. 

గుణము : సర్వ జ్వర హరము 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు సమానము లేక రెట్టింపు కలిపి 
సేవించిన యెడల జీర్ణ జ్వరము, పురాణ జ్వరము, విషమజ్వరము, 
సన్నిపాత జ్వరము సూతికా జ్వరము మసూరి (మసూచిక) జ్వరము, 
వాతజ్వరము, శ్లేష్మ జ్వరము మొదలగు సమస్త జ్వరములు హరించును. 
ఇది రక్తశుద్ధిని, ఆకలిని కలిగించును. 

అనుభూత ప్రయోగములు : త్రిదోషహరము, కుష్టహరము, 
జ్వరహరము, జీర్ణ జ్వరము, పిత్తజ్వరము, విషమజ్వరము, తరచుగా వచ్చు 
జ్వరము, సన్నిపాత జ్వరము మొదలగు వానియందు గుణకారి. 
జ్వరానంతరము కలుగు నీరసము. బలహీనతలయందు, మరియు 
దాహములందు అత్యంత గుణకారి. జ్వరములందు దశమూలారిష్టతో 
సన్నిపాత జ్వరములందు కస్తూరితో సేవించవలెను. 


1. (త్రిదోష జ్వరములందు దశమూలారిష్టతో సేవించవలెను. 

2. ఒళ్లు నొప్పులు, కీళ్ళనొప్పులతో వచ్చు జ్వరములందు తిప్పసత్తుతో 
సేవిం చిన బాగుగా పనిచేయును. 

8. వేసవి కాలమునందు అమృతారిష్ట రెండు చెంచాలు, ఉశీరాసవ 
రెండు చెంచాలు కలిపి, రోజుకు రెండు మూడుసార్లు చొప్పున సేవించిన 
యెడల, వెసవి తీవత ప్రభావము శరీరముపై ఉండదు. 

4. సన్నిపాత జ్వరము నందు జ్వరాంకుశ రసతో ఇచ్చిన, జ్వరము 
వారము లేదా పది రోజులలో తగ్గును. 

ర్‌. సూర్యావర్తమునందు సువర్ణ సూర్యావర్తితో వాడిన లాభదాయకము. 

పథ్యము : జ్వరము ఉన్న సమయమున ద్రవ పదార్థములను మాత్రమే 
తీసుకొన వలెను. (బార్లీనీరు మొ.) జ్వరములేని సమయమున తేలికగా 


రీహిస్య అనుపాన్‌ వైష్య సర్వీస్యర లాలా  వైన్‌వ్‌ 

జీర్ణమగు ఆహారమును మాత్రమే తీసుకొనవలెను. కాచి చల్లార్చిన నీటిని 

మాత్రమే త్రాగవలెను. ఉడికించిన ఆహారమును మాత్రమే సేవించవలెను. 
అపథ్యము : గురుకర ఆహారసేవన, శీతలకర ఫలమలు, మాంసము, 

చేపలు, దుంపకూరలు మొదలగునవి తాత్మాలికముగా సేవించరాదు. 
అనుపానము : కాచిచల్లార్చిన నీరు. 


మోతాదు : 15-80 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు నీటితో తీసుకొనవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

అరగ్వథారిష్టము (అ.హృ) 
రేల, వాయువిడంగములు ఉసిరిక 
చర్మరోగములు, నులిపురుగులు, తెల్లమచ్చలను నశింపచేయును. 
అర్జునారిష్ట (భై.ర.) 

ద్రవ్యములు : తెల్లమద్దిపట్ట, ఎండిన ద్రాక్షపండ్లు, ఇప్పపువ్వు, 
ధాతకీపుష్పము 

గుణము : హృదయ, శ్వాసకోశగత వ్యాధులయందు అత్యుత్తమ 
బెషధము, హృదయమునకు బలమును కల్లించును. పిత్త ప్రధాన 
హృదయరోగములయందు, ఊపిరి తిత్తులయందు వాపు, నీరు చేరుట 
మొదలగు వ్యాధులయందు బాగుగా పని చేయును. మందగత నాడియందు 
ఈ జెషధమును సేవించిన దృఢత్వమును కల్లించును. బలహీనతలయందు 
కూడా ఉపయోగకారి. 

దీనిని 1/4 మొ॥ 1/2 జెన్సు వరకు రెట్టింపు నీటిలో కలిపి సేవించిన 
యొడల గుండె సంబంధమగు వ్యాధులన్నియు నశించును. గుండెకు బలము 
కలుగును. పుప్పుస (లంగ్సు,) సంబంధమగు వ్యాధులనన్నిటిని కూడ 
నశింపచేయును. కఫమును వెంటనే కరగించి నశింపచేయును. గుండె 
వ్యాధులకు శ్రేష్టమైనదని అందరికిని తెలియును. 

అనుభూత ప్రయోగములు : 

1. రక్తలేమి యందు పునర్నవాది మండూరము, కాసీసభస్మములతో 
కలిపి వాదవచ్చును. రాజయక్ష్మ యందు (క్షయ) స్వర్ణభస్మము, 
ముత్యభస్మము, శృంగి భస్మములకు అనుపానముగా వాదవచ్చును. 


356 కహాని అఖపాశ వైన నర్వన్వం 
2. రక్తపిత్త రోగములయందు చందనాసవతో సేవించుట శ్రేష్టము. 


3. హృదయగతి సరిలేనపుడు ద్రాక్షారిష్టతో వాడిన గుణకారి. 

4. గుండెదడ, నీరసములందు తిప్పసత్తు 20 గ్రా. అభక భస్మము 
5 గ్రా. అశ్వగంధ చూర్ణము 45 గ్రా. గోమూత్ర శిలాజిత్‌ 10 గ్రా. లను 
కలపి రెండు గ్రా. చొప్పున 10-15 మి.లీ. అర్జునారిష్ట అనుపానముగా 
వాడిన గుణకారి. 

పథ్యము : ద్రాక్షపండ్లు, వెల్లుల్లి, అల్లము, మంచి తేనె తీసుకొనవలెను. 
మనస్సును ప్రశాంతముగా ఉంచుకొనవలెను. ఉదయం, సాయంత్రం 
తేలికపాటి నడక అవసరం. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకొనవలెను. 

అపథ్యము : క్రొవ్వు, మద్యము, తాంబూలము పూర్తిగా నిషిద్ధము, 
అలసట చెందుట, ఆందోళనపడుట, అతిగా ఆలోచించుట మొదలగునవి 
చేయరాదు. వేడి చేయు పదార్థములు నిషిద్ధము. 


మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు నీటితో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

అశ్వగంధారిష్ట (భై.ర.) 

ద్రవ్యములు : అశ్వగంధ, మంజిష్ట్ర మంచి పసుపు కొమ్ములు, మాను 
పసుపు, కలింగ రాష్ట్రం, పాలగుమ్మడి, అర్జ్హునపట్ట, తెల్లతెగడ వేళ్లు, నేలతాడి, 
కరక్కాయ, అతి మధురం, తుంగముస్తలు, తెల్ల సుగంధిపాల, 
దూలగొండివేళ్లు, శ్వేత చందనపు పొట్టు, రక్త చందనపు పొట్టు, వస, 
చితమూలము, (తికటుకములు, (తిజాతకములు, (పేంఖణము, 
నాగకేసరములు. 

గుణము : బృంహణము, రసాయనము, బల్యము, దీపనము, 
సృృతికరము, మూర్చ, అపస్మారము, యోషాపస్మారము, శోష, 
దారుణోన్మాదము, క్షయ, ఆరు విధముల అర్భరోగములు, అగ్నిమాంద్యము, 
వాత రోగములను హరించును. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి సేవించిన యెడల బలహీనత శుక్షనష్టము దగ్గు, క్షయ, గుండె 
వ్యాధులు, కృశించుట, వాత వ్యాధులు, మూర్చ, అపస్మారము, ఉన్మాదము 
మొదలగునవి వెంటనే హరిం చును. నరములకు బలమును శరీరమునకు 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————( 357 
పుష్టిని కలిగించును. 

అనుభూత (ప్రయోగములు : బలవర్థకము, రసాయనము 
పాండురోగము, నరముల బలహీనత, సంధ్యా దోషము, నిస్సత్తువ మొదలగు 
వానిని హరించును. రక్తమును వృద్ధిచేసి, దేహమునకు పుష్టిని కలిగించి 
ధాతు శక్తిని పెంచును. మస్తిష్క మునకు బలమునిచ్చును. రక్తపోటు కలవారు 
సర్పగంధ చూర్ణముతో తీసుకొనిన రక్తపోటును క్రమబద్దము చేయును. 
కీళ్ళనొప్పుల యందు ఉపయోగకారి. బాలింతలకు కలుగు నీరసమునందు 
బాగుగ పనిచేయును. శతావరీ చూర్ణముతో సే సెవించిన క్రీర వృద్ధికరము. 

1. పక్షవాతము నందు వాత గజాంకుశరస, మహాయోగ 
రాజగుగ్గులుకు అనుపానముగా వాడిన అత్యుత్తమ, ఫలితములిచ్చును. 

2, కృశత్వమునకు మహాకూష్మాండ లేహ్యముతోరెండు మందలములు 
సేవించ వలెను. 

8. స్త్రీల వంధ్యా దోషమునకు శతావరీ లేహ్యముతో మూడు 
మండలములు సేవించవలెను. 

4. అత్యుష్టముతో బాధపడు గర్భవతులకు చందనాసవతో కలిపి 
ఇవ్వవలెను. 

పథ్యము : జీర్ణమగుచున్నచో పాలు, పెరుగు, వెన్ను పప్పుదినుసులను 
సేవించ వలెను. శారీరక (శ్రమ చేయకుండా ఉండరాదు. తేలికపాటి 
వ్యాయామము అత్యంత అవశ్యకము. 

అపథ్యము * తాంబూలము, మద్యము, కర్పూజా, పనసపండ్లు, చల్లని 
నీరు, చలి అన్నము, శీతలకర పదార్థములు సేవించరాదు. 

మోతాదు : 15-80మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరము రెట్టింపు నీటితో ఇవ్వవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

అశోకారిష్ట 

ద్రవ్యములు : అశోకపట్ట, మానుపసుపు, త్రిఫలములు, ఆరెపువ్వు, 
నల్లజీలకర్ర, తుంగముస్తలు, శొంఠి, కలువదుంపలు, మామిడిగింజలు, 
మంచి జీలకర్ర, అడ్డసరము మంచి గంధపు చెక్క 


గుణము : రక్తప్రదరము, జ్వరము, రక్తపిత్తము, రక్తార్శస్సు, మందాగ్ని, 


36 లా రీహాన్య నపా వైన్యీ నర్వన్వం 

అరోచ కము, ప్రమేహము మొదలగు వానిని హరించును. 

దీనిని 1/4 మొదలు 1/2 బెన్సు మోతాదు చొప్పున సమానము లేక 
రెట్టింపు నీటిలో కలిపి సేవించిన యెడల స్రీలకు కలుగు బుతుశూల, 
శ్వేతరక్త ప్రదరములు, నెలకు సరిగ బహిష్టు కాకుండుట, బుతురక్తముసరిగ 
వెడలకుండుట, బుతురక్త మధికముగ నశింపజేయును. సంతానమును 
కలిగించును. గర్భాశయమునకు బలము నిచ్చును. 

అనుభూత ప్రయోగములు : బుతు దోషములు, బుతుశూల, వంధ్యా 
దోష ములు, యోని దోషములు మొదలగు వ్యాధులను హరించును. 

1. అశోకాది వటితో సేవించిన బుతుశూలను హరించును. (బహిష్టు 
అయిన రోజులలో కూడా రోజుకు రెండు పూజలు ఇవ్వవలెను.) 


2. వంధ్యా దోషములకు అశ్వగంధారిష్ట, శతావరి రసాయనములతో 
మూడు మాసములు సేవించవలెను. 

8. బుతుబద్ధమునకు 'బుతుబద్ధనివారిణితో సేవించవలెను. 

4. రక్షప్రదరమునందు ఉశీరాసవతో తీసుకొన్న గుణకారి. 

5. బుతుక్రమమునందలి దోషము పోవుటకు, గర్భాశయ 
శోధనమునకు, పుష్యానుగ చూర్ణము రజ:ప్రవర్థన వటి, అబలసుధలతో 
అనుపానముగా సేవించిన లాభదాయకము. 

పథ్యము : లేత అరిటికాయ, బెండకాయ, అరటిపువ్వు, బూడిద 
గుమ్మడికాయ, నేరేడు పండ్లు, దానిమ్మపండ్లు, పంచదార, తేనె, 
మొదలగునవి తీసుకొనుట మంచిది. 

అపథ్యము : కొత్తబియ్యము, శనగలు, కోడిమాంసము, మునగకాయ, 
చేపలు, ఆవనూనె, నువ్వులనూనె, గురుత్వము చేయు పదార్థములు 
తినకూడదు. 

మోతాదు : 15-30 మి.లీ రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు నీటితో ఇవ్వవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

బబ్బూలారిష్టము (ఖభై.ర.) 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు సమానము లేక రెట్టింపు నీటిలో 

కలిపి సేవించిన యెదల దగ్గు, క్షయ, ఆయాసము, నోటిపూత, శుక్లనష్టము, 


కహన్య అనుపాన్‌ వైస్య్‌ సర్వస్వం లా వెక9 

అతిసారము, జిగట విరేచనములు, రక్తముపడుట, శ్వేతరక్త ప్రదరములు, 

కుష్టము, (ప్రమేహ వ్యాధులు మొదలగునవి వెంటనే హరించును. 
బలారిష్టము 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు రెట్టింపు నీటిలో కలిపి సేవించిన 
యిడల వాత వ్యాధులు, దగ్గు, క్షయ, బలహీనత, శుక్షనష్టము మొదలగునవి 
వెంటనే నశిం చును. శరీరమునకు బలమును, పుష్టిని కలిగించును. 

450 ఎం.ఎల్‌ - బలా, అశ్వగంథ, రాసా ప్రసారిణి 

25 ఎం. ఎల్‌ రెండుసార్లు - పక్షాఘాతం, సంధిగత వాత వ్యాధులు, 
నరముల బలహీనత మొదలగు వాని యందు ఉత్తమము. 

దశమూలారిష్టము (భై.ర.) 

(ద్రవ్యములు : కోలపొన్న, ముయ్యాకుపొన్న, చిన్నములక, పెద్దములక, 
పల్లేరు, మారేడు, తక్కిలి, దుందిలము, కలిగొట్టు పెగ్గుమ్మడు, చిత్ర 
మూలము, పుష్మరమూలము, లొద్దుగపట్ట, తిప్పతీగ, ఉసిరికవరుగు, 
దురదగొండి, చం[డ్రచెక్క కరక్నాయ, చెంగల్వకోష్టు, మంబిష్ట, దేవదారు, 
వాయువిడంగములు, అతిమధురము, గంటు బారంగి, వెలగపట్ట, 
తానికాయ, గలిజేరు, చవ్యము, జటామాంసి, (పేంఖణము, సుగంధి పాల, 
నల్లజీలకర్ర, తెల్లతెగడ, రేణుకలు, సన్నరాష్ట్రము, పిప్పళ్లు, చికినీ వక్కలు 
కచ్చూరములు, మంచిపసుపు, పెద్దసోపు, పద్మకము, నాగకేసరములు, 
తుంగముస్తలు, కొడిశపాల విత్తులు, కర్కాటక శృంగి, జీవకము, 
బుషభకము, మేదా మహామేద, కాకోళి, క్రీరకాకోళి, బుద్ది, వృద్ధి, 
తక్కోలము, వట్టివేళ్లు, చందనము, జాజికాయలు, లవంగములు 
దాల్చినచెక్క యాలకులు, ఆకుపట్రి, పిప్పళ్లు. 

గుణము : సంగ్రహణి, అరుచి, శూల, శ్వాస, కాస, భగందర, 
వాతవ్యాధి క్షయ, వమన, పాండు, కామల, సర్వవిధములైన చర్మవ్యాధులు 
ఆరురకముల అర్భస్సులయందు 20 రకముల ప్రమేహముల యందు, 
సమస్త ఉదర వ్యాధులయందు, మందాగ్న్ని అశ్ళ్శరి, మూత్రకృచ్చము, 
ధాతుక్షయము మొ రోగములయందు బాగుగా పని చేయును. మరియు 
కృశించిన మనుష్యులకు పుష్టిని, వంధ్యా స్రీలకు సంతాన ప్రాప్తిని 
కలుగజేయును. తేజస్సును వీర్యమును, బలమును పెంచును. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు సమానము లేక రెట్టింపు నీటిలో 


0 కస్య తపన వ్య స్వరం 
కలిపి సేవించిన యెడల పక్షవాతము మొదలగు సమస్త వాత వ్యాధులు, 


సూతికావాతము, క్షయ,దగ్గు, ఆయాసము, అగ్నిమాంద్యము, అజీర్ణము, 
ధాతుక్షయ, అరుచి, శూల, మొదలగు వ్యాధులు వెంటనే నశించును. 
నరములకు బలమును, శుక్ర వృద్ధిని, సంతానమును, కలిగించును. ఇందు 
కస్తూరి కలియును. 

అనుభూత ప్రయోగము : 1. బాలింతలకు కలుగు అన్ని రకముల 
సూతికా రోగములయందు బాగుగా పనిచేయును. 


2, (తిదోషహరము నిస్సత్తువలయందు అత్యంత గుణకారి. 

3. హృదయ దౌర్బల్యమునందును, కాళ్లు చేతులు చల్లబడుటయందు, 
ఒక బెన్సు దశమూలారిష్టయందు 30 మి.గ్రా. కస్తూరి, 60 మి.గ్రా. పచ్చ 
కర్పూరము, 60 మి.గ్రా. కుంకుమపువ్వు కలిపి నూరి ఇవ్వవలెను. 

4. శ్వసనకజ్వరము (న్యుమోనియా) యందు కస్తూర్యాది వటి, 
గోరోచనాది వటితో సేవించిన శ్రేయస్కరము. 

ర్‌. నాడీవ్రణములందు కాంచనార గుగ్గులుకు అనుపానముగా 
వాడుతూ, చ్యవనప్రాశ వాడిన యెడల అధికప్రయోజనకారి. 

6. ఏరకమైన శ్వాస, కాస సంబంధిత రోగములనందైనను సితోపలాది 
చూర్ణము, తాళీసాది చూర్ణములతో అనుపానముగా వాడవచ్చును. 

పథ్యము : కాల్చిన గోధుమరాట్టె, పొట్లకాయ, కొయ్యతోటకూర, 
గలిజేరుకూర, ఆవుపాలు, మేకపాలు, వేడినీరు, తేనె 

అపథ్యము : కల్లు, చిక్కుడు, గోరు చిక్కుడు, వంకాయ, దుంపకూరలు, 
త్రీపి పదార్థములు తినకూడదు. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంత రము రెట్టింపు నీటితో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

ధన్వంతరారిష్టము (అ.హృ) 

450 ఎం.ఎల్‌. బలా, దశమూలములు, మేధ, మహామేధ, కాకోళి, 
కుష్టం, చందనం, శారిబ, (గంధి తగరం. 

25 ఎం.ఎల్‌ రెండుసార్లు - పక్షాఘాతం, అర్థితం, జ్వరం, హెర్నియా, 
మూల సంబంధ, స్త్రీ సంబంధ వ్యాధులందు ఉపయోగము. 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాలాలాలాాా 361 
ర్రాక్షారిష్ట (భై.ర.) 

ద్రవ్యములు : ఎండిన ద్రాక్షపండ్లు, దాల్చినచెక్క యాలకులు, ఆకుపత్రి, 
నాగకేసన రములు, డేంఖణము, మిరియాలు, పిప్పళ్లు, వాయు 
విడంగములు. 

గుణము : ఉరః క్షతము, క్షయ, కాస, శ్వాస, కంఠ సంబంధిత 
రోగములయందు బాగుగా పనిచేయును. శరీరబలమును పెంచును. మల 
శోధనము చేయును. 


దీనిని 1/4 మొదలు 1/2 జెన్సు మోతాదు చొప్పున సమానము లేక 
రెట్టింపు నీటిలో కలిపి సేవించినయెడల బలహీనత, అజీర్ణము, గుండె 
వ్యాధులు, మలబంధము, దగ్గు, ఆయాసము, క్షయ, శుక్షనష్టము, పైత్య 
వ్యాధులు, శ్లేష్మ వ్యాధులు, వాత వ్యాధులు, అరోచకము, ఉరఃక్షతము, 
జీర్ణజ్వరము, రక్తపిత్తము, అర్శస్సు మొదలగు వానిని నశింపజేయును. 
రసౌషధములలో పూర్ణ చంద్రోదయమువలె ఆసవారిష్టము లలో నిది 
శరీరమునకు బలమును, పుష్టిని, కలిగించుచు సమస్త వ్యాధులను నశింప 
జేయును. 

అనుభూత (ప్రయోగములు : 

1. గుండెదడ కలవారు అర్జునారిష్టతో సేవించ వలెను. 

2, గర్భవతులు నిత్యము సేవించుచున్న గర్భపోషణము కలుగును. 

8. మూర్చ, క్షయ రోగములలో అనుపానముగా వాడిన మిక్కిలి 
శ్రేష్టమైనది. 

4. అర్బోరోగులయందు భల్లాతకవటి ఆర్మోఘ్నవటి, ద్రాక్షారిష్ట 
అనుపానముగా ఉదయము రాత్రి భోజనము తరువాత సేవించిన 
ప్రంసనక్రియ ద్వారా మలబద్ధత పోయి అర్మోవికారము ఉపశమించును. 


ర్‌. కాస, శ్వాసలందు శ్వాసానందవటితో ద్రాక్షారిష్ట రెండు చెంచాలు 
ఇచ్చిన, కఫము బయటకు వెడలి ఉపశమనము కలుగును. 

6. మానసిక దౌర్భల్యము కలవారికి బ్రాహ్మివటితో ఇచ్చిన ఫలితము 
నిచ్చును. 

పథ్యము శ ఎక్కువగా పప్పు పదార్ధములు, మాంసపదారములు 
వాడవలెను. వేడిగా నుండు పదార్ధములు తీసుకొనవలెను. 


362. లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

అపథ్యము : చల్లని పదార్థములు, చల్లని ప్రదేశములనుండి దూరముగా 
నుండ వలెను. నూనె ఎక్కువగా ఉన్న పదార్థములను వాడరాదు. కఫ 
రోగములు అనగా శ్వాస, కాస, తమకశ్వాసలయందు తేలికగా జీర్ణమగు 
ఆహారమును తీసుకొనవలెను. మిత భోజనము మిక్కిలి శ్రేయస్మరము. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

దురాలాభారిష్టము (అ. హృ) 

450 ఎం.ఎల్‌ - దురాలబ, దన్తి, చిరుబొద్ది, ఉసిరిక, నాగరా 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు - మొలలు, రక్తహీనత, విషప్రయోగము, 
జ్వరం, చర్మరోగములు, స్పీనోమెగాలే, కడుపులో పురుగులను నశింప 
చేయును. 

జరకాద్యరిష్టము (భై.ర.) 

దీనిని 1/4 మొదలు 1/2 జెన్సు వరకు రెట్టింపు నీటిలో కలిపి యిచ్చిన 
యెడల సూతికా వ్యాధులు, గ్రహణీరోగము, అతిసారము, అరుచి, 
అగ్నిమాంద్యము పైత్య వ్యాధులు మొదలగునవి వెంటనే హరించును. 

450 ఎం.ఎల్‌. జీలకర్ర, శొంఠి, జాతీఫలం, తుంగముస్తలు యవానిక, 
కాకోళి, దేవపుష్ప 

25 ఎం.ఎల్‌ రెండుసార్లు - ప్రీలకు (ప్రసవానంతరము మంచి బెషధం, 
అతిసార రోగములను హరించి, అగ్ని దీపనము కలిగించును. 

కుటజారిష్ట (భై.ర.) 

ద్రవ్యములు : కొడిశపాలవేరు, ద్రాక్ష ఇప్పపువ్వు, పెగ్గుమ్మడు, 
ఆరెపువ్వు 

గుణము : సర్వవిధములైన జ్వరములను నశింపజేయును. అగ్నిని 
పెంపొం దించును. ఇతర బెషధములకు అసాధ్యమైన గ్రహణీరోగమును 
మరియు భయంకర మైన రక్తాతిసారమును కూడా నశింపజేయును. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సు వరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి సేవించినయెడల అతిసారము (గ్రహణి, జిగటవిదేచనములు, 
రక్తముపడుట, రక్త పిత్తము, రక్తార్శస్సు,జ్వరములు, ఇవి వెంటనే 
హరించును. ఇది ఆకలిని పుట్టించును. 


రీహన్య అనుపాన వైస్‌ సర్వస్వం లా తెర 
అనుభూత ప్రయోగములు : 

1.గహణి అతిసారములందు లోహాసవముతో కలిపి ఇవ్వవలెను. 

2. రక్తాతిసారమునందు బబ్బులారిష్టతో కలిపి ఇవ్వవలెను. 

3. అర్బ్మోరోగమునందు 15 మి.లీ. కుటజారిష్టను 15 మి.లీ. 
అభయారిష్టతో కలిపి ఇవ్వవలెను. 

4. కుటజఘనపవటి ఒకటి, చేదుకట్టు మాత్ర ఒకటి చొప్పున పగలు 
రాత్రి భోజనము తరువాత కుటజారిష్ట అనుపానముగా తీసుకొన్న గ్రహణి 
రోగము తగ్గును. 

ర్‌. ఆమ్లపిత్తమునందు హింగ్వాదిచూర్ణము, గంగాధర చూర్ణము 
50గ్రా. చొప్పున యష్టిమధు చూర్ణము 25 (గ్రా. శంఖభస్మం 10 గా. 
కలిపి, రెండు గ్రా. చొప్పున కుటజారిష్టతో తీసుకొనిన కడుపులోమంట, 
కడుపుబ్బరము వంటి ఉదర సంబంధ లక్షణములు శమించును. 

పథ్యము : ఆహారములో కారము, మషాలా దినుసులు తక్కువగా 
వుండవలెను. తీపి పదార్థములు, పలుచని పాలు, మీగడలేని పెరుగు, 
మజ్జిగ, కొబ్బరినీళ్లు, తాటి కల్లు, తాటి బెల్లము వాడవచ్చును. తేలికగా 
జీర్ణమగు ఆహారము కాచి చల్లార్చిన నీరు సేవించవలెను. 

అపథ్యము : మద్యము, పుగాకు, తాంబూలము, వులుపు, 
ఊరగాయలు, సాధ్య మైనంతవరకు వాడరాదు. 

మోతాదు :15-80 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు నీటితో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

కిరాతారిష్టము 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి యిచ్చిన యెడల పురాణజ్వరములు, జీర్ణజ్వరములు, చలిజ్వరములు, 
శ్లేష్మజ్వరములు, అజీర్ణము, ధాతుగతజ్వరము, మలబంధము, 
చర్మవ్యాధులు, అరుచి, అగ్నిమాంద్యము మొదలగునవి వెంటనే హరించును. 
ఇది రక్తశుద్ధిని చేయును. 

ఖదిరారిష్ట (భై.ర.) 
ద్రవ్యములు : ముదురు చండ్రచేప, దేవదారు చెక్క బావంచాలు, 


00 _ా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 

మానుపసుపు, (తిఫలములు, చలువ మిరియాలు, నాగకేసరములు, 
జాజికాయ, లవంగములు, యాలకులు, దాల్చిన చెక్క ఆకుపత్రి, 
పిప్పళ్ళు. 

గుణము : మహాకుష్టము, హృద్రోగము, పాండురోగము, అర్భుదము, 
గుల్మము, (గ్రంధివృద్ధి, క్రిమిరోగము, కాస, ప్లీహోదరము మరియు సర్వ 
విధములైన కుష్టము లను నశింపచేయును. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సు వరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి సేవించిన యెడల సమస్తమగు కుష్టములు, దగ్గు, గుండెవ్యాధులు, 
ప్లీహ వ్యాధులు, శ్లేష్మవ్యాధులు, చర్మవ్యాధులు, రక్తదోషములు ఇవి 
హరించును. 

అనుభూత ప్రయోగములు : 

1.చర్మవ్యాధులను హరించుటలో మిక్కిలి శ్రేష్టమైనది. తెల్లపొడలు, 
చర్మము పగులుట, చర్మము బిరుసుగా అగుట మొదలగు వానియందు 
అమృత భల్లాతకి లేహ్యముతో 80 రోజులు సేవించవలెను. 

2. శ్విత్రము (బొల్లి) నందు ఆరోగ్య వర్ధనీవటి, చంద్రప్రభావటిలకు 
సరస రెండు చెంచాలు, ఖదిరారిష్ట రెండు చెంచాలు కలిపి అనుపానముగా 
సేవించిన తెల్లమచ్చలు తగ్గును. 

3. శరీరము కృష్ణత్వము (నల్లనిమచ్చలు) పొందుట వంటి చర్మ 
సంబంధిత వికారములలో పాలసుగంధి లేహ్యముతో వాడిన గుణము 
నిచ్చును. 

4. ఉపదంశ వ్యాధియందు, వ్యాధిహరణ రసము 2.5 గ్రా. సుదర్శన 
చూర్ణము 50 (గా. అశ్వగంధ చూర్ణము 50 గ్రా.లను కలిపి 2 గ్రా. 
చొప్పున ఖదిరారిష్టతో ఇచ్చిన మంట తగ్గును. 

పథ్యము : మజ్జిగ, బీరకాయ,పొట్లకాయ, పెరుగు తోటకూర, 
మెంతికూర. 

అపథ్యము : దురద పుట్టించు పదార్ధములైన కంద, చేమదుంప, 
వంకాయ, గోంగూర,చేపలు, రొయ్యలు మొదలగునవి వాడరాదు. శరీరము 
ఎల్లప్పుడు స్నిగ్గముగా నుంచవలెను. కారము, పులుపు కల్గిన ఆహారములను 
సేవించరాదు. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 365 
భోజనానంత రము రెట్టింపు జలముతో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

మూలకాద్యారిష్టం (భై.ర.) 

450 ఎం.ఎల్‌. ముల్లంగి, కరకాయ 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు - చిన్నపిల్లలకు వచ్చు చర్మరోగములు, 
గజ్జి తామర, మరియు వాపులకు శ్రేష్టము. 

ముస్తారిష్టము (ఖై.ర.) 

450 ఎం.ఎల్‌. తుంగముస్తలు, ధాతకి, యవాని, మరీచము 

25 ఎం.ఎల్‌ రెండుసార్లు - అజీర్ణము, నీళ్ళ విరచనములను 
నివారించుటకు మంచి జెషధం. 

మృతసంజీవని (ఖై.ర.) 

450 ఎం.ఎల్‌. దాడిమ, అర్జున, అశ్వగంధ, అడ్డసరము, హరిక్రాంత 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు - జీర్ణశక్తిని పెంచి, శారీరకశక్తిని, 
చర్మకాంతిని వృద్ధి పరచును. జ్వరము, అతిసారములయందు ఉపయోగ 
పదును. 

పంచతిక్తారిష్ట 

ద్రవ్యములు : నేలవేము, కటుకరోహిణి, తుంగముస్తలు, తిప్పతీగ, 
పర్పాటకము 

గుణములు : విషమజ్వరహరము, రక్తశోధకము, జీర్ణశక్తిని వృద్ధి 
చేయును క్రిములను హరించును. చలిజ్వరములు, శీతజ్వరములు, 
విషమజ్వరములు, శీత పైత్య జ్వరములు, పురాణ జ్వరములు వీనీని 
నశింపచేయును. 

అనుభూత (ప్రయోగములు : 

1. శారిబాదివటి, నిత్యానందవటిలతో అనుపాన ముగా ఇచ్చిన, 
బోదకాలు, పిత్తజ, కఫజ రక్తవికారములు శమించును. 

2. పురాణ జ్వరములందు, త్రిదోష ప్రధాన జ్వరములందు, శీతాంశు 
రసము ఒక మాత్ర, మృత్యుంజయ రసము ఒక మాత్ర, అమృతారిష్ట, 
పంచతిక్తారిష్ట రెండు రెండు చెంచాలు కలిపి ఎనిమిది గంటల వ్యవధితో 
5 రోజులు వాడిన ఉపశమనము పొందగలరు. 


366 __ా హన అనిపా వైష్య సర్వస్వం 

3. కండునందు తిప్పసత్తు రెండు గ్రా. చొప్పున మూడు పూటలు 
పంచతిక్తారిష్టతో తీసుకొనిన యెడల తగ్గును. 

పథ్యము : పొన్నగంటికూర, అల్బ్‌ఖరాపండ్లు, నరేడుషేండ్ను, 
వెలగపండ్లు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మొదలగునవి 
సేవించిన 'శీరరమునందలి మలినములు, విషపదారములు బయటకు 
వెడలును. తేలికగా జీర్ణమగు ఆహారము, కాచి చల్లార్చిన నీటిని 
సేవించవలెను. 

అపథ్యము : గోధుమలు, వేరుశనగపప్పు, శనగపప్పు, అన్నిరకముల 
చేపలు, గోంగూర, అధికముగా పులుపు కారము, మషాలా కల్గిన 
పదార్ధములను సేవించ రాదు. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండుసార్లు భోజనానంతరము 
రెట్టింపు జలముతో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

పునర్నవారిష్ట (భై.ర.) 

ద్రవ్యములు క తెల్లగలిజేరు, ఎ(ర్రగలిజేరు, బల, అతిబల, చిరుబొద్ది, 
తిప్పసత్తు, చిత్రమూలము బెరడు, వాకుడు, త్రిఫలములు, నాగకేసరములు, 
దాల్చినచెక్క యాలకులు, నల్లమిరియాలు, తేజోపత్రి, కురువేరు. 

గుణములు : హృదయ వికారములు, పాండురోగము, శోథ, 

ప్లీహవృద్ధి, (భమ, అరుచి, ప్రమేహము, గుల్మము, భగందరము, ఉదర 

రోగము' కాస, శ్వాస, గ్రహణీ వికారములు, కుష్టము, కండు, శాఖాశ్రిత 
వాత ప్రకోపము, మలబంధము, ఎక్కిళ్లు, కిలాసము, హలీమకము మొదలగు 
వానిని హరించును. శరీరమునకు వర్ణము, బలము, ఆయుషు ఓజస్సు, 
తేజస్సులను పెంపొందించును. 

దీనిని 1/4 మొ॥ 1/2 జెన్సు వరకు రెట్టింపు నీటితో కలిపి సేవించిన 
యొడల నంజు, పాండువు, అజీర్ణము, గుండెవ్యాధులు, ఉదర వ్యాధులు, 
గుల్మము, ప్లీహ వ్యాధులు, యకృత్‌ వ్యాధులు, దగ్గు, ఆయాసము, వాత 
వ్యాధులు, అతిసారము, జీర్ణ జ్వరము, కామిర్లు ఇవి వెంటనే నశించును. 

అనుభూత ప్రయోగములు : 

1: హృదయ సంబంధిత రోగములయందు బాగుగా పనిచేయును. 
మూత్రమును అధికముగా జారీ చేయును. 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర -ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాా  36/ 

2, హృద్రోగమునందు కలిగే శోధయందు (పరిపూర్ణ) గోక్షురాది 
చూర్ణము, తిప్పసత్తు, అకీక పిష్టిలకు అనుపానముగా ఇచ్చిన శరీరమునందలి 
శోథ తగ్గి ర గము క్రమముగా నయమగును. 

8. ప్రీలలో కలిగే రక్తక్షీణతయందు పునర్నవాది మండూరమునకు 
అనుపాన ముగా ఇవ్వవలెను. 

4. పుష్యానుగ చూర్ణము 50 గ్రా. లాక్షాచూరము 25 గ్రా.కాంత 
భస్మం 10 గ్రా. కలిపి 2 గ్రా. చొప్పున తేనెతో ఇచ్చుచూ, పునర్నవారిష్ట 
కూడా వాడినచో బుతు క్రమమువలన కలిగే రక్తహీనత తగ్గి బుతుక్రమము 
సహజస్థితిలో ఉండును. 

5. కామిల, పాండువుల యందు పునర్నవాది మండూరముతో 
ఇవ్వవలెను. 

6. శోఫయందు గోక్షురాది చూర్ణముతో సే సేవించిన మూత్రము జారీ 
అగుటచే శోఫను హరించును. 

గో! యకృత్‌, ప్లీ కీహ రోగములయందు చిత్రకాది వటితో ఇవ్వవలెను. 

పథ్యము : ఆకుపచ్చని కూరలు, టొమోటో, బార్లి జావ, సగ్గుబియ్యం 
జావ. 

అపథ్యము : (క్రొవ్వు ఎక్కువ కలిగిన పదార్ధములు, ఉప్పు, కారము, 
మసాలా దినుసులు. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంత రము రెట్టింపు జలముతో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

సారస్వతారిష్ట (ఖై.ర.) 

ద్రవ్యములు : సరస్వతి మొక్క సమూలము, పిల్లిపీచర వేళ్లు, 
పాలగుమ్మడి గడ్డలు, కరక్కాయ, వట్టివేరు, అల్లము, పెద్ద సదాప విత్తులు, 
రేణుకలు, తెల్ల తెగడ, పిప్పళ్లు, లవంగములు, వస, చెంగల్వకోష్టు, పెన్నేరు 
గడ్డ, తానికాయలు, తిప్పతీగె, యాలకులు, వాయు విడంగములు 
దాల్చినచెక్క 

గుణములు : ఆయువు, వీర్యము, జ్ఞాపకశక్తి, ధారణశక్తి బలము 
మరియు కాంతి పెంపొందింపచేయును. వాక్సుద్దిని కలుగజేయును. 


368 _ా హన అనిపా వైష్య సర్వస్వం 
హృదయమునకు హితకారి. శ్రెష్టరసాయనము. బాలురు, యువకులు, 
వృద్దులు, పురుషులు, గీ ప్త్రీలు అందరకు హితరకమైనది. ఓజస్సు, ధాతువులను 
వృద్ధిచేయును. ఎల్లప్పుడు సేవిం చిన, బొంగురు, అస్పష్ట వాక్‌ దోషమును 
నివారించి మధుర కంఠస్వరమునకు దోహదము చేయును. ప్రీలలో 
రజోదోషము, పురుషులలో శుక్ర దోషమును నివారించి సంతాన ప్రాప్తిని 
కలిగించును. అధిక (శమ చేయు విద్యార్థులకు ఇది నిత్యము సేవించిన 
మనో వికాసమును కలిగించును. 


200 ఎం.ఎల్‌. బ్రహ్మీ శతావరి, విదారి, వట్టివేళ్ళు, అల్లం 

25 ఎం.ఎల్‌. రెండుసార్లు ఉన్మాదము, అపస్మారం, జ్ఞాపకశక్తిని 
పెంచుట మంచి బెషధము,రసాయనము. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సు మోతాదుచొప్పున ఆవుపాలతో 
పుచ్చుకొనిన యెడల ఉన్మాదము, మూర్చ, అపస్మారము, జ్ఞాపకశక్తి సరిగ 
లేకుండుట బుద్ది మాంద్యము మొదలగు మెదడు సంబంధమగు 
వ్యాధులన్నియు సశించును. మరియు నిది స్వరదోషములను, శుక్ర 
దోషములను, రజో దోషములను, గుండె వ్యాధులను, శుష్మించుటను, 
మాటలుసరిగ రాకుండుటను హరింపచేయును. బుదికుశలతను, 
శరీరకాంతిని, వీర్యమును ధైర్యమును, ఆయువును వృద్ధిషాందించును. 
దీనిని సేవించు నప్పుడు పైత్యమును వేడిని చేయు వస్తువులను 'సేవింహూదు. 

అనుభూత ప్రయోగములు : 

1. మనో ఉన్మాదము, మతిమరుపు, భ్రమ, ఆందోళన మొదలగు 
మానసిక రోగములయందు బాగుగా పనిచేయును. 

2. సరియైన సమయములో మాటలు రాని పిల్లలు అశ్వగంధ 
చూర్ణముతో సేవించిన ఉపయోగకారి. 

8. బుద్ధిమాంద్యము మాటలు సరిగా రాకపోవుట, జ్ఞాపకశక్తి లోపము 
వంటి మేధస్సును చెందిన వికారములన్నియు బ్రాహ్మీవటి రెండు మాత్రలతో 
అనుపానముగా వాడుతూ సరస్వతి లేహ్యము కూడా వాడిన సర్వవిధముల 
ఉపయోకరము. 

4. ఒకమాదిరి మతి చాంచల్యము కలవారికి అతివస చూర్ణము 25 
(గా. మాంసి చూర్ణము 25 గ్రా. శంఖపుష్పి సమూల చూర్ణము 0 (గ్రా. 
కలిపి 2 గ్రా. చొప్పున సారస్వతారిష్టతో తీసుకొన్న అత్యంత గుణకారి. 

పథ్యము : పాలు,పంచదార, మాదీఫలము, దానిమ్మ, ఉసిరి, 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 369 
ద్రాక్షపండ్లు, నెయ్యి, మాంసము, నిద్ర, వ్యాయామము. 

అపథ్యము : కోడిమాంసము, నూనె, ఆవ,వెల్లుల్లి, ధూమపానము, 
తాంబూలము, మద్యము. 

మోతాదు : 15-80 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంతరం రెట్టింపు జలముతో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

రోహిత కారిష్ట 

ద్రవ్యములు : ములుమోదుగపట్ట, ఆరెపువ్వు, శొంఠి, పిప్పలి, మోడి, 
చిత్రమూలం, (త్రిఫలం,ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క 

గుణములు : ఉదర రోగములు, ప్లీహవృద్ధి, గుల్మ, ఉదర, శూల, 
అష్టీలావృద్ధి, సం(గహిణి, అర్భస్సు, కామల, కుష్టము, శోధ, అరుచి 
మొదలగు వానిని హరించును. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సువరకు రెట్టింపు వీటిలో కలిపి సేవించిన 
యెడల సమస్తమగు ప్లీహవ్యాధులు, గుల్మము ఉదరము,అపష్టీలా వ్యాధి, 
గ్రహణి, అర్భస్సు, కామిర్హు, కుష్టము, నంజు, అరుచి, మొదలగునవి 
నశించును. 

అనుభూత ప్రయోగములు : 1. యకృత్‌ ప్లీహరోగము కలిగినచో 
చిత్రకాది వటితో సేవించవలెను. 

2. కామలయందు అగ్నితుండివటి, చిత్రకాదివటి ఒక్కొక్కటి చొప్పున 
మూడు పూటల రోహితకారిష్ట అనుపానముగా వాడవలెను. దీనివలన 
కోష్టశుద్ధి జరిగి ఆకలి పుట్టును. ఓకలింతలు తగ్గును. 

3. క్రిమికుఠార రసముతో ఇచ్చిన కోష్టమునందలి (క్రిములు పోయి 
కడుపుబ్బ రము తగ్గి, ఆకలి పుట్టును. లాలాస్రవము అధికముగా స్రవించుట 
తగ్గును. 

4. [గ్రహణి రోగములో కలిగే యకృత్‌వృద్ధిలో ఆరోగ్యవర్ధనీవటి, 
అగ్నికుమార రసములతో అనుపానముగా ఇచ్చిన నివృత్తి కల్లును. 

పథ్యము : తేలికగా జీర్ణమగునటువంటి బీరకాయ, సొరకాయ, 
పొట్లకాయ వంటి కాయగూరలను వాడవలెను. ఎక్కువగా మజ్జిగను 
తీసుకొనవలెను. 


3/0 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 

అపథ్యము : చిక్కటిపాలు, మీగడ, వెన్ను నెయ్యి, మషాలా పదార్థములు 
సేవించరాదు. 

మోతాదు : 15-30 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనానంత రము రెట్టింపు జలముతో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

శారిబాద్యరిష్ట (శారిబాద్యాసవ) (భై.ర.) 

ద్రవ్యములు : సుగంధిపాల, తుంగముస్తలు, లొద్దుగపట్ట, మర్రిపట్ట, 
పిప్పలి, కచ్చూరములు, నల్లసుగంధిపాల, పద్మకము, కురువేరు, చిరుబొద్ది, 
ఉసిరిక, తిప్ప సత్తు, వట్టివేరు, శ్వేత చందనం, రక్త చందనం, అజమోదము, 
కటుకరోహిణి, ఆకు పత్రి, పెద్దయాలకులు,చిన్నయాలకులు, చెంగల్వకోష్టు, 
ఉమ్మెత్త ఆకు, కరక్నాయలు, ఆరెపువ్వు, ఎండుద్రాక్ష 

గుణములు : ఇరువది విధములైన (ప్రమేహములు, ప్రమేహ పిటికలు, 
ఉప దంశవ్రణములు, వాతరక్తము, భగందము మొదలగు వ్యాధులను 
నశింపజేయును. 


అనుభూత ప్రయోగములు : 
1 రక్తశోధకము, సర్వచర్మరోగహరము. ఫిరంగి రోగమునందు 
వ్యాధిహరణ రసంతో సేవించవలెను. 


2. గ్రీష్మ బుతువునందు ప్రతిరోజు భోజనమునకు గంటముందుగా 
నాలుగు చెంచాలు పగలు రాత్రి తీసుకొనిన (గ్రీష్మతాపమునుండి రక్షణ 
పొందవచ్చును. 


3. అనేకమైనటువంటి చర్మరోగములందు తప్పనిసరిగా శారిబాద్యరిష్ట 
వాడిన సతృలితములనిచ్చును. ఉదా. ఎ) శ్విత్రమునందు బావంచాలు 
చూర్ణము, ఆరోగ్య వర్ధనీవటి, చంద్రప్రభావటిలతో అనుపానముగా 
వాడవచ్చును. 

బి సోరియాసిస్‌నందు ఆర్‌ అండ్‌ హెచ్‌ మాత్రలు, గంధక 
రసాయనము,పాల సుగంధి లేహ్యములతో అనుపానముగా ఇవ్వవచ్చును. 

4. ముఖము మీద నల్లనిమచ్చలు, తెల్లని మచ్చలు, మొటిమలకు 
గంధక రసాయనము, కుంకుమపువ్వులతో పాటుగా అనుపానముగా 
వాడవచ్చును. 


తీహిస్య అనపాన్‌ వైష్య సర్వస్వం ఆలా 301 
5. కీళ్ళనొప్పులు, వాపులు, జ్వరము వీనియందు వాతగజాంకుశ 


రసంతోగానీ, వాతవిధ్వంసిని రసతోగానీ ఉపయోగించవలెను. 

6. ఆమవాతము, వాతరక్తములందు అమానుబంధజ్వరము లేనపుడు 
యోగ రాజగుగ్గులతో సేవించవలెను. 

పథ్యము : ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, బీర,పొట్లకాయలు, పెరుగు 
తోటకూర, మెంతి కూర, చలువ చేయు ఆహారములను మాత్రమే 
సేవించవలెను. 

అపథ్యము : మాంసము, చేపలు, పుల్లని పెరుగు, ఉలవలు, శనగలు, 
పులుసు కూరలు, వంకాయ, గుమ్మడికాయ, నూనెపిండి వంటలు, ఆవాలు, 
వేడిచేయు పదార్థ ములు సేవించరాదు. 

మోతాదు : 15-80 మి.లి. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనాంతరం రెట్టింపు జలముతో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

తక్రారిష్టము 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సు వరకు సమానము లేక రెట్టింపు నీటిలో 
కలిపి సేవించినయెడల మూలవ్యాధి, అజీర్ణము, అగ్నిమాంద్యము, అరుచి 
మొదలగునవి వెంటనే నశించును. కఫవాతముల కానులోమ్యము కలుగును. 
జరఠరదీప్తియు, శరీర కాంతియుగలుగును. 

వాసారిష్ట (ఆ.పా.ఇం.) 

ద్రవ్యములు స్ట అడ్డసరము, ఆరెపువ్వు, దాల్చినచెక్క యాలకులు, 
ఆకుపత్రి, నాగకేసరములు, చలువ మిరియాలు,శొంఠి, మిరియాలు, 
పిప్పలి. 

గుణములు : కాస,రక్తపిత్త, క్షయ, శోధలను హరించును. 

దీనిని 1/4 మొ॥ 1/2 బెన్సు మోతాదు చొప్పున సమానము లేక 
రెట్టింపు నీటిలో కలిపి సేవించిన యెడల దగ్గు, ఆయాసము, క్షయ, 
రక్తపిత్తము, శ్లేష్మ జ్వరము, జలుబు, శ్లేష్మ (ప్రకోపము, మొదలగునవి 
వెంటనే నశించును. శ్లేష్మమును వెంటనే పలచగచేసి తగ్గించును. దీని 
గుణములు ప్రసిద్ధములు. 

అనుభూత ప్రయోగములు : దగ్గు, ఆయాసము, ఉబ్బసము మొదలగు 


తద. లా హస్త అపా వైస్య నర్వీన్వం 
కఫ సంబంధిత రోగములయందు బాగుగా పనిచేయును. 

1. సాధారణ దగ్గులందు కేవలము 2-3 చెంచాల చొప్పున రోజులో 
నాలుగు సార్లు వాడిన ఉపశమించును. 

2. కఫ ప్రధానమైకాస, శ్వాసలందు, యష్టిమధుచూర్ణము 25 గ్రా. 
టంకణ భస్మము 25|గ్రా. ప్రవాళ భస్మము 5గ్రా. శితోఫలాది చూర్ణం 25 
గ్రా. 2 గ్రా. చొప్పున వాసారిష్టతో ఇచ్చిన ఎటువంటి కాస, శ్వాసలైనను 
శమించును. 

3. ద్రాక్షారిష్టతో వాసారిష్టను కలిపి వాడిన యెడల కఫనిస్రావము 
నొంది శరీరమునకు బలమునిచ్చును. 

పథ్యము : గోధుమలు, మద్యము, తేనె, మేకనెయ్యి, పాతనెయ్యి, 
ద్రాక్షపండ్లు, పొట్ల, బీరకాయలు, వెల్లుల్లి, దొండకాయ, ఉష్ణోదకము. 

అపథ్యము : గొట్టినెయ్యి, గొట్టెపాలు, చల్లనినీరు, కంద మొ॥దుంపలు, 
ఆవాలు, నువ్వులనూనె, గురుత్వపదార్ధములు మలమూత్ర వేగనిరోధము, 
చల్లని గాలి, మంచు. 

మోతాదు : 15-80 మి.లీ. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనాంతరము రెట్టింపు నీటితో సేవించవలెను. 

లభ్యము : 200 మి.లీ. 450 మి.లీ. 

పర్పటకాద్యారిష్టము (భై.ర.) 

450 ఎం.ఎల్‌. తిప్పతీగ, పర్పాటకం,ఆరెపువ్వు, తుంగ ముస్తలు, 
దేవదారు, మానుపసుపు. 

25 ఎం.ఎల్‌ రెండుసార్లు - ఉదర సంబంధ వ్యాధులందు, రక్తహీనత, 
కాలే యము పెరుగుట, కామెర్లు, కడుపులో కణితులు పెరుగుట, జ్వరము, 
వాపులందు ఉత్తమౌషధం. 

అయస్కృతి (అ.హృ) 

450 ఎం.ఎల్‌ ఆసన, ఖదిర, చందనం వాయు విడంగాలు, లోహము 

మధుమేహము, మొలలు, తెల్లమచ్చలు, చర్మ రోగములు, రక్తహీనత, 
స్థాల్య త్వము (అధికశరీరము) లను నశింపచేయును. 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర లలల 3/3 
చూర్ణములు 
అగ్నిముఖ చూర్ణము 

దీనిని 1. మద్యముతో పుచ్చుకొనినయెడల అజీర్ణము, కడుపుబ్బరము, 
(ప్రేగు లరచుట, అగ్నిమాంద్యము. శూల మొదలగునవియు 2. వేడినీటితో 
సేవించిన యెడల శరీరపీడ, విషవ్యాధులు, మూలవ్యాధి, ఉదరము, 
గుల్మము మొదలగునవియు హరించును. మోతాదు 1/12 మొ॥ 1/6 
తు॥ వరకు. 

ఆకారకరభాది చూర్ణము 

దీనిని వెన్నతో సేవించినయెడల శుక్ల నష్టము, అతిమూత్రము, 
శుక్లము పలచగ నుండుట, కాళ్లులాగుట, నడుము నొప్పులు, 
శీఘ్రస్థలనము, దగ్గు, మొదలగు వ్యాధులు వెంటనే హరించును. 

మోతాదు 1/12 తు ॥ మొ॥ 1/6 వరకు. 

అశ్వగంధాది చూర్ణము (ర.సి.ప్ర.సం) 

ద్రవ్యములు : అశ్వగంధ, వృద్ధదారు, ఉసిరిక, పల్లేరు, తిప్పసత్తు. 

గుణము : వాజీకర రసాయనము, సంవత్సరము పాటు దీనిని 
సేవించిన శుక్ర క్షయము, వీర్యదోషము, (ప్రమేహము మొదలగు వీర్య 
వికారములు, తత్‌ జన్య ఉపద్రవములు అనగా అకాల వృద్ధాప్యము, 
జ్ఞాపకశక్తి నశించుట, దృష్టి మందగించుట మొదలగునవి నశించును. 
(రస తంత్రసారవ సిద్ధప్రయోగ సంగ్రహ.) 

దీనిని పంచదారతోగాని వెన్నతో గాని పాలతోగాని సేవించినయెడల 
బలహీనత, శుక్లనష్టము, దగ్గు, క్షయ, శుక్లము పలచగనుండుట, 
శీఘ్రస్థలనము, మధుమేహము, అతిమూత్రము, శ్వేత ప్రదరము, రక్షప్రదము, 
ఇరువది ప్రమేహములు, ఉరఃక్షతము, ఇవి వెంటనే హరించును. ఇది 
శరీరపుష్టిని బలమును కలిగించును. మోతాదు 1/12 తు ॥ మొ 1/ 
6తు॥ వరకు. 

అనుభూత (ప్రయోగములు : బల్యము, రక్త వృద్ధికరము, రక్త శు 
ద్ధికరము, బృంహణము, కృశత్వము, మూలవ్యాధిని, ఫిరంగి రోగమును 
హరించును. వంధ్యా దోషమును పోగొట్టును. 

1. వాజీకర రసాయనముగా వాడవలెనన్న దూలగొండి విత్తుల 


000 లా రాన్య అనిపాు వైష్య సర్వస్వం 
చూర్ణముతో పటికబెల్లము అధికముగా కలిపి చిక్కని పాలతో తీసుకొనిన 
అధిక ప్రయోజనము కనబడును. 

2 ధాతువర్ణిని, శతావరీ చూర్ణములతో కలిపి వాడిన శుక్ర క్షయము 
నశిం చును. (శుక్రవృద్ధి కరము) 

8. జ్ఞాపకశక్తి నశించుట, నిద్రలేమి యందు బ్రాహ్మీవటి తీసుకొనుచూ 
అశ్వ గంధ చూర్ణము పాలతో తీసుకొనిన నిద్రబాగుగా పట్టుట, జ్ఞాపకశక్తి 
పెరుగుట జరుగును. 

4. ఆమవాతమునందు చికిత్సతో పాటు అశ్వగంధ చూర్ణమును 
సేవించిన మిక్కిలి గుణకారి. 

5. రక్త చాపమునందు అశ్వగంధ మిక్కిలి గుణకారి. 

6. నాడీ వ్యవస్థకు చెందిన వ్యాధులందు, వాత వ్యాధులయందు 
అశ్వగంధ మిక్కిలి ఉపయోగకారి. 

7. నాడీ మండలమును ఉత్తేజ పరచును. 

పథ్యము : పాలు, పెరుగు, వెన్న పప్పు 

అపథ్యము * తాంబూలము, మద్యము, కర్బూజా పండు, పనసపండు, 
చల్లని నీరు, చలి అన్నము. 

అనుపానము : నెయ్యి, తేనెలతో మిగశ్రితము చేసి సేవించవలెను. 
అనంతరము ఆవుపాలను సేవించవలెను. 

మోతాదు : 6-12 గ్రా. 

లభ్యము : 40 గ్రా. 

అవిపత్తికర చూర్ణం (వై. చి.) 

ద్రవ్యములు : శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, కరక్నాయ, తానికాయ, 
ఉసిరిక, తుంగముస్తలు, వాయువిడంగాలు, యాలకులు, ఆకుపత్రి, 
లవంగములు, తెగడ, చక్కెర. 

గుణము : ఆమ్లపిత్తము, శూల, దుర్నామము, వింశతి మేహములు, 
మూత్రా ఘాతము, అశ్యరి నివర్తించును. 

దీనిని వేడినీటితో సేవించిన యెడల మలబంధము, అజీర్ణము, 
కడుపుబ్బరము, కడుపునొప్పి, అగ్నిమాంద్యము, అరుచి, ఆమ్లపిత్తము, 
మూత్ర బంధము, అగ్నిమాంద్య మువలన కలిగిన వ్యాధులు, శూల, 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం 375 
(ప్రమేహములు, మొదలగునవి వెంటనే మోతాదు 1/8 తు॥ మొ॥ 1/4 
తు. వరకు. 

అనుభూత ప్రయోగములు : దీపనము, ఛేదనము, భేదనము, మృదు 
విరేచనము చేయును. 

1. యష్టిమధు చూర్ణము, శూలకల్పము, కామదుఘా రసములతో 
వాడిన ఆమ్లపిత్తము శాంతించును. 

2. గోక్షురాది చూర్ణము, చంద్రప్రభావటి, చ్యవనప్రాశ లేహ్యములతో 
ఇచ్చుచున్న మూత్రాఘాతము నశించును. 

8. గోక్షురాది గుగ్గులు, రాన్నా కషాయముతో ఇచ్చుచూ 
భోజనానంతరము అవిపత్తికర చూర్ణం, మజ్జిగలతో ఇచ్చిన మూట్రాళశ్య్ళరి 
నశించును. 

పథ్యము : గోధుమలు, ఉలవలు, యవలు (బార్లీ), పెసలు, మజ్జిగ, 
అల్లము, చక్కెర, పల్లేరుకూర, ఖర్జూరము, టెంకాయ, తాటిముంజెలు, 
తేలికగా జీర్ణమగు ఆహారము. 

అపథ్యము : చేపలు, ఇంగువ, నూనెపిండివంటలు, నువ్వులు, 
ఆవాలు, వెల్లుల్లి తీసుకొనరాదు. 

అనుపానము : చల్లనినీరు లేదా కొబ్బరి నీరు 

మోతాదు : 4-8 గ్రా. భోజనానికి ముందు చల్లని నీటితో 

లభ్యము : 50 గ్రా. 

భాస్కర లవణము (శా.సం) 

ద్రవ్యములు : సముద్రలవణము, సౌవర్చలవణము, నవాసాగరము, 
సైంధవ లవణము, ధనియాలు, పిప్పళ్లు, మోడి,నల్లజీలకర్ర, ఆకుపత్రి, 
నాగకేసరాలు, తాళిస పత్రి,ఆమ్షవేతనము, మిరియాలు, తెల్ల జీలకర్ర, 
శొంఠి, దానిమ్మ బెరడు, దాల్చిన చెక్క చిన్న యాలకులు. 

గుణము : దీపనము, పాచనము, అపానవాయువు మరియు 
మలములను అనులోమము చేయును. మందాగ్ని వాయువు, కఫములవలన 
జనించెడు ఉదర శూలను శమింప చేయును. 

అనుభూత ప్రయోగములు : జీర్ణశక్తిని పెంపొందించును. అజీర్ణమును 
పోగొట్టును. అగ్నిదీప్తిని కలిగించును. మందాగ్ని ఆమ్ల దోషమును 


3/6 రీపొన్య అపార వ్యు నర్వన్వం 

పోగొట్టును. 

1. మజ్జిగతో ఇచ్చిన దీపన,పాచనకారిగా పనిచేయును. 

౨. ఉదరశూలయందు వాత విధ్వంసినీరసతో ఇచ్చిన తగ్గును. 

3. మలబద్దకమునందు అవిపత్తికర చూర్ణము, త్రిఫల చూర్ణములతో 
కలిపి ఇచ్చిన వాతానులోమము జరిగి మలబద్దత సడలును. 

పథ్యము : గోధుమలు, బార్లీ, ఉలవలు, పెసలు, మజ్జిగ, 
అల్లము, చక్కెర, పల్లేరు, కూర, ఖర్జూరము, టెంకాయ, తేలికగా జీర్ణమగు 
ఆహారము. 

అపథ్యము : చేపలు, నూనెపిండివంటలు, నువ్వులు, ఆవాలు, 
దుంపకూరలు, వెల్లుల్లి, వెన్న మాంసము, పప్పు పదార్ధములు మొదలగునవి 
తాత్మాలికముగా నివా రించవలెను. 

అనుపానము : నీరు లేదా మజ్జిగ 

మోతాదు : 2-4 గ్రా. ఉదయము, సాయంత్రము భోజనానికి ముందు 
లేదా వెనువెంటనే సేవించవలెను. 

లభ్యము : 45 గ్రా. 

భాస్కరలవణ చూర్ణము 

దీనిని వేడినీటితోగాని, తేనెతోగాని పుల్లని మజ్జిగతేటతోగాని సేవించిన 
యిడల అజీర్ణము, పుల్లని త్రేనుపులు, కడుపుబ్బరము, కడుపునొప్పి, 
ఆమ్లపిత్తము, అగ్ని మాంద్యము, గుల్మములు, ఉదరములు, శూలలు, 
అరుచి, [గ్రహణి వ్యాధులు, గుండె వ్యాధులు, (క్రిమి వ్యాధులు, ప్లీహ 
వ్యాధులు, యకృధ్వ్యాధులు, ఇవి వెంటనే నశిం చును. వేడిని చేయకుండ 
అజీర్ణములను హరింపజేయుటలో కడు శ్రేష్టమైనది. 

మోతాదు 1/12 తు॥ మొ॥ 1/6 వరకు. 

భావన జీలకర్ర 

దీనిని సుమారు పావుతులము చొప్పున నోటిలో నుంచుకొని 
చప్పరించిన యెడల సమస్తమగు పైత్య వ్యాధులు, అజీర్ణము, 
అగ్నిమాంద్యము, తలతిరుగుట, నోట నీరూరుట, అరుచి, గ్రహణి, పైత్య 
దద్దుర్లు, దురద, వాంతి, మలబంధము, వికారముగ నుండుట, ఎక్కిళు 
_ మొదలగునవి వెంటనే హరించును. 


రీహిన్య అనుపాన్‌ వై సర్వీస్వర —————( 37 
భావన శొంఠి 

దీనిని సుమారు పావుతులము చొప్పున నోటిలోనుంచుకొని 
చప్పలించిన యెడల అజీర్ణము, కడుపుబ్బరము, (తేనుపులు, కడుపునొప్పి, 
అరుచి, సమస్తమగు పైత్య వ్యాధులు, (ప్రేగులరచుట మలబంధము, 
అతిసారము, తలతిరుగుట, నోట నీరూరుట, మొదలగునవి వెంటనే 
హరించును. 

భావన కరక్మాయ 

దీనిని 1/2 మొ॥ 3/4 తు. వరకు నోటిలో నుంచుకొని చప్పలించుచు 
రసమును (మింగినయెడల అజీర్ణకము, మలబంధము, అరుచి, 
నోటనీరూరుట, సమస్తమగు పైత్య వ్యాధులు, దగ్గు, ఆయాసము, సమస్తమగు 
శ్లేష్మ వ్యాధులు, అగ్నిమాంద్యము, గుల్మము, గుండెలలోమంట, వికారముగ 
నుండుట, నోరు అసహ్యముగ నుండుట, తలతిరుగుట మొదలగు వ్యాధులు 
నశించును. 

చందనాది చూర్ణము 

దీనిని పంచదారతోగాని తేనెతోగాని బియ్యపు కడుగుతోగాని సేవించిన 
యెడల సమస్త ప్రదరములు, రక్తాతిసారము, యోని దోషములు, శు 
క్షనష్టము, (ప్రమేహములు, కాళ్ళు, చేతులు మంటలు, సెగ వ్యాధులు, 
నోటిపూత, రక్తపిత్తము పొడిదగ్గు, రక్తార్భస్సు ఇవి వెంటనే హరించును. 
మోతాదు 1/12 తు. మొ॥ 1/6 తు. వరకు. 

చాతుర్లాత చూర్ణము 

దీనిని 1. పంచదారతో ఉపయోగించిన యెడల మేహవ్వాధులు, ఉ 
డుకు వ్యాధులు, నోటిపూత, శుక్షనష్టము, సెగ వ్యాధులు, ప్రదర వ్యాధులు, 
మూత్రకృవ్చము సవామేహము వల్ల జీర్ణించిన వ్యాధులు అరుచి, దగ్గు, 
శ్వాస మొదలగునవి నశించును. మోతాదు 1/12 మొ. 1/6 తు. 
వరకు. 

దాడిమాష్టక చూర్ణము (శా.సం) 

ద్రవ్యములు 3 దానిమ్మ బెరడు, చక్కెర, లవంగపు పట్ట, యాలకులు, 
లవంగపత్రం, శొంరి, పిప్పళ్లు, మిరియాలు. 

గుణము : అరుచి, అగ్నిమాంద్యము హరించును. కంఠమునకు 
హితకరము. అతిసారము, కాస, జ్వరములను నివర్తింపజేయును. 


300 రా రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 

దీనిని నేతితోగాని పంచదారతో గాని సేవించిన యెడల జిగట (బంక) 
విరేచ నములు, రక్తవిరేచనములు, (గగ్రహణివిరేచనములు, అజీర్ణ 
విరేచనములు, అరుచి, రక్తాతిసారము, రక్తార్శస్సు మొదలగు వానిని వెంటనే 
నశింప జేయును. 

మోతాదు 1/12 తు. మొ॥ 1/6 వరకు. 

అనుభూత ప్రయోగములు : గ్రహణి, క్షయ, గుల్మము, అర్భస్సు, 
పీనస రోగము లందు ఉపయోగకారి. 

1. యకృత్‌, ప్లీహ వృద్దులందు నేలవేము చూర్ణముతో ఇచ్చుచూ 
పంచామృత పర్పటి వాడవచ్చును. 

2. రోహిత కారిష్ట, కుటజారిష్ట అనుపానములతో ఇచ్చిన అరుచి 
అగ్నిమాంద్యము, అతిసారము తగ్గును. 

3. తాళిసపత్రి, పటిక బెల్లము, అతిమధురము, జటామాంసిలను 
కలిపి దాదిమాష్టక చూర్ణముతో ఉపయోగించిన కంఠమునకు హితకరము. 

4. అతిసారము యందు, కుటజారిష్ట, కుటజఘనవటి, దాదిమాష్టక 
చూర్ణము సేవించిన మిక్కిలి గుణకారి. 

పథ్యము : తీపి పదార్థములు, పలుచని పాలు, మీగడలేని పెరుగు, 
మజ్జిగ, కొబ్బరినీళ్లు, తాటిబెల్లము, తేలికగా జీర్ణమగు ఆహారము,కాచి 
చల్లార్చిన నీరు వీనిని సేవించవలెను. 

అపథ్యము : మద్యము, పుగాకు, తాంబూలము, వులువు, 
ఊరగాయలు, దుంపకూరలు, కారము, మాంనము వూర్తిగా 
నిషేధించవలెను. 

మోతాదు : 1-8 గ్రా. చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
ఖాలీ కడుపున సేవించవలెను. 

లభ్యము : 45 గ్రా. 

ఏలాది చూర్ణము (గ.ని.) 

ద్రవ్యములు : యాలకులు, లవంగపట్ట, ఆకుపల్రి, నాగకేసరములు, 
మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, పంచదార 

గుణము : దీపనము, పాచనము, కఫహరము, ప్రోతశ్ళోదనము, 
కాస శ్వాస హరము, రక్తపిత్తహరము, గళరోగహరము, అజీర్ణము, 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్య లాలా 3709 
అగ్నిమాంద్యము, కాస, శ్వాసలు, హృద్రోగములందు విశేష గుణకారి. 


దీనిని వెన్నతో సేవించిన యెడల శరీరతాపము, దప్పిక, ఉ 
డుకువ్యాధులు, క్షయ, దగ్గు, శరీరము వెచ్చగనుండుట, అతిమూత్రము, 
అరుచి, వాంతి, శుక్షనష్టము, మూత్రదోషములు ఇవి వెంటనే హరించును. 
మోతాదు 2 చి మొ॥ 4 చి। వరకు. 

అనుభూత ప్రయోగములు : 

1. ప్రోతశ్నోధనమునకై కనకాసవము, దశమూలారిష్టలతో ఇచ్చిన ఉ 
పయోగకరముగా ఉండును. 

2. దీపనమునకై పిప్పలీ చూర్ణము, భాస్మర లవణములతో కలిపి, 
మజ్జిగను అనుపానముగా ఇచ్చిన జఠరము దీప్తి నొందును. 

8. స్వరభేదము, ముఖ పాకములందు నల్లతుమ్మ, త్రిఫల 
కషాయములతో కబళము గావించి ఈ చూర్ణమును లోనికి ఇచ్చిన, స్వరము 
మామూలు స్థాయికి వచ్చును. ముఖ పాకము నుండి విముక్తి కల్లును. 


పథ్యము : తేలికగా జీర్ణమగు ఆహారమును భుజించవలెను. 
అపథ్యము ; పెరుగు, దుంపకూరలు, నెయ్యి, పప్పు దినుసులు, 
చలిగాలిలో తిరుగుట. 
మోతాదు : 1-8 గ్రా. రోజుకు 3౩సార్లు తేనెతో గానీ,నీటితో గానీ 
భోజనమునకు అరగంట ముందు లేదా వెనుక ఇవ్వవలెను. 
లభ్యము : 45 గ్రాములు. 
గంగాధర చూర్ణము 
దీనిని తేనె, బియ్యపు కడుగు వీనితో నిచ్చిన యెడల బంక 
విరేచనములు, అతిసారము, రక్తాతిసారము, గ్రహణీ విరేచనములు, 
అతిమూ(త్రము, సమస్తమగు ప్రదరములు, శుక్షనష్టము. ఇరువది 
(ప్రమేహములు, రక్తపిత్తము, రక్తార్శస్సు ఇవి వెంటనే హరించును. 
మోతాదు 1/12 తు॥ మొ॥ 1/6 తు. వరకు. 
గోక్షురాది చూర్ణం 
ద్రవ్యములు : పల్లేరు కాయలు 
గుణము : అశ్యరీ రోగహరము, శోథ, మూతాభూతము, 
మూక్రకృ(చ్చములను హరింపజేయును. 


38౦ _ా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
దీనిని 1. పంచదారతో సేవించిన యెడల సెగవ్యాధంలు, 
మూత్రనాళమునందు మంట, మూత్రకృత్చ్రము, మూతశ్రాఘాతము, చురుకు 
పోటు మొదలగు మూత్ర వ్యాధులు వెంటనే నశించును. మోతాదు 1/12 
మొ॥ 1/6 తు. వరకు. 

అనుభూత ప్రయోగములు : 

1మూత్రబంధము, మూత్ర దోషములు, గుల్మ ములు, శోఫ, 
ఉదరములు నశించును. 

2. అతిమూత్రము, ప్రమేహములందు త్రివంగ భస్మము, అభ్రక 
భస్మములను తేనెతో వాడుచూ భోజనానంతరము అమలకీ స్వరసమును 
తారకేశ్వర రసతో ఇచ్చిన ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయుట తగ్గును. 

8. మూక్రకృ(చ్ల్చము, మూత్రాఘాతములందు రాస్సాది చూర్ణము, 
గోక్షురాది గుగ్గులు, సుదర్శన చూర్ణములను వాడుచూ, భోజనానంతరము 
చందనాదివటితో పునర్నవారిష్ట సేవించిన మూత్రము సాఫీగా పోవును. 

4. అశ్మరినందు చంద్రప్రభావటి, మహాయోగరాజు గుగ్గులతో 
ఇచ్చుచూ, పునర్నవారిష్ట, చందనాసవలను అనుపానముగా ఇచ్చిన 
మూత్రములో రాళ్లు నశిం చును. 

పథ్యము : పాతమంచి బియ్యము, ఎర్రబియ్యము, యవలు, 
గోధుమలు, ఉల వలు, పెసలు, పెసరకట్టు, ఉలవకట్టు, అల్లము, ఆవుపాలు, 
ఆవునెయ్యి, ఆవుమజ్జిగ. 

అపథ్యము : చలి అన్నము, బిరుసైన అన్నము, తాంబూలము, చేపలు, 
నూనె, నూనె పిండివంటలు, పులుసు, ఇంగువ, నువ్వులు, మలబద్ధకర 
పదార్థములు, కోడి మాంసము, చేపలు, మూత్రవేగ నిరోధము. 

అనుపానము : తేనెతో సేవించి మేకపాలు అనుపానము చేయవలెను. 

మోతాదు : 4 గ్రా. ఉదయము, సాయంత్రము సేవించవలెను. 
లభ్యము : 40 గ్రా. 
హింగ్వాష్టక చూర్ణము 

ద్రవ్యములు : ఇంగువ, శొంరి, పిప్పళ్లు, మిరియాలు, వాము, సైంధవ 
లవణము, జీలకర్ర, నల్లజీలకర్ర. 

గుణము : అజీర్ణము, అపచనము, మందాగ్సి విశూచిక, అతిసారము, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాా 38 
వాత సంగ్రవాణి, వాతగుల్మము, వాతశూల, కడుపుబ్బరము 
నశింపచేయును. కఫజ, వాతజ వికారములందు గుణకారి. పిత్తప్రకృతిగల 
వారికి ఈ బెషధము నిషేధము 

దీనిని నేతితో ప్రథమకబలమునందు పుచ్చుకొనినయెడల అగ్నిదీప్తి 
కలుగును. వాతవ్యాధులు హరించును. తేనెతోగాని వేడినీటితోగాని సేవించిన 
యెడల సమస్తా జీర్ణములు, కడుపుబ్బరము, పేగులరచుట, కడుపునొప్పి, 
శూల, పరిణామశూల, అజీర్ణ విరేచనములు, అగ్నిమాంద్యము, అరుచి, 
త్రేనుపులువచ్చుట, బుతుబంధము, బుతుశూల, ఇవి నివారించును. 
కడుపుబ్బరము పేగులరచుట మొదలగు లక్షణములు కల వాతాజీర్ణ 
సంబంధమగు వ్యాధుల నన్నిటిని నశింపజేయుటలో మిక్కిలి శ్రేష్టమైనది. 
మోతాదు 1/12 తు. మొ॥ 1/6 తు. వరకు. 

అనుభూత ప్రయోగములు : 1. విశూచిక యందు కర్పూరరస, 
దాడిమాష్టక చూర్ణములతో ఇచ్చుచూ, ఉశీరాసవ ఇచ్చిన విశూచిక యొక్క 
వేగము క్రమముగా తగ్గును. 

2. అతిసారమునందు కుటజఘనవటి, కుటజారిష్టలతో ఇచ్చిన 
అతిసారము తగ్గును. 

3. అజీర్ణమునందు అగ్ని తుండివటి, చిత్రకాదివటిలతో ఇచ్చిన 
జఠరాగ్ని దీప్తి నొందును. 

పథ్యము : అల్లము, తేనె, అరటి పిందెలు, మజ్జిగ, ఆవునెయ్యి, 
వెలగపండు, దానిమ్మపండు, తేలికగా జీర్ణమగు ఆహారమును మాత్రమే 
తీసుకొనవలెను. 

అపథ్యము : కొవ్వు, మాంసమిశ్రితాన్నము, మిక్కిలి కారము, ఉప్పు, 
పులుపు గల పదార్థములు, అజీర్ణము చేయు పప్పు దినుసులు, మాంసము, 
వేడిచేయు పదార్ధ ములు, దుంపకూరలు పనికిరావు. 

మోతాదు : 2-4 గ్రా. ఉదయము, భోజన సమయమున నేతితో 
సాయంత్రము సేవించవలెను. అమవిరేచనములందు మజ్జిగతోనూ, 
గుల్మములందు, ఉదర వ్యాధుల యందు వేడినీటితో సేవించవలెను. 

లభ్యము : 50 గ్రా. 


చరి2. లా రాన అనిపా వైష్య సర్వస్వం 
జాతీఫలాది చూర్ణము 

దీనిని తేనెతోగాని పంచదారతోగాని సేవించిన యెడల జిగట 
విరేచనములు, రక్తవిరేచనములు, గ్రహణి, దగ్గు, శ్వేతరక్త ప్రదరములు, 
నోటిపూత, అర్బస్సు, వాంతి, అరుచి, ఇవి వెంటనే నశించును. మోతాదు 
1/12 తు. మొ॥ 1/6 తు. వరకు. 

కర్పూరాది చూర్ణము (భై.ర.) 

ద్రవ్యములు : కర్పూరము, దాల్చినచెక్క చలువ మిరియాలు, 
జాజికాయలు, జాపత్రి, లవంగములు, జఠామాంసి, శొంరి, పిప్పళ్ళు, 
మిరియాలు, పంచదార. 

గుణము : హృదయమునకు హితకరము, హస్తపాదాది దాహము, 
క్షయ, స్వర భంగము, పీనసము, శ్వాస, వమనము మరియు గళ 
రోగములను నశింప చేయును. 

అనుభూత ప్రయోగములు : 

1. సూత శేఖరసము 5 గ్రా. అభక భస్మము 2 1/2 గ్రా. శృంగభస్మము 
5 గ్రా.లను కర్పూరాది చూర్ణముతో కలిపి (50గ్రా.) తేనె అనుపానముగా 
ఇచ్చిన, పీనసము, శ్వాస, కాసలను హరించును. 

2. జటామాంసి చూర్ణము, అశ్వగంధ, సర్పగంధ (తక్కువ మోతాదు) 
లను ఈ చూర్ణముతో కలిపి వాడిన, హృదయమునకు హితకరముగా ఉ 
దును. 

3. క్షయ నందు రజత భస్మము 2 గ్రా. అభకభస్మము 2 1/2 గ్రా. 
ముత్య భస్మము 2 1/2 గ్రా. తిప్పసత్తు 20 గ్రా.లను 50 గ్రా. కర్పూరాది 
చూర్ణముతో కలిపి, చ్యవనప్రాశ లేహ్యముతో 40 రోజులు వాడిన క్షయ 

పథ్యము : తేలికగా జీర్ణమగు ఆహారమును భుజించవలెను. 

అపథ్యము : పెరుగు, దుంపకూరలు, నెయ్యి, పప్పు పదార్థములు, 
నూనె పదార్థములు, చేపలు, రొయ్యలు, మాంసము. 

మోతాదు : 1-8 (గా. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనమునకు ముందు లేదా వెనుక ఇవ్వవలెను. 

లభ్యము : 45 గ్రా. 


రీహన్య అనుపాన వైస్‌ సర్వస్వం లా వెరి 
లాక్షాది చూర్ణము (అ. హృ) 

ద్రవ్యములు : లక్క దంతీమూలము, అతిమధురము, తానికాయ, 
కరక్నాయ, ఉసిరిక, చిత్రమూలము, పాఠ, వాయు విడంగములు, ఉ 
త్తరేణి, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, పసుపు, ఏడాకుల పొన్నపట్ట, 
అడ్డసరము, మంబిష్ట, దేవదారు పొట్టు, దశమూలములు. 

గుణము : కుష్టహరము 

అనుభూత ప్రయోగములు : రక్తస్తంభనము, (గాహి, శీతవీర్యము, 
రక్తపిత్త శమనము, రక్త విరేచనములు, ప్రదరోగములను శమింపజేయును. 

1. ఫిరంగి చెక్క చూర్ణము, లొద్దుగ చెక్క చూర్ణము, జటామాంసి 
చూర్ణము, అతి మధురము, టంకణ భస్మములను సమపాళ్లలో కలిపి 1 
(గా. తేనెతో తీసుకొనిన, కండూహరము కాగలదు. 

2. గంధక రసాయనము, ఖదిరారిష్ట, సరసలతో ఉపయోగించిన 
అనేక కుష్ట రోగములను నశింపజేయును. 

8. రక్తపితమునందు శీతలోపచారములు చేయుచూ, పర్పాటకము, 
ఉశీరము, పంచదారలను లాక్షాది చూర్ణముతో కలిపి ఉశీరాసవ 
అనుపానముగా ఇచ్చిన రక్త స్రావము క్రమముగా తగ్గును. 

పథ్యము : కందులు, పెసలు, పొట్లకాయ, పొట్టికాకరకాయ, లేత 
గలిజేరు కూర, చిర్రికూర, ఆవు మజ్జిగ. 

అపథ్యము : కొత్తబియ్యపు అన్నము, చలి అన్నము, కారము, 
శనగపప్పు. 

అనుపానము : గోమూత్రము 

మోతాదు : 1-8 (గా. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనమునకు అరగంట ముందు లేదా వెనుక సేవించవలెను. 

లభ్యము : 40 గ్రా. 

మహాద్రాక్షాది చూర్ణం (బ.రా.) 

(ద్రవ్యములు : దాక్షపండ్లు, దానిమ్మపండు, ఖరర్జారము, 
చాతుర్జాతకములు, త్రికటుకములు, అడవిబర్రెపాలు, కొబ్బరి, శ్రీగంధము, 
అతిమధురము, ఉసిరిక, సారపప్పు, కురువేరు, వట్టివేళ్లు, జాపట్రి, పల్లేరు, 
నేలగుమ్మడి, అరటిగడ్డ, దూలగొండి విత్తులు, జాజికాయ, తక్కోలపుచెట్టు, 


రో. రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
చెంగల్వకోష్టు, నువ్వులు, మినుములు, వెదురు బియ్యము, యవలు, 
లొద్దుగపువ్వు తుంగముస్తలు, జివిలిక వేళ్లు, జనపవిత్తులు, నల్ల జీలకర్ర, 
జీలకర్ర, వాము, మెంతులు, తాళిసపత్రి, సైంధవలవణము, కొత్తిమీర, 
గంటుభారంగి, కర్మాటక శృంగి, గుంటగలగర, గలిజేరు వేళ్లు, జీడి 
పలుకులు, మామిడి పలుకులు, అ(భ్రక సింధూరం, పంచదార. 

గుణము : క్షయము, రక్తపిత్తము, పాదదాహము, అస్పృగ్గరము, 
(ప్రమేహము, సోమ రోగము, మూ(త్రశర్మర, మూత్రామాతము, 
మూత్రకృవ్చము, వాతకుండలి, అత్యుగ్రమైన వాంతి, అరుచి, శ్వాసకాసలు, 
జ్వరము, (భ్రమ,పీనస, పడిశము, ప్లీహము ఉదరరోగము, ఆమ్లపిత్తము, 
అంగదాహము, రసాది ధాతు నాశనము,ముదిమి, సర్వార్శస్సులు, 
పాండువు, కామిల, రొమ్ము నొప్పి, తలనొప్పి, కడుదారుణమైన 
కడుపుబ్బరము, దురద, శీతపిత్తము, మలమూ(త్రబద్ధము వీనిని 
హరింపజేయును. 

పురుషులకు వీర్యవృద్ధిని కలుగజేయును. స్త్రీలలో గర్భస్రావమును, 
మృతగర్భ మును నివారించి సత్సంతానమును కలుగజేయును. 

దీనిని పంచదారతో సేవించిన యెడల దగ్గు,ఆయాసము, క్షయ, 
(పమేహము, శ్వేతరక్త ప్రదరములు, శుక్షనష్టము, నోటిపూత, పైత్య 
వ్యాధులు, తాపము, దప్పిక, రక్తపిత్తము, అరోచకము, ఛర్ది, మెదడు 
వ్యాధులు, యోనిదోషములు, వంధ్యాదోషము, రక్తార్శస్సు మొదలగు 
వ్యాధులు వెంటనే హరించును. ఇందు అభ్రకము కలియును. మోతాదు 
1/16 తు. మొ. 1/8 తు. వరకు. 

అనుభూత ప్రయోగములు : రసాయనము, వాజీకరణము, దీపనము, 
బల్యము, శోషహరము. 

1. పాదదాహమునందు తేనెతో ఇచ్చుచూ, అశ్వగంధ, శతావరీ 
చూర్ణములను కలిపి 2 గ్రా. చొప్పున ఉదయము, సాయంత్రము తీసుకొనిన 

2. రక్తపిత్తమునందు ఉశీరాసవ, అమృతారిష్టలతో వాడుచూ, 
తిప్పసత్తు ఉద యము, రాత్రి 2 గ్రా. చొప్పున ఇచ్చిన రక్తస్రావము క్రమముగా 

8. క్షయయందు ముత్యభస్మము, రాజమృగాంకరసలతో ఇచ్చిన 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాా 385 
వ్యాధినిరోధక శక్తి పెరిగి, క్షయ తగ్గును. 

పథ్యము : ఆవుమజ్జిగ, మేకపాలు, మేకమాంసము, ఉష్ణోదకము, 
తేనె, వాకుడు కాయ, నీరుల్లి, దొండపండు. 

అపథ్యము : ఆవుపాలు, గేదెపాలు, కర్ఫూజాపండు, శీతల, శ్లేష్మకర 
ఫలములు. 

అనుపానము : ఆవునెయ్యి లేదా ఆవుపాలు 

మోతాదు : 1-8 (గ్రా. రోజుకు రెండు లేదా మూడుసార్లు 
భోజనమునకు ఒక గంట ముందు లేదా వెనుక ఇవ్వవలెను. 

లభ్యము : 50 గ్రా. 

ఫిరంగాది చూర్ణము 

దీనిని పంచదారతోగాని వేడినీటితోగాని సేవించిన యెడల సవాయి 
వ్యాధులు, అవి జీర్ణించుటచే కలిగిన వ్యాధులు, కుష్టములు, చర్మవ్యాధులు, 
రక్త దోషములు, వాత వ్యాధులు ఇవి వెంటనే నశించును. 

మోతాదు 1/12 తు. మొ. 1/6 తు.వరకు. 

పుష్యానుగ చూర్ణము (ర.ర.స) 

ద్రవ్యములు : చిరుబొద్ది, నేరేడు విత్తులు, మామిడి జీడి, పాషాణభేది, 
రసాంజ నము, బూరుగ బంక, మంజిష్ట్ర కొడిశపాలపట్ట, కుంకుమపువ్వు, 
మారేడు పిందెలు, అతివస, లొద్దుగ పట్ట, గైరికము, తుంగముస్తలు, 
శొంఠి, అతిమధురము, [ద్రాక్ష రక్తచందనము, కాయభల చెక్క 
పెద్దమానుచెక్క కొడిశపాల విత్తులు, సుగంధపాల, ఆరెపువ్వు, 
అతిమధురము, సౌవీరాంజనము. 

గుణము : రక్తార్మన్సు, రకాతినారము, దోషజములు, 
అగంతుజములునగు బాల రోగములు, యోనిరోగములు, 
ఆర్తవదోషములను హరించును. 

దీనిని బియ్యపుకడుగుతో గాని తేనెతో గాని పంచదారతో గాని 
సేవించిన యెడల సమస్తమగు ప్రదర వ్యాధులు, యోని దోషములు, 
రకాాతిసారము, బంక విరేచనములు, శుక్లనవ్బము, 
రక్తపిత్తము,గర్భ(స్రావములు, అతిమూత్రము, రక్తార్శస్సు, ఇవి వెంటనే 
హరించును. 


386 _ా హన అనిపా వైష్య సర్వస్వం 
మోతాదు 1/12 తు. మొ 1/6 తు. వరకు. 
అనుభూత ప్రయోగములు : స్రోతశ్న్తోధనము, రజఃశుద్ధికరము, 
గర్భాశయ ప్రసాదనము, రసాయనము, ఇది (స్రీలకు కలుగుశ్వేత ప్రదరము, 
రక్తప్రదరము, బుతుశూల మొదలగు ఇతర యోని వ్యాధులను హరించును. 
1. యుటిరిల్‌తో తీసుకొని ఆర్తవదోషము నివర్తించును. 


2. అభయాదివటి, లాక్షాదిగుగ్గులు, ఉళీరాసవమును అనుపానముగా 
వాడుచూ, పుష్యానుగ చూర్ణము పండ్ల రసముతోనిచ్చిన రక్తప్రదరము 

తి. రక్తార్శస్సు, రక్తాతిసారమునందు లాక్షాదిచూర్ణము, తిప్పసత్తు, ఉ 
శీరాసవలతో వాడుచూ లక్షణానుసార చికిత్స చేసిన రక్తదోషము నశించును. 

పథ్యము : లేత అరటికాయ, బెండకాయ, ఆకుకూరలు, అరటిపువ్వు, 
దానిమ్మపండు, ద్రాక్షపండ్లు, పంచదార, తేనె 

అపథ్యము : కోడిమాంసము, వంకాయ, మునగకాయ, ఎండుచేపలు, 
గురుత్వము చేయు పదార్థములు 

అనుపానము : తేనె, బియ్యపు కడుగు. 


మోతాదు : 1-3 గ్రా. రోజుకు రెండుసార్లు భోజనమునకు అరగంట 
ముందు లేదా వెనుక నివ్వవలెను. 

లభ్యము : 40 గ్రా. 

సృటికాది చూర్ణము 
దీనిని 1. తేనెతోగాని కేవలముగాని పండ్లకు రుద్దిన యెడల చిగుళ్లు 
వుబ్బుట, చీముకారుట, రక్తము స్రవించుట, దంతములపోటు, దంతములు 
కదలుట, మొదలగునవి నశించును. 2.పైన చల్లినచో 
దుర్మాంసములనుకోసి వ్రణములను మానును. 3.నేతితో కలిపి పూసిన 
యెడల నోటిపూత మానును. 4 తేనెతో కలిపి కొండ నాలుకకు పట్టించిన 
యెడల కొండనాలుక తగ్గిపోవును. దీనిని ప్రతిదినము పండ్ల పొడిగ ఉ 
పయోగింపవచ్చును. మోతాదు అవసరమైనంత. 
సితోపలాది చూర్ణం (భై.ర.) 

ద్రవ్యములు : పటికబెల్లము, తవాక్షీరి, పిప్పళ్లు, చిన్న యాలకులు, 

దాల్చిన చెక్క 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా తెర 

గుణము : శ్వాస, కాస, క్షయలను హరించును. రుచ్యము అరుచి, 
మందాగ్నిి పార్వ్వశూల, జ్వరము, రక్తపిత్తములను నశింపజేయును,కర, 
పాదదాహమును (మంట) శమింపజేయును. 

దీనిని వెడినీటితోగాని, రెట్టింపు పట్టిక బెల్లపు చూర్ణముతోగాని ఉ 
పయోగించిన యెడల పొడిదగ్గు, పొడి ఆయాసము, అజీర్ణము, అరుచి, 
కాళ్లుచేతులు మంటలు, అగ్నిమాంద్యము, శ్లేష్మ ప్రకోపము, నాలుక మొద్దుగ 
నుండుట, స్వర దోషములు, జలుబు మొదలగునవి నశించును. 

మోతాదు 1/12తు|॥ మొ ॥ తు॥ వరకు. 

అనుభూత ప్రయోగమలు : సమస్త దగ్గులయందు గుణకారి. 

1: ముత్యభస్మము, అతిమధురము, టంకణ భస్మములతో సితోపలాది 
చూర్ణ మును కలిపి తమలపాకు స్వరసముతో తీసుకొనిన శ్వాస, కాసల 
వేగము క్రమముగా తగ్గును. ఉసిరిక స్వరసముతో తీసుకొని క్షయ 
తగ్గుముఖం పట్టును. 

2 పార్వ శూలయందు పై విధముగానే వాడుచూ, వాత విధ్వంసినీ 
రసమిచ్చిన, శూల తగ్గును. 

3. కరపాద దాహమునందు చందనాది తైలము అభ్యంగనమునకు 
వాడుచూ శతావరీ చూర్ణము, అశ్వగంధ చూర్ణము,సితోపలాది చూర్ణములను 
కలిపి పాలతో తీసుకొనిన దాహము తగ్గును. 

పథ్యము : గోధుమలు, మద్యము, తేనె, ద్రాక్షపండ్లు, పొట్లకాయ, 
బీరకాయ, వెల్లుల్లి, ఉష్ణోదకము. 

అపథ్యము : గొట్టినెయ్యి, గొట్టిపాలు, చల్లని నీరు, దుంపకూరలు, 
ఆవాలు, నూనె పదార్ధములు, చల్లని గాలి, మంచు 

అనుపానము : 6 గ్రా. తేనె 12 గ్రా. నెయ్యి 


మోతాదు : 1-3 గ్రా. రోజుకు రెండుసార్లు భోజనమునకు అరగంట 
ముందు లేదా వెనుక ఇవ్వవలెను. 
లభ్యము : 50 గ్రా. 
సుదర్శన చూర్ణం (శా.సం.) 
ద్రవ్యములు : త్రిఫలములు, పసుపు, మానుపసుపు, పెద్ద ములక, 


© 


కచోరములు, త్రికటుకములు, మోడి, చాగమట్ట, తిప్పతీగ, దురదగొండి, 


386 ———— (హన నపా వైన్యీ నర్వన్వం 
కటుకరోహిణి, పర్పాట కము, తుంగముస్తలు, కలుక్రానుగ, కురువేరు, 
వేప; పుష్మరమూలము, యష్టిమధు, కొడిశపాల, ఓమము, కొడిశపాల 
విత్తులు, గుంటుభారంగి, మునగ విత్తులు, తువరి మన్ను వస, లవంగపట్ట, 
పద్మకము, వట్టివేరు, చందనము, అతివస, చిట్టాముట్టి, కోలపొన్న, 
ముయ్యాకుపొన్న వాయు విడంగములు, (గంథితగరము, చిత్రమూలము, 
దేవదారు, చవ్యము, చేదుపొట్ల ఆకులు, జీవకము, బుషభకము, 
లవంగము, తవాక్షీరి, తెల్లతామరపూలు, కాకోళి, లవంగపత్రి, జాపత్రి, 
తాళిసపత్రి, నేలవేము. 

గుణము: వాత, పిత్త, శ్లేష్మ జన్యరోగములు, సర్వజ్వరములు, వాతాది 
దోషము లచే ప్రత్యేకముగా జనించెడి జ్వరములు, ద్వంద్వ జ్వరములు, 
సన్నిపాత జ్వరము ఆగంతుకజ్వరము, థాతుగతజ్వరములు, 
విషమజ్వరములు, మానసిక జ్వరములు, శీత జ్వరములు, ఏకాహిక 
జవరములు, మేహము, తంద్ర, దప్పి, శ్వాసము, కాసము, పాండురోగము, 
హృద్రోగములు,కామిల; వెన్ను,వెన్నుపూస చివరి భాగము, నడుము, 
మోకాళ్లు, ప్రక్కలు, తొడలు వీనియందలి పొట్లు నశించును. 

దీనిని వేడినీటితోగాని తేనెతోగాని సేవించినయెడల సమస్తమగు 
జ్వరములు, చలిజ్వరము, తాపజ్వరము, అంతర్గత జ్వరము, సన్నిపాత 
జ్వరము, అజీర్ణ జ్వరము, దప్పిక, శ్లేష్మజ్వరము, అరుచి, రక్తదోషములు, 
చర్మవ్యాధులు, అగ్నిమాంద్యము, ఇవి వెంటనే నశించును. 

మోతాదు 1/12 తు ॥ మొ॥ 1/6 తు. వరకు 


అనుభూత ప్రయోగములు : 1. సన్నిపాత జ్వరమునందు 
జ్వరాంకుశరస, భేది జ్వరాంకుశములతో ఇచ్చుచూ, అమృతారిష్ట, ఉ 
శీరాసవలను అనుపానముగా వాడిన, జ్వరము తగ్గును. 

2. ఆగంతుక జ్వరమునందు లశునాదివటి, కాంచనార గుగ్గులతో 
దశమూలా రిష్ట అనుపానముగా వాడిన జ్వరము తగ్గును. 

3. రక్తవికారమునందు సరసతో వాడుచూ, గంధక రసాయనము 
దినమునకు రెండుసార్లు ఒక్కొక్కటి చొప్పున వాడిన రక్తము శుద్ధినొంది 
వ్యాధి తగ్గును. 

4. (క్రిమివ్యాధులు, చర్మవ్యాధులను కూడా హరించును. 

పథ్యము : ఉసిరిక, నిమ్మపండ్లు, పెరుగుతోటకూర, పొట్లకాయ, 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 389 
నీరుల్లిపాయ, ముల్లంగి తాటికలకండ, చక్కెర, తేలికగా జీర్ణమగు 
ఆహారము, కాచి చల్లార్చిన నీటిని ఉపయోగించవలెను. 

అపథ్యము : కొయ్యతోటకూర, గుమ్మడికాయ, కోడిమాంసము, 
మామిడికాయ. 

మోతాదు : 8 గ్రా. ఉదయము, సాయంత్రము భోజనమునకు ముందు 
కాచి చల్లార్చిన నీటితో సేవించవలెను. 

లభ్యము : 40 గ్రా. 

సారస్వత చూర్ణము 

దీనిని 1/12 మొ. 1/6 తు. వరకు తేనెతోగాని నేతితోగాని 
సేవించినయెడల మంచి స్వరమును, మనోధైర్యమును, బుద్ధికుశలతయు, 
కవనశక్తియు కలుగును. ఈ సారస్వతచూర్ణము బుద్ధికుశలతలేనట్టియు 
మనస్సు సరిగలేనట్టియు (ప్రజలయొక్క హితము కొరకు బ్రహ్మచే స్వయముగ 
చెప్పబడినది. 

స్థాలీచూర్ణము 

దీనిని 1. వేడినీటితో సేవించిన యెడల మలబంధము, శోఫ, 
ఆయాసము, అగ్నిమాంద్యము, అజీర్ణము, కడుపుబ్బరము, (పేగులరచుట, 
కడుపుపెరుగుట మొద లగునవి హరించును. 1/12 మొ. 1/6 తు. 
వరకు 

శతావర్యాది చూర్ణము (శా.సం) 

ద్రవ్యములు : పిల్లి పీచరగడ్డలు, పల్లేరువేళ్లు, దూలగొండివిత్తులు, 
నాగబల, అతిబల, నీరుగొబ్బి విత్తులు ఉత్తమ వాజీకర జెషథధము 

గుణము : ఉత్తమ వాజీకర బెషధము 

అనుభూత ప్రయోగములు : రస రక్తాది సప్తధాతువులకు పుష్టిని 
కలిగించును. పిత్తశామకము, స్తన్యమును వృద్ధిచేయును. 

1. పంచదార, చిక్కని గేదెపాలతో కలిపి వాడిన క్షిరవృద్ధి కల్గును. 

2. అశ్వగంధ చూర్ణము కలిపి, అధికమాత్రలో శర్మరను వాడిన 
మంచి వాజీ కరముగా పనిచేయును. 

8. మానసిక దౌర్భల్యమునందు బ్రాహ్మీవటితో వాడిన అధిక 
ప్రయోజనకారి కాగలదు. 


39౦ రహాన్య అనిపా వైష్య సర్వస్వం 

పథ్యము : ద్రాక్షపండ్లు, ఖర్జూరములు, నేరేడుపండ్లు, దానిమ్మపందడ్లు, 
పొట్లకాయ, బీరకాయ, పంచదార, తేనె 

అపథ్యము : అపథ్యము లేదు. 

మోతాదు : 3-6 గ్రా. పాలతో రోజుకు రెండుసార్లు ఇవ్వవలెను. 

లభ్యము : 40 గ్రా. 

తాళీసాది చూర్ణము 

ద్రవ్యములు : తాళిసపత్రి, మిరియములు, శొంఠి,పిప్పళ్ళు, తవాక్షీరి, 
లవంగపు పట్ట, వంగభస్మం, తామభస్మం, చక్కెర 

గుణము : అరుచి, అజీర్ణము, కాస, శ్వాస, జ్వరములు, వాంతులు, 
అతిసారము, శోషము, కడుపుబ్బరము, ప్లీహరోగము,సం[గ్రహణి, 
పాండురోగము నశించును. 

దీనిని వేడినీటితోగాని తేనెతోగాని సేవించినయెడల దగ్గు, ఆయాసము 
క్షయ, అరుచి, అజీర్ణము, శ్లేష్మప్రకోపము, గుండెవ్యాధులు, మలబంధము, 
కళ్ళిదగ్గులను త్వరలో తగ్గించుటకు ఎంతటీ శ్రేష్టమైనమందు వేరొకటిలేదు. 

మోతాదు 1/12 తు మొ. 1/6 తు. వరకు 

అనుభూత ప్రయోగములు : సమస్త దగ్గులయందు అత్యంత 
గుణకారి,కఫహరము, ప్రోతశ్ళోధనము. 

1. శ్వాసానందవటి, కనకాసవ అనుపానముగా వాడుచూ తాళీసాది 
చూర్ణము తేనెతో ఇచ్చిన శ్వాసకాసలు నివర్తించును. 

2. కడుపుబ్బరమునందు కాంకాయనవటి, అగ్నితుండివటిలను కలిపి 
వాడిన ప్రయోజనముండును. 


3. ప్లీహ రోగమునందు పంచామృత పర్పటితో వాడిన బలముగా 
పనిచేయును. 

పథ్యము : తేనె, బీరకాయ,పొట్లకాయ, వెల్లుల్లి, ఉష్ణోదకము, తేలికగా 
జీర్ణమగు ఆహారము కాచి చల్లార్చిన నీటిని ఉపయోగించవలెను. 

అపధథ్యము : వాతకర, శ్లేష్టకర అన్నపానములు, చేపలు, 
దుంపకూరలు, ఆవాలు, చల్లనిగాలి, మంచు. 

అనుపానము : జ్వరమునకు వేడినీరు, కానయందు-తేనె, 
ఆమ్లపిత్తమునందు - నీరు, క్షయదగ్గులకు - పేరిన నెయ్యి. 


తీహిస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా తైల 

మోతాదు : 1-8 గ్రా. బలము, రోగతీవ్రతనుబట్టి రోజుకు 2-3సార్లు 
భోజనానికి అరగంట ముందు తేనెతో 

లభ్యము : 50 గ్రా. 

త్రికటు చూర్ణము 

ద్రవ్యములు : శొంఠి, పిప్పళ్లు, మిరియాలు 

గుణము : అరుచి, అగ్నిమాంద్యము, ఆమదోషము, గళరోగములు, 
పీనసము, కుష్టములను హరించును. ఆమపాచనముచేసి జ్వరములను 


దీనిని 1. వేడినీటితో సేవించినయెడల అజీర్ణము, కడుపుబ్బరము, 
(ప్రేగులర చుట, అగ్నిమాంద్యము వాతవ్యాధులు,శూలలు, పులిత్రేనుపులు 
మొదలగునవి. 2. తేనెతో సేవించినచో జ్వరములు, శ్లేష్మము, జలుబు, 
ఆయాసము, మొదలగునవి వెంటనే నశించును. 

మోతాదు 1/12 మొ॥ 1/6 తు. వరకు 

అనుభూత ప్రయోగములు : 

1. అరుచి, అగ్నిమాంద్యములందు తేనెతో తీసు కొనిన జఠరదీప్తి 
కలిగి రుచి పుట్టును. 

2. పీనసమునందు సితోఫలాది చూర్ణము, ఇస్నోఫాల్‌లతో వాడిన 
బాగుగా పనిచేయును. 

8. ఆమదోషమును వలన కలిగే వ్యాధులైన ఆమవాతము మొదలగు 
వాని యందు మొదట ఆమపాచనము గావించవలెను. అటువంటి 
సందర్భములో తేనెతో నిచ్చిన ఆమపాచనమునొంది ఆమదోషము వలన 
కలిగే వ్యాధులు నివర్తించుటలో దోహదము చేయును. 

పథ్యము : సముద్రలవణము, వేడి అన్నము, అల్లము, బీరకాయ, 
పొట్లకాయ, లేత ముల్లంగి, తేలికగా జీర్ణమగు ఆహారము, కాచి చల్లార్చిన 
నీరు వీనిని సేవించవలెను. 

అపథ్యము : మునగకాయ, గురుపదార్ధములు, చేపలు, వంకాయ, 
దోసకాయ, దుంపకూరలు, వెన్న పెరుగు, మాంసము మొదలగునవి 
తాత్మాలికముగా నిషేధము. 

అనుపానము : తేనె లేక వేడినీరు. 


39 కన్య టపా వైష్య సక్వీస్వీం 
మోతాదు : 1-3 గ్రా. రోజుకు రెండుసార్లు సేవించవలెను. 


లభ్యము : 45 గ్రా. 
త్రిఫల చూర్ణము 

ద్రవ్యములు : కరక వలుపు, తానికాయవలుపు. 

గుణము : (ప్రమేహము, వాపు, విషమజ్వరము, శ్లేష్మ రోగము, 
పిత్తరోగము, కుష్టము, అగ్నిమాంద్యము నశించును. త్రిఫల చూర్ణమును 
నెయ్యి, తేనెలను కలిపిన రసాయనము అనబడును. ఇది సమస్త నేత్రరోగ 
హరము. 

అనుభూత ప్రయోగములు : అనులోమనము, త్రిదోషహరము, 
నేత్రము, శ్వాసకాసలను, మలబద్ధకమును హరించును. 

1.నేరేడు విత్తుల చూర్ణము, అశ్వగంథ చూర్ణము, నేలవేము 
చూర్ణములను కలిపి త్రిఫల చూర్ణముతో ఇచ్చిన క్రమేపీ ప్రమేహము తగ్గును. 

2. విషమజ్వరమునందు త్రిఫల కషాయమును భేదీ జ్వరాంకుశముతో 
ఇచ్చిన జ్వరము శాంతించును. 

8. శ్లేష్మ రోగములందు త్రికటు చూర్ణముతో ఇచ్చిన శ్రేషహరము 
కాగలదు. 

4. పిత్తరోగములందు యష్టిమధు, దానిమ్మబెరడు, కొడిశపాల 
చెక్కలతో ఇచ్చిన పిత్తవికారము నశించును. 


5. నేత్రములకు బలము కలుగుటకు తేనె, నెయ్యి కలిపి రాత్రి 
పుచ్చుకొనవలెను. 


6. కండ్లకలకయందు త్రిఫలకషాయమును బాగుగా వడియబోసి 
నేత్రధార చేసినచో శీఘ్రముగా శమించును. 


పథ్యము : వేడినీరు, అరటిపువ్వు, అత్తికాయలు, తేనె, తాంబూలము, 
వేయిం చిన బియ్యము, విసిరిన నూకలజావ, గోధుమనూకజావ, తేలికగా 
జీర్ణమగు ఆహారము, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉపయోగించవలెను. 


అపథ్యము : చేపలు, మాంసము, అజీర్ణకర పదార్థములు, విరుద్ధాహార 
సేవనము. 

అనుపానము : మలబద్దకమునందు వేడినీరు దగ్గునందు- తేనె 

మోతాదు : 1-3 గ్రా. రోజుకు రెండు లేదా మూడుసార్లు గానీ, లేదా 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 3903 
రాత్రి పరుండబోవునపుడు ఒక్కసారి సేవించవలెను. 

లభ్యము : 50గ్రా. 

త్రిఫలా చూర్ణము 

దీనిని వేడినీటితోగాని పంచదారతో గాని వెన్నతోగాని సేవించినయెడల 
నోటి పూత, శుక్షనష్టము, దగ్గు, మలబంధము, శ్వేతరక్త ప్రదరములు, 
నేత్రవ్యాధులు, భగందరము, రక్తస్రావము,రక్తార్శస్సు, బంకవిరేచనములు, 
ఇరువది (ప్రమేహములు, (వ్రణములు, మొదలగు అనేక వ్యాధులు నశించును. 
ఇది సుఖవిరేచనమును చేయును. మోతాదు 1/12 తు॥ మొ॥ 1/6 వరకు. 

త్రిజాత చూర్ణము 

దీనిని 1.తేనెతో సేవించిన యెడల నోటిపూత, గుండెలలోమంట, 
ఉడుకు, తాపజ్వరములు 2. వెన్నతో సేవించిన యెడల మేహ వ్యాధులు, 
శుక్షనష్టము, శుక్లము పలచనగా నుండుట, నీరసము, (ప్రదరవ్యాధులు, 
ఉడుకుజ్వరములు మొదలగు నవి వెంటనే హరించును. మోతాదు 1/12 
మొ 1/6 వరకు. 

త్రివృత్‌ (తెగడ) చూర్ణము 

దీనిని రెట్టింపు పంచదారకలిపి వేడినీటితో పుచ్చుకొనిన యెడల 
మలబంధము, కడుపుబ్బరము, కడుపునొప్పి, శూల, అజీర్ణము, నోటిపూత, 
యకృద్వ్యాధులు, ప్లీహ వ్యాధులు, గుల్మములు, ఉదరవ్యాధులు, 
మూలవ్యాధి, నంజు మొదలగు మలబంధ ప్రధానమగు వ్యాధులయంద 

“మోఘముగా పనిచేయును. వాంతి, వికారము, నీరసము విరేచనములు 

హెచ్చుతగ్గులగుట మొదలగు దుర్లక్షణముల నేమియు కలిగింపక బహు 
చక్కగ విరేచనములను చేయును. విరేచనకారులలో బహు శ్రేష్టమైనదని 
శాస్త్రము నందు చెప్పబడిన మాట మిక్కిలి తథ్యమైనది. మలబంధ 
ప్రధానమగు వ్యాధులలో ఆయామందులతో దీనిని అనుపాన చూర్ణముగ 
చేర్చవచ్చును. మోతాదు 1/8 తు॥ మొ॥ 1/5 తు. వరకు అరతులమునకు 
వచ్చిన యెడల 5-6 విరేచనములను చేయును. 


390 రహన్య అపాన్‌ వైస్య నర్వన్వం 


మహారాస్తాది క్వాథ చూర్ణము (స.యో) 

ద్రవ్యములు : సన్నదుంప రాస్నము, దురదగొండి వేళ్లు, చిట్టాముట్టి 
వేళ్లు, ఆముదపువేళ్లు, దేవదారు, కచ్చూరములు, వస, అడ్డసరము, శొంఠి, 
కరక్నాయ బెరడు, చవ్యము, తుంగముస్తలు, తెల్లగలిజేరు, తిప్పతీగ, 
వృద్ధదారు, బద్దసోపు, పల్లేరు, పెన్నేరుగడ్డ, అతివస, - రేటకాతు శతావరి, 
పిప్పళ్లు, నల్లముళ్ళ గోరింట వేళ్లు, ధనియాలు, ములక, వాకుడు. 

గుణము : సర్వాంగ కంపము, కుబ్బత, పక్షాఘాతము, అప 
బాహుకము, గృధ్రసీ, ఆమవాతము, శ్లీపదము, అపతానకము, ఆంత్రవృద్ధి, 
ఆధ్మానము, జంఘాగత వాతము, జానుగత వాతము, ఆర్థిత వాతము, 
శుక్రరోగము, మేడ్రరోగము, వంధ్యా రోగములు మరియు యోని రోగములు 
నశించును. 

అనుభూత ప్రయోగములు : 1. శోధ యందు ఆరోగ్య వర్ధనీ వటి, 
పర్పటిలతో ఉపయోగించిన, శోథహరము కాగలదు. 

2. సర్వాంగ శోధయందు తిప్ప సత్తు, త్రివంగ భస్మము, కర్పూర 
శిలాజిత్‌లతో కలిపి ఇచ్చిన, శోథ పూర్తిగా నశించును. 

3. ఏవిధమైన వాత రోగములందైనను అలిశట్‌ కాప్వ్యూల్‌తో పాటుగా 
ఇచ్చుచూ, మహావాత విధ్వంసిని, లహసాన్‌ ఇంజక్షన్‌లను ఇచ్చుచున్న, 
సర్వ వాతహరము కాగలదు. 

పథ్యము : పాతబియ్యము, గోధుమరొట్టె, గోధుమజావ, 
మేకమాంసము, కంది పప్పు, కందికట్టు, వెల్లుల్లి, మునగ ఆకు కూర, 
కొయ్యతోటకూర; అంగమర్దనము. 

అపథ్యము : కొత్తబియ్యము, పెసలు, మినుములు, శనగలు, బచ్చలి, 
చుక్క కూర, పెరుగు, మీగడ, పిండివంటలు, నూనె, కోడిమాంసము, 
చేపలు; చన్నీటి స్నానము, చింత, జాగరణ, మలమత్రము వేగ నిరోధము. 

మోతాదు : 30 మి.లీ. కషాయమును రోజుకు రెండు మూడుసార్లు 
భోజనము నకు ముందు ఇవ్వవలెను. 

లభ్యము : 250 గ్రా. 500 గా. 

క్వాథమును తయారు చేయు విధానము : క్వాథ చూర్ణమునకు 16 


రీహన్య అనుపాన వైన్యీ సర్వస్వం లా తె95్‌ 
రెట్లు నీటిని చేర్చి, 8వ వంతు మిగులు వరకు కాచి, వడియగట్టి 
సేవించవలెను. క్వాథమును 24 గం॥కు మించి నిలువ ఉంచరాదు. 
రాస్నాదిక్వాథ చూర్ణము (స. యో) 

ద్రవ్యములు : సన్నరాస్నము, ఆముదపువేళ్లు, బలావేళ్లు, నల్లముళ్ల 
గోరింట వేళ్లు, శతావరి, దూలగొండివేళ్లు, అడ్డసరపువేళ్లు, తిప్పతీగ, 
దేవదారు, అతివస, తుంగముస్తలు, నీటి గొబ్బి, కచ్చూరములు, శొంఠి. 

గుణము : శూలతో కూడిన వాతము, పిక్కలు, తొడలు, నడుము, 
వీపు, ప్రక్కలు, దవడలయందలి వాపులు మరియు వాతరక్తము శమించును. 

అనుభూత ప్రయోగములు : చచ్చువాతము, ఆమవాతములందు 
గుణకారి. 

1.రోజూ కనీసము 3-4 సార్లు కషాయమునకు మహాయోజరాజ 
గుగ్గులు అనుపానముగా లోనికి వాడుచూ, వాపుగల ప్రదేశమునందు ఈ 
కషాయముతో పరిషేకము చేసిన, ఆమవాతమునందలి శోథతగ్గి, వాతము 
శమించును. 

2. అతిమూత్రమునందు త్రివంగ భస్మమునకు అనుపానముగా 
ఇవ్వవచ్చును. 

8. అశ్మరీనందు చందనాదివటి, గోక్షురాది వటిలకు అనుపానముగా 
వాడిన, రాళ్లు పడిపోవును. 

పథ్యము : పాతబియ్యము, గోధుమరొట్టె, గోధుమజావ, మేక 
మాంసము, కంది పప్పు, కందికట్టు, వెల్లుల్లి, మునగాకు కూర, కొయ్య 
తోటకూర, అంగమర్దనము. 

అపథ్యము : కొత్తబియ్యము, పెసలు, మినుములు, శనగలు, బచ్చలి, 
చుక్కకూర, పెరుగు, మీగడ, జాగరణ, మలమూత్ర వేగ నిరోధము. 

మోతాదు : 30 మి.లీ. కషాయమును భోజనమునకు ముందు 
ఇవ్వవలెను. 

లభ్యము : 250 గ్రా. 500 గా. 

క్వాథమును తయారు చేయు విధానము : క్వాథ చూర్ణమునకు 16 
రెట్లు నీటిని చేర్చి, 86వ వంతు మిగులువరకు కాచి, వడియబోసి 
సేవించవలెను. క్వాథమును 24 గంటలకు మించి నిలువ ఉంచరాదు. 


39 కస్య తపప వ్య స్వరం 
అమృత చూర్ణము 


25 (గ్రా. అమృత, శతాహ్వా, ఆమ్లకి, గోక్షూరం మొ॥ 
5-10 గ్రా. నీటితో రోజుకు 2సార్లు ప్రమేహము నందు ఉపయోగకారి. 
అష్ట చూర్ణము (అ.హృ) 

25 (గా. త్రికటు, అజమోదం, సైంధవలవణం, తెల్లజీలక(ర్ర, 
నల్లజీలకర్ర, ఇంగువ. 

3 నుండి 5గ్రా. మొదటిముద్దలో నెయ్యి చేర్చిగాని లేక మజ్జిగతోగాని 
ఇవ్వవలెను. 

అగ్నిమాంద్యము, అజీర్ణము, ఆధ్మానము, గుల్మము హరించి 
అగ్నిదీప్తిని కలుగ చేయును. 

నాళికా చూర్ణము 

10 (గా. ఉసిరిక, యవాని, లవంగాలు, నెమలిఫించం కాడలు, 
జాపత్రి మొ. 

నశ్యకర్మకు - శిరఃశూల, పీనసం, దుర్గంధం, సూర్యావర్తంలను 
నివారించును. 

దశనకాంతి చూర్ణము 

25 (గా. ఇరుగుడుచెక్క యష్టిమధు, దార్వి, ఖదిరసారం, గైరికం, 
లవంగ, ఏల, త్వక్‌ 

3 నుండి ర్‌ గ్రా. దంతధావన చూర్ణము ఫ్‌ నోటిదుర్వాసన, దంతములు, 
చిగుళ్ళ బాధను, నోటిపూతలను తగ్గించును. 

గుగ్గులు పంచఫల చూర్ణము (అ.హృ,) 

25 గ్రా. గుగ్గులు, త్రిఫల, మాగధిక 

3-5 గ్రా. లోపలికి తేనెతో లేక వేడినీళ్ళతో - చర్మరోగములు, 
భగంధరము, గుల్మమునందు శ్రేష్టము. 

హింగువచాది చూర్ణము (అ.హృ) 
25 గ్రా. హింగు, వచ, దాడిమ, చిరుబొద్ది, ధనియాలు. 
3 నుండి 5 గ్రా. మజ్జిగ లేక వేడినీళ్ళతో త్రాగవలెను. గుల్మం, నీళ్ళ 


విరేచన ములు, శ్వాసకాసం, రక్తహీనత ఆకలి మందగించుట యందు 
బాగుగా పనిచేయును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————( 39 
హుతభుగాది చూర్ణము (అ.హ్బ 


25 (గ్రా. చిత్రకం, అజమోదం, సైంధవలవణం 
3 నుండి 5 గ్రా. మజ్జిగ లేక వేడినీళ్ళతో త్రాగవలెను. 
మొలలు, ఆకలి మందగించుట, రక్తహీనత యందు ఉపయుక్తము. 
జఠామయాది చూర్ణము (స.యో) 
25(గా. జఠామాంసి, చందనం, కుందురుష్మం 
పైపూతకి - శరీరముపై నొప్పులు, వాపులు, మంటలుగా 
ఉండుటయందు, ఆమవాతమునందు పైపూతగా రాయవలయును. 
కచోరాది చూర్ణము 
25(గ్రా. కచ్చోరాలు, అతిమధురం, ఉసిరిక, బలా 
'పైపూతకి - తలనొప్పి, మంటలు, తలతిరుగుట, కంటి వ్యాధులందు 
పై పూతగా రాయవలయును. 
కర్పూరాది చూర్ణం (స.యో) 
25గా. కర్పూరం, లవంగం, దాల్చినచెక్క అనాసిపువ్వు జాజికాయ, 
జాపత్రి, నాగకేసరం. 
లోపలికి ౩-4 గ్రా. తేనెతో- శ్వాసకాసలు, హిక్కా పీనసము, 
తమకశ్వాసము, హృద్రోగము వీనిని శమింపచేయును. 
కొట్టంచుక్కాది చూర్ణము (స.యో) 
25(గా. చంగల్వకోష్టం, శొంఠి, మునగ, వస, వెల్లుల్లి, దేవదారు. 
పైపూతకి - ఆమవాతము, కీళ్ళవాతములలో వచ్చు వాపులకు, పైన 
లేపనము చేసిన శమించును. 
నవాయస చూర్ణము (అ.యో) 
25 (గా. చిత్రకము, త్రిఫల, త్రికటు, వేల్ల 
లోపలికి ౩-4 గ్రా. తేనె/వేడినీళ్ళతో - ఆమవాతహరము 
పంచకోల చూర్ణము (అ.హృ) 
2ర్‌గా. పిప్పళ్లు, పిప్పలి మూలం, చవ్యం 
లోపలికి - అజీర్ణము, ఆకలి మందగించుట యందు శ్రేష్టము. 


9 కన్య అపాన వైష్య సక్వీస్వం 
త్త wa 
బుతకచూర్ణము (అ.హ్హృ) 


25 (గా. దార్వీత్వక్‌, సైంధవలవణము, మనఃశిల 
నోటిలోపలికి పూతకు - నోటిలో, గొంతులోని పుండ్లకు లేపనముగా 
పూయుటకు 
పుష్యానుగ చూర్ణం (అ.హృ) 
25 గ్రా. చిరుబొద్ది, నేరేడు గింజలు, మామిడి టెంకలు, గైరికం, 
మారేడుగుజ్జు, మాచికాయ. 
8 నుండి 5 గ్రా. లోపలికి తేనెతో - విరేచనములు, అర్మస్సు, 
రక్తార్మస్సు, స్త్రీల దోషములు, శ్వేత, రక్తప్రదములు శమించును. 
రజన్యాది చూర్ణము (అ.హ్హృ) 
25 (గా. రజని, దారుహరిద్ర, దేవదారు 
8 నుండి 5 (గ్రాలు. లోపలికి తేనెతో - జ్వరము, విరేచనాలు, 
ఆయాసం, కామెర్లు, రక్తహీనత, చిన్నపిల్లల వ్యాధులందు ఉత్తమము. 
రాస్నాది చూర్ణము (స.యో) 
25 (గా. పసుపు, కటుకరోహిణి, రాస్తా మిరియాలు, వట్టివేళ్లు, 
గైరికం, అతిమధురం. 
పైపూతకు - జలుబు, తలభారము, తలనొప్పియందు చనుపాలతో 
గలిపి వేడినీళ్ళతో గాని నుదురుపైన పట్టీవేసిన శమించును. 
షడ్డర్ణ చూర్ణం (ద. సం.) 
25 (గ్రా. దార్వి, కళింగ, చిరుబొద్ది, అగ్ని 
లోపలికి 3-5 గ్రా మజ్జిగతో - ఉదరము, మొలలు, కామెర్లకు 
వైశ్వానర చూర్ణము (అ.హృ) 
25 (గా. చిత్రకము, అతివిష, హింగు 
లోపలికి 8-5 గ్రా.లు తేనెతో - గుల్మం, మొలలు, మలబద్ధకము, 
అజీర్ణం, కడుపు ఉబ్బరములందు ఉపయోగము. 
త్రిఫలాది చూర్ణము (అ.హ్హృ) 
25గా. కరక్కాయ, తానికాయ, ఉసిరిక, అతిమధురం 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్య లాలా 399 

కి నుండి 5 (గా.లు. లోవలికి తేనెతో, వేడినీళ్ళతో - 
కంటిజబ్బులయందు తేనెతో, మలబంధనమునందు వేడినీళ్ళతో 
తీసుకొనవలెను. 


యవన్యాది చూర్ణము (స.యో) 
25|గా. యవాని, దాడిమ, తింట్రిణిక, రేగుగింజలు 


లోపలికి 3-5 గ్రా.లు తేనెతో - దగ్గు, ఆకలిలేకపోవుట, మొలలు, 
మలబద్ధ కము కడుపు, గుండెలోపల నొప్పులకు గుణకారి. 


గోక్షురాది గుగ్గులు (సి.యో.సం.) 

ద్రవ్యములు : త్రికటుకములు, త్రిఫలములు, నాగముస్తలు, పల్లేరు, 
శుద్ధ గుగ్గులు. 

గుణము : ప్రమేహము, మూత్రకృచ్చము మరియు మూత్రాఘాతము 
లందు అత్యంత గుణకారి (సిద్దయోగసంగ్రహ) (ప్రమేహ, మూత్రకృచ్చ, 
మూత్రాఘాత, ప్రదర, వాతరోగము, వాతరక్తము, శుక్రదోషము, అశ్యరి 
రోగములను నశింపజేయును. 

వీనిని 1. కొండపిండికషాయముతో గాని నీటితోగాని యుపయోగించిన 
యొడల మూత్రకృవ్చము, శుక్షనష్టము, సెగవ్యాధులు, లింగమందలి 
(వ్రణము, మొదలగునవి నశించును. మోతాదు 1 మొ॥ 2 మా॥ వరకు 

అనుభూత ప్రయోగములు : 

1. మూత్రకృచ్చము మూత్రాఘాతములందు రాస్నాది చూర్ణము, 
గోక్షురాది చూర్ణము, సుదర్శన చూర్ణములను కలిపి తేనెతో తీసుకుంటూ, 
భోజనానంతరము చందనాదివటితో ఇచ్చుచూ, పునర్నవారిష్ట అనుపాన 
ముగా ఇచ్చిన మూత్రము సాఫీగా పోవును. 

2. అతిమూ(తము, (పమేవహాములందు అ(భ్రక భస్మము, 
(త్రివంగభన్మములను తేనెతో తీసుకొనుచూ, భోజనానంతరము 
తారకేశ్వరరసతో ఆమలకీస్వరసమును అనుపానముగా ఇచ్చిన ఎక్కువసార్లు 
మూత్రమునకు వెడలుట తగ్గును. 

3. అశ్మరినందు చంద్రప్రభావటి, మహాయోగరాజు గుగ్గులతో ఇచ్చుచూ, 
పునర్నవారిష్ట, చందనాదిసనములను అనుపానముగా ఇచ్చిన, మూత్రము 


400 రహిన్య అఖపాశ వైస్య నర్వన్వం 
యొక్క రాళ్లు నశించును. 


పథ్యము : గోధుమలు, యవలు, ఉలవలు, పెసలు, మజ్జిగ, కల్లు, 
అల్లము, చక్కెర, పల్లేరుకూర, ఖర్జూరము, టెంకాయ, తాటిముంజెలు. 

అపథ్యము : నూనె పిండివంటలు, చేపలు, ఇంగువ, నువ్వులు, 
ఆవాలు, వెల్లుల్లి. 

అనుపానము : పల్లేరు క్వాథము లేదా ఇతర ప్రమేహర క్వాథము. 

మోతాదు : 1-2 మాత్రలు ఉదయము సాయంత్రము ఖాళీ కడుపున 
సేవించ వలెను. 

లభ్యము : 26 మాత్రలు. 

కాంచనార గుగ్గులు (సి.యో.సం.) 

ద్రవ్యములు : దేవకాంచనపు పట్ట,త్రిఫలములు, త్రికటుకములు, 
ఉలిమిడి పట్ట, యాలకులు, దాల్చినచెక్క ఆకుపత్రి, శుద్ధగుగ్గులు. 

గుణము : గందమాల, గళగంద, అపచి, అర్భుదము, (గ్రంధులు, 
'వ్రణములు, గుల్మములు, కుష్టములు, భగందరములను నశింపజేయును. 

శాస్త్రీయ ప్రయోగములు : 1 విశేష లాభమునకు 15 మి.గ్రా. 
స్వర్ణభస్మము, 625 మి.గ్రా. ప్రవాళ పంచామృత రసము యివ్వవలెను. 

2. శుద్ధగుగ్గులు, గంధకము, రసాంజనములను సమభాగములు 
తీసుకుని జలముతో మర్దించి గందమాలకు లేపనము చేయుచూ కాంచనార 
గుగ్గులు వాడవలెను. 


8. అర్మ|ోశోధయందు కందమూల రసాయనమిచ్చుచూ, కాంచనార 
గుగ్గులు పగలు ఒకటి, రాత్రి ఒకటి చొప్పున ఇచ్చిన, శోధనశించి, అర్భస్సు 
తగ్గుటకు దోహద కారి కాగలదు. 

పథ్యము | తెల్లగలిజేరు కూర, మునగ, ఉలవలు, తేనె, అల్లము. 

అపథ్యము : పాలు, పెరుగు, తాంబూలము, కొత్తబియ్యము, చలి 
అన్నము, శీతలము, ఉప్పు ఇవి గల రసములు శీతోదక స్నానము, 
అతిసంచారము, శ్రమ. 

అనుపానము : దేవకాంచనపుపట్ట క్వాథము, ఉలిమిడి పట్ట క్వాథము, 
చండ్రపట్ట క్వాథము, కరకవలుపు క్వాథము 

మోతాదు : 1-2 మాత్రలు ఉదయము, సాయంత్రము ఖాళీకడుపున 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర —————(40 
సేవించ వలెను. 

లభ్యము : 24 మాత్రలు. 

కైళోర గుగ్గులు (ఖై.ర.) 

ద్రవ్యములు : శుద్ధ గుగ్గులు,ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, 
తిప్పతీగ, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, వాయువిడంగములు, తెగడ 
వేళ్లు, నేపాలవేళ్లు, ఆవునెయ్యి. 

గుణము : వాతరక్తము, వ్రణము, కాస, కుష్టము, గుల్మము, శోధ, 
ఉదర రోగము, పాండువు, 20 రకముల ప్రమేహములు, మందాన్ని 
విబంధము, (ప్రమేహ పిటికలు మొదలగు సర్వరోగములను నశింపచేయును. 
వృద్దాప్యమును దూరము చేయును. 

వీనిని 1. నుగందిపాల కషాయముతోగాని నీటితోగాని 
యుపయోగించిన యెడల వాతరక్తము, వాతశోణితము, వాత వ్యాధులు, 
జీర్ణించిన సవాయి వ్యాధులు, సెగ వ్యాధులు, కుష్టములు, భగందరము, 
అర్మస్సు, మేహపిటికలు వ్రణములు మొదలగునవి వెంటనే నశించును. 

అనుభూత ప్రయోగములు : రక్తదోషము వలన చర్మముపై వచ్చు 
మచ్చలు, వ్రణములు, చర్మరోగములు, నేత్రవ్యాధులయందు మరియు 
భగందరమునందు గుణకారి. 

1 పాండువునందు లోహభస్మము, పునర్నవాది మండూరము, 
(క్రిమిముద్గర రసలతో కైశోరగుగ్గులు వాడిన (క్రిములు పడిపోయి, 
రక్తవృద్ధినొంది, మేదోవృద్ధి తగ్గి, పాండురోగము నశించును. 

2. ప్రమేహ పిటకలందు త్రిఫల గుగ్గులు, లశునాదివటి, కైశోరగుగ్గులు 
కలిపి వాడుచూ, లక్షణానుసారముగా చికిత్స చేసిన త్వరగా ఫలితము 
కనబదును. 

8. వృద్ధాప్యమునందు కలిగే శరీరపీడ, విబంధములందు అశ్వగంధ 
చూర్ణము, త్రిఫల చూర్ణములతో వాడిన బాధ తగ్గును. 

పథ్యము : నెయ్యి, చక్కెర, పుల్లదబ్బ, ఉసిరిక, వెలగపండు, 
నేరేడుపండు, ఆకు కూరలు, చేదు పదార్థములు, వ్యాయాములు, 
అభ్యంగనము. 

అపథ్యము : నువ్వులనూనె, మునగకాయ, ఇంగువ, మేకపాలు, 


402. రా రహస్య అపాన వైస్య సర్వస్వం 
కంద; ఆకలిని ఆపుట. 


అనుపానము : దాల్చిన చెక్కచే సుగంధితమైన నీరు లేదా పాలు. 

మోతాదు : 1-4 మాత్రలు రోజుకు రెండుసార్లు ఖాళీ కడుపుతో 
సేవించవలెను. 

లభ్యము : మాత్రలు 

లాక్షాది గుగ్గులు (భై.ర.) 

ద్రవ్యములు : లాక్షా చూర్ణము, నల్లేరు, అర్జునపట్ట, అశ్వగంధ, 
నాగబల, శుద్ద గుగ్గులు 

గుణము : విరిగిన స్థాన భ్రంశము చెందిన ఎముకలు పూర్వస్థితికి 
వచ్చుటకు, ఎముకలకు దృఢత్వము నిచ్చుటకు దోహదము చేయును. 

అనుభూత ప్రయోగములు : 1. స్థాన భ్రంశము నొందిన ఎముకలను 
స్వస్థాన మునకు తెచ్చిన తరువాత కాంచనార గుగ్గులతో వాడిన వాపు 
నొప్పి శమించును. 

2. ఎముకలకు దృఢ త్వము తెచ్చుటకు ముత్యభన్మము, 
కుక్కుటాండత్వక్‌ భస్మము, త్రిఫల చూర్ణములను తేనెతో తీసుకొనుచూ, 
భోజనానంతరము లాక్షాది గుగ్గులు వాడిన బలహీనముగానున్న ఎముకలు 
దృఢత్వము నొందును. 

3. విరిగిన ఎముకలను స్వస్థానమునకు చేర్చిన తరువాత రోపణమునకై 
కాంచ నార గుగ్గులతో వాడిన పూయము తగ్గి, వాపు తగ్గి త్వరితముగా 
ఎముకలు అతుకును. 

పథ్యము : కందులు, పెసలు, పొట్లకాయ, పొట్టికాకర, లేత 
గలిజేరుకూర, చిర్రికూర, ఆవు మజ్జిగ 

అపథ్యము : చలి అన్నము, కొత్తబియ్యపు అన్నము, కారము, 
శనగపప్పు. 

అనుపానము : గోరువెచ్చని పాలు లేదా నీరు 

మోతాదు : 1-4 మాత్రలు రోజుకు 4 సార్లు ఖాళీకడుపున 
సేవించవలెను. 


లభ్యము : మాత్రలు 


రీహిస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 4603 
మహాయోగరాజ గుగ్గులు (భై.ర.) 

(ద్రవ్యములు : త్రిఫలములు, త్రికటుకములు, చిరుబొద్ది, పెద్ద సదాప 
విత్తులు, మానుపసుపు, వాము, వస, ఇంగువ, బోడతరము, గజ 
పిప్పళ్లు, నల్లజీలకర్ర, కచ్చూర ములు, ధనియాలు, బిడాలవణము, 
సౌవర్చలవణము, సైంధవలవణం, మోడి, దాల్చిన చెక్క యాలకులు, 
ఆకుపత్రి, నాగకేసరములు, మరువము, దవనము, లోహభస్మము, 
సర్జరసము, పల్లేరు, రాసా అతివస, శొంఠి, యవక్షారము, ఆమ్షవేతసం, 
చిత్రమూలం, పుష్మరమూలము,చవ్యము, వృక్షాముము, దానిమ్మ బెరడు, 
ఆముదపు వేరు, అశ్వగంధ, తెగడవేరు, నేపాళవేరు, రేగుపట్ట, దేవదారు, 
పసుపు, కటుకరోహిణి, చాగవేళ్లు,కలుక్రానుగ, చిన్న దూలగొండి 
వాయువిడంగములు, వంగభస్మము, వాము, అడ్డసరమువేరు, అ(భక 
భస్మం, శుద్ధ గుగ్గులు. 

గుణము : ఆమవాతముచే భగ్నములైన కటిభగ్న ఏకాంగశోష, 
కుష్టము, క్షత కుష్టము, వాతజపాద విసృతి,గృధ్రసీ, సంధివాతము, 
క్రోష్టుశీర్షము, సర్వాంగవాతము, 80రకములు వాతములు, 40 రకముల 
పైత్యరోగములు, 20 రకముల శ్రేష్మరోగము లను నశింపజేయును. సర్వవిధ 
వాతహర బెషధము. 

అనుభూత (ప్రయోగములు : ఆమవాతము, సంధివాతము 
(కీళ్లనొప్పులు), వాత రక్తము, భగంధరము, అరుచి, శ్వాస,కాస,ధాతుక్షీణత, 
బహుమూ([తము, (ప్రమే వాము, అర్భ్శన్ను, శిరోరోగములందు 
గుణమిచ్చుటలో ప్రసిద్ధ బెషధము, మలబద్దము, ప్రీల ప్రసవరోగములందు 
ఉత్తమముగా పనిచేయును. వాతవాహినులందు సంచితమైన విషమును 
నిర్మూలించుటలో యోగరాజగుగ్గులు అత్యంత ప్రభావ శాలి. వృద్ధులకు 
అత్యంత హితకరము ఉదరవాతమునందు గుణకారి. వాతహర గుణము 
కలిగియుండి వాతవాహనాడులకు బలము నిచ్చును. (స్త్రీల గర్భాశయముపై 
గుగ్గులు పనిచేయుటచే బుతు దోషములను సరిచేయును. 80 రకముల 
వాత వ్యాధులకు ప్రసిద్ధ బెషధము. ఉదరశూల, రక్తదోషము, వాత, పిత్త, 
శ్లేష్మ వికారములు, గుల్మము, అపస్మారము, పాండురోగములందు 
అత్యంత గుణకారి. 

1. గృధ్రసీ వాతమునందు లశునాదివటి, మహావాత రాక్షసములతో 
ఇచ్చుచూ అశ్వగంధారిష్ట, దశమూలారిష్ట అనుపానములుగా ఇవ్వవలెను. 


404. లా లీపొస్య అనుపాన వైస్య సర్వీస్యం 
అభ్యంగనమునకు క్షీరబలాతైలము వాడుచూ లహసాన్‌ ఇంజక్షన్‌ 10 
రోజులు క్రమము తప్పకవాడిన పీడ నశించును. 


2.ఆమవాతమునందు ఏరండతైలము అభ్యంగనముగా వాడుచూ 
సింహనాద గుగ్గులు, చేదుకట్టు మాత్రలతో భోజనానంతరమిచ్చుచూ, అగస్త్య 
హరీతకీ లేహ్యము ఇచ్చిన వృశ్చికదంశను పోలిన పీడ శమించును. 

3. ఏరకమైన శోధలయందైనను మహాయోగరాజ గుగ్గులు 
దశమూలారిష్టతో ఇచ్చుచూ, లక్షణానుసారము చికిత్స చేసిన పూర్తిగా నివృత్తి 
అగును. 

పథ్యము : పొట్టికాకర, ముదురుగుమ్మడికాయ, పొట్లకాయ, బీరకాయ, 
లేత మునగకాయ, ఉసిరికవరుగు, ఆముదము. 

అపథ్యము : గొల్టెపాలు, ఉలవలు, పెరుగు, చేపలు, నూనె, అజీర్ణము 
చేయు పదార్ధములు, కొవ్వుపదార్థములు; అతిగా ఆందోళనపడుట, చింత, 
మొదలగునవి నివారించవలెను. 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు ఖాళీ కడుపున 
సేవించవలెను. 

లభ్యము : మాత్రలు 

మహా యోగరాజగుగ్లులు (ఖై.ర.) 

వీనిని వేడినీటితో ఉపయోగించిన యెడల యోగరాజగుగ్గులు యొక్క 
గుణము లనే కలిగియుండును. ఇందు అధికమగు భస్మములు చేరియున్నవి. 
మిక్కిలి చక్కగ పని చేయును. మరియు మ్రానిపసుపు కషాయముతో 
మేహములను, గోమూత్రముతో పాండువును, తేనెతో మేదోవృద్ధిని, వేపచెక్క 
కషాయముతో కుష్టమును, తిప్పతీగ కషాయముతో వాతరక్తమును, పిప్పళ్ల 
కషాయముతో నంజును, శూలను పొదిరివేళ్లు కషాయముతో 
ఎలుకవిషమును, త్రిఫలా కషాయముతో దారుణమైన నేత్రవ్యాధులను 
హరింపజేయును. స్రీలయొక్క ఆర్తనదోషములను గర్భాశయ దోషములను 
హరిం చును. మోతాదు 1-2 మాత్రలు. 

రాస్నాది గుగ్గులు (యో.ర.) 
ద్రవ్యములు : శుద్ధ గుగ్గులు, రాస్తా 
గుణము : గృద్రసీవాత హరము 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర లాలా తీ059 
అనుభూత (ప్రయోగములు : ఆమవాతము, సంధివాతము 
(కీళ్ళనొప్పులు), శిరో వ్యాధులు, నాడీవ్రణములందు గుణకారి. 

1. గృధ్రవాతమునందు బృహత్‌వాత చింతామణితో ఇచ్చిన ఉ 
పయోగకరము. 

2. బవహుమూ(తమునందు శతావరీ చూర్ణము, 
అశ్వగంధలేహ్యములతో ఇచ్చిన ఉపయోగకరము. 

3. దాహమునందు ఉశీరాసవము, అమృతారిష్టల అనుపానముతో 
వాడుచూ, తిప్పసత్తు 2 గ్రా. చొప్పున 8 సార్లు రోజునందు సేవించిన 
దాహము తగ్గును. 

పథ్యము : గోధుమలు, యవలు, ఉలవలు, పెసలు, మజ్జిగ. 

అపథ్యము : చేపలు, ఇంగువ, నూనె పిండివంటలు, వెల్లుల్లి, ఆవాలు, 
నువ్వులు. 

మోతాదు : 1-2 మాత్రలు పాలు లేదా రాస్నాది క్వాథముతో రోజుకు 
రెండు, మూడుసార్లు ఖాళీ కడుపున సేవించవలెను. 

లభ్యము : 25 మాత్రలు 

సింహనాద గుగ్గులు (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ద గుగ్గులు, ఆవనూనె, త్రిఫలములు, త్రికటుకములు, 
తుంగ ముస్తలు, కు ఖై రగాత్ను దేవదారు, తిప్పతీగ, చిత్రమూలము, 
తెల్లతెగడ, నేపాళ వేళ్లు, చవ్యము, కంద, మానకందము, శుద్ధపాదరసం, 
శుద్ధగంధకం, శుద్దనేపాళ విత్తులు. 


గుణము : పాచకాగ్నిని పెంపొందించును. ధాతు, బలవృద్ధి కరము, 
ఆమ వాతము, శిరోగత వాతరోగము, సంధిరోగ వాతరోగము, జాను, 
జంఘాగత వాతము, కటి(గహ, అశ్ళరి, మూత్రకృచ్చము, భగ్న తిమిర, 
ఉదరరోగము, ఆమ్లపిత్తము, కుష్టము, (ప్రమేహము, గుదభంశము, 5 
రకముల కాసలు, శ్వాస, క్ష కయ, విషమ జ్వరము, ప్లీహవృద్ధి, శ్లీపదము, 
గుల్మము, పాండువు, కామల, శోథ, అంత్రవృద్ధి, శూల, సర్వవిధముల 
అర్భస్సు వీనిని హరింపజేయును. అమృత తుల్యమగు ఈ బెషధము 
మేదోవృద్ధి, కఫవృద్ధి, ఆమదోషములను నివర్తించును. 

అనుభూత (ప్రయోగములు : మేదోవృద్ధినందు త్రికటు చూర్ణము, 


406 రీహొన్య రనపాన వ్యు నర్వన్వం 
తేనెలతో వాడిన స్థాల్య హరమగును. 

9: ఆమవాతమునందం (స్థాల్యముతో కూడిన) 
మహాయోగరాజగుగ్గులతో దశ మూలారిష్ట అనుపానముగానిచ్చిన వాపు, 
నొప్పి తగ్గును. 

8. శ్లీపదమునందు సుదర్శన చూర్ణము, నిత్యానందరసలతో వాడిన 
శోథ యొక్క వేగము తగ్గును. 

పథ్యము : కొరలు,జొన్నలు, యవలు, ఉలవలు, తేనె, చేపలు, 
వేగించిన వంకాయ, ఆకుకూరలు, తేలికగా జీర్ణమగు ఆహారము. 

అపథ్యము : మధురాన్నము, చెరకురసముతో చేయబడిన అన్నము, 
మినుములు, మాంసము, సుఖము, దివానిద్ర (పగటినిద్ర) 

అనుపానము : గోరువెచ్చని నీరు, సుర, సౌవీరము. 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు ఖాళీ కడుపున 
సేవించవలెను. 

లభ్యము : మాత్రలు 

త్రిఫల గుగ్గులు 

ద్రవ్యములు : శుద్ద గుగ్గులు, త్రిఫలములు 

గుణము : బాధాకర, పక్వమైన, ప్రాపయుక్త, దుర్దంధిత, శోధయుక్త 
(వ్రణములను రోపణము చేయును. 

ఇది 1. తుంగగడ్డల కషాయముతో భగందరము, వ్రణములు, 
నోటిపూత, నేత్ర వ్యాధులు 2. సుగంధిపాల కషాయముతో ప్రమేహములు, 
శుక్లనష్టములు, కుష్టములు, ఆమవాతము, ప్రదరవ్యాధులు, బొల్లి, 
సెగవ్యాధులు మొదలగువాటిని నశింపచేయును. మోతాదు 1 మొ॥ 2 
మా॥వరకు. 

అనుభూత ప్రయోగములు : 

1. భగందరము, గుల్మము, శోధ, మలబద్దము, మూలవ్యాధి, 
జలోదరము మొదలగు వానిని హరించును. 

2. పూయవ్రణములందు త్రిఫల కషాయముతో పరిషేకము చేయుచూ, 
కాంచనా రగుగ్గులు, త్రిఫలగుగ్గులు, ఒక్కొక్కటి చొప్పున భోజనానంతరము 
సేవించిన (స్రావము తగ్గి రోపణము జరుగును. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 40/7 

8. తుండికేరినందు (త్రివల కషాయముతో రోజునకు 5 
పర్యాయములు పుక్కిలించుచూ కైశోర గుగ్గులు, త్రిఫలగ్గులు, కాంచనార 
గుగ్గులు ఒక్కొక్కటి చొప్పున పగలు, రాత్రివాడిన శోధ తగ్గును. 

4. దంత శూలనందు కాంచనార గుగ్గులతో వాడిన శూల తగ్గును. 

పథ్యము : గోధుమలు, మసరలు, పెసలు, తేనె, పొట్లకాయ, బీరకాయ 
లేత ముల్లంగి. 

అపథ్యము : పెరుగు, పాలు, పులుసు, శీతలము, ఉప్పు, ఇవి గల 
రసములు, శమ, జాగరణము 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు ఖాళీకడుపున 
సేవించవలెను. 

లభ్యము : మాత్రలు 

యోగరాజ గుగ్గులు 

వీనిని వేడినీటితో నుపయోగించిన యెడల సమస్తమగు వాతవ్యాధులు, 
శుక్ల నష్టము, భగందరము, రక్తస్రావము, సవాయివ్యాధులు, సెగవ్యాధులు, 
(వ్రణములు, అతిసారము, రక్తార్శస్సు, (గ్రంథులు, ఆమవాతము, అగ్ని 
మాంద్యము గుల్మములు, జలుబు, ఒడలునొప్పులు, కీళ్లనొప్పులు, 6 
దరవ్యాధులు, అతిమూత్రము, మొదలగు వానిని హరింపజేయును. రక్తశు 
ద్ధిని చేయును. మోతాదు 1-2 మాత్రలు. 

ఘృతములు 
అమృతప్రాశఘృతము 

200 గ్రా. జీవనీయగణం. శుంఠి, శతావరి, గలిజేరు అతిమధురం. 

5-10 గ్రా. వేడిపాలతో - కాసం, శుక్రక్షయం, రక్తపిత్తం, నరముల 
బలహీన తను పోగొట్టును. ఇది రసాయనము, బల్యము మాంన 
వృద్ధికరముగా పనిచేయును. 

అర్జున ఘృతము 

దీనిని 1/14 మొ॥ 1/2 తు. వరకు ఆవుపాలతో సేవించిన యెడల 
గుండెదడ, గుండెనొప్పి, గుండెశూల, గుండెబలహీనముగనుండుట 
మొదలగు సమస్తమగు గుండె వ్యాధులును నశించును. శరీరమునకు 


408 లా లీపొస్య అనుపాన వైస్య సర్వీస్యం 
అళశోకఘృతము 
200 గ్రా. అశోక,జీలకర, గుంటగలగర రసం, జీవనీయగణం, 
మేకపాలు, శతావరి 
5-10 గ్రా. వేడినీళ్ళతో/వేడిపాలతో : శ్వేతప్రదరం, రక్తప్రదరం, 
రజ:శ్ఫూల, బుతు బద్ధకములను తొలగించును. గర్భాశయమును శుద్ధి 
చేయును. బల్యముబృంహణము, రసాయనము. 
అశోకఘృతము 
మోతాదు 1/4 మొ॥ 1/2 తు. వరకు దీనిని కేవలము సేవించిన 
యెడల శ్వేతరక్త ప్రదరములు, బుతుశూల, బుతురక్తముసరిగ 
వెడలకుండుట, యోని (స్రావములు, యోనిశూల వంధ్యాదోషములు, 
రక్తగుల్మము మొదలగునవి హరించును. ఇది గర్భాశయ వ్యాధులను 
నశింపచేసి సత్సంతానమును కలిగించును. 
అశ్వగంధ ఘృతము 
దీనిని 1/4 మొ॥ 1/2 వరకు ఆవుపాలతో సేవించిన యెడల 
శరీరమునకు అమితమగుపుష్టి కలుగును. శుక్రము తక్కువగ నున్న వారలకు 
మిక్కిలి (శ్రేష్టమైనది. ధాతుక్షయ, క్షయ, ఉరఃక్షతము, వంధ్యాత్వము, వీనిని 
నశింపజేయును. 
బ్రాహ్మీఘృతం (భై.ర.) 
(ద్రవ్యములు స్ట గోఘృతము, సరస్వతీ ఆకు స్వరసం, వస, చెంగల్వకోష్టు, 
శంఖపుప్పి. 
గుణము : జ్ఞాపకశక్తిని వృద్ధిచేయును. అపస్మారము, ఉన్మాదము, 
(గహరోగము లను హరింపజేయును. 
అనుభూత (ప్రయోగములు : 1. మేధ్యము, రసాయనము, 
బృంహణము, స్మృతి, బుద్ధిప్రదము. మాటలు సరిగ్గా రానివారికి, 
స్వరముసరిగా లేనివారికి ఉపయోగకరము. 
2. జ్ఞాపక శక్తికై సారస్వతారిష్ట, బ్రాహ్మీ తైలములతో ఇవ్వవలెను. 
8. అపస్మారమునందు రసరాజరస, బ్రాహ్మవటిలతో ఇచ్చిన వ్యాధి 
యొక్క వేగము తగ్గును. 
4. మానసిక దౌర్పల్యమునందు అశ్వగంధ కలిపివాడిన 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర ——(409 
'ప్రయోజనముండదును. 

పథ్యము : గోధుమలు, మినుములు, పాలు, చేదుపొట్ల, ద్రాక్షపండ్లు, 
ఉసిరికాయలు. 

అపథ్యము స్ట మద్యము, చేపలు, విరుద్దాన్నములు. 

మోతాదు : 5-10 గ్రా. రోజుకు రెండుసార్లు భోజనమునకు ముందు 
వాడ వలెను. 

లభ్యము : 100 గ్రా. 

బ్రాహ్మీ సారస్వతఘృతము 

మోతాదు 1/4 మొ॥ 1/2 తు. వరకు దీనిని ఆవుపాలతోగాని, 
కేవలముగాని సేవించిన యెడల ఉన్మాదము, బుద్ధిమందముగ నుండుట 
అపస్మారము మూర్చ, జ్ఞాపకశక్తిసరిగ లేకుండుట మొదలగు 
మెదడువ్యాధులును పైత్య సంబంధమగు వ్యాధులును వేడి సంబంధమగు 
వ్యాధులును నశించును. దీని సేవనచే ధారణశక్తియు శరీరకాంతియు 
వాక్సుద్దియు, కిన్నర కంఠస్వరమును బలమును శుక్రబలమును కలుగును. 
త్వరలో మాటలు రాని పిల్లలకు దీనినుపయోగించుట మిక్కిలి శ్రేష్టము. 

కల్యాణ ఘృతము 

మోతాదు 1/4 మొ. 1/2 తు. వరకు ఆవుపాలతో సేవించిన యెడల 
గర్భాశయ దోషములును, బుతు దోషములును నశించి సత్సంతానము 
కలుగును. గర్భస్రావము, (ప్రదరములు ఇవి నశించును. దివ్యమైన పుత్రులు 
కలుగుదురు. 

పంచగవ్య ఘృతము 

మోతాదు 1/4 మొ॥ 1/2 తు. వరకు దీనిని పంచదారతో కలిపి 
సేవించిన యెడల అపస్మారము ఉన్మాదము, మూర్చ, మొదలగునవి 
నశించును. 

పంచతిక్త ఘృతం (ఖై.ర.) 

ద్రవ్యములు : గోఘృతము వేపపట్ట, చేదుపొట్ల, వాకుడు సమూలము, 
తిప్పతీగ, అడ్డసరము, త్రిఫలములు. 

గుణము : సర్వవిధములగు కుష్టములు, 80 రకముల వాత వికృతులు, 
40 రకముల విత్తరోగములు, 20 రకముల (పమేహములు, 


40 రా రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
దుష్టవణములు, (క్రిమిజన్య రోగములు, అర్భస్సు, పంచవిధకాసలు హరించి 
పోవును. 

అనుభూత ప్రయోగములు : రక్తమును శుభ్రపరచి, రక్తదోషములను 
హరిం చును. సర్వ చర్మరోగములందు గుణకారి. 

1. విత్తరోగములందు వంచతిక్తారివ్ట, తేనెలతో వాడిన 
ఫలితముండును. 

2. ప్రమేహములందు లక్షణానుసార చికిత్స చేయుచూ ఈ ఘృతము 
భోజనా నంతర మిచ్చిన ప్రయోజనముండును. 

3. దుష్టవణములందు బాహ్య ప్రయోగమునకు, అభ్యంతర 
ప్రయోగమునకు (లోనికి) ఇచ్చిన త్వరితగతిన రోపణము జరుగును. 

పథ్యము : వీరకాయ,పొట్లకాయ, చుక్కకూర, ద్రాక్షపండ్లు, నేరేడుపండ్లు, 
ఉసిరిక. 

అవథ్యము : బరాణీలు, వేరుశనగవప్పు, ఎండుచేవలు, 
గురుత్వపదార్థములు. 

మోతాదు : 6గ్రా. నుండి 12గ్రా. రోజుకు రెండుసార్లు భోజనమునకు 
అరగంట ముందు తీసికొనవలెను. 

లభ్యము : 100 గా. 

పంచతిక్త గుగ్గులుఘృతము 

మోతాదు 1/4 మొ॥ 1/2 తు. వరకు త్రిఫలాకషాయముతోగాని 
కేవలము గాని సేవించిన యెడల రక్తదోషములు, అష్ట్రాదశకుష్టములు, 
జీర్ణించిన వాయువ్యాధులు, జీర్ణ జ్వరము, భగందరము, గండమాల, 
నాడీ వ్రణము, ప్రమేహములు, విద్రధి, వాతరక్తము, వ్రణములు, 
కంఠవ్యాధులు, మొదలగునవి నశించును. 

త్రిఫల ఘృతం (ఖై.ర.) 

(ద్రవ్యములు : గోఘృతము, త్రిఫలములు, ఆవుపాలు, త్రికటుకములు, 
ఎండు ద్రాక్ష అతిమధురము, కటుకరోహిణి, తెల్లతామర, చిన్నయాలకులు, 
వాయు విడంగ ములు, నాగకేసరములు, నల్లకలువ, సుగంధిపాల, నల్లతీగ, 
శ్వేతచందనము, పసుపు, మానుపసుపు. 

గుణము : నేత్రరోగహరము,తిమిర, నేత్రస్రావము, కామిల, కాచ, 


తీహిస్య అనుపాస్‌ వైన్యీ సర్వీస్వీం లా ఈయ 
అర్చుదం, విసర్పి, ప్రదరము, కండు, రక్తస్రావము, శోధ, ఖాలిత్యము, 
ఫలితము, కేశములు రాలుట, విషమజ్వరము, సర్వవిధముల అర్మము, 
శుక్షము మరియు అన్ని విధముల నేత్రరోగములు, వర్మరోగమును 
నివర్తించును. 

దీనిని 1/4 తు. మొ. 3/4 తు. వరకు పంచదారతోగాని పాలతోగాని 
కేవలముగ గాని సేవించినయెడల నీళ్లుకారుట, ఎ(రగనుండుట, మండుట, 
పుసికట్టుట, వెలుతురును చూడనివ్వకుండుట, మసకగనుండుట, 
పొరకమ్ముట మిక్కిలి శ్రేష్టమైన దని ఆయుర్వేదమునందు స్పష్టముగ 
చెప్పబడినది ప్రదరములు, రక్తదోషములు, వెంట్రుకలు నెరయుట, 
విసర్పము వీరిని కూడ నశింపజేయును. 

అనుభూత ప్రయోగములు : 


1. అన్నిరకముల నేతరోగములందు చంద్రవ్రభా వటి, 
నారికేళాంజనములతో ఈ ఘృతమునిచ్చిన ప్రథమ చికిత్సజరుగును. 

2. అభిష్యందము నందు నారికేళాంజనము బాహ్య ప్రయోగమునకై 
వాడుచూ ఈ ఘృతము నిచ్చిన తగ్గును. 

8. రక్షస్రావమునందు రక్తస్థంభక ద్రవ్యములైన లోధ్రవంటి వానితో 
ఈ ఘృత మును ప్రయోగించిన రక్తస్రావము క్రమముగా తగ్గును. 

పథ్యము : పొన్నగంటికూర, నేతితో వేయించిన కూరలు, తేనె, 
గుంటకలగరాకు కూర. 

అపథ్యము : ఇంగువ, కల్లు, పిండివంటలు, తాంబూలము. 


మోతాదు : 5-10 గ్రా. రోజుకు రెండుసార్లు భోజనమునకు ముందు 
సేవించ వలెను. 


లభ్యము : 100 గా. 
బృహచ్చాగల్యాది ఘృతము (భై.ర.) 


200 గా. అజమాంసం, దశమూలములు, అశ్వగంధ, బలా, 
శతావరి. 


5-10 గ్రా. వేడినీళ్ళతో / వేడిపాలతో - రసాయనం, బల్యం, 
కార్యము, క్షయం, వాతపిత్త హరము. 


ఉద. లా రాన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
దాడిమాది ఘృతం (అ.హృ) 

200ఎం. ఎల్‌. దాడిమ, ధనియాలు, చిత్రకం, పిప్పలి 

5-10 గ్రా. వేడినీళ్ళతో/వేడిపాలతో - అరస్సు, గుల్మం, ప్లీహ 
వ్యాధులు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు. 

ధన్వంతరి ఘృతం (అ.హృ) 

200 ఎం.ఎల్‌. దశమూలములు, కాళ్ళరీ, బిల్వ, చిరుబొద్ది, శోన్యాక, 
నెల్లిచెట్టు. 

5-10 గ్రా. వేడినీళ్ళతో / వేడి పాలతో - పాండు,గుల్మం,ప్రమేహం, 
శోఫం,గర, విష ఉదర రోగములను హరించును. కుష్టు ఉన్మాద, అపస్మార 
రోగములనుకూడ నశింపచేయును. 

థాత్రాది ఘృతం (స.యో) 

200 గ్రాములు. ధాత్రి, విదారి, చెరుకు, శతావరి 

5-10 (గ. వేడినీళ్ళతో/వేడిపాలతో - శ్వేతప్రదరం, రక్తప్రదరం, 
పాండు, మధాత్యయం వంధ్యత్వము, మూర్చలను హరించును. 

గుగ్గులు తిక్తఘృతం (అ.హృ) 

200 ఎం.ఎల్‌. వేప, గుడూచి, చేదుపొట్ల, వాకుడు, మహిసాక్షి 

5-10 (గా. వేడి నీళ్ళతో / వేడిపాలతో - సంధి, అస్థి, మజ్ఞాగత 
కుషరోగ ములు, భగందరము గుల్మము, రాజయక్ష్మ గండమాల, 
నాదివ్రణములను హరించును. 

ఇందుకాంత ఘృతము (అ.హ) 

200 ఎం.ఎల్‌ -నేతికానుగ, దేవదారు, దశమూలములు పిప్పళ్లు, 
చవ్యం, చిత్రమూలము, శొంరి. 

5-10 (గా. వేడినీళ్ళతో / కషాయంతో - ఆమ్లపిత్తం, ఉదరశూలం, 
వాతరోగ ములు, గుల్మంలను శమింపచేయును. బలమును వృద్ధిచేయును. 
జాత్యాది ఘృతము (అ.హ) 

200 ఎం.ఎల్‌. జాజిమల్లి, ఆకులు, మోదుగాకులు, కటుకరోహిణి, 
గరిక, పసుపు. 

పైపూతకి - వ్రణములను హరింపచేయును. 


కిహస్య అనుపాన్‌ వై సర్వీస్వర —————4B 
కళ్యాణక ఘృతము (అ.హృ) 

200ఎం.ఎల్‌. త్రిఫల, చేదుపుచ్చ, తుంగముస్తలు, సుగంధపాల 
వేళ్ళు, దేవదారు, పద్మకాష్టము చందనము. 

5-10 (గా. వేడినీళ్ళతో / కషాయం - ఉన్మాద, అపస్మారం, పాండు, 
కుష్టు విషదోష, (గ్రహపీడ, బుద్ధిమాంద్యము, జ్వరం, వంధ్యత్వములను 
హరించును. 

మహాకళ్యాణక ఘృతము 

200 ఎం.ఎల్‌. సుగంధపాల, శతావరి, మేధ, మహామేధ, కాకోళీ, 
క్షీరకాకోళి 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో : ఉన్మాద, అపస్మారం, పాండు, 
కుష్టు విషదోష్క, (గ్రహపీడ బుద్ధిమాంద్యము, జ్వరం, వంధ్యత్వములను 
హరించును. ఇది కళ్యాణకఘృతముకంటె అధికగుణకారి. 

మహాతిక్తఘృతము (అ.హృ) 

200 ఎం.ఎల్‌. - ఏడాకుల పొన్ను పర్పాటకము, కటుక రోహిణి, 
రేలచెక్క త్రిఫల, పుసుపు, మానిపసుపు, వేపచెక్క భూనింబ. 

5-10 (గా. వేడి నీళ్ళతో/కషాయంతో - చర్మరోగములు, 
కుష్టము,కామల, అపస్మారం,మొలలు, విస్పోటములను నశింపచేయును. 
మిశ్రక స్నేహము 

200ఎం.ఎల్‌ - పాలు, ఆముదము, నెయ్యి 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - వృద్ది, కణుతులు, వాత 
వ్యాధులు. 

పంచగవ్య ఘృతము (అ.హృ) 

200 ఎం.ఎల్‌. దశమూలములు, పెగ్గుమ్మడు, బిల్వ, చిరుబొద్ది, 
మంజిష్ట, ద్రాక్ష 

5-10 (గా. వేడినీళ్ళతో / కషాయంతో - జ్వరం, అపస్మారం, 
భగంధరం, అర్భస్సు, కామల, పాండు, కాసం, గుల్మంలను హరించును. 

పటోలాది ఘృతము 
200 ఎం.ఎల్‌. పటోల,వేప, కటుకరోహిణి, మానిపసుపు, వట్టివేళ్ళు, 
త్రిఫల 


ఉడా హన అనుపాన వైస్య నర్వీన్వం 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - నాసా కర్ణ, నేత్రరోగములు 
హరిం చును. దుష్టవణములు, కుష్టము, విసర్పములను నశింపచేయును. 

ఫలసర్పి 

200 ఎం.ఎల్‌ - మంజిష్ట, చంగల్వకోష్టం, గంధితగరం, త్రిఫల 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - యోని, శుక్రదోషములు, 
(ప్రదరంలను నశింపచేయును. గర్భకరము గర్భిణులకు బల్యము. 

రాస్నదశమూలాది ఘృతము (అ.హృ) 
200ఎం. ఎల్‌. రాస దశమూలములు, పెగ్గుమ్ముడు, బిల్వ, చిరుబొద్ది. 
5-10 గ్రా. వేడినీళ్ళతో/కషాయంతో - వాత వ్యాధులందు ఉత్తమము. 
సారస్వత ఘృతము (అ.హృ) 

200 ఎం.ఎల్‌ - కరక్కాయ, పిప్పళ్ళు, శుంఠ, మిరియాలు, చిరుబొద్ది, 
మునగ వేరు, వస 

5-10 గ్రా. వేడినీళ్ళతో/కషాయంతో - వాక్‌శుద్ధిని కలిగించి, 
మేధాశక్తిని, జీర్ణశక్తిని పెంచును. 

శతావర్యాది ఘృతము 

200 గ్రాములు. శతావరి, విదారి, గోక్షూరం, పాలు 

5-10 (గా. వేడినీళ్ళతో / కషాయంతో - మూత్రకృ(చ్చము, మూత్రము 
పోయు నప్పుడు మంట, (ప్రదరం, సోమరోగం, యోనిదోషం, 
రక్తపిత్తంనందు హితము. 

మహాపైశాచిక ఘృతము 

200 ఎం. ఎల్‌, -జఠామాంసి, ఉసిరిక, వస, కటుకరోహిణి, కాకోళి, 
ప్రసారిణి, గుగ్గిలము, గుడూచి మొ 

5-10 గ్రా. వేడినీళ్ళతో కషాయంతో - బుద్ది, జ్ఞాపకశక్తిని 
పెంపొందించును. బాలురు సేవించిన శరీరదారుఢ్యము 'పెంపొందును. 

సుకుమార ఘృతము (అ.హృ) 

200 ఎం.ఎల్‌. గలిజేరు, దశమూలములు, పెగ్గుమ్ముడు, బిల్వ, 

చిరుబొద్ది. 


కహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లా ఉక 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - గుల్మం,మలబంధకము, 
అర్భస్సు, యోని రోగములు, వృద్ధిలను శమింపజేయును. 

తిక్తక ఘృతము (అ.హృ) 

200 ఎం.ఎల్‌. చేదుపొట్ల, వేప, కటుకరోహిణి, మానుపసుపు. 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - చర్మరోగములు, కుష్టం, 
దురదలు, పాండు, గజ్జి,రక్తార్శస్సు, భగంధరము,కామల, ఉన్మాదము 
అపస్మారములను హరించును. 

వస్వామయాంతక ఘృతము (స.యో) 

200 ఎం. ఎల్‌. మానిపసుపు, ఇప్పపువ్వు, మెట్టతామర, కొండపిండి, 
ద్రాక్ష మధుయి, కొలపొన్న ముయ్యాకుపొన్న. 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - మూత్ర సంబంధరోగములు, 
అశ్యరీ ప్రమేహము, మెహరోగములు, వస్తిగత రోగములు శమించును. 
వరుణాది ఘృతము 

200 ఎం.ఎల్‌. వరుణ, ఆముదపువేరు, ఇంద్రవల్లి, కరక్కాయ, 
బొదతరము, గచ్చవేళ్ళు, చిత్రమూలము. 

5-10 గ్రా. వేడినీళ్ళతో / కషాయంతో - వృద్ధి, ఉదర రోగములు 
హరించును. 

విథార్యాది ఘృతము (అ.హృ) 

200 ఎం.ఎల్‌. విదారి, ఆముదపువేరు, తేలుమణి చెట్టు గలిజేరు, 
దేవదారు, హంసపాది. 

5-10 (గా. వేడినీళ్ళతో / కషాయంతో - శ్వాసకాసం, హృద్రోగములు, 
కృశ త్వము, కీళ్ళనొప్పులు, దగ్గు లందు శ్రేష్టము. 

శతధౌత ఘృతము 

10 గా. తుమ్మచెక్క ఘృతము 

చర్మంపైన రాయుటకు - విసర్ప, గజ్జి, తామర, శరీరదాహములను 
తగ్గించును.. 


No లా లీపొస్య అనుపా వైస్య న్వన్వం 

తైలములను సామాన్యముగ నుపయోగించు పద్ధతి. 

తైలములను బాధకల ప్రదేశమునందు రోజుకు 2-3సార్లు 10-25 
నిమిషముల చొప్పున అనవసరమైనంత తైలమును మర్దన చేయుచు వెంటనే 
ఆయా కషాయ ములతోగాని విశేషము వేడిగలేని వేడి నీటితోగాని 
కడగవలయును. కొన్ని వ్యాధుల యందు ఆ చమురు ఇముకుచు 
యుండునట్లు యుండుటకు గాను కడగకుండ కూడ వుండవచ్చును. 
ఆమవాతము మొదలగు కొన్ని వ్యాధులయందు విశేషము నొక్కి మర్దించిన 
యెడల పచ్చి చేసి వ్యాధి యెక్కువ కావచ్చును. అట్టి వ్యాధుల యందు 
సామాన్యముగ పూయుటయే శ్రేష్టము. కొన్ని వ్యాధుల యందు తైలములను 
మర్దన చేయుచు లోనికి ఆయా మందులను పుచ్చుకొనవలసి యుండును. 
తైలమును లోనకు సేవించు పద్ధతి విశేష సంప్రాదాయముగ లేదు. 

అణుతైలము 

25 ఎం.ఎల్‌. జీవంతి, దేవదారు, లవంగపట్ట, రక్త చందనము, 
మానుపసుపు. 

నస్యమునకు - కర్ణ,నాసా, శిరోరోగములందు ఉపయోగము. 

అరిమేదస్‌ తైలము (బిగ్‌) 

200 ఎం.ఎల్‌. అరిమేద, ఏలకులు, లవంగపట్ట, పత్ర, అతిమధురం, 
మంజిష్ట 

తలపై రాయుటకు, పుక్కిలించుకు - పంటినొప్పులు, నోటిపూతలు, 
చిగుళ్ళ వాపులందు పుక్కిలిపట్టుటకు వాడుదురు. 

అమృతామలక తైలము (స.యో) 

ఇది భృంగామలక తైలము యొక్క గుణములనే కలిగియుండును. 
కాని ఇందు చలువచేయు వస్తువు లధికముగ చేరును. కాన దానికంటె 
నధికమగు చలువను చేయును బహుచక్మగ పనిచేయును. 

అమృతాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. అమృత, ఏలాది గుణం 

శరీరముపైన రాయుటకు - ఆమవాతము, వాపులు, గడ్డలను 
నశింపచేయును. 


రీహిస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం —— 417 
అర్కక్షీర తైలము 


దీనిని మర్గించుటచే పక్షవాతము, ఆర్జితవాతము, సంధివాతము, 
కంపవాతము, సర్వాంగవాతము, మొదలగు ఎనుబది వాతములును 
హరించును. 

అనన ఏలాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. అసన, బిల్వ, బలా, గుడూచి 

తలపై రాయుటకు - తలనొప్పి, జలుబు, చెవిరోగములందు 
ఉపయోగము. 

అసనమంజిష్టాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. అసన, బిల్వమూలం, బలా, కురున్‌ తొట్టివేర్‌, 
మంజిష్ట్ర శారిబ 

తలకి-కంటి శుక్షములు, కంటి, చెవి, తల రోగములందు 

ఉపయోగము. 

అసన ఏలాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో) 

200 ఎం.ఎల్‌. అసన, బిల్వమూలం, బలా, కురున్‌తొట్టి 

తలకి - కంటి శుక్షములు, కంటి,చెవి, తల రోగములందు 

ఉపయోగము. 

అసనవిల్వాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. అసన, శొంఠి, బిల్వమూలం, బలా, మధుయపష్టి, 
కురున్‌తొట్టి వేరు. 

తలకి - తలకు, చెవులకు, కళ్ళకు సంబంధించిన రోగములందు 

బలా అశ్వగంధాది (లాక్షాది) తైలం (స.యో) 

200 ఎం.ఎల్‌. బలా, అశ్వగంధ, లాక్ష్మ పెరుగు 

తలకి వంటికి - సమస్త క్షయవ్యాధులు, వాత వ్యాధులు, దగ్గులను 
హరించి శరీరపుష్టిని కలుగచేయును. 

బలాశ్వగంధాధి కుజంబు (స.యో) 
200 ఎం.ఎల్‌. బల, అశ్వగంధ, లాక్ష్మ పెరుగు 


ఉరి లా రీహొన్య రనపాన వ్యు నర్వన్వం 
శరీరము పైన రాసేది - శరీర దారుధ్యమును, పుష్టిని కలిగించును. 
వాత వ్యాధులందు మంచి ఉపయోగము. 
బలా తైలము (అ.హృ) 
దీనిని మర్దించుటచే సంధివాతము, కంపవాతము, పక్షవాతము, 
ఆక్షేపకవాతము, es మొదలగు వాత వ్యాధులన్నియు నశించును. 
దీనిని లోపలకు సేవించిన యెడల సూతికావాతము, అంధత్రవృద్ధి, 
ధాతుక్షీణము, వంధ్యాత్వము, శుక్ర దోషములు, ఎక్కిళ్లు, దగ్గుట, 
మొదలగునవి నశించునని చెప్పబడినది. బల (ముత్తనపులగము) వాతమును 
హరించుటలోను పుష్టిని కలిగించుటలోను మిక్కిలి (శ్రేష్టమయినది. వాత 
వ్యాధులందు శాస్త్రకారులు దీనిని తరుచుగ చెప్పిరి. 


25 ఎం.ఎల్‌. బలా, రాస్నా గుడూచి 
శిరోవస్థి నస్యకర్శలకు - అన్ని వాత వ్యాధులందు ఉపయోగము. 
బలాధాత్ర్యాది తైలము (స.యో) 
200 ఎం.ఎల్‌. బలా, ధాత్రి, తిప్పతీగ, వట్టివేళ్ళు, హ్రీబేర, చందనం 
తలకి - శరీర, నేత్ర, శిరో, అక్టిదాహములను, వాత, పిత్త 
వికారములను శమింపచేయును. 
బలాగుడూచ్యాది తైలము (స.యో) 
200 ఎం.ఎల్‌. బలా, తిప్పతీగ, చందనం, అతిమధురం 
తలకి, వంటికి - వాతవ్యాధులు, శరీర దాహము, నొప్పులు, వాపులు 
హరించును. 
బలాగుడూచ్యాది కోకోనట్‌ ఆయల్‌ (స.యో) 
200 ఎం.ఎల్‌. బలా, గుడూచి, దేవదారు, కొబ్బరినూనె 
తలకి - వాత వ్యాధులు, శరీర దాహము, నొప్పులు, వాపులు 
హరించును. 
బలాహఠాది తైలము (స.యో) 
200 ఎం.ఎల్‌. బలా, తామర, తిప్పతీగ, మినుములు, పెసలు 
తలకి - తలనొప్పికి, శిరోరోగముల యందు బాగుగా పనిచేయును. 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా ఉం 
బలాహాఠాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో) 

200 ఎం.ఎల్‌. బలా, తామర, తిప్పతీగ, మినుములు, పెసలు, 
కొబ్బరినూనె 

తలకి - తలనొప్పి యందు, శిరోరోగముల యందు బాగుగ 
పనిచేయును. 

బ్రాహ్మీ తైలము (ర.సి.ప్ర.సం.) 

ద్రవ్యములు : నల్ల నువ్వులనూనె, సరస్వతీ ఆకు స్వరసము, భృంగరాజ 
స్వరసము, శంఖపుప్పి స్వరసం, మేకపాలు, వస, చెంగల్వకోష్టు, 
దశమూలములు, ఆముదపు వేరు, నాగకేసరములు, ఆకుపత్రి, రాతిపువ్వు, 
పచ్చాకు, జటామాంసి, శ్వేత చందనము, మానుపసుపు, తిప్పతీగ, ముత్తవ 
పులగము. 

గుణము : మస్తిష్మమునకు బలము నిచ్చును. దీర్హకాలిక ఉన్మాద, 
అపస్మార రోగములయందు అత్యంత గుణకారి. జ్వరహరము, మేథస్సును, 
కాంతిని పెంచును. 


అనుభూత ప్రయోగములు : మస్తిషృమునందలి రుగ్మతలను 
పోగొట్టును. జ్ఞాపక శక్తిని పెంచును. శిరస్సునకు, మెదడునకు, నేత్రములకు 
చలువ చేయును. శరీర అత్యుష్ణమును శమింపజేయును. జుత్తును 
నల్లబరచును. కేశవృద్ధిని కలిగించును. తలపోటు, మాడుపోటు, పార్శ్వపు 
తలనొప్పిని తగ్గించును. శిరస్సునకు క్రమబద్ధముగా రక్తప్రసారమును 
చేయును. 

1. మానసిక దౌర్భల్యము, వయసుతోపాటు వచ్చే తెలివితేటలు 
రాకపోవుట, మాటలు సరిగా రాకపోవుట వంటి లక్షణములు ఉన్నపుడు 
బ్రాహ్మీవటి, సరస్వతీ లేహ్యముల నిచ్చుచూ, శిరస్సుకు ఈ తైలాభ్యంగనము 
చేసిన ఉపయోగముండును. 

2. చందనాది వటి, చందనాసనలతో ఇచ్చుచూ, ఈ తైలాభ్యంగనము 
చేసిన శిరస్సు, నేత్రములకు చలువ నిచ్చును. 

3. మస్తిష్మమునకు బలమునిచ్చుటకై అశ్వగంధ లేహ్యము, సారస్వతాది 
లేహ్యము, అశ్వగంధ చూర్ణములను ఇచ్చుచూ, ఈ తైలాభ్యంగనము చెసిన 
ఉప యోగ ముండును. 

పథ్యము : కందిపప్పు, పెసరపప్పు, మేకమాంసము, పొట్లకాయ, 


420. లా రాన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 

బీరకాయ, ఉసిరికాయ. 

అపథ్యము : మినుములు, ఆవాలు, నువ్వులు, కొత్తబియ్యపు అన్నము, 
జాగరణము. 

ప్రయోగము : నశ్యము, శిరోవస్తి. 

లభ్యము : 100 మి.లీ. 200 మి.లీ. 450 మి.లీ. 

భృంగామలక తైలము (వై.చిం.) 

ద్రవ్యములు : గుంటగలగరాకు, ఉసిరిక, నువ్వుల నూనె, 
అతిమధురము, శ్రీగంధము, చెంగల్వకోష్టు, దుంపరాన్నాా వట్టివేరు, 
చిట్టాముట్టి, పేరాముట్టి, నాగబల, కచోరములు, పసుపు, లక్క 
అవంగపుచెక్క యాలకులు, ఆకుపత్రి,ధనియాలు, సదాపవిత్తులు, పెద్ద 
సదాప, కురువేరు. 

గుణము : తలనొప్పులు, దంతరోగములు, కర్ణరోగములు, విషమ 
జ్వరములు, క్షయ, అపస్మారము, వాతము, కుష్టము శీఘ్రముగా 
నివర్తించును. 

దీనిని శిరస్సుకు మర్దించిన యెడల తలనొప్పి, తలపోటు మొదలగు 
శిరో వ్యాధులును, కండ్లమంటలు, కండ్లు ఎరుపులు, కండ్లునుండి 
నీరుకారుట, కండ్లు అంటుకొనుట, కండ్లు సరిగకనబడకుండుట మొదలగు 
నేత్రవ్యాధులును, చెవిలో పోటు, చెవిలోనుండి చీముకారుట మొదలగు 
కర్ణవ్యాధులును, ఉన్మాదము, మూర్చ, అపస్మారము, జ్ఞాపకశక్తి 
సరిగలేకుండుట మొదలగు మెదడు వ్యాధులును హరించును. కాళ్ళకు 
మర్జించిన యెడల కాళ్లుమంటలు తగ్గును. వెంట్రుకలను నల్లగజేసి 
పట్టుకుచ్చువలె పెంచును. దీనిని ప్రతిదినము నుపయోగించుచు 5-6 
రోజుల కొకసారి షీకాయతో తలరుద్దుకొనుచు అభ్యంగనము 
చేయుటమంచిది. 

అనుభూత ప్రయోగములు : శిరస్సునకు, మెదడునకు, నేత్రములకు 
చలువ చేయును. శరీర అత్యుష్టమును శమింపజేయును. జుత్తును 
నల్లబరచును. కేశవృద్ధిని కలిగించును. తలపోటు, మాడుపోటు, పార్య్వపు 
క... తగ్గించును. శిరస్సు నకు క్రమబద్దముగా రక్త్షప్రసారమును 

యును. 


1. తలనొప్పి యందు మహాయోగరాజ గుగ్గులు, దశమూలారిష్ట 


తీపిస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ఉం 
అనుపానముగా ఇచ్చుచూ, తలపైన చర్మమునకు తగులునట్టుగా ఈ 
తైలమును మర్దన చేసిన తగ్గును. 

9; అపస్మారమునందు రసరాజరస, బ్రాహ్మీవటి, నెర్విటాల్‌ 
అనుపానముగా ఇచ్చుచూ, తైలమును తలకు మర్దన చేసిన అపస్మార 
వేగము క్రమముగా తగ్గును. 


8: పిత్తదోషము వలన తల వెంట్రుకలు తెల్లబడినపుడు (అనగా 
చిన్న వయసు లోనే తెల్లబడుట) పిత్తశామక ద్రవ్యములను ఇచ్చుచూ 
(ఉదా. తిప్పసత్తు, ఉసిరిక వంటివి) ఈ తైలమును అభ్యంగనము చేసిన 
తెల్లబడుట తగ్గును. 

పథ్యము : చుక్కకూర, పొన్నగంటి కూర, చింతచిగురు, ద్రాక్షపండ్లు, 
అల్లము, కరివేపాకు. 

అపథ్యము : పెరుగు, పాలు, బెల్లము, మాంసము, నూనె ఎక్కువ 
ఉన్న పదార్ధములు. 

లభ్యము : 100 మి.లీ. 200 మి.లీ. 450 మి.లీ. 

భృంగరాజ తైలము 


దీనిని శిరస్సుయందు మర్దించిన యెడల వెంట్రుకలు వూడిపోవుట, 
వెంట్రు కలు తెల్లబడుట, వెంట్రుకలు పెరుగకుండుట, వెంట్రుకలు పెళు 
సుగ నుండుట, బట్టతల, కర్ణ వ్యాధులు, నేత్ర వ్యాధులు, మొదలగునవి 
నశించును. వెంట్రుకలను నిగనిగ ప్రకాశించుచు కుచ్చువలె నధికముగ 
పెరుగునట్లు చేయును. 

చందనాది తైలము (ఖై. ర.) 

ద్రవ్యములు : శ్వేతచందనము, గంధబాల, వ్యాఘ్రనఖీ, చెంగల్వకోష్టు, 
అతి మధురము, పద్మకం, రాతిపువ్వు, మంజిష్ట దేవదారు, కచ్చూరములు, 
చిన్న యాల కులు, పూతికరంజము, నాగకేసరములు, ఆకుపత్రి, దాల్చిన 
చెక్క లవంగములు, శిలారసము, జఠామాంశీ, చలువ మిరియాలు, 
ప్రియంగు, తుంగముస్తలు, పసువు, మానువసుపవు, సుగంధిపాల, 
నల్లసుగంధిపాల, లతాకస్తూరి, అగరు, కంకుమపువ్వు, లాక్షా స్వరసం, 
వావిలి, నాళుక, నువ్వుల నూనె, పెరుగుతేట. 

గుణము : (గహరోగములు, అవస్మారము, జ్వరములను 
నశింపచేయును. శరీర వర్గమును, బలమును, ఆయువును, పుష్టిని 


400 టా కన్య రనపాన వ్యు నర్వన్వం 
పెంపొందించును. 

దీనిని ఊపిరితిత్తులకును శరీరమంతకును పూసినయెడల రాజయక్ష్మ, 
దగ్గు, ఆయాసము, కృశించుట, శరీరమెల్లపుడు వెచ్చగ నుండుట, 
శరీరతాపము మొదలగు నవి నశించును. మరియు రక్తదోషములును, 
చర్మదోషములును, కృత్రిమ విషమును నశించును. చర్మమునకు 
మృదుత్వమును, శరీరమునకు కాంతియు, బలమును, కలుగును. 
శిరస్సునకు మర్ధించిన యొడల నేత్ర వ్యాధులును, శిరో వ్యాధులును, మెదడు 
వ్యాధులును నశించును. వెంట్రుకలు మృదుత్వమును నలుపును కలిగి 
కుచ్చువలె నతిదీర్హముగ పెరుగును. కాళ్ళకుమర్ధించిన యెడల 
కాళ్ళమంటలు నశించును. 

అనుభూత ప్రయోగములు : శిరస్సునకు, మెదడునకు నేత్రములకు 
చలువ చేయును. శరీర అత్యుష్ణమును శమింపచేయును. జుత్తును 
నల్లబరచును. కేశవృద్ధిని కలిగించును. తలపోటు, మాడుపోటు, పార్శ్వపు 
తలనొప్పులను తగ్గించును. శిరస్సు నకు క్రమబద్ధముగా రక్తప్రసారమును 
చేయును. 

1. గ్రీష్మ బుతువునందలి తాపమును ఎదుర్శొనుటకై మాదీఫల 
రసాయనమును సేవించుచూ ఈ తైలమును శరీరమంతయు అభ్యంగనము 
చేసుకొంటూ మాడునకు బాగుగా తగులునటుల రాసుకొనిన 
ఉపయోగకరము. 


2. జ్వరాంకుశ రస, అమృతారిష్ట అనుపానములతోనిచ్చుచూ ఈ 
తైలాభ్యంగ నము చేసిన, జ్వర వేగము తగ్గును. 

3. కుంకుమపువ్వు చందనాదివటి, నాగకేసరములు వీనిని 
చందనాసవతో తీసుకొనుచూ ఈ తైలమును అభ్యంగనము చేసిన శరీర 
వర్ణము 'పెంపొందును. 

పథ్యము క దానిమ్మ, వెలగ, నిమ్మ, పుల్లదబ్బ, చింతకాయలు, తేనె, 
తేలికగా జీర్ణమగు ఆహారము. 

అపథ్యము : గోధుమలు, వేరుశనగపప్పు, శనగపప్పు, జీడిమామిడి, 
పెరుగు, పాలు. 

లభ్యము : 100 మి.లీ. 200 మి.లీ. 450 మి.లీ. 


రీహిస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 42 
చించాది తైలము 

200 ఎం.ఎల్‌. చింతాకులు, మునగ, సరరసం, లవణములు. 

శరీరమునకు సర్వాంగ వాతములను పోగొట్టును. 

చంపురత్యాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో) 

200 ఎం.ఎల్‌. మందారాకులు, బిల్వ ఆకులు, నాగవల్లిక, నీల, 
కృష్ణతులసి, పారంతి, వాసిని 

తలకి - శరీరమునకు - చిన్నపిల్లలకు వచ్చు గజ్జి, దురద, మొదలగు 
చర్మ వ్యాధులందు సమర్థవంతమైనది. 

ధన్వంతరం కుజంబు నెం.1 (అ.హ) 

100,200,450 ఎం.ఎల్‌. బలా, యవలు, రేగుగింజలు, ఉలవలు, 
దశ మూలములు, అష్టవర్గ్షములు, అశ్వగంథ, శతావరి, ఆముదము, 
ఆవునెయ్యి. 

శరీరమునకు - పక్షవాతం, కీళ్ళవాతము, హెర్నియా, అస్థిభగ్నం 
అస్థిస్థాన భ్రంశం గర్భిణీలకు, బాలింతలకు ఉత్తమమైనది. 

ధన్వంతరం తైలము (అ.హృ) 

200,450 ఎం.ఎల్‌. బలామూలం, యవలు,రేగుగింజలు, ఉలవలు, 
దశ మూలములు, అష్టవర్గం, అశ్వగంధ, శతావరి, నువ్వుల నూనె. 

శరీరమునకు తలకి - శరీర అభ్యంగనమునకు, కండరముల 
నొప్పులకు, అలసట తగ్గించుటకు, బాలింతలకు, పిల్లలకు, వాత 
వ్యాధులందు ఉపయోగించ తగినది. 

ధన్వంతరం(101 

10/25 ఎం.ఎల్‌. బలామూలం, యవలు, రేగు గింజలు, ఉలవలు, 
దశమూల ములు, అష్టవర్గం, అశ్వగంధ, శతావరి, నువ్వులనూనె. 

5-10 చుక్కలు లోపలికి తీసుకొనవలెను. పక్షవాతం, కీళ్ళవాతము, 
హెర్నియా, అస్థిభగ్నం, అస్థిస్థాన భ్రంశం, గర్భి తకు బాలింతలకు 
ఉత్తమమైనది. ఇది (101) సార్లు కాచి తయారు స 

ధన్వంతరం (3) 
200 ఎం.ఎల్‌. బలామూలం, యవలు, రేగు గింజలు, ఉలవలు, 
దశమూల ములు, అష్టవర్గం, అశ్వగంధ, శతావరి, నువ్వుల నూనె. 


దండ. లా రహస్య అనుపాన్‌ వైషు నర్వీన్వం 
శరీరమునకు - పక్షవాతం, కీళ్ళవాతము, హెర్నియా, అస్టిభగ్నం, 


అస్థిస్థాన భ్రంశం, గర్భిణీలకు, బాలింతలకు ఉత్తమమైనది. ఇది (సార్లు 
కాచి తయారు చేయబడినది. 
ధన్వంతరం (7) 

50 ఎం.ఎల్‌ బలామూలం, యవలు, రేగు గింజలు, ఉలవలు, 
దశమూల ములు, అష్టవర్గం, అశ్వగంధ, శతావరి, నువ్వుల నూనె. 

శరీరమునకు - పక్షవాతం, కీళ్ళవాతము, హెర్నియా, అస్టిభగ్నం, 
అస్థిస్థాన భ్రంశం, గర్భిణీలకు, బాలింతలకు ఉత్తమమైనది. ఇది (7) సార్లు 
కావి కయాకు కేయబడినది. 

ధన్వంతరం మోజుపాకం (అ.హృ) 

200 ఎం.ఎల్‌, బలామూలం, యవలు, రేగు గింజలు, ఉలవలు, 
దశమూల ములు, అష్టవర్గం, అశ్వగంధ, శతావరి, నువ్వుల నూనె. 

వస్తి కొరకు - పక్షవాతం, కీళ్ళవాతము, హెర్నియా, అస్థిభగ్నం, 
అస్థిస్థాన భ్రంశం, గర్భిణీలకు, బాలింతలకు ఉత్తమమైనది. మైనము కలిపి 
తయారు చేయబడి నది. 

ఛాగమాషత్రైలము 

దీనిని ఉపయోగించిన యెడల, పక్షవాతము, ఆర్జితవాతము, 
ఆపబాహుకము, చెముడు, తిమిరము, కంపవాతము, మన్యాస్తంభము, 
చెక్కిళ్లుపట్టుకొనుట, పంగు వాతము, చెవిలోపోటు మొదలగునవి 
హరించును. దీనిని త్రాగుట, వస్తికర్మ, అభ్యంగ నము, నస్యము, చెవిలో 
వేయుట, కంటిలో వేయుట, మొదలగువానికి నుపయోగించ వచ్చునని 
శాస్త్రమునందు చెప్పబడినది. 

దూర్వాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. దూర్వా, వేప, అతిమధురం 

శరీరమునకు - తలలోచుండ్రునకు, గజ్జి, చర్మరోగములకు మంచి 
ఉపయోగము. 

దద్రుహర తైలము (తామరతైలము) (స.యో.) 

దీనిని తామరగల ప్రదేశమునందు పిడక మొదలగువానితో బాగుగా 

గోకి దూది చుట్టిన పుడకమొదలగు వానితో పూసిన యెడల తామర వెంటనే 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా ద్మ2ర్‌ 
హరించును. మరియు చిడుము, గజ్జిపుండు, దురద, చర్మవ్యాదులు 
మొదలగునవి కూడా వెంటనే హరించును. పై వ్యాధులను హరించుటలో 
అత్యుత్తమమైనదని స్వానుభవముచే చెప్పగలము. చాల దినములనుండి 
యున్న వ్యాధి కూడ నశించును. 
దుర్లురాది తైలము (స.యో.) 
200 ఎం.ఎల్‌. ఉమ్మెత్త ఆకులు, నువ్వుల నూనె, ఉమ్మెత్త గింజల 
కల్మం. 
తలకి - చుండ్రు, దురదలు, తల వెంట్రుకలు ఊడుట తగ్గును. 
దుర్జురపత్రాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. ఉమ్మెత్త ఆకులు, దూర్వా, తిప్పతీగ, కింశుక పత్రం. 
తలకి - గజ్జి, దురదలు, చుండ్రు నివారించి జుట్టు పెరుగుట 
యందు బాగుగా పనిచేయును. 
దినేశ ఏలాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. మంకెనబెరడు, క్షీర బెరడులు 
తలకి శరీరమునకు - గజ్జి, దురదలు, కురుపులకు బాగా పనిచేయును. 
దినేశ వల్యాది కుజంబు (స.యో.) 
200 ఎం.ఎల్‌. మంకెన బెరడు, పసుపు, ఆముదము 
శరీరమునకు - చర్మ రోగములకు ఉత్తమమైనది. 
ఏలాది ఆయిల్‌ (అ.హృ) 
200 ఎం.ఎల్‌. వఏలకాయద్వయం, తురుష్బం, చంగల్వకోష్టం, 
ప్రియంగు, జటామాంసి, వట్టివేళ్ళు, (గంధితగరం. 
శరీరమునకు, తలకి - దురదలు, తెల్లమచ్చలు, కురుపులు, 
విషజంతువుల కాటులు, దీర్హకాలపు జలుబు, చర్మ రోగములను హరించి 
చర్మకాంతిని పెంపొందించు టకు దోహదపడును. 
ఏలాది కోకోనట్‌ ఆయిల్‌ (అ.హృ) 
200 ఎం.ఎల్‌. వలకాయద్వయం, తురుష్కం, చంగల్వకోష్టం 
ప్రియంగు, జటామాంసి, వట్టివేళ్ళు, (గంధితగరం 
శరీరమునకు-తలకి - దురదలు, తెల్లమచ్చలు, కురుపులు, 


426 రా రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
విషజంతువుల కాటు దీర్హకాలపు జలుబు, చర్మ రోగములకు మరియు 
చర్మకాంతి పెంపొందించు టకు, కొబ్బరి నూనెతో చేయబడినది. 

ఇంద్ర తైలము 

ద్రవ్యములు : శుద్ధగంధకము, రసకర్పూరము, పచ్చకర్పూరము. 

గుణము : మెహసంబంధమైన అన్ని రకముల చర్మవ్యాధుల యందు, 
పుండ్లు, ఎండు గజ్జి, దురదలు, రక్తదోషము వలన కలిగిన అన్ని రకముల 
చర్మవ్యాధుల యందు ఈ లేపము మిక్కిలి గుణకారి. 

అనుభూత ప్రయోగములు : 1. వ్రణరోపణమునకై వ్రణ రోపణ 
ద్రవ్యములను వాడుచూ, ఈ లేపమును పై పూతగా వాడిన, క్రొత్త చర్మము 
త్వరగా పుట్టును. 

2. పామ, కందు,దాహములందైనను చందనాదివటి, గంధక 
రసాయనములను లోనికి ఇచ్చుచూ, ఈ లేపమును పైపూతగా వాడిన, 
త్వరగా తగ్గును. 

3౩. ఉపదంశము, సంబంధిత రోగములందు గనోప్రభ వంటి 
బెషధములు లోనికి వాడుచూ, పై పూతగా ఈ లేపమును వాడిన 
త్వరితముగా మానును. 

పథ్యము : పాత బియ్యము, ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, వేడినీరు. 

అపథ్యము : గుమ్మడికాయ, కోడిమాంసము, ఆవనూనె, ఊరగాయలు. 

లభ్యము : 15 గ్రా. 
ఇరిమేదాది తైలము (శా.సం.) 

ద్రవ్యములు 3 తుమ్మపట్ట, నువ్వులనూనె, లవంగము, గైరికము, 
అగరు, పద్మ కము, మంజిష్ట లొద్దుగచెక్క అతిమధురము, లక్క మర్రిపట్ట, 
తుంగముస్తలు,లవం గపవు పట్ట, జాజికాయ, వచ్చకర్పూరము, 
తక్కోలములు, తెల్లచండ్ర పట్ట, పతంగపు చెక్క ఆరెపూలు, సన్నయాలకులు, 
నాగకేసరములు, కాయఫలము. 

గుణము : ముఖరోగములు, దంతశూల, చిగుళ్ళవావు, నల్లని 
పండ్లరోగము, శీత దంతరోగములు, దంతహర్షము, దంత విద్రధి, దంత 
దుర్గంధము, కృమిదంతక రోగము మొదలగు సమస్త దంత రోగములు, 
నాలుక, పెదవులు, దౌడలు వీనియందు జనించెడి రోగములు. 


తీహిస్య నపాన్‌ వైష్య సర్వస్వం ఆలా క2/ 
అనుభూత ప్రయోగములు : 1. క్రిమి దంతమునందు (పిప్పిపన్నుు 
హెర్బల్‌ టూత్‌ పౌడర్‌ పండ్లు తోముకొనుటకు వాడుచూ, భోజనమునకు 
ముందు రెండు చెంచాలు ఉదయము, సాయంత్రం తీసుకొనుచు, ఈ 
తైలమును రాత్రి పరుండబోవు నపుడు దూదితో పండ్లపైన అద్దుతున్న్య 
(క్రిమి దంతములు నివారణ అగును. 
2. దంత శూలనందు కాంచనార గుగ్గులు,దశమూలారిష్టలతో 
ఇచ్చుచూ, ఈ తైలముతో కబళము పట్టిన శూల క్రమముగా తగ్గును. 
8. ముఖరోగములందు లక్షణానుసార చికిత్స చేయుచూ, ఈ తైలముతో 
పుక్కిలించిన, తగ్గుముఖం పట్టును. 
పథ్యము : వేడినీరు, తృణ ధాన్యములు, కాకరకాయ, కంద, తేనె. 
అపథ్యము : చేపలు, మాంసము, చెరకు, ఖర్జూరము, బెల్లము. 
ప్రయోగము : ముఖమునకు, దంతములకు లేపనము. 
గంథతైలము (అ.హృ) 
25 ఎం.ఎల్‌. నల్లనువ్వులు, నువ్వులనూనె, నలద, వాలక, లోహితాక్షిక 
శరీరము పైకిరాయులకు, లోపలికి త్రాగుటకు -బెణుకులు, ఎముకలు 
విరుగుట, ఎముకల స్థానభ్రంశమునందు విశిష్టముగా పనిచేయును. 
గంధర్వ హస్త తైలము (అ.హృ) 
50/200 ఎం.ఎల్‌. ఆముదము, శొంఠి, యవక్షారం, చిరిబిల్వ 
లోపలికి - నడుమునొప్పులు, వంటినొప్పులు, వాతవ్యాధులందు 
మంచి గుణ కారి. (విరేచన గుణము కలదు.) 
హింగు త్రిగుణ తైలము 
దీనిని 1/4 మొ. 1 తు. వరకు వేడినీటితో కూడ సేవించిన యెడల 
సుఖ విరచనమగుచు గుల్మములు, ఉదరవ్యాధి, అంత్రవృద్ధి, క్షయ, శూల, 
శ్లేష్మ వ్యాధులు, వాత వ్యాధులు, నశించును. పసిపిల్లలకు సమస్త 
వ్యాధులందు పనిచేయును. చెవిలో వేసిన యెడల కర్ణ వ్యాధులన్నియు 
హరించును. ఆముదముతో తయారు చేయబడినది. 
హిమసాగర తైలము (ఖై.ర.) 
200 ఎం.ఎల్‌. శతావరి, విదారి, బూడిదగుమ్మడి, ఉసిరిక, 
బూరుగబంక. 


425. లా దహన అపాన్‌ వైస్య నర్వీస్వం 

తలకి - జుట్టు ఎ(ర్రబడుట, వాత, పిత్త, మానసరోగములందు ఉ 
పయోగకారి. 

జాత్యాది తైలం (భై.ర.) 

ద్రవ్యములు : జాజిపత్రములు, వేప ఆకులు, పొట్ల ఆకులు, కానుగ 
ఆకులు, మైనము, అతి మధురము, చెంగల్వకోషు, పసుపు, మానుపసుపు, 
కటుకరోహిణి, మంజిష్ట, పద్మకము, లొద్దుగ చెక్క కరక్కాయ, 
పద్యకేసరములు, శుద్దతుత్తము, సుగంధిపాల, కానుగవిత్తులు, తిల తైలము. 

గుణము : విషజన్య వప్రణములు, పుండ్లు, కుష్టము, దధ్రు, విసర్చి, 
కీటదంశోత్స వ్రణశోధ, సద్యోవ్రణములు, జంతువుల కాటు వలన ఏర్పడిన 
(వ్రణములు, దంత, నఖ క్షతముల వలన ఏర్పడిన వ్రణములను రోపణము 
చేయును. 

జాత్యాది తైలము 

200 ఎం.ఎల్‌. వావిలాకులు, ఉత్తరేణి, జాజిమల్లి ఆకులు 
గరికుపసుపు,పర్పాట కం, మోదుగాకులు 

శరీరముపైన రాయుటకు - పుండ్లను, గాయములను మాన్సును. 

అనుభూత ప్రయోగములు : 

1. కాంచనార గుగ్గులు, దశమూలారిష్ట అనుపాన ముగా ఇచ్చుచూ 
త్రిఫల కషాయముతో పరిషేకము చేయుచూ ఈ తైలము చేత వ్రణ 
బంధనము చేయుచున్న, ఏ విధమైన వ్రణములైనను తగ్గును. 

2. విషజ వ్రణములందు లక్షణానుసార చికిత్స చేయుచూ ఈ తైలముతో 
(వ్రణ బంధనము చేయవలెను. 

3. సద్యోవణములందు తేనె కలిపి ఈ తైలమును బాహ్య 
ప్రయోగమునకై ఉపయోగించిన మంచి ఫలితములిచ్చును. 

పథ్యము : కందులు, పెసలు, పేలాల జావ, మాంసము. 

అపథ్యము : కొత్త బియ్యపు అన్నము, పెరుగు, కారము. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

జవంత్యాది యమకము (అ.హృ) 

200ఎం. ఎల్‌. జీవంతి, చెరకు, కాకోళి, అతిమధురం 

పైన రాసేది - కాలి,చేతి, పెదవుల పగుళ్ళకు, సొరియాసిస్‌కు ఉత్తమము. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(429 
కామసంజీవి తైలం 

(ద్రవ్యములు : నాగకేసరములు, అశ్వగంధ, ఉమ్మెత్త విత్తులు, గోమూత్ర 
శిలా జిత్‌, కర్పూరము, తిలతైలము 

గుణము : నరములను ఉత్తేజపరచును, వాజీకరము, పురుషులలో 
లైంగిక బలహీనతయందు మిక్కిలి గుణకారి. పై పూతకు మాత్రమే. 

వాడు విధానము : పురుషాంగముపై లేపనము చేసి మర్దనము 
చేయవలెను. 

పథ్యము : ఆకలిననుసరించి వెన్న పెరుగు, పాలు, పప్పుదినుసులు, 
మాంసము తీసుకొనవలెను. అజీర్ణము లేకుండా చూచుకొనవలెను. 

అపథ్యము : పుల్లని, తీక్ష్య, చేదు పదార్థములు 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

ఖజిత పిండతైలము (అ.హృ) 

200 ఎం.ఎల్‌. మంజిష్ట, సర్జరసం, శాంబ, ఆముదము 

శరీరమునకు - వాతరక్తము, నొప్పులు, చురుకుపోట్లు, కాలి 

పగుళ్ళు శమింప చేయును. 

కార్పసన్యాది కుజంబు(సహస్రయోగము) 
200 ఎం.ఎల్‌. |ప్రత్తిగింజలు, బలా, మినుములు, ఉలవలు 
పైన రాసినది - మెడ, భుజము నొప్పులకు శ్రేష్టము 
కార్పసస్థాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. ప్రత్తిగింజలు, బలా, మినుములు, ఉలవలు 

పైన రాసేది - అపబాహుకం, అర్జితవాతం, పక్షాఘాతంలను 
హరించును. 

కర్ణామృతము 

దీనిని 4-5 చుక్కలు చొప్పున రోజుకు 2-8 సార్లు చెవిలో పోసిన 
యెడల చెవి పోటు,హోరుగ నుండుట, చీముకారుట, చెముడు, 
కర్ణ(స్రావము, దిబ్బడి వేయుట, గురగురలాడుట వుుదలగు 
కర్ణవ్యాధులన్నియు నశించును. 


430 రా రీహాన్య ఠనిపాన్‌ వైష్య సర్వస్వం 
కేతకీ తైలము 


దీనిని పైన రుద్దినచో మేహ వాత నొప్పులు, అర్జితవాము, 
ఆమవాతము, ధనుర్వాతము, అపబాహుకవాతము, తిమిరవాతము, 
సర్వాంగవాతము, మొదలగు నవి వెంటనే హరించును. వాత హరములలో 
శ్రేష్టమైనది. 

కుంకుమాది తైలము (బై.ర.) 

10 ఎం.ఎల్‌. కుంకుమపువ్వు, పద్మకం, పుడకలక్క చందనం, 
మంజిష్ట. 

పైన రాయుటకు - ముఖము, శరీరము పైన మచ్చలు తగ్గించి, 
చర్మకాంతిని పెంపొందించును. మొటిమలు, తగ్గించును. 

కర్పూరాది తైలము (స.యో) 

100,200 ఎం.ఎల్‌. కర్పూరం, అజామోదం 

శరీరమునకు - వంటి నొప్పులు, కండరాల బిగింపు, మొద్దుబారుటను 
నివా రించును. 

క్రీరబలా తైలం (స.యో) 

ద్రవ్యములు : ముత్తవపులగపు వేళ్లు, ఆవుపాలు, నువ్వులనూనె. 

గుణము : ఎనుబది వాతరోగములు హరించును. 

అనుభూత ప్రయోగములు : 1. ఏ రకమైన పక్షాఘాతమునందైనను, 
వాతహర జెషదములులోనికి ఇచ్చుచూ, లహసాన్‌ ఇంజక్షన్‌ ఇచ్చుచూ, 
ఈ తైలాభ్యంగనము చేసిన వాత దోషము నివారింపబడును. 

2. మాంసధాతు శోషణయందు మాంసధాతు వర్ణకములైన 
ద్రవ్యములను ఇచ్చుచూ, ఈ తైలమును అభ్యంగనమునకు వాడిన, 
మాంసధాతువు వృద్ధినొందును. 

3. క్రీడాకారులకు కలిగే అభిఘాతమునందు కాంచనార గుగ్గులు 
ఇచ్చుచూ, ఈ తైలాభ్యంగనము చేయవలెను. 

పథ్యము : కందిపప్పు, కందికట్టు, గోధుమజావ, గోధుమ రొట్టె, 
మేకమాంసము, వెల్లుల్లి, ద్రాక్షపండ్లు, నల్లేరు, తేనె 

అపథ్యము : జొన్న అన్నము, శనగలు, బచ్చలికూర, చుక్కకూర. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం ఆ 43 
షడ్చిందు తైలం (భై.ర.) 


ద్రవ్యములు స్ట భృంగరాజస్వరసము, ఆముదపు వేరు, (గంధితగరము, 
సదాప, జీవన్తి, రాసా సైంధవలవణము, దాల్చిన చెక్క వాయు 
విడంగములు, అతిమధు రము, శొంఠి, తిలతైలము, మేకపాలు. 


గుణము : శిరోరోగహరము, సూర్యావర్తనమునందు అత్యుత్తమ 
బెషధము. కేశములు రాలుట, పండ్లు కదులుటను ఆవును. ప్రతిశ్యాయము 
నశించును. నేత్ర ముల దర్శనశక్తి ఇనుమడించును. భుజబలము పెరుగును. 

అనుభవ ప్రయోగములు : శిరశ్ళూల, జలుబు, పడిశము, పీనస, 
నాసార్భుదము, నాసా రోగములందు గుణకారి. 


1. శిరోరోగములందు నస్యమునకై ఇచ్చుచూ, లక్షణానుసార చికిత్స 
చేయ వలెను. 

2. ఈ తైలముతో సస్యకర్మచేయుచూ -త్రిఫల ఘృతము, ఆవునెయ్యి, 
వాడిన నేత్రరోగములకు ఉపయోగకరము. 

8. పీనసము, ప్రతిశ్యాయము వంటి నాసాగత రోగములందు 
సితోపలాది చూర్ణము, మహాలక్ష్మీ విలాస రసవాడుచూ ఈ తైలముతో 
నస్యకర్మ జరిపిన పీనసము, ప్రతిశ్యాయము తగ్గును. 

పథ్యము : ఆవునెయ్యి, కందిపప్పు, పెసరపప్పు, ఆవుమజ్జిగ, 
ఆవుపాలు, మేక మాంసము, ద్రాక్షపండ్లు, ఉసిరికాయలు 

అపథ్యము : కొత్తబియ్యపు అన్నము, చేపలు, ఉలవలు, ఆవాలు. 

ప్రయోగము : 3-6 చుక్కలు చొప్పున ముక్కులలో (ప్రతిరోజు 
రెండుసార్లు వేసుకొనవలెను. 

లభ్యము : 10 మి.లీ. 

కయ్యోన్యాది తైలము (స.యో) 

200 ఎం.ఎల్‌. భృంగరాజ, గుడూచి, అంజనం, ఉసిరిక 

తలకి - తల,నేత్ర రోగములకు మంచిది. 
కయ్యోన్యాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 

200 ఎం.ఎల్‌. భృంగరాజ, గుడూచి, అంజనం, ఉసిరిక 

తలకి - తల, నేత్ర రోగములకు కొబ్బరినూనెతో చేయబడినది. 


432. టా కన్య అపాన వ్యు నర్వన్వం 
కొట్టంచుక్కాది తైలము 

100,200/450 ఎం.ఎల్‌. శొంఠి, కుష్టం, వచ, దేవదారు, వెల్లుల్లి, 
మునగ, రాస్తా ఆవాలు, చింతాకురసం. 

శరీరమునకు అన్ని రకముల వాత వ్యాధులకు -ఆమవాతం, తిమ్మిర్లు 
హరిం చును. 

మహామాష తైలం (భఖై.ర.) 

ద్రవ్యములు : మినుములు, కోలపొన్న ముయ్యాకుపొన్న్క చిన్నములక, 
పెద్ద ములక, పల్లేరు, మారేడు, తక్కిలి, దుందిలము, కలిగొట్టు, పెగ్గుమ్మడు 
వీనివేళ్లు, మెకమాంసము, దూలగొండి విత్తులు, ఆముదపు వేరు, సదాప, 
సైంధవ లవణం, సముద్రలవణం, సౌవర్పలవణం, బిడాలవణం, 
జీవకము, బుషభకము, మేద, మహా మేద, వృద్ధి, బుద్ధి, కాకోళి, క్షీరకాకోళి, 
అతిమధురము, జీవంతి, కారుమినుము, అడవి పెసలు, మంజిష్ట, 
చవ్యము, చితమూలము, కాయభలము, శొంఠి, వివ్పళ్లు, 
మిరియాలు,మోడి, రాస్తా దేవదారు, తిప్పతీగ, చెంగల్వకోషు, అశ్వగంధ, 
వస, కచ్చూరములు, తిల తైలము, ఆవుపాలు. 

గుణము : పక్షాఘాతము, ఆర్దిత వాతము, బాధిర్యము (చెముడు) 
హనుస్తంభము, కర్ణశూల, మన్యాశూల, శిరఃశూల, నడవలేకపోవుట, 
త్రిదోషజన్య తిమిరము, హస్త కంపము, పాదకంపము, శిరోకంపము, 
(గీవాకంపము, కలాయఖంజము, పాంగు ల్యము, గృధ్రసీ, అపబాహుక 
మొదలగు సర్వవాత వికృతులను నశింపజేయును. 

అనుభూత ప్రయోగములు : ఊర్చాంగ వాతము, చచ్చువాతములను 
హరిం చును. కృశత్వమును పోగొట్టి, అవయవములకు బలము నిచ్చును. 

1. నిర్గుండీ తైలములో ప్రతిరోజు కర్ణ పూరణము చేయుచూ, 
మహామాష తైలముతో శిరస్సు అంతయు అభ్యంగనము చేసిన బాధిర్యము 

2. కంపవాతము మొదలుగాగల అనేక పక్షాఘాతములందు వ్వ్యాధిగ్రస్త 
ప్రాంత మునందు ఈ తైలముచే అభ్యంగనము చేయుచూ, వాతహర 
బెషధములను ఇచ్చిన కంపము, పక్షాఘాతము తొలగును. 

8. అశ్వగంధారిష్ట, వాతగజాంకుశ రస ఇచ్చుచూ ఈ తైలాభ్యంగనము 
చేసిన కర్ణశూల తగ్గును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లలల ఉం 

పథ్యము : మునగకాయ, కాకరకాయ, ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, 
లేత వంకాయ, కొయ్యతోటకూర. 

అపథ్యము : చలి అన్నము, బిగ్గరగా మాట్లాడుట, శిరోస్నానము. 

ప్రయోగ విధానము : వేడిపాలతో పానము, వస్తి, అభ్యంగనము, 
నస్యము, నేత్ర, కర్ణ పూరణము. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

మందార తైలం 

ద్రవ్యములు : మందార పూవులు, గుంటగలగరాకు, ఉసిరిక, పసుపు, 
సరస్వతీ ఆకు, తిప్పతీగ, సుగంధిపాల, చండ్ర, కచ్చూరములు, ఆకుపత్రి, 
దేవదారు,వట్టివేరు, జటామాంసి, కురువేరు, నాగకేసరములు, 
రక్తచందనము, నీలిఆకు, చెంగల్వకోష్టు, అతిమధురము, చిట్టాముట్టి, 
మెంతులు నువ్వుల నూనె. 

గుణము : శిరస్సునకు, నేత్రములకు చలువ నిచ్చును. వెంట్రుకలను 
వృద్ధి చేయును. ఆ కాలములో వెండ్రుకలు తెల్లబడుటను 
నివారించును. జుట్టు కుదుళ్లను గట్టిపరచి, జుట్టు రాలుటను 
అరికట్టును. శిరోవేడిమి వలన కలుగు తలనొప్పుల యందు గుణకారి. 
చుండ్రు మొదలగు కేశసంబంధిత చర్మవ్యాధులను దరిజేరనివ్వదు. 

అనుభూత ప్రయోగములు : 1. గంధక రసాయనము, సరసలతో 
ఇచ్చుచూ, ఈ తైలముతో అభ్యంగనము చేయుచూ, అవసరమైన 
ప్రాంతమున మందార లేప ముచే లేపనము చేసిన, రోమసముదాయమున 
కలిగే పేను కొరుకుడు అను వ్యాధిని నివారించవచ్చును. 

2. రోమ వృద్ధికై చ్యవనప్రాశ లేహ్యము వాడుచూ ఈ తైలాభ్యంగనము 
చేసిన ఫలితమునిచ్చును. 

3. శిరోవేడిమి తగ్గుటకై చందనాసవ, చందనాది వటిలతో ఇచ్చుచూ 
ఈ తైలాభ్యంగనము చేసిన శిరస్సునకు చల్లదనము నిచ్చును. 

పథ్యము : తేనె, నిమ్మ, ఉసిరికాయ, తోటకూర, పులిచింతకూర, 
వెలగపండ్లు. 

అపథ్యము : వంకాయ, గోంగూర, చేపలు, రొయ్యలు, కంద 

లభ్యము : 100 మి.లీ. 200 మి.లీ. మరియు 450 మి.లీ. 


ఉం. లా లీపొస్య అనుపాన వైస్య న్వీన్వం 
మాష తైలము 

దీనిని మర్జించుటచే సంధివాతము, అవబాహుకవాతము, 
ఆమవాతము, చేతులు వణుకు, ఆర్జిత వాతము, పక్షవాతము, శిరస్సు 
వణుకు, మన్యాస్తంభము, మొదలగు నవి నశించును. మరియు నిది చెవిలో 
పోటు, వినవడకుండుట, తివ్మెర్లు, మొదలగు వానిని కూడ 
హరింపచేయును. మేహముచేగాని వాతముచేగాని మేహవాతములచే గాని 
కలిగిన వ్యాధులను నశింపజేయుటలో మిక్కిలి శ్రేష్టమైనది. 

మహానారాయణ తైలం (భై.ర.) 

ద్రవ్యములు : మారేడు మూలపట్ట, అశ్వగంధ, పెద్దవాకుడువేళ్లు, 
పల్లేరు, దుందిలపువేళ్ల పట్ట, బలవేళ్లు, వేపవేరుపట్ట, వాకుడు వేళ్లు, గలిజేరు 
వేళ్లు, అతిబలా వేళ్లు, అగ్నిమంద (నెల్లి) వేరుపట్ట, గంధప్రసారిణి వేళ్లు, 
కలిగొట్టు వేరుపట్ట, శతావరి కందస్వరసం, రాస్తా అశ్వగంధ, సోపు, 
దేవదారు, చెంగల్వకోష్టు, కోలపొన్న ముయ్యాకు పొన్న కారుమినుము, 
అడవి పెసర, అగరు, నాగకేసరాలు, సైంధవ లవణము, జటామాంసి, 
పసుపు మానుపసుపు, రాతిపువ్వు, ఎర్రచందనం, పుష్మర మూలం, 
చిన్నయాలకులు, మంజిష్ట సుగంధపాల తుంగముస్తలు, ఆకుపత్రి, దాల్చినీ, 
జీవకము, బుషభకము, మేదా, మహమేదా, కాకోళీ, క్షీరకాకోళీ, బుద్ధి, 
వృద్ధి, వస, మోదుగ, పునర్నవ, కచోరకము, కర్పూరము, కుంకుమపువ్వు, 
కస్తూరి, తిలతైలము, ఆవుపాలు. 

గుణము : వాతవ్వాధిగ్రస్తమైన ఏకాంగవాతము, అర్జితవాతము, 
హస్తపాదకంప వాతము, పంగు, బాధిర్యం, శుక్రక్షయ, మన్యాస్తంభ, 
హనుస్తంభ, శిరోరుజలందు అత్యంత ఉపయోగకారి. సర్వవిధ యోని 
దోషములు నశింపజేసి వంధ్యాప్రీలకు సత్సంతానమును కలుగజేయును. 
శాఖాభిత వాతము, కోష్టగత వాతము, జిహ్వస్తంభ, దంతశూల, ఉన్మాదము, 
జ్వరము, కుబ్బత, వీనివలన కృశించిన వారికి ఉపయోగ కరము. 
శరీరకాంతి, బలము వృద్ధి చెందును. 

అనుభూత (ప్రయోగములు : పక్షవాతము, ఆమవాతము, 
సంధివాతము, చచ్చు వాతము, కండరాలనొప్పులకు మిక్కిలి 

ఉపయోగకరము. 

1. ఆర్జిత వాతమునందు 7-38 వెల్లుల్లి రెబ్బలను అవునెయ్యిలో వేగించి 


కీహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లలా ఉన్‌ 
లోనికి తీసుకొనుచూ, ఈ తైలమును 40 రోజుల పాటు వ్యాధిగ్రస్తమైన 
ప్రదేశమున అభ్యం గనము చేసిన తగ్గును. 


2. హనుస్తంభ వాతమునందు కేవలము ఈ తైలాభ్యంగనమే అధిక 
(ప్రయోజన మునిచ్చును. అయినను వాతహర బెషధములు లోనికి ఇచ్చిన 
అధిక గుణము కన బదును. 


3. హస్తపాద కంపవాతమునందు ఈ తైలాభ్యంగనము చేయుచూ, 
బృహత్‌ వాత చింతామణి మాత్ర, లహసాన్‌ ఇంజక్షన్‌ వాడిన, కంపనములు 

పథ్యము : గోధుమ జావ, మేకమాంసము, వెల్లుల్లి, నీరుల్లి, 
గలిజేరుకూర, ఖర్జూరము. 

అపథ్యము : శీతల పదార్థములు, చేదుగల పదార్థములు, జొన్నలు, 

పెసలు, మినుములు, తత 
ప్రయోగము : 50 మి.లీ. 100 మి.లీ. 
నారాయణ తైలము (ఖై.ర.) 

ద్రవ్యములు : అశ్వగంధ, చిట్టాముట్టి, మారేడు వేరు, పాదిరి వేరు, 
వాకుడు, పెద్దములక, పల్లేరు, అతిబల, వేప, దుందిలపు వేరు, గలిజేరు, 
గొంతెమగోరు, కూరనెల్లివేరు, శతావరీ రసము, చెంగల్వకోపషు, యాలకులు, 
చందనము, చాగమట్ట, వస, జటామాంసి, సైంధవలవణము, రాస్తా 
పెద్దసదాప, దేవదారు, ముయ్యాకు పొన్న, కోలపొన్న అడవి మినుము, 
అడవి పెసర, (గంధి తగరము. 

గుణము : పక్షాఘాతము, హనుస్తంభము, మన్యాస్తంభము, 
గళగ్రహము, ఖల్లివాతము, బధిరత్వము, గతిభంగవాతము, కటిగ్రహ 
వాతము, హస్త పాదము లను శోషింపజేసేడి వాతము, నేత్రాది 
ఇంద్రియములను నశింపజేసెడి వాతము, రక్త వికారము, శుక్రధాతు 
క్షయము, జ్వరము, క్షయరోగము, అండవృద్ధి, కురండ ములు, దంత 
రోగము, శిరో గ్రహవాతము, పార్వశూలలు, పంగుత్వము, బుద్ధి భ్రంశము, 
గృధ్రసీ వాతము, సర్వాంగ, అర్జాంగ, విషమ వాతములు నశించును. 
వంధ్యా ప్రీలకు సంతానము కలుగును. 


దీనిని మర్దించుటచే ధనుర్వాతము, సర్వాంగవాతము, కంపవాతము, 
ఆర్జిత వాతము, పక్షవాతము, హనుస్తంభము, మన్యాస్తంభము, 


436 లా లీపొస్య అనుపా వైస్య సక్వీస్వం 
పంగువాతము, కుబ్దవాతము, అవబాహుకము మొదలగు వాత 
వ్యాధులన్నియు నశించును. 

అనుభూత ప్రయోగములు : 1. హస్తము, పాదములను శోషింపజేసెడి 
వాతము లందు ఈ తైలాభ్యంగనము చేయుచూ, అశ్వగంధ చూర్ణము, 
శతావరీ చూర్ణములను పాలతో తీసుకొనుచూ, నెర్విటాల్‌ ఉదయము, 
సాయంత్రము తీసుకొనిన మాంస ధాతువృద్ధి నొందును. 


2, గృధ్రసీనందు ఈ తైలాభ్యంగనము చేయుచూ వాతవినాశక్‌, 
లహసాన్‌ ఇంజక్షన్‌లు ఇచ్చుచూ వాతహర బెషధములు లోనికి ఇచ్చిన, 
పీడ శాంతించి వాత హరము కాగలదు. 

8. అర్జాంగ వాతమునందు వాతహర బెషధములచే చికిత్స చేయుచూ, 
పంచకర్మ చికిత్స చేయాలి. ఈ తైలాభ్యంగనము చేసిన, ఉత్తమ ఫలితమును 
ఇచ్చును. 

పథ్యము : లేత వంకాయ, లేత ఆముదపు కాయ, మునగాకు కూర, 
బీరకాయ. 

అపథ్యము : నువ్వులనూనె, మునగకాయలు, ఇంగువ, ఎండు చేపలు, 
ఆవాలు. 

ప్రయోగము : నస్యమునకు, శరీరలేపమునకు, పానమునకు, 
వస్తియందు. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

నిర్లుండీ తైలము (స.చి) 

ద్రవ్యములు : వావిలి ఆకురసము, జిల్లేడాకుల రసము, మునగ 
ఆకు రసము, చింతాకు రసము, తులసి ఆకు రసము, ఉమ్మెత్త ఆకు 
రసము. కామంచి సమూల రసము, ఉత్తరేణి సమూల రసము, నేల 
తాడిగడ్డల స్వరసము, మంచి పసుపు, అరటి గడ్డ రసము, అల్లపు రసము, 
గుంటగలగరాకు రసము,నువ్వులనూనేె, మేక పంచితం, వస, ఉసిరిక 
వరుగు, చెంగల్వ క్రో్తు శొంఠి, సైంధవలణం,మిరియాలు, పిప్పళ్లు, 
సర్జరసం. 

గుణము : కర్ణరోగములు, కర్ణవ్రణములు, గండమాల, కంఠవ్యాధులు, 
దుష్ట వణములు మొదలగునవి హరించును. 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాాాాాాాాా దం/ 
అనుభూత (ప్రయోగములు : 1. కీళ్లనొప్పులు,పోట్లు,వాపులు, 

వీనియందు పైన మర్దనము చేసి కాపడము పెట్టిన, ఉపశమనమిచ్చును. 

చెవిపోటునందు తైలమును వెచ్చబెట్టి నాలుగు చుక్కలు వేయవలెను. 

2. కర్ణరోగములందు లక్షణానుసార చికిత్స చేయుచూ, ఈ తైలముతో 
కర్ణ పూరణము చెసిన ఫలితమునిచ్చును. 

3. కాంచనార గుగ్గులు లోనికి ఇచ్చుచూ, ఈ తైలాభ్యంగనము చేసిన, 
గండ మాల క్రమముగా తగ్గును. 

4. చర్మముపైన నల్లని మచ్చలు ఉన్నపుడు ఆరోగ్యవర్ధనీవటి ఇచ్చుచూ, 
ఈ తైలాభ్యంగనము చేయవలెను. 

పథ్యము : పాతబియ్యము, గోధుమలు, పెసలు, బార్లీ, నెయ్యి, 
జింకమాంసము, మేకమాంసము, పొట్లకాయ, మునగకాయ, ఆవుమజ్జిగ. 

అపథ్యము : కఫకరాన్నము, చలి అన్నము, శిరస్నానము, సంచారము, 
గాలి, మంచు వీనిలో తిరుగుట, బిగ్గరగా మాట్లాడుట. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

నీలి భృంగరాజ తైలము (స.యో) 

(ద్రవ్యములు : నీలి ఆకులరనము, భృంగరాజ రసము, 
చేదుపుచ్చరసము, ఉసిరిక రసము, మేకపాలు, తిలతైలము, కొబ్బరిపాలు, 
ఆవుపాలు, గేదెపాలు, అతి మధురము, గురిగింజలు, నీలాంజనము. 

గుణము : వెండ్రుకలు పెరుగుటకు, నల్లబడుటకు అత్యంత ఉ 
పయోగకరము. 


అనుభూత ప్రయోగములు : 1. శిరస్సునకు, మెదడునకు, నేత్రములకు 
చలువ చేయును. శరీర అత్యుష్టమును శమింపజేయును. జుత్తును 
నల్లబరచును. కేశవృద్ధిని కలిగించును. తలపోటు, మాడుపోటు, పార్వ్వపు 
తలనొప్పులను హరించును. శిరస్సు నకు క్రమబద్ధముగా రక్షప్రసారమును 
చేయును. 

2. సన్నిపాత జ్వరము వలన కలిగే రోమశాతనమునకు పునర్నవాది 
మండూ రము, నెర్విటాల్‌లతో ఇచ్చుచూ ఈ తైలము అభ్యంగనముగా 
వాడిన రోమ సంజన నము జరుగును. 


8. శిరస్సు పైన వచ్చే శీత పైత్యమునకు గంధక రసాయనము సరసతో 


ఉరి లా రీపొన్య అపార వ్యు నర్వన్వం 

ఇచ్చుచూ ఈ తైలాభ్యంగనము చేసిన తగ్గును. 

4. హరిద్రా చూర్ణము, పంచతిక్త చూర్ణములను కలిపి తేనెతో ఇచ్చుచూ 
శిరస్సు నకు ఈ తైలమును అభ్యంగనము చేసిన శిరః కండు తగ్గును. 

పథ్యము : చుక్కకూర, పొన్నగంటికూర, చింత చిగురు, ద్రాక్షపండ్లు, 
అల్లము, కరివేపాకు. 

అపథ్యము : పెరుగు, పాలు, బెల్లము, మాంసము, నూనె ఎక్కువ ఉ 
న్న పదార్ధ ములు. 

లభ్యము : 100 మి.లీ. 200 మి.లీ. 450 మి.లీ. 

నేత్ర బిందు 

దీనిని ౩-4 చుక్కలు చొప్పున రోజుకు 2-3 సార్లు కంటిలో వేసిన 
యెడల కండ్లు ఎర్రగ నుండుట, మంట, పుసికట్టుట, అంటుకొనుట, 
నీళ్ళు కారుట, సరిగ కనబడకుండుట మొదలగు నేత్రవ్యాధులు నశించును. 

నిర్గుండ్యాది తైలము 

దీనిని చెవిలో వేసినయెడల చెముడు, చెవుల యందు ధ్వని, బాధ, 
(క్రిములు, చీము, మొదలగునవి నశించును. పైన పూసినచో వాత 
వ్యాధులన్నియు కూడ హరించును. వాతములను హరించుటలో శ్రేష్టమైనది. 

పిండ తైలం 

ద్రవ్యములు : మంజిష్ట, సర్జ్దరసం, సుగంధిపాల, మైనము, 
తిలతైలము. 

గుణము : వాతరక్తజన్య రోగములను హరింపజేయును. 

దీనిని వూయుటచే వాతరక్తము, కుష్టములు, చర్మవ్యాధులు, 
మేహవాతనొప్పులు, కాళ్లు చేతులందు వ్రణములు, వాత వ్యాధులు, 
కీళ్ళనొప్పులు, మొదలగునవి నశించును. చర్మమునకు మృదుత్వము 
కలుగును. 

అనుభూత ప్రయోగములు : కీళ్ళనొప్పులు, నడుమునొప్పులు, 
వాతనొప్పులు, మడమశూల, వరిబీజము, బోదకాలు, అరికాళ్లు, అరిచేతుల 
మంటలు, తిమ్మిర్లు, బెణుకులు, వాపులు మొదలగు వానిని హరించును. 

1. మధుమేహము వలన కలిగే స్పర్శనాశమునందు అభ్రకభస్మము, 
త్రివంగ భస్మము, అశ్వగంధచూర్ణములను ఆమలకీ స్వరసముతో ఇచ్చుచూ, 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 439 
ఈ తైలముతో అభ్యంగనము చేసిన, స్పర్శ తిరిగి వచ్చును. 

2. రక్తప్రసారము సరిలేక కలుగు వ్రణములందు ఈ తైలముచే 
అభ్యంగనము చేయుచూ, నెర్విటాల్‌, అశ్వగంధారిష్ట ఇచ్చిన రక్షప్రసారము 
సాధారణస్ధితికి చేరుకొని వణము తగ్గును. 

3. సమస్త వాతరోగములందు అనగా అంగశైథిల్యమునందు ఈ 
తైలముతో అభ్యంగనము చేయుచూ బృహత్‌ వాత చింతామణి, 
అశ్వగంధారిష్టలు ఇచ్చుచూ; లహసాన్‌ ఇంజక్షన్‌ 40 రోజుల పాటు వాడిన 
ఉపయోగకరము. 

పథ్యము : లేత వంకాయ, లేత ఆముదపు కాయ, మునగ ఆకు 
కూర, బీరకాయ 

అపథ్యము : నువ్వులనూనె, మునగకాయలు, ఇంగువ, ఎండుచేపలు, 
ఆవాలు. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

రానిది తైలము 

దీనిని మర్చించినచో ఆమవాతము, పక్షవాతము, సంధివాతము, 
మన్యాస్తంభము, ఆక్షేపకవాతము, కంపవాతము, అపబాహుకవాతము, 
మొదలగు వాతవ్యాధులు హరించును. రాస్న వాతహరములలో శ్రేష్టమైనది. 

సోమరాజ తైలము (భఖై.ర.) 

ద్రవ్యములు * బావంచాలు, పసుపు, మానుపసుపు, ఆవాలు, 
చెంగల్వకోష్టు, కానుగ విత్తులు, తగిరిన విత్తులు, రేల ఆకులు, ఆవనూనె. 

గుణము : నాడీవ్రణము, దుష్టవ్రణము, అష్టాదశ కుష్టములు, నీలిక, 
పిటిక, వ్యంగు, గంభీర ధాతుగత వాతరక్తము, కండు, కచ్చు, దద్రు, 
పామ ఇవి నివర్తిం చును. 

అనుభూత ప్రయోగములు : 

1.నాడీ వ్రణము, దుష్ట వ్రణములందు త్రిఫలా కషాయముతో 
పరిషేకము చేయుచూ, ఈ తైలముతో అభ్యంగనమును చేయవలెను. 

య, కండు,కచ్చు,దద్రు,పామలందు పై పూతగా ఈ తైలమును 
వాడుచూ, గంధక రసాయనము, సరస వాడవలెను. 

8. శ్విత్రమునందు సోమరాజీతైలమును పై పూతగా వాడుచూ, 


440. లాలా రహాన్య ఠసపా వైష్య సర్వస్వం 
చంద్రప్రభావటి, ఖదిరారిష్ట ఇచ్చిన ఫలితముండును. 


పథ్యము : పొట్లకాయ, బీరకాయ, చెరకు రసము, తెల్లగలిజేరుకూర, 
పొన్న గంటికూర, పాలకూర, వెల్లుల్లి, నీరుల్లి. 

అపథ్యము : మినుములు, ఆవాలు, తెలగపిండి, పులుపు పదార్థములు, 
కల్లు, చేపలు, మలమూత్ర వేగ నిరోధము, అధిక జలపానము. 

వాడు విధానము : స్నానమునకు ఒకగంట ముందుగారాచి, తరువాత 
సున్ని పిండితో స్నానము చేయవలెను. 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

తామర తైలము 

ద్రవ్యములు : శుద్ధ గంధకము, శుద్ధ పాదరసము, రస కర్పూరము, 
రస సిందూరము మొదలగు రీక్ష్య పదార్థములతో తయారు చేయబడినది. 

గుణము : గజ్జి, తామర, తీట, మొదలగు చర్మ వ్యాధులందు బాగుగా 
పని చేయును. 3-4 రోజులలోనే పూర్తి నివారణ కలిగించును. రాత్రి 
పరుండబోవు ముందు రాసుకొని, ఉదయము స్నానము చేయవలెను. 

అనుభూత ప్రయోగములు : 1. సామాన్యముగ కలిగే తామరనందు 
చంద్ర ప్రభావటి, సరస లోనికి వాడుచూ, ఈ లేపమును లేపనముగా 
వాడిన అధిక గుణ కారి. 

పథ్యము : పెసలు, మినుములు, బచ్చలికూర, ఆవు మజ్జిగ, 
మేకమాంసము. 

అపథ్యము : ఆవాలు, నువ్వులు గుమ్మడికాయ, చేపలు, వంకాయ 

లభ్యము : 15 గ్రా. 

విషముప్లి తైలం 

(ద్రవ్యములు : శుద్ధ విషముష్టి గింజలు, జొన్నకలి, నిమ్మపండ్ల రసము, 
ఆము దము, నువ్వులనూనె. 

గుణము : సర్వాంగవాతము, సంధివాతము, అస్టివాతము, 
ఆమవాతము, కఫవాతము, వాతనొప్పులు, విలోమవాతము, అనులోమ 
వాతము, ఊరుస్తంభవాతము, ధనుర్వాతము మొదలగునవి నశించును. 

అనుభూత ప్రయోగములు : కీళ్లనొప్పుల యందు పక్షవాతమునందు 
అత్యంత ఉపయోగకారి. 


కీహన్య అనుపాన్‌ నైన్యీ సర్వీస్యం లా ఉష 

1. ఆమవాతమునందు ఈ తైలముతో తేలికగా మర్దనచేయుచూ 
వాతగజాంకుశ రస, దశమూలారిష్ట ఇచ్చిన (శ్రేయస్కరము. 

2. శరీరమునందలి ఏ రకమైన నొప్పులకైననూ తైలముచే 
అభ్యంగనము చేయుచూ, మహాయోగ రాజ గుగ్గులు వాడిన తగ్గును. 

38. చలితో కూడిన నంధిగత జ్వరమునందు జ్వరవార 
బెషధములిచ్చుచూ ఈ తైలాభ్యంగనము చేసిన ఫలితముండును. 

పథ్యము : గోధుమలు, పెసరపప్పు, తేనె, పంచదార, పొట్టి కాకరకాయ. 

అపథ్యము క కొత్తవీయ్యము, ఉలవలు, పులుపు, కారము, గురుకర 
అన్నము. 

తీసుకొనవలసిన జాగ్రత్త : ఉష్టకాలమునందు పిత్త ప్రవృత్తి కలవారికి 
ఇచ్చిన, వెడి చేసి; పైత్యము అధికమై బాధ కలుగును. 

ప్రయోగము : లేపనము 

లభ్యము : 50 మి.లీ. 100 మి.లీ. 

విషముష్టితైలము 

దీని మర్దనచే పక్షవాతము, సర్వాంగ వాతము, ధనుర్వాతము 
మొదలగు వాత వ్యాధులు వెంటనే నశించును. దీనిని పూసినచో 
సుప్తివాతము, కుష్టములు, వాత రక్తము చర్మవ్యాధులు నశించును. 
చర్మమునకు మృదుత్వమును, కాంతియు కలుగును. ఇందు ముషిణిగింజలు 
కలియుటచే వాత వ్యాధులను హరింపచేయుటలో మిక్కిలి శ్రేష్టమైనది. 

కుంతలకాంతి కోకోనట్‌ ఆయిల్‌ 

200 ఎం.ఎల్‌. విభీతకి, భృంగరాజరసం, ఉసిరికరసం నీలిరసం. 

తలకి - జుట్టురాలుట అరికట్టును. కళ్ళకు, తలకు చల్లదనము 
కలిగించును. 

లాక్షాది కోకోనట్‌ ఆయిల్‌ (అ.హృ) 

200 ఎం.ఎల్‌. పుడకలక్క పెరుగుమీద తేట, వట్టివేళ్ళు రక్తచందనం, 
కుష్టం, అతిమధురం. 

శరీరమునకు - క్షయ, జీర్ణజ్వరములు, ఉన్మాద, అపస్మార, గర్భిణీ 
ప్రీలకు ఉత్తమమైనది. పురుషులకు బలమును, పుష్టిని కలిగించును. 


40 లా కహ అసపా వైష్య సర్వస్వం 
లాక్షాది కుజంబు (అ.హృ) 


200 ఎం.ఎల్‌. పుడకలక్క 'పెరుగుమీద తేట, అశ్వగంధ, పసుపు, 
మానిపసుపు. 
శరీరమునకు-శరీర సౌష్టవమునకు, రక్తవృద్ధికి సహాయపడును. 
లాక్షాది ఆయిల్‌ (అ.హృ) 


200 ఎం.ఎల్‌. బలా, వట్టివేళ్ళు, వుడకలక్క (ప్రసారిణి, 
తుంగముస్తలు 


శరీరమునకు - దేహదారుఢ్యమునకు, గర్భిణీలకు, మూర్చరోగులకు 
మానసిక రోగులకు, శ్వాసకోశ సంబంధ వ్యాధంలందు బాగుగా 
పనిచేయును. 


లింగవర్థన తైలము 
200 ఎం.ఎల్‌. శారిబ, అశ్వగంధ, లొద్దుగ, స్వాదంట్ట, నువ్వుల 
నూనె. 
శరీరమునకు - మగవారి అంగపరిమాణము పెరుగును. 
మధుయషషాది కోకోనట్‌ ఆయిల్‌ (అ.హృ) 
200 ఎం.ఎల్‌. అతిమధురం, పాలు, నెయ్యి, కొబ్బరినూనె 


తలకు - కంటిశుక్షములకు, ఆమవాతంనందు విశిష్టముగా 
పనిచేయును. ఇది కొబ్బరినూనెతో చేయబడినది. 


మధుయష్టాది తైలము (అ.హృ) 
200 ఎం.ఎల్‌. అతిమధురం, పాలు, నెయ్యి,నువ్వుల నూనె 


తలకు - కంటి శుక్లములకు, ఆమవాతం నందు విశిష్టము 
పనిచేయును. 


మహాకుక్కుట మాంస తైలము (భఖై.ర.) 
200 ఎం.ఎల్‌. దశమూలము, విల్వ, కాళ్ళరీ 


శరీరమునకు లోపలకు - అన్ని రకముల వాత వ్యాధులందు 
పనిచేయును. 


మహామాష తైలము (ఖై.ర.) 
200 ఎం.ఎల్‌. మినుములు, దశమూలములు, జీవనీయ గణం. 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 443 

శరీరమునకు లోపలకు - పక్షాఘాతం, అర్థితవాతం, గృధ్రసీ, 
దవడపట్టుకు పోవుట వినికిడి శక్తి తగ్గుటయందు బాగుగా పనిచేయును. 

మహారాజప్రసారిణి ఆయిల్‌ (భై.ర.) 

25 ఎం.ఎల్‌. ప్రసారిణి, అశ్వగంధ, ఆముదం, బలా 

శరీరమునకు - వెన్నుపూస ఎముకలు వంగిపోవుట, అరిగిపోవుట 
యందు బాగుగా పనిచేయును. 

మాలత్యాది కోకోనట్‌ ఆయిల్‌ (అ.హృ) 

200 ఎం.ఎల్‌. జాజి, ఖరంజస్వరసం, వరుణస్వరసం. 

తలకి - గజ్జి, చుండ్రు, జుట్టురాలుట, దురదలను అరికట్టును, ఇది 
కొబ్బరి నూనెతో చేయబడినది. 

మాలత్యాది ఆయిల్‌ (అ.హృ) 
200 ఎం.ఎల్‌. జాజి ఆకుల స్వరసం. 
తలకి - గజ్జి, చుండ్రు, జుట్టురాలుట, దురదలను అరికట్టుట. 
మంజష్టాది తైలము (స.యో.) 

200 ఎం.ఎల్‌. కుమారి రసం, మంజిష్ట శారిబ 

తలకి - కంటి శుక్లములను అరికట్టి, కళ్ళకు చల్లదనమును 
కలిగించును. 

నాల్పామరాది ఆయిల్‌ (స.యో.) 

200 ఎం.ఎల్‌. వర్పాటకం, వనువు, ఉనిరిక, విభీతకి, 
మచ్జి,రావి,జువ్వి, మేడిపట్టలు. 

శరీరమునకు - గజ్జి,చిడుము,దురదులు, పిత్తజనిత చర్మవ్యాధులందు 
పైకి రాయవచ్చును. 

నాల్పామరాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో) 

100-200 ఎం.ఎల్‌. పర్పాటకం, పసుపు, ఉసిరిక, విభీతకి, మర్రి, 
రావి,జువ్వి, మేడిపట్టలు 

శరీరమునకు తలకి -గజ్జి, చిడుము, దురదలు, పిత్తజనిత 
చర్మవ్యాధులందు పైకి రాయవచ్చును. కొబ్బరినూనెతో చేయబడింది. 


a4 రహస్య అపాన్‌ వైష్య నర్వీన్వం 
నింబామృతాది కేస్టర్‌ ఆయిల్‌ (అ.హృ) 


50 & 200 ఎం.ఎల్‌. వేప, గుడూచి, చేదుపొట్ల 


శరీరమునకు, మరియు లోపలకి 1-10 ఎం.ఎల్‌. ఆమవాతం, 
చర్మరోగము లందు వాడవచ్చును. 


పంచానమ్ల తైలము (స.యో.) 
200 ఎం.ఎల్‌. పంచామ్షములు, మజ్జిగ, గోమూత్రం. 


శరీరమునకు తలకి - రక్తహీనత, శరీరమునకు గట్టిదనము 
కలిగించును. 


పంచవల్మాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. పంచవల్మములు, పసుపు, కొబ్బరి నూనె. 


శరీరమునకు - చర్మకాంతిని పెంపొందించి, గజ్జి, చర్మ రోగములను 
తగ్గిం చును. 


పారన్‌త్యాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో) 
200 ఎం.ఎల్‌. పరంతిమూలం, మేడి, న్యగ్రోధమూలం 


శరీరమునకు -సర్పవిషములను తొలగించిన తరువాత గాయములను 
కడుగు టకు, గజ్జి, దురదలయందు పనిచేయును. 


పరిణతకేర్యాది తైలము (స.యో.) 
200 ఎం.ఎల్‌. పరిణత, కొబ్బరిపాలు, నిమ్మపళ్ళరసం. 


శరీరమునకు - అపబాహుకము, వాతరోగములందు, చర్మకాంతి 
'పెంపొం దించుటకు ఉపయోగపడును. 


ప్రభంజన విమర్ధన కుజంబు (స.యో.) 
200 ఎం.ఎల్‌. బలా, శతావరి, మునగ, జిల్లేడు, కరంజ 
శరీరమునకు - పక్షాఘాతం, వాపులు,నొప్పులు, మొద్దుబారుట, 
శక్తికోల్పోవుట, హైడ్రోసిల్‌యందు పనిచేయును. 
ప్రభంజన విమర్ధన తైలము (స.యో) 
200 ఎం.ఎల్‌. బలా, మునగ, జిల్లేడు, కరంజ 


శరీరమునకు - శరీరనొప్పులకు, వాత వ్యాధులందు విశిష్టముగా 
పనిచేయును. 


కీహస్య అనుపాన్‌ వైస్య సీర్వీస్వం ఉర్‌ 
ప్రపుండరీకాది తైలము (అ.హ్హృ) 
200 ఎం.ఎల్‌. ఉసిరిక, ఇప్పపువ్వు, పుండరీకవేరు 
తలకి - చర్మము యొక్కముడతలు పోగొట్టును. శిరోరోగము లందు 
శ్రేష్టము. 
ప్రసారిణి తైలము (భై.ర.) 
200 ఎం.ఎల్‌. ప్రసారిణి, ములుగోరింట, శతావరి, బలా 
లోపలికి శరీరమునకు-ఆమవాతం, నొప్పులు, వాపులు, కీళ్ళవాతము, 
శరీరము శోషయందు బాగుగా పనిచేయును. సంభోగశక్తి పెంచును. 
సహాచరాది కుజంబు (అ.హృ.) 


200 & 450 ఎం.ఎల్‌. ములుగోరింట, దశమూలములు, శతావరి, 
ఆముదము. 

శరీరమునకు - కణితులు, కంపవాతము, ఆక్షేపక, శోషయుక్త వాత 
వ్యాధు లందు, యోనిరోగములందు, కటి శూలలందు విశిష్టముగా 
పనిచేయును. 

సహచరాది తైలము (అ.హృ) 

100,400,450 ఎం.ఎల్‌. ములుగోరింట, దశమూలములు, 
శతావరి నువ్వుల నూనె. 

శరీరముపైకి - కణితులు, కంపవాతము, ఆక్షేపక, శోషయుక్త వాత 
వ్యాధు లందు, యోనిరోగములందు, కటీ శూలలందు విశిష్టముగా 
పనిచేయును. 


శుద్ధబలా తైలము (స.యో.) 
200 ఎం.ఎల్‌. బలా మూలం, ఆవుపాలు 
శరీరమునకు సమస్తవాత రోగములందు, గర్భిణీ స్రీలకు శ్రేష్టము. 
తేకరాజ కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. భృంగరాజస్వరసం, కరక్మాయ కల్మం 


తలకి - శ్వాసకాసం, తలలో వేడి, చెమటలను తగ్గించును. ఇది 
కొబ్బరి నూనెతో చేయబడినది. 


ఉర లాలా రహస్య అనిపాన్‌ వైష్య నర్వీన్వం 
తేకరాజ తైలము (స.యో.) 


200 ఎం.ఎల్‌. భృంగరాజస్వరసం, కరక్మాయ కల్మం 
తలకి - శ్వాసకారం, తలలో వేడి,చెమటలను తగ్గించును. 
త్రిఫలాది ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. (త్రిఫల, గుడూచి, అసన, బలా, ఆముదము, చెట్టువేళ్ళు 
తలకి - జలుబు, తల, కళ్ళకు సంబంధించిన వ్యాధులందు విశేషముగా 
పని చేయును. 
త్రిఫలాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. త్రిఫల, గుడూచి, అసన, బలా, ఆముదము, చెట్టువేళ్ళు. 
తలకి - జలుబు, తల, కళ్ళకు సంబంధించిన వ్యాధులందు 
విశేషముగా పని చేయును. ఇది కొబ్బరి నూనెతో చేయబడినది. 
తులన్యాది తైలము (స.యో.) 
200 ఎం.ఎల్‌. తులసి స్వరసం, సాంబ్రాణి 
తలకి నశ్యకర్శకు - ముక్కునుండి వచ్చు దుర్గంధములకు, నశ్యకర్మ 
చేసిన శమించును. తలకురాసిన చుండ్రు, జలుబు హరించును. 
వచాది కోకోనట్‌ ఆయిల్‌ (స.యో.) 
200 ఎం.ఎల్‌. వచ, కరక్మ్మాయ, పుదకలక్క వావిల, రక్తచందనం. 
శరీరముపైకి - అపచి, కంటి శుక్షములు, బోదకాలు యందు శ్రేష్టము 
పని చేయును. 
ఎలనీర్‌ కుజంబు (స.యో.) 
10 ఎం.ఎల్‌. దారుహరిద్ర, త్రిఫల, కొబ్బరినీళ్ళు 
కంటిచుక్క మందు - కంటి శుక్షములు నివారించుటకు, కంటిచూపును 
'పెంపొందించుటకు శ్రేష్టము. 
కాచ్యపానము కుజంబు (అ.హ్హృ) 
10 ఎం.ఎల్‌. సముద్ర నురగు 
కంటిచుక్కల మందు - కంటి శుక్షములందు శ్రేష్టము. 
నయనామృతము కుజంబు (అ.హృ) 
10 ఎం.ఎల్‌ మిరియాలు, పిప్పళ్ళు, అంజనము 
కంటి చుక్కల మందు - నేత్రదృష్టి రక్షణకు పనిచేయును. 


రహస్య అనుపాన్‌ వైస్యీ సర్వస్వం —M47 
అభ్రక భస్మము (బ.రా) 

ద్రవ్యములు : శుద్ధ అ(భకము 

గుణములు : శీతవీర్యము, స్నిగ్గము, దీపనము, వాత, పిత్త క్షయలను, 
వృద్ధాష్యమును హరింపజేయును. బుద్ధిప్రదము, వీర్యవృద్ధికరము, ఆయుర్వ 
వృద్ధికరము, బలమును కలుగజేయును. కఫమును హరించును. 
రసబందనకారి. 

5 గ్రా. ధాన్యాభ్రకము, జిల్లేడుపాలు, స్నుహిపాలు, మొ॥ వాటితో 
గజపుటములు వేయుదురు. 101 సార్లు 

లోపలికి 100-200 మి.గ్రా. తేనెతో - హృద్యము, రక్తవృద్ధికరము, 
(ప్రమేహా హరము, రసాయనము. 

అనుభూత ప్రయోగములు : రక్తవర్థకము, రసాయనము, 
సర్వరోగహరము, హర్మోనుల నిర్మాణమునందు ఉపయోగకారి, 
తిదోషహరము, ఇంద్రియ నిగ్రహము కలిగించును. ఉన్మాదము, 
ఓజోక్షయములను పోగొట్టి, హృదయమునకు బలమును కల్లించును. 

1. వాత, పిత్త క్షయలందు అకీకపిష్టి, [ద్రాక్షారిష్టలతో వాడుచూ, 
లక్షణానుసార చికిత్స చేసిన త్వరితగతిని దోషహరము కాగలదు. 

2. వీర్యవృద్ధికై 10 గా. అభ్రకభస్మము, అశ్వగంధాది లేహ్యము 
(స్పెషల్‌) నెర్విటాల్‌ కలిపి తీసుకొనిన, వీర్యోత్పత్తి జరుగును. 

3. ఆయుర్శద్దికి అభ్రక భస్మము, చ్యవన్‌ప్రాశలతో తీసుకొనిన అమృత 
తుల్య ముగా పనిచయును. 

4. 600 మి.గ్రా. భస్మమును పిప్పిలీ చూర్ణము, తేనెలతో కలిపి 
పుచ్చుకొనిన మేహములు, శ్వాసకాసరోగములయందు, విషమకుష్టము, 
క్షయ, కామిల, పాండుల యందు బాగుగా పనిచేయును. 

5. వింశతి మేహములను హరించును. 

6. క్షయలకు స్వర్ణ భస్మముతో సే సవించవలెను. 

7. ధాతువృద్ధి కొరకు అశ్వగంధాది లేహ్యము, నెర్విటాల్‌లతో 
సేవించలెను. 

8. పిత్తరోగములకు ఆవుపాలు, చక్కెరలతో గే సెవించవలెను. 


ఉరి. లా లీపొస్య అనుపాన వైస్య నర్వీన్వం 

9. (పదర రోగమునందు గుడూచిసత్వము, బియ్యపు కడుగునీరుతో 
సేవించవలెను. 

10. నేత్రరోగమునందు త్రిఫల చూర్ణము, తేనెలతో సేవించవలెను. 

11. క్షయనందు సితోఫలాది చూర్ణము, చ్యవనప్రాశలతో సేవించ 
వలెను. 

12. (తిఫలములు, నేరేడుపప్పు, పసుపు, నేలతాడి, బూరుగబంక 
వీనియొక్క చూర్ణమును మూడురెట్లుచేర్చి మర్రివూడలకషాయముతో 
అసాధ్యమగు మధుమేహము, అతిమూ[త్రము, మూకత్రకృ(చ్ల్చము, శు 
క్షనష్టమునందు. 

13. రెట్టింపు త్రిఫలాచూర్ణము, పంచదార వీనితో నోటిపూత, 
పొడిదగ్గు, ఆయాసము, గుండెదడ, వ్రణములు, భగందరములు, 
రక్తార్శస్సు, రక్తాతిసారము. 

14. మూడురెట్ల సితోఫలాది చూర్ణము, వెన్న వీనితో మేహక్షయ, 
కాళ్లు చేతులు మంటలు 

15. ఏలక్మాయలు, ధనియాలు, దాల్చినచెక్క వీనియొక్క రెట్టింపు 
చూర్ణముతో పైత్యవ్యాధులు. 

16. సమానమగు షడ్డుణము, రెట్టింపు పిల్లిపీచర చూర్ణము, 
గుమ్మపాలు వీనితో శరీరముశుష్కించుట, బలహీనత, శరీర మెల్లప్పుడు 
వెచ్చగ నుండుట. వీర్యము పలచగ నుండుట, సంభోగశక్తి సరిగలేకుండుట 

17. సుగంధిపాలపొట్టు, చందనపుపొట్టు, పెన్నేరు, అతిమధురము, 
వీనియొక్క రెట్టింపు చూర్ణము కలబంద రసము వీనితో జీర్ణించిన సెగ 
వ్యాధులు, మూత్రనాళ మందలి మంట చురుకు,పోటు, మూత్రము 
బంధించుట మూత్రము సన్నముగ వచ్చుట. 

18. కర్పూరశిలాజిత్తు భస్మము, ఏనుగపల్లేరు, ఆరెపువ్వు, మామిడి 
టెంకలోనిపప్పు, రెట్టింపు వీని చూర్ణము, బియ్యపు కడుగువీనితో సమస్త 
(పదరములు, యోని దోష ములు, గర్భాశయదోషములు 

19. నాలుగురెట్లు సరస్వతీయాకు చూర్ణము, పంచదార వీనితో ఉ 
న్మాదము, మూర్చ, అపస్మారము, (భ్రమ, జ్ఞాపకశక్తి సరిగ లేకుండుట, 
స్వరదోషములు 


రీహిస్య అనుపాన్‌ మక 449 
20. వరిపేలాలు పత్తిగింజలోనిపప్పు రెట్టింపు వీని చూర్ణము, తేనె 
వీనితో సమస్త ఛర్చులు, ఎక్కిళ్లు, గర్భ పాపము: 


21. మూడురెట్ల త్రిఫలాచూర్ణముతో దీర్గకాలమునుండియున్న జిగట, 
వేడి వలన కలిగిన మతవరదము వీనిని"; నిశ్చయముగ హరించును. 
అభ్రకము యోగము కావున సమశీతముగ పనిచేయుచు వాతపిత్తశ్లేష్మముల 
వలన కలిగిన వ్యాధులను నశింపజేయును. ఇం[ద్రియములకు 
బలమునిచ్చును. కామవృృద్ధిని చేయును. వంధ్యా దోషములను పోగొట్టును. 
కాంతిని కలిగించును. ఆయువును వృద్ధిపరచును. ఉడుకు వలన కలిగిన 
సమస్త వ్యాధులుయందును అమోఘముగ పనిచేయును. 

పథ్యము : ద్రాక్షపండ్లు, ఖర్జూరము, ఉసిరిక, పాలు, నెయ్యి 
మొదలగునవి అధికముగా సేవించిన మంచిది. 

అపథ్యము : కొత్తవీయ్యపు అన్నము, వెల్లుల్లి, కారము, దొండకాయ, 
బెండ కాయ, తాంబూలము. 

మోతాదు : 60-250 మి.గ్రా. రోజుకు రెండుసార్లు తేనె లేదా 
వ్యాధ్యనుసార అనుపానముతో సేవించవలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గా. 

అకీక పిష్టి (ర.సి.సం) 

ద్రవ్యములు : శుద్ధ అకీకము 

గుణములు : శీతవీర్యము హృదయ నిర్భలత్వము, ఉష్ణత, హృదయ 
రోగములు, మస్తిష్క ఉష్ణత, నేత్రరోగములు, రక్తప్రదములను నివారించి 
శరీరమునకు బలము నిచ్చును. ఉరః క్షతము, పుప్పుస వ్రణము, మానస 
విషాదము, హిస్టీరియాలందు ఉపయోగకారి. హృదయమునకు, 
మస్తిష్మమునకు బలమును కల్లించును. 

శాస్త్రీయ ప్రయోగములు : 1.రక్తస్రావ శోధనమునకు అకీకపిష్టి, 
తృణకాంతమణి పిష్టి, అభ్రకభస్మం, తిప్పసత్తులను కలిపి ఇచ్చిన సత్వర 
లాభము కలుగును. 

అనుభూత ప్రయోగములు : 

1. హృదయ నిర్మలత్వమునకు అనగా గుండె బరువుగా ఉందుట, 
గుండెదడ, మొదలగు లక్షణములు లేకుండుటకు ముత్యభస్మము 500 


450 రా కన్య అపార వ్యు నర్వన్వం 
మి.గ్రా. రెండు చెంచాల నెర్విటాల్‌తోగానీ, అశ్వగంధ లేదా శతావరీ 
లేహ్యము లతో కలిపి తీసుకొనవచ్చును. 

9. యోషాపస్మారమునందు 250 మి.|(గా. రసరాజరస (కాంపౌండ్‌) 
500 మి.గ్రా.కు జతచేసి, అనుపానముగా తేనె నిచ్చుచూ అశ్వగంధ 
లేహ్యము, నెర్విటాల్‌ ఇచ్చిన, అధిక గుణకారి కాగలదు. 

3. రక్షప్రదమును నివారించుటకు ప్రదరాంతకరసతో ఇచ్చుచూ, 
అనుపాన ముగా యుటిరిల్‌ లేదా అశోకారిష్ట వాడిన రక్తహీనత తగ్గుటయేగాక 
శరీరమునకు బలము, తేజస్సులను కలిగించును. 

పథ్యము : పేలాలగంజి, ముదురు గుమ్మడికాయ, బీరకాయ, 
పొట్లకాయ, దానిమ్మపండు, పాతనెయ్యి, పాతబియ్యము. 

అపథ్యము క కొత్తబియ్యము, నూనె, వంకాయ, కారము, దొండపండ్లు, 
కందులు; మలమూత్ర వేగనిరోధము, చింత, శోకము, భయము, క్రోధము, 
ఎండ. 

అనుపానము : తేనె, వెన్న, మీగడ 

మోతాదు : 125-375 మి.గ్రా. తేనెతో ఉదయము, సాయంత్రము 
సేవించ వలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 

ఆయస్కాంత భస్మము 

దీనిని 1. నేలతాడి, మిరియాలు, కటుకరోహిణి, కరకబెరళ్ళు, 
వీనియొక్కరెట్టింపు చూర్ణముతో నంజు, అజీర్ణము, పాండువు, జీర్ణజ్వరము. 

2. పిప్పళ్లు చవ్యము, సన్నరాస్నము, వీనియొక్క రెట్టింపు చూర్ణము 
తేనె వీనితో దగ్గు, ఆయాసము, క్షయ, శ్లేష్మ వ్యాధులు. 

3. మూడు రెట్ల అతిమధురచూర్ణము, పంచదార వీనితో గుండెదడ 
మొదలగు గుండె వ్యాధులు, ఉన్మాదము మొదలగు మెదడు వ్యాధులు. 

4. రెట్టింపు మిరియాల చూర్ణముతో బహిష్టు సరిగ కాకుండుట, 
శ్వేత రక్త ప్రదరములు. 

5. తేనెతో స్థాల్యరోగములు 

6. వాయువిడంగములు, ముత్తవ పులగపువేళ్ళు, మోడి వీనియొక్క 
రెట్టింపు చూర్భము, తేనె వీనితో సమస్తమగు వాతవ్యాధంలు, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వం లాలా ఉక 
సూతికావ్యాధులు, గుల్మము, ఉదర వ్యాధులు, ప్లీహయకృద్వ్యాధులు. 
వీనియందియ్యవలయును. రక్తమును శుభ్ర పరచి వృద్ధిపరచుటలో మిక్కిలి 
శ్రేష్టమైనది. అనుపాన భేదముతో రక్తదోషములు, చర్మ దోషములు, 
జీర్ణించిన సవాయి వ్యాధులు మొదలగువాని యందు వాడవచ్చును. 
మోతాదు 1/4 చి। మొ॥ 3/4 చి. వరకు 
కాంత భస్మము (స.యో.) 

10 గ్రా. శోధితకాంతం, గోమూత్రం, కుమారి స్వరసం. 

500 మి.గ్రా. 1 గ్రాము తేనెతో - గుల్మం, పాండు, క్షయ 
రోగములందు బాగుగా పనిచేయును. 

గంధక భస్మము 

ఇది 1. రెట్టింపు త్రిఫలాచూర్ణము, పంచదార, వీనితో అష్టాదశ 
కుష్ప్టములు, సవాయివ్యాధులు, చర్మవ్యాధులు, రక్తదోషములు, 
భగందరములు, మేహ(ప్రణములు, బొబ్బలు, (గ్రంధులు 

2. తమలపాకు రనముతో రసదోషములు, వీనిని వెంటనే 
హరింపచేయును. రక్తశుద్ధిని చేయుటలో కడు శ్రేష్టమైనది. మోతాదు 1/ 
4 చి। మొ॥1/2చి. వరకు. 

గవ్వల భస్మము 

ఇది 1. రెట్టింపు మిరియాల చూర్ణముతో అజీర్ణము, దగ్గు, ఆయాసము, 
శ్లేష్మ (ప్రకోపము 

2. నిమ్మకాయరసముతో కడుపునొప్పి, శూల 

3. తేనెతో అజీర్ణ విరేచనములు, గ్రహణివిరేచనములు వీనిని వెంటనే 
హరిం చును. చెవిలో పోటుకు నిమ్మకాయరసములో కలిపి పోయవచ్చును. 

మోతాదు 1/4 చి। మొ॥ 1/2 చి. వరకు. 

హేమమాక్షిక భస్మము 

ఇది 1. తేనెతో పాండువు, అజీర్ణము, గుండె వ్యాధులు, దగ్గు, 
ఆయాసము 

2. వెన్నతో శుక్లనష్టము, నోటిపూత, బలహీనత, తిమ్మిర్లు, వీనిని 
నశింప జేయును. 

ఇది బంగారము యొక్క గుణములను కలిగియుండునని చెప్పెదరు. 


452. టా కన్య రనపాన వ్యు నర్వన్వం 
మోతాదు 1/4 చి। మొ॥ 1/2 చి. వరకు 
ఇంగిలీక భస్మము (వై.చిం.) 

ద్రవ్యములు : శుద్ధ ఇంగిలీకము, శుద్ధ తాళకము, లవంగములు. 

గుణములు : పుష్టిని కలుగజేయుటయేగాక, పాండు, క్షయ, శూలలను 
హరిం చును. సర్వరోగహరము. 

అనుభూత ప్రయోగములు : వీర్యవృద్ధికరము, కఫవాతములను నశింప 
చేయును. సవామేహము, రక్తదోషము, శ్లేష్మదోషములు మొదలగునవి 
హరించును. ఉష్ణవాతమును పోగొట్టును. మేహములు, కుష్టములను 
హరించును. 1. ధాతుపష్టికై అభ్రక భస్మము, శుద్ధగంధకము, ముత్య 
భస్మము, వైక్రాంత భస్మము, గోమూకత్ర శిలాజిత్‌ సమపాళ్ళలో కలిపి 2 
గ్రా. చొప్పున ఉదయము సాయంత్రము చ్యవన ప్రాశ లేహ్యముతో తీసుకొనిన 
ధాతువృద్ధి నొందును. 

2. పాండువు నందు కానీన ఖన్మము, వునర్నవాది 
మండూరము, క్రిమిముద్దర రసములతో కలిపి ఇచ్చుచూ పునర్నవారిష్ట 
ఇచ్చిన, పాండురోగహరము. 

3. శూలయందు 500 మి.గ్రా. ఇంగిలీక భస్మము శూలకల్పమునందు 
కలిపి ఇవ్వవచ్చును. 

పథ్యము : ఆవు లేదా గేదె నెయ్యి, ఖండ శర్మర, మధుర రసములు, 
ద్రాక్షపండ్లు 

అపథ్యము : కొత్తబియ్యపు అన్నము, ఆవనూనె, చేపలు, ఊరగాయలు. 

అనుపానము : తమలపాకు 

మోతాదు : 125 మి.గ్రా. చొప్పున రోజుకు రెండుసార్లు తమలపాకుతో 
సేవించవలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 

జహర్‌ మొహర భస్మము (ర.సి.సు 

ద్రవ్యములు : శుద్ధ జహర్‌ మొహర 

గుణము : శీతలము, పాచన సంస్థాన బల్యం, హృదయపుష్టికరం, 
పిల్లలకు కలుగు అతిసారము, అజీర్ణజ విసూచిక, వమనముల యందు 
గుణకారి. వాతవాహి నులకు, హృదయమునకు బలము నిచ్చును. 


రహస్య అనుపాన్‌ వైస్య నర్వీన్వీం లా 493 
క్రిములను నశింపచేసి, అమాశయమును దోషరహితముగా ఉంచు ఉ 
త్రమౌషధము. 

శాప్రీయ ప్రయోగము : 1. అతిరక్షస్రావము జరుగు (స్ర్తీలకు 
జహర్‌మొహర భస్మము, ప్రవాళపిష్టి, అభకభస్మము, తిప్పసత్తు మరియు 
కాసీసగోదంతి భస్మములను కలిపి తేనెతో రోజుకు 2-3 సార్లు ఇచ్చుట 
వలన రోగనివృత్తి యగును. 

2. రక్తపోటు వలన తల బరువుగా ఉండుట, కళ్లు ఎర్రబడుట, 
ఆందోళనల యందు జహర్‌ మొహరభస్మం, సోడాబైకార్స్‌, గులఖంద్‌లను 
కలిపి రోజుకు 3-4 సార్లు ఇచ్చుట లాభకరము. 

అనుభూత ప్రయోగములు : పిల్లలకు కలుగు అజీర్ణ, అతిసారములందు 
దాడిమాష్టక చూర్ణముతో కలిపి మజ్జిగతో ఇచ్చిన, ఆమాశయము దీప్తినొంది, 
విరేచన ములు తగ్గును. 

పథ్యము : దానిమ్మపందడ్లు, అరటిపువ్వు, అరటి పిందెలు, వెలగకాయ, 
నీరుల్లి పాయ, బూడిద గుమ్మడికాయ. 

అపథ్యము : గోధుమలు, బఠాణీలు, యవలు, మినుములు, 
అలసందలు, మునగకాయ, చింతపండు, తాంబూలము 

అనుపానము : తేనె 

మోతాదు : 125-500 మి.గ్రా. చొప్పున రోజుకు మూడుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 5 గ్ర. 

కర్పూర శిలాజత్‌ భస్మం (ర.సి.స.) 

ద్రవ్యములు : శుద్ధ కర్పూర శిలాజిత్‌ 

గుణము : మూత్రకృచ్చము, అశ్ళరి, (ప్రమేహము, కామల, మరియు 
పాండు రోగములు హరించును. 

ఇది 1. పంచదారతో కాళ్ళుమంటలు, నోటిపూత, నడుమునొప్పులు, 
శుక్ల నష్టము, మేహవ్యాధులు 2. కలుబందరసముతో సెగవ్వాధులు, 
మూత్రము పోవునపుడు బాధ, శరీరతాపము, దప్పిక 3. ద్రాక్షపండ్ల 
రసముతో 'పైత్యవ్యాధులు, తలనొప్పి, వీనిని వెంటనే నివారింపజేయును. 
త్వరలో చలువ చేయు మందులలో నిది శ్రేష్ట మైనది. కనుక వేడి వలన 


ఉర. లీహిన్య అనపాు వైస్య సర్వస్వం 
కలిగిన వ్యాధులన్నిటి యందును దీనిని వాడవచ్చును. మోతాదు 1 చి॥ 
మొ॥ 1 1/2 చి॥ వరకు. 
అనుభూత ప్రయోగములు : (ప్రమేహము, జ్వరము, ప్లీహరోగము, 
శ్లేష్మరోగము, వాతరోగము, అగ్నిమాంద్యము, కుష్టము, శోఫ, రాజయక్ష్మ, 
ఉన్మాదము, వాపు, శర్మర, క్రిమిరోగము, రొమ్మునొప్పి, ఆమ్షపిత్తము, ఉ 
దరము మొదలగువానిని హరించును. శరీరమునకు కాంతి, పుష్టి, 
బలములను కల్గించును. గనేరియా, మరియు అత్యుష్టములందు బాగుగా 
పనిచేయును. 


1. మూత్ర కృ్ణ్చమునందు గోక్షురాది చూర్ణము, శతావరీ 
చూర్ణములతో కలిపి, కొబ్బరి నీళ్లు లేదా బార్లీ జావతో తీసుకొనిన నొప్పి 
తగ్గి, మూత్రము సాఫీగా జారీ అగును. 

2. అశ్యరీనందు రాస్నాక్వాథముతో ఇచ్చిన రాళ్ళు పడిపోవును. 

3. ప్రమేహమునందు పంచతిక్తారిష్ట, చంద్రప్రభావటి,చందనాది 
వటిలతో ఇచ్చిన, అనేక ప్రమేహముల నివారణ కలుగును. 


4. గనేరియానందు నేల ఉసిరిక, కలబంద స్వరసములను 
అనుపానముగా తీసుకొనవలెను. 


5. వేసవికాలమునందు చందనము, గుడూచీ సత్వముతో సేవించిన 
శీతల కారిగా పనిచేయును. 

పథ్యము : పాతమంచి బియ్యము, ఆవు మజ్జిగ, ఎర్రబియ్యము, 
పొట్లకాయ, కొండపిండి ఆకుకూర, పల్లేరు కూర, కొబ్బరినీరు, 
తాటిముంజెలు, తేలికగా జీర్ణ మగు ఆహారము, కాచి చల్లార్చిన నీటిని 
మాత్రమే సేవించవలెను. 

అపథ్యము : మలబద్ధకర అన్నము, బిరుసైన అన్నము, లవణము, 
ఇంగువ, నువ్వులు, ఆవాలు, వెల్లుల్లి, వాహనయానము. 

మోతాదు : 150-500 మి.గ్రా. చొప్పున రోజుకు రెండుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 10 గ్రా. 

ఆవిల్‌తోలాది భస్మం (స.యో.) 
10 గ్రా. పూతికావల్మం, శిఖరి, శామ్యాకా 


రహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా ఉరి5 

లోపలికి 200-500 మి.గ్రా. తేనెతో ఉదరం, రక్తహీనతలందు ఉ 
పయోగము. 

కళ్యాణ క్షారము (స.యో.) (అ.హృ) 

10 గ్రా. త్రికటు, దంతి, సైంధవ, సముద్ర, బిడా లవణములు. 

1-2 (గ్రా. నెయ్యితో - ఉదరము, మొలలు, రక్తహీనత, 
మూత్రబంధము, గుల్మం, కిమియందు ఉపయోగించవలెను. 

కన్మద భస్మము (స.యో) 

10 (గా. శిలాజిత్తు పాలు 

500 మి.గ్రా. 1 గ్రాము. తేనెతో - సుఖవ్యాధులు, మూత్రాఘాతము, 
శ్వేత (ప్రదరం, ప్రమేహం నందు శ్రేష్టము. 

కాంతలోహ భస్మము (ర.సి.సం.) 

ద్రవ్యములు : శుద్ధ కాంతలోహము 

గుణము : ధాతుక్షీణత, శోథ, నంగ్రవాణి, రక్తక్షీణత, 
పాండువులయందు గుణకారి 

ఇది బహుసౌమ్యముగ పనిచేయును. గర్భిణీ స్రీలకు కూడ 
వాడవచ్చును. 11. రెట్టింపు త్రివలాచూర్ణముతో పాందువు, నంజు, 
(పదరములు 

2. రెట్టింపు పిప్పళ్ళ చూర్ణముతో అజీర్ణము, దగ్గు, ఆయాసము, 
శ్లేష్మవ్యాధులు. 

3. తేనెతో గర్భిణీ స్రీలకు కలుగు పాండు వ్యాధి ఇవి హరించును. 
ఇది రక్త శుద్ధిని రక్త వృద్ధిని చేయును. మోతాదు 1/4 చి. మొ॥ 1/2 
చి.వరకు. 

అనుభూత (ప్రయోగములు : 1 ధాతుక్షీణత యందు 
నారసింహలేహ్యము, (భస్మములతో కూడినది) శతావరి లేహ్యములతో 
కలిపి వాడుచూ, పాలు అధికముగా సేవించుచున్న ధాతువృద్ధి కలుగును. 

2. శోధయందు పునర్నవారిష్ట్ర పునర్నవాది మండూరములతో ఇచ్చిన 
శోథ హరము కాగలదు. 

8. రక్తక్షీణత యందు కాశీసభస్మము, అబలసుధలతో కలిపి ఇచ్చుచూ 
జంబీర రసాయనముతో ఇచ్చిన రక్తవృద్ధి కరము కాగలదు. 


45 ర. లా రహస్య అనుపాన్‌ వైష్య సర్వీస్వం 
పథ్యము : పొట్లకాయ,బీరకాయ, చెరకురనము,పాలకూర, 
తెల్లగలిజేరుకూర, ఉసిరికాయ. 


అపథ్యము : చేపలు, ఆవాలు, మినుములు, పులుపు పదార్థములు, 
తాంబూలము. 

అనుపానము : తేనె మరియు పిప్పలి లేదా చ్యవన ప్రాశలేహ్యము. 

మోతాదు : 125 మి.గ్రా. 

లభ్యము : 5 గ్రా. 

కంచుభస్మము 

దీనిని 1. కరక్నాయగంధముతో గాని తేనెతోగాని యిచ్చిన యెడల 
శ్లేష్మ సంబంధమగు దగ్గు, ఆయాసము, క్షయ, శ్లేష్మ (ప్రకోపము, 
వాతవ్యాధులు, అజీర్ణము మొదలగునవి హరించును. మోతాదు 1/4 మొ॥ 
1/2 చి. వరకు. 


ఖడ్గలోహభస్మము 

దీనిని ఉక్కులో హభస్మము లేక లోహ భస్మము అనికూడ అందురు. 
మిక్కిలి తీవ్రముగ చురుకుగ పనిచేయును. 

1. ఉసిరికపప్పు శొంఠి వీనియొక్క రెట్టింపు చూర్ణముతో పాండువు, 
అజీర్ణము, తిమ్మెర్లు, కామిర్లు, కుంభకామిల 

2. రెట్టింపు త్రికటుక లేక సితోఫలాది చూర్ణముతో నంజు, జీర్ణజ్వరము, 
క్షయ, కాసశ్వాసలు, వాత వ్యాధులు, అతిసారము 

3. త్రికటుకములు పంచలవణములు, వీనియొక్క మూడురెట్లు 
చూర్ణముతో ఉదర వ్యాధులు, ప్లీహవ్యాధులు, యకృద్వ్యాధులు, 
శూలలు 

4. తేనెతో శ్లేష్మవ్యాధులు, బుతుశూలలు, మైల సరిగ వెడలకుండుట, 
శరీరము లావుపారుట వీనిని వెంటనే హరింపజేయును. రక్తవృద్ధిని 
శరీరపుష్టిని చేయును. 


మోతాదు 1/4 చి. మొ॥ 1/2 వరకు. 
కుక్కుటాండత్వక్‌ భస్తము (ర.సి.సం.) 
ద్రవ్యములు : కోడిగుడ్డు డొల్లలు, ఇంగిలీకము. 
గుణము : ఉత్తమ సుధాకల్ప, హృదయ పౌష్టిక రసాయనము, 


రీహిస్య అనుపాన్‌ వైట్య సర్వస్వం ——(457 
రససంస్థానము నకు బల్యము, మాంసధాతు వృద్ధికరము, వాజీకరము, 
ప్రమేహము, కఫ, వాత, వికారములు, శుక్రమేహములందు గుణకారి 
మస్తిష్మమునకు బలము నిచ్చును. 

శాప్రీయ ప్రయోగము : 1.చిన్న వయసులో అధిక సంతానము వలన 
నిర్భలు లైన ప్రీలకు సితోపలాది చూర్ణముతో నిచ్చిన శరీరమునకు బలము 
చేకూరును. 

2. రక్తకణములు వృద్ధి అగును. జీర్ణశక్తి పెరుగును. 

3. రక్త, శ్వేత ప్రదరములు, బహుమూత్రముల యందు గుణకారి 
స్రీలు ప్రసవా నంతరము సేవించుట వలన పూర్వరూపమును పొందగలరు. 

అనుభూత ప్రయోగములు : ఎముకల దృఢత్వమును పెంచును. 
శరీరమునకు బలమును కలిగించును. బాలురలో వచ్చు అనాస రోగము, 
అస్థిశోషము, మరియు ప్రమేహము, బహుమూత్రము మొదలగు మూత్ర 
వ్యాధులందు గుణకారి. 

1. హృదయ పౌష్టిక రసాయనముగా వాడవలెనన్న 1గా. 
కుక్కుటాంత్వక్‌ భస్మము, ఆకీకపిష్టి, ముత్య భస్మములతో కలిపి, చ్యవనప్రాశ 
లేహ్యముతో తీసుకొనిన, హృదయ దౌర్భల్యము నశించును. 

2. వాజీకరణముగా వాడుటకు అభ్రక భస్మము, శతావరి చూర్ణము, 
అశ్వగంధ చూర్ణము, దూలగొండి విత్తుల చూర్ణములతో కలిపి, రత్నపురుష 
లేహ్యము అనుపాన ముగా ఇవ్వవచ్చును. 

3. శుక్ర మేహమునందు చంద్రప్రభావటి, చందనాదివటి ఒక్కొక్కటి 
చొప్పున భోజనాంతరము ఇచ్చుచూ, ఇంగిలీక భస్మము 1 గ్రా. తేనెతో 
తీసుకొనిన శుక్ర మేహము నశించును. 

పథ్యము : ద్రాక్షపండ్లు, ఖర్జూరము, ఉసిరిక, మామిడి, కస్తూరి, 
శ్వేత చందనము, పాలు, నెయ్యి 

అపథ్యము | కొత్తవీయ్యపు అన్నము, వెల్లుల్లి, కారము, దొండకాయ, 
బెండ కాయ, తాంబూలము. 

అనుపానము : వెన్న్యమీగడ,పాలు, చ్యవన ప్రాశలేహ్యము, 

ఉసిరికరము లేదా దానిమ్మరసము. 


4558 రీహొన్య రనపాన వ్యు నర్వన్వం 
లోహభస్మము (వై.చి.) 

ద్రవ్యములు : శుద్ధలోహము 

గుణము : పాండురోగము, జంతువికారము, వాయువు, క్షీణత, 
పిత్తవ్యాధి, స్టూలత్వము, మూలవ్యాధి, సం(గహణి, కఫము, వాపు, 
(ప్రమేహము, గుల్మము, ప్లీహము, విషము, ఆమవాతము, శరీరమునందు 
తెలువు, వువాము, కుష్టము, వలీవలితములు, రక్తవాతము, 
జరామరణము, వలి, కామిల, క్షయ వీనిని నశింప చేయుటయేకాక, 
బలము, ప్రీలయందిష్టము, సౌఖ్యము, రసాయనము, దృష్టి నైర్మ ల్యము, 
రూప సంపత్తులను కలుగజేయును. 

రసాయనము, దీపనము, రక్తవృద్ధికరము, (గ్రహణి, అతిసారములు, 
కఫవాత రోగములను హరించును. 

అనుభూత ప్రయోగములు : 

1. పాండురోగమునందు కాశీసభస్మము, ఆబలసుధలతో కలిపి, 
పునర్నవారిష్ట అనుపానముగా ఇచ్చుచూ క్రిమిఘ్నమునకై క్రిమికుఠార రస 
లేదా, నేరేడు పండ్లు తినిపించుట చేసిన యెడల పాండురోగము తగ్గును. 

2. కామిలనందు నేల ఉసిరకస్వరసముతో ఇచ్చుచూ, చ్యవనప్రాశ 
లేహ్యము, త్రికటుచూర్ణములతో ఇచ్చిన రక్తక్షీణత తగ్గి కామిల హరము 
కాగలదు. 

8. క్రిములవలన కలిగే రక్తక్షీణత యందు క్రిమిఘ్న జెషధములు 
ఇచ్చుచూ, లోహభస్మము, మాదీఫల రసాయనముతో ఇచ్చిన రక్తక్షీణత 

పథ్యము : తోటకూర, పొట్లకాయ, బీరకాయ, చెరకు రసము, 
పాలకూర, తెల్లగలిజేరుకూర, ఉసిరికాయ, మెంతికూర, గోంగూర. 

అపథ్యములు : చేపలు, ఆవాలు, మినుములు, పులుపు, పదార్థములు, 
తాంబూ లము, గుమ్మడికాయ, నువ్వులనూనె, ఆవాలు, మద్యము, 
వంకాయ, కాకరకాయ, కారము, అధికథమ. 

అనుపానము : 

శ్లేష్మరోగములందు - తేనె, పిప్పళ్ళ చూర్ణము 

పాండురోమునందు - తెల్లగలిజేరు రసము 


రీహిస్య అనుపాన్‌ వైస్య సర్వస్య లాలా 459 
మూక్రకృ(చ్చమునందు - శిలాజిత్‌ చూర్ణము 
బలవృద్ధికొరకు - తెల్లగలిజేరు వేరు, ఆవుపాలు 
రక్తపిత్తమునందు - కలకండ, చాతుర్జాత చూర్ణము 
వలీపలితములందు - (త్రిఫల 
అగ్నిదీప్తికె - తమలపాకు రసము 
మోతాదు : 188-375 మి.గ్రా. రోజునకు రెండుసార్లు తేనెతో 
భోజనమునకు గంటముందుగా ఇవ్వవలెను. 


లభ్యము : ర్‌గ్రా. 10 గ్రా. 
మండూర భస్మము (ర.సి.సం) 
ద్రవ్యములు : శుద్ద మండూరము, (త్రిఫల క్వాథము, గోమూత్రము, 
ఘృతకుమారి స్వరసము. 
గుణము : శీతవీర్యము, పాండు, శోథ, ప్రమేహము, సంగ్రహణి, 
హలీమకము, కామల, కుంభకామల వీని హరించును. స్ర్తీల గర్భాశయము 


నకు, బీజకోశములకు బలమునిచ్చును. లోహభస్మగుణములు దీనిలో 
న్యూనాంశమున కలవ. 


శాస్త్రీయ ప్రయోగములు : 1. చిన్న పిల్లలలో కలుగు యకృత్‌ వృద్ధి, 
ప్లీహవృద్ధి రోగములను నశింపచేయుటయేకాక, శక్తివర్ధకం, రక్తవర్ధకముగా 
పనిచేయును. 


2, చిన్నపిల్లలలో కన్పించు అస్సి సవక్రతయందు ప్రవాళపిష్టి, 

ప్పసత్తులతో కలిపి మండూరభస్మము నీచ్చిన విశేష లాభదాయకము. 

ఇది తీవ్రముగ పనిచేయును. 1. సమానమగు మిరియాల చూర్ణము 
తేనె వీనితోకాసశ్వాసలు, క్షయ, గుండెవ్యాధులు, ప్లీహ వ్యాధులు, 
యకృద్వ్యాధులు అరుచి, 2. రెట్టింపు త్రికటు చూర్ణముతో అజీర్ణము, నంజు, 
తిమ్మెర్లు, ఉదర వ్యాధులు, గుల్మములు, బుతుశూలలు, శూలలు, పరిణామ 
శూలలు, బుతురోధము 8. తేనెతో శ్లేష్మ వ్యాధులు, అతిసారము, 
స్టాల్యరోగము, జీర్ణ జ్వరము ఇవి కడు శీఘ్ర ముగ హరించును. మోతాదు 
1/4 మొ॥ 1/2 చీ. వరకు. 


అనుభూత ప్రయోగములు : 1. హలీమకము,కామిల,కుంభ కామిల 


యందు పునర్నవారిష్ట, పునర్నవాది మండూరములతో ఇచ్చిన, 
ఉపయోగముండును. 


460 రీపొన్య అపార వైష్య నర్వన్వం 

2. సంగ్రహణియందు దాడిమాష్టక చూర్ణము, కుటజారిష్టలతో ఇచ్చిన 

3. గర్భిణులకు ఆమ్లకీస్వరసము, నెర్విటాల్‌లతో కలిపి వాడిన, ఉ 
పయోగ ముండును. 

పథ్యము : పాతబియ్యము, యవలు, గోధుమలు, కందిపప్పు, 
పెసరపప్పు,మేక మాంసము, చెరకు రసము, పొట్లకాయ, బీరకాయ, 
పాలకూర, ఉసిరికాయ. 

అపథ్యము : కొత్తబియ్యం అన్నం, మినుములు, ఆవాలు, పులుపు 
పదార్దాలు, గురుత్వ, మలమూత్ర వేగ నిరోధము. 

అనుపానము: పిప్పళ్ల చూర్ణము, తేనె, మామిడి మురబ్బా, 
కుమార్యాసవ, శోథనందు మూత్రల బెషధముతో (త్రిదోషజ శూలనందు 
త్రిఫల చూర్ణం, నెయ్యి, తేనెలతో. 

మోతాదు : 125-375 మి.గ్రా. రోజునకు రెండుసార్లు ఉదయము, 
సాయంత్రము సేవించవలెను. 

లభ్యము : 5 గ్రా.10 గ్రా. 

ముత్య భస్మము (ర.త) 

ద్రవ్యములు : శుద్ధ ముత్యములు, ఆవుపాలు. 

గుణము : వృష్యము, ఆయుర్వర్థకము, మధుర రసము, అత్యంత 
శీతవీర్య ద్రవ్యము, అగ్నిని ప్రదీప్తింవజేయును. కాళ్లు, చేతులు, 
సర్వాంగముల దాహమును శాంతింపచేయును. కళ్ళకు కాంతిని, 
చర్మమునకు వర్ణమును ఇచ్చును. జీర్ణ జ్వర హరము, ఎముకలకు పోషణము 
ఇచ్చును. దంతములు త్వరగా వచ్చుటకు దోహ దముచేయును. 
హృదయమునకు ఉత్తమ బల్యము, ప్రమేహ హరము, మేధావర్ధకము, 
పండ్లు వచ్చు సమయమున వచ్చు జ్వరమును హరించును. క్షయరోగ 
నాశకము, కాస, శ్వాసరోగ శామకము, ఆస్థి శోషహరము, శరీరగత 
బాహ్య విషప్రభావమును నష్టపరచును. శరీరమునందు వీర్యము, బలము, 
బుద్ధి వీనిని వృద్ధి చేయును. మానసిక దౌర్బల్యమును హరించును. 
రక్తపిత్తము, రక్తాతిసారము, రక్తప్రదములందు విశేష గుణకారి. 
గర్భావస్టయందు శరీరమునందు ఏర్పడు ధాతులోపమును పూరిం చును. 

శాస్త్రీయ ప్రయోగములు : 1. పిల్లలకు పండ్లు వచ్చు సమయమున 


కహస్య అనుపాన్‌ వైస్య నర్వీన్వీం లా 401 
వచ్చు జ్వరమునందు రస సింధూరమతో కలిపి ఇచ్చిన గుణకారి. 

౨. భయంకర హిక్కా రోగమునందు చెంగల్వకోష్టు చూర్ణము, స్వర్ణ 
గైరికములతో ఇచ్చిన లాభదాయకము 

ఇది సర్వోత్మృష్టమైనది. 1. తేనెతో సమస్త క్షయలు, దగ్గు, ఆయాసము, 
ఉర:క్షతము, గుండెవ్యాధులు. 2. వెన్నతో శుక్లనష్టము, ఇరువది 
ప్రమేహములు, శ్వేతరక్త (పదరములు, మధుమేహము, అతిమూ[త్రము, 
ఉడుకు, అజీర్ణము, వాంతి, కాళ్ళు చేతులు మంటలు, స్వరదోషములు 
వీనిని హరింపజేయును. దీనిని తాంబూలముతో ఉపయోగింపవచ్చును. 
వీర్యవృద్ధిని చేయును. ఇది కూడ సువర్ణ భస్మమువలెనే పని చేయును. 
మోతాదు 1/8 చి మొ॥ 1/4 చి. వరకు 

అనుభూత ప్రయోగములు : 1. క్షయ, శ్వాస, కాసలందు చ్యవన ప్రాశలో 
(200గ్రా.) ముత్యభస్మము కలిపి, 5 గ్రా. చొప్పున పగలు, రాత్రి తీసుకొనిన 
పరోక్షముగా శ్వాస, కాసక్షయలు తగ్గుచూ, శరీరమునకు ఆపాదిపంబడిన 
కృశత్వమును పోగొట్టి బలము, కాంతి కలిగించును. 

2. వీర్యవృద్ధికై ధాతువర్ధిని మాత్రలు, నారశింహలేహ్యములో కలిపి 
వాడిన ఉత్తమముగా పనిచేయును. 

8. రక్త పిత్తమునందు పర్పాటకము, ఉశీరము, ఆమలకీ స్వరసములతో 
ఇవ్వ వచ్చును. 

పథ్యము : పాతమంచి బియ్యము, గోధుమలు, వరిపేలాల పిండి, 
అరటిపండు, ఉసిరికాయ, ద్రాక్ష్మ అమృత ఫలములు. 

అపథ్యము : నువ్వులు, ఆవాలు, పులుపు, శనగపప్పు, (శ్రమ 

మోతాదు : 62-120 మి.గ్రా. రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 1/2 గ్రా. 1 గ్రా. 

ముత్యపుచూరు భస్మము 

ఇది 1. లవంగాలు, మిరియాలు, వీనియొక్క రెట్టింపు చూర్ణముతో 
దగ్గు, ఆయాసము, క్షయ, అజీర్ణము, అగ్నిమాంద్యము 2. పంచదారతో 
ప్రవాహ వ్యాధులు, శుక్లనష్టము, సెగవ్యాధి మొదలగు వానిని 
నశింపచేయును. (ప్రతి దినము తమలపాకులతో ఉపయోగించుచుండిన 
యెడల క్షయ, అజీర్ణము మొదలగు వ్యాధులను దరికి చేరనివ్వదు. మోతాదు 
1/8 మొ 1/4 చి. వరకు. 


462. లాలా లీపొస్య అనుపా వైస్య న్వీన్వం 
నాగ భస్మము (ర.ర.స) 

ద్రవ్యములు : శుద్ధనాగము, రావిపట్ట భస్మము, చింతపట్టభస్మము, 
శుద్ధమణిశిల 

గుణము : రసాయనము, దీపనము, క్షయ, కామలా, పాండు, 
(పమేహము, మూక్రకృ(చ్చము, మూత్రాఘాతము, శూలరోగములను 
హరించును. 

శాప్రీయ ప్రయోగములు : 1. క్షయ రోగమునకు అశ్వగంధ 
చూర్ణముతోగాని, ద్రాక్షాది చూర్ణముతోగానీ వాదవలెను. 

2. శూలలకు హింగ్వాష్టక చూర్ణముతో నీయవలెను. 

3. మూత్రకృచ్చ, మూత్రాఘాతములకు రేవల్‌ చిన్ని చలువ 
మిరియాలు, సూరే కారము, వీని చూర్ణములు, కర్పూర శిలాజిత్‌ భస్మము, 
ఇవి ఒక్కొక్కటి 300 మి.గ్రా. నాగభస్మము 200 మి.గ్రా. కలిపి 2 
(గా.చొప్పున సేవించవలెను. 

అనుభూత ప్రయోగములు : 1. సర్వమేహహరము, మధుమేహము 
నందు మూత్రలముగా పనిచేసి మిక్కిలి గుణమును కల్గించును. మూత్రగత 
వ్యాధులయందు కూడా ఉపయోగకారి. 

పథ్యము : ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, చక్కెర, ఎర్రబియ్యము, బూడిద 
గుమ్మడి కాయ, ఖర్జూరము, స్నానము, అభ్యంగనము. 

అపథ్యము : తెలగపిండి, ఇంగువ, నూనెపిండి వంటకములు, వెల్లులి, 
కోడి మాంసము; వాహనయానము, వ్యాయామము. 

మోతాదు : 125-250 మి.[గా. ఉదయము, సాయంత్రము 
సేవించవలెను. లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 

పగడపుచూరు భస్మము 

ఇది 1. తేనెతో దగ్గు, ఆయాసము, శ్లేష్మ వ్యాధులు, అజీర్ణము. 2. 
వెన్నతో శుక్లనష్టము, శ్వేత (ప్రదము, రక్షప్రదరము 3. మిరియాల రసముతో 
శూల, పరిణామ శూల, వీనిని ఖండించును. దీనిని తాంబూలముతోకూడ 
ఉపయోగింపవచ్చును. మోతాదు 1/8 చి. మొ 1/4 చి.వరకు. 

పగడభస్మము 

దీనిని 1. తేనెతో దగ్గు, ఆయాసము, శ్రేష్మవ్యాధులు, అజీర్ణము, 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 463 
స్వరభేదము. 2, వెన్నతో శ్వేతరక్తప్రదరములు, శుక్షనష్టము, 
ప్రమేహవ్యాధులు మొదలగు వాని యందియ్యవలయును. (ప్రతిదినము 
తమలపాకులతో నుపయోగించిన యెడల అజీర్ణ ములను, దగ్గును దరికి 
చేరనివ్వదు.మోతాదు 1/8 మొదలు 1/4 చి.వరకు. 

ప్రవాళ భస్మం (బ.రా.) (ర.తం) 

ద్రవ్యములు : శుద్ధ (ప్రవాళము 

గుణము : రక్తపిత్త, రకాతిసార, ప్రదర, రక్తశూల, పైత్యరోగములను 
హరింప చేయును. మలబద్ధకారి. పుష్పసగత రోగములయిన అత్యంత 
ప్రభావము కల్గినది. శ్వాస,కాస,క్షయ,రక్తపిత్తము,ప్రదరము, శూలలను 
హరించును. 

5 గ్రా. త్రిఫల, కషాయం, కుమారి స్వరసం, ప్రవాళం 

100-200 మి.గ్రా. తేనెతో - శ్వాసకాసం, రక్తపిత్తం, రాజయక్ష్మం, 
(పదర రోగములు, మూత్ర సంబంధ రోగములయందు ఉపయోగము. 

అనుభూత ప్రయోగములు : 1. అతిమధురము, ఉశీరము, ఆమలకి, 
ద్రాక్ష లోధ్రల చూర్ణములు ఒక్కొక్కటి 10 గ్రా. చొప్పున ప్రవాళభస్మము 
15 గ్రా.తో కలిపి తేనెతో 2 గ్రా. ఉదయము, రాత్రి ఇచ్చిన రక్తపిత్తము 
నశించును. 

2. రకాతిసారమునందు దాడిమాష్టక చూర్ణము, లోధ్రచూర్ణము, 
అతివస చూర్ణము కలిపి మజ్జిగతో ఇచ్చిన తగ్గును. 

3. రక్తప్రదరమునందు పై ద్రవ్యములతో అశోకారిష్ట, లోహాసవలను 
ఇచ్చుచూ పుష్యానుగ చూర్ణము కూడా కలుపవలెను. 

4. ఆమ్షపిత్తము, అధిక దప్పిక, పురాణ జ్వరము మొదలగు 
వానియందు గుణకారి. ఇది అత్యుత్తమమైన కాల్నియవ్‌గా 
నిర్ధారించబడినది. బాలురలో ఎముకల పెరుగుదలకు, దృఢత్వమునకు 
సేవించవచ్చును. 

పథ్యము : (ద్రాక్షపండ్లు, క్షీరాన్నము, పొగడ పండ్లు, ఖర్జూరము, 
నెయ్యి, పాలు, మాంసము. 

అపథ్యము : పులుసు, కారము, పెరుగు, దొండకాయ, వెల్లుల్లి, 
తాంబూలము 


464 లా కన్య రనపాన వ్యు నర్వన్వం 
మోతాదు : 100-200 మి.గ్రా. రోజుకు 2 లేక మూడుసార్లు 
ఇవ్వవలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 

ప్రవాళపిష్టి (ర.తం) 

ద్రవ్యములు : శుద్ధ (ప్రవాళము 

గుణము : ప్రవాళ భస్మముకంటె ప్రవాళపిష్టి అధిక పిత్తకామకము, 
క్షార, మధుర రసము, లఘువు, శీతలము, దీపనము, పాచనము, ఉ 
ప్పున వ్యాధిహరము. 

శరీరమునందలి ధాతులోపమువలన ఏర్పడు వికృతులను 
హరించును. త్రిదోష శామకము,క్షయ,కాసహరము, రక్తపిత్తశామకము, 
శరీరగత విషప్రభావమును నష్టపర చును. వీర్యమును, శక్తిని చర్మమును 
పెంపొందించును. రక్తవృద్ధికరము, గర్భావస్థ యందు స్త్రీలకు కలుగు 
పాండువు మొదలగు రోగములను హరించును. 

అనుభూత ప్రయోగములు : 1. ధాతువృద్ధికి అ(భ్రక భస్మం, నారశింహ 
లేహ్య ములతో ఇవ్వవచ్చును. 

2. వీర్యవృద్ధికై అశ్వగంధ చూర్ణము, శతావరీ చూర్ణము, దూలగొండి 
విత్తుల చూర్ణము, అతి మధురములను నెర్విటాల్‌, ద్రాక్షాది చూర్ణములతో 
యిచ్చిన శ్రేష్టము. 

3. గర్భిణీ ప్రీలలో ఏర్పడు పాండురోగమునందు కాళీస భస్మం, 
కాంత భస్మం, ఆబలసుధలను కలిపి పునర్నవారిష్ట, లోహానవలను 
అనుపానముగా యివ్వవచ్చును. 

4. ఆమ్లపిత్తము, కంద్లమంటలు, ఉన్మాదము, శిరోరోగములు, మూత్ర 
కృ(షచ్చము, మూత్ర వ్యాధులు మరియు హృదయ రోగములయందు మిక్కిలి 
గుణకారి. 

పథ్యము : మేకమాంసము, పాతనెయ్యి, తేనె, దొండకాయ, 
ద్రాక్షపండ్లు. 

అపథ్యము : కొత్తబియ్యపు అన్నము, గొట్టినెయ్యి, పాలు, కంద, 
ఆవాలు, చేపలు. 

మోతాదు : 125-250 మి.గ్రా. ఉదయము, సాయంత్రము తేనెతో 
సేవించ వలను.లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా దీ65 
రజత భస్మము (సి.సం.) 

ద్రవ్యములు : శుద్ద రజతము, శుద్ధ హరతాళము, శుద్ద ఇంగిలీకం. 

గుణము : మధుర, కషాయ, ఆమ్షరస, శీతల, రేచన, స్నిగ్ధ బెషధము, 
కఫ, వాతములను నష్టపరచును. జఠరాగ్నిని దీప్తింపజేయును. 
బలదాయకము, అత్యంత బుద్ధివర్ధకము, ఆయుర్వ ఎ్రద్దికరము. 

దీపనము, రసాయనము, వాజీకరణము, బల్యము, కఫము, వాతము, 
శ్వాస, కాసలు, కామిల, పాండు, శోఫ, గుల్మోదరములను హరించును. 

ఇది 1. నేలతాడి, దూలగొండివిత్తులు, పిప్పళ్లు వీనియిక్క రెట్టింపు 
చూర్ణము సమానమగు తిప్పసత్తు మీగడ వీనితో శుక్షనష్టము. నడుము 
నొప్పులు,కాళ్ళులాగుట, వీర్యముపలచగనుండుట, శీఘ్రస్థ్టలనము, 
మధుమేహము, అతిమూత్రము, దగ్గు, ఆయాసము. 2. తుంగగడ్డలు, 
తానికాయ బెరళ్లు, జీలకర్ర, వీనియొక్క రెట్టింపు చూర్ణము, మేడిచెక్క 
కషాయము వీనితో శ్వేతరక్త (పదరములు, సోమరోగము నోటి పూత, 
యోని దోషములు, రక్తస్రావము, రక్తపిత్తము ఇరువది (ప్రమేహములు. 
8. పంచదారతో శరీరమువెచ్చగ నుండుట, బలహీనము, తిమ్మిర్లు, గుండె 
వ్యాధులు, వీనిని నశింపజేయును. పలచనగనుండు శుక్రమును 
చక్నపరుచును. శుక్ర దోషముచే కలిగిన రుగ్మతల నన్నిటిని నశింపజేయును. 
మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి.వరకు. 

అనుభూత (ప్రయోగములు : 

1.శతావరీ లేహ్యముతో కలిపి వాడినస్తన్య వృద్ధి కరము కాగలదు. 

2. ధాతుపుష్టికై వంగ భస్మము, ముత్యభస్మము, గోమూకత్ర శిలాజిత్‌, 
తిప్పసత్తు, అశ్వగంధ చూర్ణములతో కలిపి వాడుచూ, రత్నపురుష లేహ్యము 
కూడా యిచ్చిన ఉచితముగా నుండును. 

3. కాస,శ్వాస, క్షయలందు లక్షణానుసార చికిత్స చేయుచూ, చ్యవన 
ప్రాశలేహ్య ముతో యిచ్చిన బలము కలుగును. 

4. ప్రమేహము, క్షయ, ధాతుక్షీణత, దృష్టిమాంద్యము, మస్తిష్క 
దౌర్చల్యము లందు గుణకారి. వాతవహ నాడీ సంస్థానమునకు బలమునిచ్చు 
మహత్తర బెషధము, పక్షవాతము, ఏకాంగ వాతములందు మిక్కిలి గుణకారి. 

ర్‌. అభ్రక భస్మము, త్రికటు చూర్ణములతో సేవించిన శ్వాస కాసలు 
హరిం చును. అగ్ని దీప్తి, ధాతువృద్ధి కలుగును. 


466 లా లీపొస్య అనుపా వైస్య నర్వీన్యం 

6. శుక్ర నష్టమునందు స్వర్ణవంగము, తిప్పసత్తు, సీమతవాకీరి, 
పిప్పలీ చూర్ణ ములతో సేవించవలెను. 

పథ్యము : పాతబియ్యము, గోధుమలు, బార్లీ, అరటిపండ్లు, ఉసిరి, 
ద్రాక్ష ఆపిల్‌ పండ్లు 

అపథ్యము : నువ్వులు, ఆవాలు, పులుపు, శనగపప్పు, శ్రమ. 

మోతాదు : 100-200 మి.గ్రా. రోజుకు రెండుసార్లు తేనెతో 
సేవించవలెను. 

లభ్యము : 1(గ్రా. 2 గా. 

రాతినార భస్మము 

ఇది 1. పంచదారతో నుపయోగించిన యెడల మూత్రకృచ్చము, 
సెగవ్యాధులు, శుక్లనష్టము మొదలగు వేడివలన కలిగిన వ్యాధులను వెంటనే 
హరింపచేయును. మోతాదు 1/2 మొ॥ 1 చి॥ వరకు. 

రసభస్మము 

దీనిని 1. నీటితో మెత్తగ నూరి మాత్రలుచేసి నీటితో ముద్దగా నూరబడిన 
శొంఠి చూర్ణముచే నామాత్రలకు కవచమిచ్చి (పైనకప్పి) మింగించిన యెడల 
అజీర్ణ ములు, అజీర్ణవాతములు, శూలలు, కడుపుబ్బరము, మలబంధము, 
నీళ్ళవిరేచన ములు, అజీర్ణ విరేచనములు సమస్తమగు వాత వ్యాధులు, 
శ్లేష్మ (ప్రకోపములు, దగ్గు, ఆయాసము, గుల్మములు, సవాయి వ్యాధులు, 
సవాయిపుండ్లు, ప్లీహ వ్యాధులు, యకృద్వ్యాధులు, ఉదరవ్యాధులు, 
బుతుబంధములు, బుతుశూలలు 2. తేనెతో లేక ఆముదములో కలిపి 
యిచ్చిన యెడల చంటిపిల్లలకు కలుగు అజీర్ణ విరేచనములు, అజీర్ణము, 
కడుపుబ్బరము, మలబంధము, ఎగరొప్పు, శేష్మప్రకోపము, దగ్గు, టూ 
సము, జలుబు ఇవి వెంటనే హరించును. మోతాదు 1/4 చి। మొ॥ 1 చి॥ 
వరకు. 

శుక్తి భస్మము 

దీనిని (1) తేనెతో దగ్గు, ఆయాసము, శ్లేష్మ (ప్రకోపము, అజీర్ణము, 
శూల, పరిణామశూల, గుండె వ్యాధులు, అగ్నిమాంద్యము మొదలగువాని 
యందు ఉపయోగింపవలయును. మోతాదు 1/4 మొ॥ 1/2 చి। వరకు. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా 46/7 
శృంగభస్మము (ర.తం) 

ద్రవ్యములు : శుద్ద మృగశ్చ్ళంగములు 

గుణము : హృదయశూల, పార్వ్వశూల, హిక్కా శ్వాసరోగములందు 
అత్యంత ఉపయోగకారి 

ఇది 1. తేనెతో శ్లేష్మదగ్గు, ఆయాసము, గొంతుకలో వుండ 
పెట్టినట్లుండుట, వాత వ్యాధులు 2. నేతితో గుండె వ్యాధులు, శూల, 
పరిణామశూల అజీర్ణము, (గ్రహణి అతిసారము ఉదరము 8. వెన్నతో 
ప్రదరవ్యాధులు 4. పటికబెల్లపు చూర్ణముతో పొడిదగ్గు వీనిని నశింప 
జేయును. శూలలు మీద బహు చక్కగ పనిచేయును. 

మోతాదు 1/2 మొ॥ 1 చివరకు. 

అనుభూత ప్రయోగములు : 

1. మహాలక్ష్మి విలాస రస ఇచ్చుచూ, శృంగ భస్మమును త్రిఫల 
చూర్ణముతో కలిపి యిచ్చిన, హిక్కా శ్వాసనందు అధిక ప్రయోజనకారి. 

2, హృత్‌శూలనందు అర్జున చూర్ణము 10 గ్రా. ముత్యభస్మం, 
జరఠామాంసి, అతివస, శృంగభస్మం ఒక్కొక్కటి 20 గ్రా. చొప్పున కలిపి 2 
(గా. మోతాదులో తేనె, లేదా అల్లపు రసముతో ఇచ్చిన హృత్‌శూల తగ్గును. 

8. శూలకల్పము, భాస్మరలవణము, శృంగభస్మము కలిపి యిచ్చిన 
ఉదరశూల తగ్గును. 

4. హృదయ శూలనందు గోఘృతము మరియు పాలతో సేవింపవలెను. 

పథ్యము : పేలాలగంజి, ముదురు గుమ్మడికాయ, బీరకాయ, 
పొట్లకాయ, దానిమ్మ, పాతనెయ్యి, పాత బియ్యము. 

అపథ్యము : కొత్తబియ్యము, చేపలు, నూనె, వంకాయ, కారపు 
పదార్థములు, దొండపండ్లు, మినుములు, కందులు, కొవ్వు పదార్థములు, 
వీనిని సేవింపరాదు. మలమూత్ర వేగ నిరోధము, ఎండ, చింత క్రోధము, 
శోకము, భయము ఇవి నిషిద్ధము. 

మోతాదు : 360-750 మి.గ్రా. తేనెతో రోజుకు రెండు సార్లు 
సేవించవలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గ్రా, 


468 లా లీపొస్య అనుపా వైస్య న్వన్వం 
శంఖ భస్మం 
ద్రవ్యములు : శుద్ద శంఖములు 
గుణము : ఆమ్లవిత్తము, ఉదరశూల, పవరిణామశూలలను 
హరించును. దీపన, పాచనకారి. 


ఇది 1. శుంఠి లేక వామురసముతో శూల, అజీర్ణము, కడుపుబ్బరము, 
కడుపు నొప్పి, పరిణామశూల, వాంతి, (పైగులరచుట 2. తేనెతో శ్లేష్మ 
వ్యాధులు, దగ్గు, ఆయాసము 3. నిమ్మకాయరసముతో పోసిన యెడల 
చెవిలో పోటు, వీనిని వెంటనే హరింపజేయును. మోతాదు 1/4 చి॥ మొ॥। 
1/2 వరకు. 

అనుభూత (ప్రయోగములు : యకృత్‌ ప్లీహరోగములు, ఉదర 
రోగములు, అజీర్ణ రోగములయందు వాడదగినది. 

1. పరిణామ శూలయందు యష్టిమధు, గంగాధర చూర్ణము, 
అవిపత్తికర చూర్ణములతో యిచ్చుచూ చల్లనిపాలు, కొబ్బరినీళ్లు ఎక్కువగా 
తాగుతూ ఉండవలెను. 

2. ఆమ్ల పిత్తమునందు భాస్మరలవణము 50గ్రా. జటామాంసి 20 
(గా. కలివి భోజనమునకు ముందుగా మజ్జిగతో యిచ్చుచూ 
భోజనానంతరము కార్మిక్స్‌, డైజిటాల్‌ యిచ్చిన ఆమ్ల పిత్తము తగ్గును. 

8. ఉదరశూలనందు శూలకల్పముతో మరియు కార్మిక్స్‌ (కాప్య్యూల్స్‌) 
ఇచ్చుచూ లక్షణానుసార చికిత్స చేయవలెను. 

4. యకృత్‌ప్లీ హోదరములకు వరాటభస్మము, టంకణ భస్మములతో 
సేవించ వలెను. 

పథ్యము : గోధుమలు, బార్లి, ఉలవలు, పెసలు, మజ్జిగ, అల్లము, 
చక్కెర, ఖర్జూరము, టెంకాయ, ఉదరశూల, ఉదర రోగములందు తేలికగా 
జీర్ణమగు ఆహార మును మాత్రమే భుజించవలెను. 

అపథ్యము : చేపలు, నూనె పిండివంటలు, నువ్వులు, ఆవాలు, పప్పు 
పదార్ధ ములు, మాంసము, కొవ్వు పదార్థములు పూర్తిగా నిషిద్ధము. 

మోతాదు : 500 మి.గ్రా. -1 గ్రా. ఉదయము, సాయంత్రము 
సేవించవలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర లాలా దర69 
సత్తుభసృ్మృము 
దీనిని 1. చలవమిరియాలు, అతిమధురము, తెల్లచందనము పొట్టు, 
వీసి యొక్క రెట్టింపు చూర్ణము, పంచదార వీనితో 'సెగవ్యాధులు, మూత్రము 
బొట్లుగ పడుట, మూత్రనాళమందలిమంట, మూత్రము తొందరగవచ్చుట 
2. మీగడతో శుక్ల నష్టము, శ్వేతరక్తప్రదములు మొదలగు మేహవ్యాధులు 
వీని యందియ్యవలయును. దీనిని కొన్ని నేత్రవ్యాధులయందు పైకి 
నుపయోగించెదరు. 
మోతాదు 1/4 మొ॥ 3/4 చి. వరకు. 
సీస భస్మము 
1. నాగకేసరములు, తాలీసపత్రి వీనియొక్క రెట్టింపు చూర్ణము, 
పటికబెల్లపు చూర్ణము వీనితో దగ్గు, ఆయాసము, అజీర్ణము 2, రెట్టింపు 
త్రిజాతచూర్ణము, పంచదార వీనితో నోటిపూత, శుక్లనష్టము ప్రదర వ్యాధులు 
8. మంజిష్ట ఎ(ర్రచందనము, జాజికాయ, ఏలక్నాయలు, రెట్టింపు వీనియొక్క 
చూర్ణము, వెన్న వీనితో ప్రదర వ్యాధులు, సెగవ్యాధులు, రక్తదోషములు, 
నోరుదుర్ణంధముగ నుండుట, పైత్య వ్యాధులు, కాళ్లు చేతులుమంటలు, 
ఇవి వంటనే హరించును. అధికమగు వీర్యవృద్ధిని, నరములకు బలమును 
కలిగించును. సీసభస్మము శరీరమునకు బలమును కలిగించును. బాల 
వ్యాధులను నశింపచేయునని కొందరు చెప్పెదరు. మోతాదు 1/4 చి॥ 
మొ॥ 1/2 చి. వరకు. 
సువర్ణ భస్మము 
సుమారు వర్లగింజ మోతాదులోనే అద్భుతముగా పనిచేయును. 1. 
వెన్నతో సమస్తక్షయలు, దగ్గు, ఆయాసము, కృశించుట, గుండె వ్యాధులు 
2. తేనెతో నరముల బలహీనత, పాండువు, అజీర్ణము, శ్లేష్మవ్యాధులు, 
వాత వ్యాధులు 3. పంచదారతో పైత్య వ్యాధులు, ప్రదర వ్యాధులు, మూర్చ, 
అప స్మారము, ఉన్మాదము, రక్తపిత్తము, గుండెవ్యా ధులు, శరీరము వెచ్చగ 
నుండుట, జీర్ణ జ్వరము, శుక్షనష్టము 4. నతో మధుమేహము, 
అతిమూత్రము, జీర్ణించిన సెగ వ్యాధులు, వీనిని దివ్యముగ నశింప 
జేయును. వీర్యవృద్ధిని, శరీరపుష్టిని, కామోద్రేక మును, శరీరకాంతిని, 
ముఖవర్చస్సును, రక్తశుద్ధిని చేయును ఫలాన వ్యాధులను నశింపచేయునని 
దీని విషయమై వ్రాయనవసరములేదు. సమస్త వ్యాధులను నశింప జేయును. 
మోతాదు 1/8 చిన్నము మొదలు 1/4 చిన్నము వరకు. 


ఉ/0. లా రాన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
సూరేకార భస్మము 

దీనిని 1. పంచదార లేక నెయ్యి లేక నీటితో నిచ్చిన యెడల 
మూత్రకృవచ్చము, మూత్రనాళమందలి మంట, సెగ వ్యాధులు మూత్రము 
బంధించుట, మూత్రము బొట్లు బొట్లుగ వచ్చుట మొదలగు వ్యాధులు 
వెంటనే నశించును. మోతాదు 1/2 మొ॥ 1 చివరకు. 

స్వర్ణమాక్షిక భస్మము (ర.సి.సం) 

ద్రవ్యములు : శుద్దస్వర్ణమాక్షికము, మర్దన కొరకు ఉలవల కషాయము, 
ఎరండతైలం, మజ్జిగ, మేక మూత్రము. 

గుణము : స్వాదు, తిక్త, వృష్యం, రసాయనం, శామకము, 
రక్తవర్ధకము, పిత్తశామకం, శీతవీర్యం, శక్తివర్ధకం, స్తంభకం, యోగవాహి. 

పాండు,కామల, జీర్ణజ్వరము, నిద్రానాశము, మస్తిష్క, ఉష్టత, 
పిత్తవికారము, కళ్లుమండుట,కళ్లు ఎరుపెక్కుట, వమనము, (వ్రణదోషము, 
పిత్తప్రమేహము, ప్రదరము, మూక్రకృ(చ్చము, శీర్షకూల, విషవికారము, 
అర్భస్సు, ఉదరరోగము, కండు,కుష్టము, కృమి, అశ్యరి మొ॥ రోగములను 
నశింపజేయును. 

కఫ,పిత్త వికృతుల యందు విశేష గుణకారి. 

పిత్తజ శీర్షకూల, పిత్తజ ఆమ్షపిత్తము, పిత్తజ పరిణామశూల, పిత్తజ 
గుల్మము లందు అనుపానభేదముచే వాడిన సర్వ[శ్రేష్ట్రము 

శాప్రీయ ప్రయోగములు : 1. మదాత్వ్యయమునందు కటుకరోహిణి, 
పునర్నవ, తిప్పతీగ క్వాథములతోనిచ్చిన అత్యంత ఉపయోగము. 

2. అజీర్ణ జనిత విశూచిక నందు సూతశేఖర రసముతో కలిపి అల్లపు 
రసముతో నాకించుచుండిన రోగతీవ్రత తగ్గి, వాంతులు ఉపశమించును. 
రోగము తగ్గిన తరు వాత కన్పించు బలహీనతయందు శంఖభస్మము, 
స్వర్ణమాక్షిక భస్మములను కలిపి మామిడి లేదా ఉసిరిక మురబ్బా 
అనుపానముగా నీయవలెను. 

8. మూత్రకృచ్చమునందు స్వర్ణ మాక్షిక భస్మము, శిలాజిత్‌లను కలిపి 
అశ్వగంధ, మంజిష్ట చూర్ణములతో నీయవలెను. 

4. శుక్రక్షయ, రజఃక్షయములందు వంగభస్మముతో వాడిన 
ప్రయోజనకరము. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వీస్వీం లా ఉగ 
ర్‌. శరీరముపై నల్లని మచ్చలు వచ్చుట మొ చర్మ రోగములందు 
గంధక రసాయనముతో కలిపి వాడవలెను. 

పథ్యము : తోటకూర, గోంగూర, మెంతికూర, లేతమునగకూర, 
పొట్లకాయ, బీరకాయ, చెరకు రసము, పాలకూర, తెల్లగలిబేరుకూర, ఉ 
సిరికాయ, తేలికగా జీర్ణమగు ఆహారములను సేవించవలెను. 

అపథ్యము : మాంసము, చేపలు, నూనె పదార్థములు, తాంబూలము, 
వెన్న నెయ్యి కల్లిన పదార్థములు, పులుపు పదార్ధములను సేవించరాదు. 

అనుపానము : పాలు, తేనె, గుల్‌కంద్‌, తిప్పసత్తు, (త్రిఫల, 
కటుకరోహిణి, వెన్న. 

నిర్దిష్ట అనుపానము : 1. పాండువు, హలీమకము, కామలయందు 
పిప్పళ్లు తేనె లేదా ముల్లంగి రసము. 

2. జీర్ణజ్వరము, స్వప్న దోషము, మస్తకశూల, పిత్త ప్రమేహము, 
మూత్రకృ(చ్చ ములందు వెన్న లేదా తేనెలతో, వమనమునందు జీలకర్ర, 
తేనెలతో. 

3. నిద్రానాశమునందు శొంఠి, ఉసిరి మురబ్బాలతో 

4. వృద్దుల బలహీనత, కుష్టువు, ప్రమేహము, పాండు, క్షయలందు 
ఆవుపాలతో 

మోతాదు : 125-875 మి.గ్రా. రోజుకు రెండుసార్లు పరగడుపున 
సేవించవ లెను. 

లభ్యము : ర్‌గ్రా. 10 గ్రా. 

స్పటిక (పటిక) భస్మము 

దీనిని 1. వెన్నతోగాని కలుబందరసముతోగాని నుపయోగించిన 
యెడల సెగ వ్యాధులు, శుక్షనష్టము, నోటిపూత, ప్రదర వ్యాధులు, 
(ప్రమేహములు మొదలగునవి వెంటనే హరించును. మోతాదు 1/4 మొ॥ 
1చి॥ వరకు. 

తామ్రుభస్మము (వై.చిం.) 

ద్రవ్యములు : శుద్ధ తామము, శుద్ధ గంధకము 

గుణము : కుష్టము, ప్లీహ, జ్వరము, కఫము, వాతము, శ్వాస, 
దగ్గు, వాపు, తంద్ర, శూల, (క్రిమి, వాంతి, పాండు, మోహము, 


402 లా రహస్య అపాన వ్యు నర్వన్వం 
అతిసారము, మూలవ్యాధి, గుల్మము, క్షయ, శిరోవ్యాధి, మేహము, ఎక్కిళు 
ల వీనిని నివర్తించి అగ్నివృద్ధిని చేయును. 

ఇది బహుపరిశుద్ధముగ తయారు చేయబడినది. 1. తాలీసపతి, 
లవంగాలు, సన్నరాస్నము, వీనియొక్క మూడురెట్ల చూర్ణము తేనె దీనితో 
దగ్గు, ఆయాసము, క్షయలు, గుండె వ్యాధులు 2. రెట్టింపు పిప్పళ్ల 
చూర్ణముతో ఉదరవ్వాధులు, గుల్మ ములు, ప్లీహవ్యాధులు, యకృద్వాధులు 
8. నాలుగురెట్ల త్రికటు చూర్ణముతో అజీర్ణ ములు, శూలలు, నంజు, 
తిమ్మెర్లు 4. మూడురెట్ల త్రిఫలా చూర్ణముతో భగందరములు వ్రణములు, 
మూలవ్యాధి, వీనిని కడు శీగ్రముగ హరింపచేయును. వేడి తత్వముల 
మీదకంటె, శ్లేష్మ వాతత్వముల మీదనే చక్కగ పనిచేయును. కుష్టము, 
బొల్లి మొదలగు కొన్ని వ్యాధులయందు కొందరు దీనిని (పధానముగ 
వాడెదరు. మోతాదు 1/8 చి. మొ॥ 1/4 చి.వరకు ప్రత్యేకముగ 
వాడునప్పుడు మోతాదు ఇంతకంటె తగ్గింప వలయును. 

అనుభూత ప్రయోగములు : 1.ఫిరంగిచెక్క చూర్ణము 25 (గ్రా. సుదర్శన 
చూర్ణం 50 గ్రా. తాళక భస్మము 10 గ్రా. టంకణభస్మం 10గ్రా. చొప్పున 
కలిపి 2 గ్రా. చొప్పున తేనెతో భోజనానంతర మిచ్చుచూ, సరస 2 చెంచాల 
చొప్పున పగలు, రాత్రి 40 రోజులపాటు ఇచ్చిన కుష్టమును మరియు 
సర్వవిధ చర్మరోగములను హరించును. 

2. పాండు రోగము నందు కలిగే హృదయ దౌర్చల్యమునందు, 
తామభస్మం 1 గ్రా. చొప్పున పగలు రాత్రి ద్రాక్షాసవ, అర్జునారిష్టల 
అనుపానముతో నిచ్చిన తగ్గును. 

3. హిక్కానందు బ్రాహ్మివటి, జటామాంసిలతో కలిసి యివ్వవచ్చును. 

4. విషమజ్వరము నందు శుద్ధనాభితో, రక్తక్షయనందు లోహభస్మముతో 
సేవిం చిన ఫలప్రదము 

పథ్యము : ఉసిరిక, నిమ్మపండు, పెరుగుతోటకూర, పొట్లకాయ, 
నీరుల్లిపాయ, ముల్లంగి, తాటికలకండ, చక్కెర, తేలికగా జీర్ణమగు 
పదార్థములు, కాచి చల్లార్చిన నీరు. 

అపథ్యము : కొయ్యతోటకూర, గుమ్మడికాయ, మామిడికాయ, 
కోడిమాంసము 

మోతాదు : 125 మి.గ్రా. భోజనానంతరము రోజుకు రెండుసార్లు 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్వర లాలా ద 
యివ్వవలెను. లభ్యము : 5 గ్రా. 
తాళకభస్యం (ర.సి.సం) 

ద్రవ్యములు : శుద్ద హరతాళము, జిల్లేడుపాలు 

గుణము : వాతరక్తము, సర్వవిధ కుష్టువులు, ఫిరంగ జనితకుష్టము, 
విసర్పి, కండు, విస్ఫోటకము, 80 రకముల వాతరోగములు, కఫరోగము, 
ప్రమేహము, గుద రోగములు, గళత్ముష్టువు, సుప్తకుష్టువు, సామ, ఉ 
పదంశము, మరల మరళ (ప్రకోపించు జ్వరము, శీతాంగ సన్నిపాతము, 
శ్వాస, కఫప్రకోపములందు పని చేయును. 

ఈ భస్మము స్నిగ్ధ, ఉష్ణ, కటు, అగ్ని దీపక మరియు కుష్టఘ్న 
గుణములు కలిగినది. ఈ ఉత్త ఎష్ష బెషధమును సేవించుట వలన 
వృద్ధ్దాప్యమునందలి బలహీన తను అధిగమించవచ్చును. కాంతిని 
బంహాందందుము అకాల మృత్యువును దూరము చేసి ఆయుర్చృద్ధి 
కలుగజేయును. 


శాప్రీయ (ప్రయోగములు : 1. కఫ ప్రధాన వాత రక్తమునందు గచ్చ 
ఆకుల రసము, నెయ్యి లేదా బెల్లమును కలిపి ఈ భస్మముతో నిచ్చిన ఉ 
పయోగకరము. 

2. వాత ప్రధాన వాతరక్తమునందు నెయ్యి అనుపానముగా ఇచ్చిన 
శ్రేష్టము. 

3. పిత్త ప్రధాన వాత రక్తమునందు ఈ బెషధ సేవన నిషేధము. 
సేవించినచో రోగ తీవ్రత పెరిగి, పిత్తము ప్రకోపించి రక్తపిత్తము వచ్చును. 

4. పామ, కచ్చు,దద్రు మొదలగు ఉపకుష్టువులందు (చర్మరోగములు) 
గంధక రసాయనముతో నీయవలెను. దీర్ణకాలికముగా వుండి 
బాధాకరముగా ఉండు పై చర్మ రోగములందు "మంజిష్టాది అర్మముతో 
సేవించవలెను. 

5. పిత్తదోషము, రక్తదూష్యము ఉన్నపుడు పిత్తశామక, రక్తప్రసాదక 
బెషధములతో వాడవలెను. 

6. ఉపదంశ ఉపద్రవముల నుండి ఉద్భవించిన ప్రమేహము, 
అర్భస్సులను తాళక భస్మ సవన తగ్గించును. 

7. సన్నిపాతమునందు కఫవాత (ప్రకోపములను దూరము చేసి రోగిని 


0 లాలా రహస్య అపా వైష్య సర్వీస్యం 
చైతన్య వంతము చేయును. ఈ సందర్భముతో తాళక భస్మమును అల్లపు 
రసముతో నీయ వలెను. 


అనుపానము : 1. విషమ జ్వరము మరియు కఫవాత ప్రధాన 
జ్వరములందు అల్లపు రసము. 

2. కుష్టమునందు - బావంచాల చూర్ణం లేదా మంజిష్టాది అర్మము 
. తమక శ్వాసనందు - తేనె మరియు పిప్పళ్ళ చూర్ణము 
జ్వరము, క్షయ మరియు పాండువునందు - చక్కెర 
ప్రసూతి శూల మరియు వాతరోగములందు - అల్లపు రసము 
. శైత్యమునందు - కుంకుమపువ్వు, జాపత్రి 
. సంధివాతము నందు - ఫిరంగి చెక్క చూర్ణము, తేనె 
. రక్త వికృతులందు - కారు పసుపు 
. కుష్టువు మరియు వాతరక్తము నందు - తిప్పతీగె క్వాథము 

10. వాతరోగము నందు - చక్కెర 

పథ్యము : గోధుమ, కందిపప్పు, ఉసిరి, వెల్లుల్లి, పంచదార, 
సైంధవలవణము, మేకమాంసం, బీరకాయ, పొట్లకాయ. 

అపథ్యము : ఉప్పు, పులుసు, కారము,నూనె; సూర్యరళ్ళి 

సూచన : దీర్హకాలిక, చర్మరోగములందు తక్కువ మోతాదులో 


యివ్వవలెను. 10-14 రోజులు వాడిన పిదప 3 రోజులు వ్యవధితో 
తిరిగి వాడవలెను. 

మోతాదు : 100-200 మి.[గా. ఉదయము,సాయం([తము 
సేవించవలెను. 

లభ్యము : 10 గ్రా. 

తారమాక్షిక భస్మము 

దీనిని 1. తేనెతో అజీర్ణము, పాండువు, నంజు, గుండె వ్యాధులు 2. 
వెన్నతో శుక్లనష్టము (ప్రమేహములు, దగ్గు, ఆయాసము, క్షయ, రక్తార్శస్సు, 
మొదలగు వ్యాధుల యందుపయోగింపవలెను. మోతాదు 1/4 మొ॥ 1/ 
2 చి. వరకు. 


౧౦ ఎ రాలా mw 


రీహిస్య అనుపాన వైన్యీ సర్వస్వం —————————W 
టంకణ భస్మము (ర.తం) 

ద్రవ్యములు : వెలిగారము 

గుణము : కటురసము, ఉష్ణము, తీక్షము రూక్షము, సారకము, 
హృద్యము, వాతరోగహరము, శ్వాస, కాసరోగహరము, స్థావర 
విషనాశకము, దీపనము,యకృత్‌ (క్రియావృద్ధి కరము, గర్భాశయ 
సంకోచకము, వ్రణరోపకము, పిత్తక్రియలను ఉత్తే జింపచేయును. గర్భాశయ 
ముఖమును విస్తృతము చేయును. 

అనుభూత ప్రయోగములు : 1. నోటిపూట, నంజుపొక్కులు, 
ఇన్‌ఫ్లయెంజా, ప్రదర వ్యాదులు, తుండికేరి, గళశోథ మొదలగువాని 
యందు బాగుగా పనిచేయును. 

2. అగ్నితుండివటి, పంచామృత పర్పటిలతో వాడిన యకృత్‌ జన్య 
వికారములు తగ్గును. 

8. గర్భాశయ వికృతులందు ఇంగువ, కలబంద స్వరసములతో 
యిచ్చుచు, యుటిరిల్‌ వాడిన ప్రశస్తముగా పనిచేయును. 

4. దీర్హకాలిక వ్రణములందు కేవలము పైన చల్లుతూ, లోనికి 
లక్షణానుసారం చికిత్స చేసిన తగ్గిపోవును. 

పథ్యము : తేనె, నెల్లికూర, తెల్లగలిజేరుకూర, చెరకు, అల్లము 

అపథ్యము : కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు,కొత్తబియ్యపు 
అన్నము, వ్యాయామము, అభ్యంగనము 

మోతాదు : 125-500 మి.గ్రా. తేనెతో రోజుకు రెండుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 10 గ్రా. 

త్రివంగ భస్మం (సి.సం) 

ద్రవ్యములు : శుద్ధనాగము, శుద్ధవంగము, శుద్ద జసదము, గంజాయి, 
నల్ల మందు. 

గుణము : మధుమేహము, జీర్ణపూయమేహములందు గుణకారి 

దీనిని 1. రెట్టింపు త్రిజాత లేక త్రిఫలాచూర్ణము, పంచదార వీనితో 
నోటిపూత గుండెలలో మంట, కాళ్లుచేతులుమంట, నేత్రవ్యాధులు, 
సమస్తమగు ప్రమేహములు, నడుమునొప్పులు, శుష్మించుట 2. వెన్నతో 


ఉ/6. లా దహన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
శుక్షనష్టము శ్వేతరక్తప్రదరములు, యోని (స్రావములు 3. కలబందరసముతో 
సమస్తమగు సెగవ్యాధులు, మూత్రకృచ్చము, మూత్రనాళమందలి మంట, 
శరీర వెల్లవ్వుడు వెచ్చగనుండుట, బలపీనత మొదలగం 
వ్యాధులయందియ్యవలయును. ఇందు సీసము వంగము సత్తు ఈ మూడును 
కలిసి యుండుటచే మేహసంబంధమగు ప్రతివ్వాధియందును అమోఘముగ 
పనిచేయును. 

మోతాదు 1/4 చి; మొ॥ 3/4 చి. వరకు. 

అనుభూత ప్రయోగములు : ప్రమేహములు, మధుమేహము, శు 
క్రనష్టము, రక్తప్రదరము, గనేరియా, మూత్రదోషములందు బాగుగా 
పనిచేయును. అతిమూత్రము, మూత్ర వికారములు, సోమరోగము, 
స్వప్నస్మలనము మొదలగువాని యందు పని చేయును. గర్భాశయ వికృతిని 
తొలగించి, గర్భాశయమునకు బలమును కలిగించి గర్భధారణకు 
యోగ్యముగా చేయును. 

1. మధుమేహమునందు (త్రివంగ భస్మము 10 గ్రా. తారకేశ్వర రస 
10 గ్రా. గోమూత్ర శిలాజిత్‌ తిప్పత్తు 20 గ్రా. చొప్పున కలిపి, నేరేడు 
గింజల చూర్ణము 50 (గ్రా. కలిపి, ఆమలకీ స్వరసముతో యిచ్చిన 
మధుమేహమును నియంత్రించ వచ్చును. 

2. జీర్ణ పూయమేహమునందు గనో(ప్రభతో యిచ్చుచూ, మధున్నుహి 
రసాయ నము కూడా వాడిన పూయమేహము తగ్గును. 

3. మూత్ర కృ్యృము నందు ఉశీరాసవ, పునర్నవారిష్టల 
అనుపానముతో యివ్వ నగును. 

పథ్యము : ఉలవకట్టు, పెసరకట్టు, ఆవునెయ్యి, పొట్లకాయ, పల్లేరు 
కూర 

అపథ్యము : ఇంగువ, నువ్వులు, తాంబూలము, వ్యాయామము. 

అనుపానము : తేనె లేదా తాజా వెన్న 

వూతాదు : 125 మి.(గా- ఉదయము, సాయుం[ఉతము 
భోజనానంతరము సేవించ వలెను. 


లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 


కహస్య అనుపాన వైస్య సర్వస్వం ఆ 4/7 
వంగ భస్మము (వై.చిం) 

ద్రవ్యములు : శుద్ధవంగము, శుద్ధ తాళకము 

గుణము : సకల మేహములు, సకల వాయువులు, (భ్రమ, కఫము, 
క్షయ, పాండువు, శ్వాస, శూల, యకృత్‌, వమనము, ప్రదరములను 
హరించును. శక్తి వర్ధకము, దీపనము, పాచనము, రుచి, బుద్ధి, శీతలము, 
సౌందర్యము, ధాతుపుప్టి, వీనిని: పెఠచును; శుక్రనష్టము, గుల్మము, 
రక్తపిత్తము, శ్వాసకాస, మందాగ్ని తాపము, అజీర్ణము, చర్మరోగములు 
నశించును. 

ఇది 1. చందనపు పొట్టు, చలవమిరియాలు, అతిమధురము వీనియొక్క 
రెట్టింపు చూర్ణము, వెన్న వీనితో శుక్షనష్టము, సెగవ్యాధులు, మూత్రనాళ 
మందలి బాధ, పొడి దగ్గు, కాళ్ళు చేతులు మంటలు, కండ్లుమంటలు 2. 
సమానమగు అభ్రకభస్మ, మీగడ వీనితో మధుమేహము, బహు మూత్రము, 
ఇరువది ప్రమేహములు, శ్వేత రక్త ప్రదరములు, శుక్షము నీరువలెనుండుట, 
బలహీనత, శీఘ్రస్థలనము 3. వఏలకాయలు, జాపత్రి వీనియొక్క రెట్టింపు 
చూర్ణము భస్మమునకు సమానమగు పచ్చకర్పూరము వీనితో నోటి 
దుర్గంధము, అరుచి, నోటిపూత, స్వరభేదములు వీనిని వెంటనే హరించును. 
ఉడుకును తగ్గించుటలో మిక్కిలి శ్రేష్టమైనది కనుక ఉడుకు వ్యాధుల నన్నిటిని 
నశింపజేయును. 

మోతాదు 1/4 చి॥ మొ॥ చి. వరకు. 

అనుభూత ప్రయోగములు : మూత్రములము,వస్తి శోధనము, 
వీర్యస్తంభనము చేయును. రక్తహీనతల యందు మిక్కిలి గుణకారి. 

1. సుదర్శన చూర్ణము, ఫిరంగి చెక్క చూర్ణము, తామభస్మములకు 
తోడుగా వంగ భస్మమును కలిపి, సరస అనుపానముగా యిచ్చిన, అనేకమైన 
చర్మ రోగములు నివారణ అగును. 

2. వీర్య స్తంభనకు నెర్విటాల్‌తో యిచ్చిన గుణప్రదము. 

8: ధాతుపుప్టి, శుక్రనష్టములందు పంచబాణకల్ప, రత్నపురుష 
లేహ్యములతో యివ్వవచ్చును. 

4. మూత్రవికారములు, శుక్రబలహీనత, స్వప్న స్థలనములు, పురాణ 
రక్తదోష ములందు మిక్కిలి గుణకారి. వివాహమై 5 సం॥ల వరకు 
సంతానము లేని దంపతు లిరువురూ మూడు వారముల చొప్పున మధ్య 


ఉర. లా రాన అనిపాన్‌ వైస్య నర్వీస్వం 
2 వారముల విరామమిచ్చుచూ 3 సార్లు సేవించిన తప్పక సంతానమును 
పొందగలరు. 

పథ్యము : పుష్టికర ఆహారము 

అపథ్యము : వ్యాయామము, అతిమైథునము 

మోతాదు : 100-500 మి.గ్రా. తేనెతో ఉదయము, సాయంత్రం 
సేవించ వలెను. 

లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 

వరాట భస్మము (ర.సి.సం) 

ద్రవ్యములు : శుద్ధవరాటము 

గుణము : పరిణామశూల, అన్నద్రవశూల,రసాజీర్ణము, గ్రహణి, 
ఆమ్లపిత్రము, రసక్షయము, ఉదరమునందు వాయువు చేరుట, 
శ్వాస,గుల్మము, ఉదర వాతము, మందాగ్ని, జీర్ణజ్వరము, నేత్రరోగములు, 
కర్ణరోగములను హరించును. 

అనుభూత ప్రయోగములు : పిల్లలో కలుగు యకృత్‌ మరియు అనాస 
వ్యాధుల యందు మిక్కిలి గుణకారి. 

1. భోజనమునకు ముందు భాస్మర లవణము, ఆవిపత్తికర 
చూర్భములను కలిపి మజ్జిగతో చెంచాడు చొప్పున ఇచ్చుచూ, 
భోజనానంతరము కార్మిక్స్‌ కాప్య్యూల్‌తో వరాట భస్మము 2 గ్రా. యిచ్చిన 
పరిణామ శూల తగ్గును. 

2. అగ్ని తుండివటి భోజన మధ్య సమయమున రెండుమాత్రలు, 
వరాట భస్మం 2 గ్రా. తీసుకొనిన అన్నద్రవ శూల తగ్గును. అగ్నితుండి 
వటి మాత్రలను నమిలి మ్రింగవలెను. 

8. (గహణియందు దాదిమాష్టక చూర్ణము మజ్జిగతో యిచ్చుచూ, 
కుటజారిష్టకు 2 గ్రా. వరాట భస్మము కలిపి యిచ్చిన (గ్రహణి తగ్గును. 

పథ్యము : గోధుమలు, ఉలవలు, బార్లీ, పెసలు, మజ్జిగ, అల్లము, 
చక్కెర, ఖర్జూరము, టెంకాయ, తాటిముంజెలు, తేలికగా జీర్ణమగు 
ఆహారము, కాచి చల్లార్చిన నీటిని తీసుకొనవలెను. 

అపథ్యము : చేపలు, ఇంగువ, నూనె పిండివంటలు, నువ్వులు, 
ఆవాలు, వెల్లుల్లి. 


కహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లా 4/9 

అనుపానము : నెయ్యి, మజ్జిగ, గోరువెచ్చని నీరు,నిమ్మరసము, తేనె, 
తిప్పసత్తు, వరాట భస్మము సేవించునపుడు అనుపానసేవన 
అతిముఖ్యము. 

మోతాదు : 250 -500 మి.గ్రా. రోజుకు 2-3 సార్లు తేనెతో 
సేవించవలెను. 

లభ్యము : 5 గ్రా. 

వైక్రాంత భస్మము (ర.సి.సం.) 

ద్రవ్యములు స్‌ శుద్ధ వైక్రాంతము, శుద్ధ గంధకం, నిమ్మపండ్ల రసం. 

గుణము : వృద్దావస్థ యందు కలుగు బలహీనత, యక్ష్మ, పాండువు, 
అర్బస్సు, శ్వాస, కాస, దుష్టగ్రహణి, ఉరఃక్షతము, ముఖరోగములు మొదలగు 
వానిని హరిం చును. శరీరమునకు బలమునిచ్చును. త్రిదోషహరము, 
ష(డ్రసయుక్తము, రసాయనము, ధాతునష్టము, ఉదరరోగము, జ్వరము, 
క్షయ, (ప్రమేహములను దూరము చేయును. ఆయుర్వ లద్ది కలుగజేయును. 

అనుభూత ప్రయోగములు : ఇది 1. పెన్నేరు, నేలములగ, పిల్లిపీచర, 
వీనియొక్క మూడురెట్లు చూర్ణము వెన్న వీనితో క్షయలు, శుక్షనష్టము, 
దగ్గు, ఆయాసము, మధుమేహము, అతి మూత్రము 2. రెట్టింపు చవ్యపు 
చూర్ణము, తేనె వీనితో అజీర్ణము, శ్లేష్మ వ్యాధులు, గుల్మములు, 8. రెట్టింపు 
మోడి చూర్ణముతో బుతుబద్ధకము; బుతుశూల అగ్నిమాంద్యము వీరిని 
హరింపజేయును. దగ్గుల మీదను మేహ వ్యాధుల మీదను చక్కగ 
పనిచేయును. 


మోతాదు 1/4 చి మొ॥ 1/2 చి. వరకు. 

అనుభూత ప్రయోగములు : 1.చ్యవన ప్రాశలేహ్యము, అశ్వగంధ 
లేహ్యములతో వైక్రాంత భస్మము 10 గ్రా. చొప్పున కలిపి ఉదయము 
సాయంత్రం పాలతో తీసు కున్న వృద్ధాప్యమునందు కలుగు అనేక 
బలహీనతలను నివారించవచ్చును. 

2. రాజమృగాంకరస, వైక్రాంత భస్మములను బితోపలాది చూర్ణముతో 
యిచ్చుచూ, ద్రాక్షాసవ అనుపానముగా యిచ్చిన ఉరఃక్షతము తగ్గును. 

3. దూలగొండి విత్తుల చూర్ణము, అశ్వగంధ చూర్ణము, ఉసిరిక 
వరుగులను కలిపి, నారసింహలేహ్యముతో యిచ్చిన, ధాతు వృద్ధి కలుగును. 


480 లాలా లీపొస్య అనుపా వైస్య న్వన్వం 
పథ్యము : ధాతుపుష్టికర ఆహారములైన మాంసము, మినుములు, 
మధుర పదార్థముల సేవన 
అపథ్యము : కారము,పులుపు,మసాలా 
మోతాదు : 16-63 మి.గ్రా. తేనెతో ఉదయము, సాయంత్రము 
సేవించవలెను. 
లభ్యము : 5 గ్రా. 10 గ్రా. 
ద్విగుణ సింధూరము 
ఇది 1. రెట్టింపు సుగంధపాల చూర్ణముతో జీర్ణించిన సవాయి 
వ్యాధంలు, కొరుకు, పొడలు, దురద, ఉడుకు వ్యాధులు, కాళ్లు 
చేతులుమంట, శుక్ల్షనష్టము, శరీరమెల్లప్పుడు వెచ్చగ నుండుట, 
రక్తదోషమును, కృశించుట, దగ్గు మొదలగు వ్యాధులను నశింపచేయును. 
రక్తశుద్ధిని చేయుచు జీర్ణించిన సవాయి వ్యాధులను తగ్గించుటలో మిక్కిలి 
శ్రేష్టమైనది. మోతాదు 1/4 మొ ॥ 1/2 చి. వరకు. 
ఇంగిలీక సింధూరము 


దీనిని 1. తమలపాకుల రసముతో చంటిపిల్లలకు కలుగు దగ్గు, 
జలుబు, ఆయాసము, జ్వరము, శ్లేష్మ (ప్రకోపము 2. తేనెతో గాని 
చనుపాలతోగాని చంటిపిల్లలకు శరీరమెల్లప్పుడు వేడిగనుండుట, 
చిక్కిపోవుట, మొదలగు వ్యాధులు 8. తేనెతో పెద్దవారలకు కాళ్లుచేతులు 
మంటలు ఉడుకు వ్యాధులు మొదలగు వాని యందు ఇయ్యవలయును. 
మోతాదు 1/4 మొ ॥ 1/2 చి.వరకు. 

అన్నభేది (కాశీస) సిందూరము (బ.రా.) (స.యో) 

ద్రవ్యములు : శుద్ధ కాశీసము 

గుణము : రక్తవర్గకము, స్రోతశ్ళోధనము,రుచ్యము, జ్వరము, కామిల, 
అరుచి లందు ఉపయోగకారి, పుల్లనిది, నేత్రహితకారి, స్తనరంజనకారి, 
విష, శ్లేష్మ, వాత,వ్రణ దోషములను హరించును. (బసవరాజీయం) 
పాండు,క్షయ,మూ(త్రకృ్ణచ్ల్చము, అశ్య్మరి, యకృత్‌, ప్లీ హోదరము, 
నేత్రరోగములు, ఉదర వాతయుక్త సంగ్రహణి, అతిసారము, ప్రవాహిక, 
మధుమేహము, ఆమవికారము, కఫప్రకోపము, అర్భశూల, వాతజ 
గుల్మము, స్త్రీల గర్భాశయ దోషములను హరించును. ఏదేని రోగము 
వలన గానీ, విచారము వలనగానీ బలహీనులైవారికి బలమును, కాంతిని 


కహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 481 
కలిగించును. 

ఇది 1. రెట్టింపు శొంఠిచూర్ణముతో అజీర్ణములు, అజీర్ణ విరేచనములు 
కడుపు నొప్పి 2. రెట్టింపు మోడి చూర్ణముతో బుతుబద్ధకము, బుతుశూల 
3. తేనెతో పాండువు, కామిర్లు, జీర్ణజ్వరము, వీనిని హరింపజేయును. 
వేడి చేయకుండగ అజీర్ణ ములను హరింపచేయుటలో నిది మిక్కిలి 
శ్రేష్టమైనది. మోతాదు 1/8 చి. మొ॥ 1/4 చి. వరకు. 

అనుభూత (ప్రయోగములు : శ్వేత కుష్టువు, కేశములు, కన్నులయందలి 
దురదను హరించును. 

1. పర్పటి (ప్రయోగములో కాశీససిందూరము తేనెతో కలిపి ఇచ్చిన, 
యకృత్‌ ప్లీహవృద్ధి తగ్గును. 

2. గర్భాశయ దోష నివృత్తికై తేనెతో ఇచ్చుచూ యుటిరిల్‌ 
ఇచ్చుచుండవలెను. 

3. పాండువునందు తేనెతో ఇచ్చుచూ పునర్నవాది మండూరము, 
పునర్నవారిష్ట ఇచ్చిన, రక్తవృద్ధి జరుగును. 

4. క్షయయందు తామ్రభస్మము, ముత్యభస్మము, అకీక పిష్టిలను 
కలిపి తేనెతో ఇచ్చిన వ్యాధి క్షమత్వ శక్తి పెరుగుట ద్వారా క్షయ తగ్గును. 

5. లివర్‌ వ్యాధులయందు భాస్మర లవణము, దాడిమాష్టక 
చూర్ణములతో సేవించవలెను. 

పథ్యము : పొట్లకాయ, బీరకాయ, చెరకు రసము, పాలకూర, 
తోటకూర, తెల్లగలిజేరు కూర, ఉసిరికాయ, మెంతికూర, గోంగూర, తేలికగా 
జీర్ణమగు ఆహా రము, కాచి చల్లార్చిన నీరు తీసుకొనవలెను. 

అపథ్యము : చేపలు, ఆవాలు, మినుములు, పులుపు పదార్ధములు, 
తాంబూ లము, వెన్న నెయ్యి కల్లిన పదార్ధములను తాత్మాలికముగా 
త్యజించవలెను. 

మోతాదు : 125-875 మి.గ్రా. రోజుకు రెండుసార్లు. 

తీసుకోవలసిన జాగ్రత్త : కాశీసభస్మ సేవన వలన కొందరికి వాంతులు, 
కళ్లు తిరుగుట జరుగవచ్చును. అట్టి పరిస్థితులలో మోతాదును తగ్గించి 
స్వర్ణ మాక్షిక భస్మమును కలిపి ఇవ్వవలెను. 

లభ్యము : 10 గ్రా. 


482. లా లీపొస్య అనుపాన వైస్య న్వీన్వం 
లోహాభ్రక సింధూరము / కాంతాభ్రక సింధూరం 
ఇది 1. లవంగాలు, తాలీసపత్రి, శుంఠి, వీనియొక్క మూడురెట్ల 
చూర్ణముతో దగ్గు, ఆయాసము, క్షయలు, శ్లేష్మ వ్యాధులు, అజీర్ణములు, 
నంజు 2. రెట్టింపు చాతుర్జాతక చూర్ణము, పంచదార వీనితో నోటిపూత, 
గుండెవ్యాధులు పైత్యవ్యాధులు, వాంతులు, ఎక్కిళ్ళు 3. అతిమధురము, 
ఉసిరికపప్పు, వట్టివేళ్ళు వీనియొక్క మూడు రెట్ల చూర్ణము, వెన్న వీనితో 
నోటిపూత, ప్రమేహవ్యాధులు, (ప్రదర వ్యాధులు, బలహీనత, కాళ్ళుచేతులు 
మంటలు, సెగవ్యాధులు 4. తేనెతో చచ్చువాతము, పక్ష వాతము మొదలగు 
వాత వ్యాధులు, తిమిరవాతము, చర్మవ్యాధులు, రక్తదోషములు, వీనిని 
నిస్సందేహముగ హరింపచేయును. మేహ పాండువు, మేహనంజు మొదలగు 
మేహ ప్రధాన వ్యాధుల యందు మేహ ప్రకృతి కలవారలకు, లోహజాతి 
వేడి చేయునని తోచినప్పుడు దీనిని కొంతకాలముపయోగించినచో చాల 
బాగుగ పనిచేయగలదు. ఇది సగము అ(భ్రకము, సగము లోహము కలసి 
పుటములు వేయునదగుటచే తగిన అనుపానములతో సమస్త వ్యాధులను 
నశింప జేయుననుటలో ఎంత మాత్రము సందేహములేదు. 


మోతాదు 1/4 చి॥ మొదు 1/2 చి.వరకు. 
తాళక సిందూరము 
దీనిని 1. తేనెతో నుపయోగించిన యెడల శ్లేష్మ వ్యాధులు, క్షయ, 
దగ్గు, ఆయాసము, కుష్టములు, చర్మవ్యాధులు, సవాయి వ్యాధులు, 
మొదలగునవి వెంటనే హరించును. మోతాదు 1 మొ॥ 2 యవలు వరకు. 
ఇంకా అనేక భస్మసిందూరాది యోగాలు అనుపానాలు నాచే 
రచించబడిన ధాతు వైద్యమను గ్రంధమును సంప్రదించగలరు. 


రీహిన్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 483 


అగ్నికుమార రస (ర.సి.సం.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసం, శుద్ద గంధకం, శుద్ద టంకణం, శుద్ద 
వత్సనాఖీ, శంఖ భస్మం, వరాటికా భస్మం, నల్ల మిరియాలు, నిమ్మపండ్లే 
రసము. 

గుణము : అగ్ని దీపనము, వాతప్రకోపాత్పన్న అజీర్ణము, విషూచిక, 
కఫరోగము లను హరించును. అజీర్ణమువలన జనించు ఉదరవాతము. 
గుదమార్గమునందు వాతసంచయము గుల్మజనిత వాతము మరియు ఇతర 
కోష్టగత'. వాత వికారములను నశింపజేయును. ఆమాశయము, పక్వా 
శయము మరియు గ్రహణిలయందు వాయువు చేరుట, ఉదర శూలల 
యందు బాగుగా పనిచేయును. 

అనుభూత ప్రయోగములు : 1. ఉదర శూలనందు శూలకల్పము 
తగు మా(త్రలో యిచ్చుచూ, అగ్నికుమార రసము, డైజిటాల్‌లతో వాడిన 
శూల హరించును. 

2. అగ్నిదీప్తికై అగ్నితుండివటితో వాడిన పాచకాగ్ని ఉత్తేజము నొంది 
అగ్ని మాంద్యము నశించును. 


8. ఏ విధమైన ఉదర రోగములనందైనను అవసరార్థముగా 
అగ్నితుండివటితో వాడిన మరింత బలముగా పనిచేయును. 

పథ్యము : పాతబియ్యము, చిన్న చేపలు, లేత ముల్లంగి, వెల్లుల్లి, 
పొట్ల, బీర కాయలు, అల్లము, ఉసిరిక, వేడినీరు, వ్యాయామము. 

అపథ్యము : గురుకరమగు పదార్థములు, చేపలు, అమిత జలపానము, 
కంద మొదలగు దుంపలు, ఉడకని “అన్నము; వెంటవెంటనే భోజనము, 
జాగరణ, మల మూత్ర నిరోధము. 


మోతాదు : 1 మాత్ర చొప్పున ఉదయము, సాయంత్రము 
భోజనానంతరము సేవించవలెను. 


లభ్యము : 20,40 మాత్రలు 
అగ్ని కుమారము 


ఇది 1. వామురసముతో లేక శుంఠిరసముతో సమస్తాజీర్ణములు, 
కడుపుబ్బరము, అగ్నిమాంద్యము, (పైగులరచుట, కడుపునొప్పి 2. అల్లపు 


ఉర. లా లీపొస్య అనుపా వైస్య సర్వీస్యం 
రసముతో అజీర్ణ జ్వరము, 'పైత్యజ్వరము, వాతజ్వరము 3. దాల్చినచెక్క 
వాము, మిరియాలు, వీనియొక్క రసముతో విషూచి (కలరా), అజీర్ణ 
విరేచనములు, వాంతులు, నీళ్ళవీరేచనములు 4. వాయువిడంగముల 
రసముతో క్రిమి వ్యాధులు 5. చనుపాలు లేక తమలపాకుల రసముతో 
చంటిపిల్లలకు కలుగు జ్వరము, అజీర్ణము, జలుబు, దగ్గు మొదలగు 
వానిని వెంటనే నశింపచేయును. 

మోతాదు 1/2 చి. మొ॥ 1 చి. వరకు. 

అగ్నితుండివటి (వై.చి.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధ గంధకము, శుద్ధ వత్సనాఖి, 
వాము, త్రిఫలములు, త్రికటుకములు, సర్జక్షారము, యవక్షారము, 
చిత్రమూలము, సైంధవ లవణము, జీలకర్ర, సముద్రలవణము, శుద్ధ 
ముషిణి విత్తులు, సౌవర్చలవణము, వాయు విడంగములు. 

గుణము : అగ్నిమాంద్య హరము 

అనుభూత ప్రయోగములు : అజీర్ణము, కడుపుబ్బరము, మలబద్దకము 
మరియు అజీర్ణము వలన కలుగు వివిధ రోగముల యందు గుణకారి. 

1. ఆమ్షపిత్తమునందు (ఏకారణముచేతనైనను కలిగిన) దాడిమాష్టక 
చూర్ణము, శూల కల్పము, గంగాధర చూర్ణములను మజ్జిగతో యిచ్చుచూ, 
భోజనానంతరము అగ్నితుండివటి యిచ్చిన అగ్నిమాంద్యము నశించి 
ఆమ్లత్వము తగ్గును. 

2. అరుచినందు భావన జీలకర్ర లేదా భావన అల్లం వాడుచూ, 
అగ్నితుండి వటి వాడిన నోటికి రుచి కలుగును. 

8. అన్నద్రవ శూలనందు భోజనమునకు ముందుగా 2 మాత్రలు 
వేసుకొనుచూ, భోజనానంతరము శూలకల్పము యిచ్చిన శూల నశించును. 

పథ్యము : తేలికయిన పాతబియ్యము, పెసలు, పేలాలు, పెసరకట్టు, 
లేత ముల్లంగి, వెల్లుల్లి, లేత అరటికాయ, పొట్లకాయ, బీరకాయ, అల్లము, 
వ్యాయామము. 

అపథ్యము : కొత్తబియ్యము, చేపలు, అమిత జలపానము, 
బచ్చలికూర, దుంపకూరలు, మాంసము, పాలు; నూనె పదార్థములు; 
జాగరణము, మలమూత్ర నిరోధము. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా దర5 

మోతాదు : 1 మాత చొప్పున ఉదయము, సాయం([తం 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

అజీర్ణ గజకేసరి 

ఇది 1. రెట్టింపు త్రికటుచూర్ణము, వేడినీరు వీనితో సమస్తమగు 
అజీర్ణములు, ఆమ్లపిత్తము, శూల, మలబంధము, పరిణామశూల, 
కడుపుబ్బరము, వాంతులు, (పేగులరచుట, అతిసారము, గ్రహణీ రోగము, 
శ్లేష్మవ్యాధులు మొదలగువానిని నశింప చేయును. మోతాదు 1/4 మొ॥ 
8/4 చి. వరకు. 

ఆనందభైరవి (బ.రా.) 

ద్రవ్యములు : శుద్ధవెలిగారము, శుద్ధ ఇంగిలీకము, పిప్పళ్లు, శుద్ధ 
వత్సనాభీ, మిరియాలు, వేపచెక్క రసము. 

గుణము : సర్వజ్వరములను హరించును. 

అనుభూత (ప్రయోగములు : 1. విషమ జ్వరమునందు విషమ 
జ్వరాంతకవటితో ఇచ్చుచూ, పంచతిక్త పానకముతో రోజుకు 4 సార్లు 
చొప్పున యిచ్చిన విషయ జ్వరము శమించును. 

2. శ్రేష్మక జ్వరమునందు త్రిభువన కీర్తిరసతో యిచ్చిన జ్వరవేగము 

3. సమస్త రకములైన జ్వరములందు లక్షణానుసారముగా 
ఆనందభైరవితో నిస్సందేహముగా వాడవచ్చును. 

పథ్యము : బార్లీజావ, నూకలజావ, వేయించిన బియ్యపు అన్నము, 
తేనె, వీరకాయ,పొట్లకాయ 

అవథ్యము * చేవలు, మాంసము, శీతలకర వలములు, 
నూనెపదార్థములు. 

అనుపానము : అల్లపు రసముతో సేవించవలెను. జ్వర తీవ్రతగా ఉ 
న్నయెడల అల్లపు రసము, తేనెలతో ప్రతి 4 గంటలకు ఒకసారి సేవించిన 
జ్వరతీ వ్రత తగ్గును. 

మోతాదు : 1-2 మాత్రలు అల్లపు రసముతో ఉదయము, 
సాయంత్రము సేవించవలెను.లభ్యము : 20 మాత్రలు 


486 లా లీపొస్య అనుపాన వైస్య సర్వీస్వం 
ఆనందభైరవి (కా.సు) (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ధ ఇంగిలీకము, శుద్ధ వత్సనాభి, శొంఠి, మిరియాలు, 
పిప్పళ్లు, టంకణ భస్మం, శుద్ధ గంధకము, నిమ్మపండ్ల రసము. 

గుణము : కాన,శ్వాస,అతిసారము, (గహణి, నన్నిపాతము, 
అపస్మారక, వాతిక (ప్రమేహము, అజీర్ణము, అగ్నిమాంద్యము మొదలగు 
రోగములందు శ్రేష్టము. 

ఇది 1. అల్లపురసముతో సన్నిపాతజ్వరము, విషమజ్వరము, పైత్య 
వ్యాధులు, అజీర్ణము, తలనొప్పి 2. తేనెతో జ్వరమునందు విరేచనములగు 
చుండుట, దగ్గు, ఆయాసము, కడుపుబ్బరము, (ప్రేగుల రచుట 8. రెట్టింపు 
కొడిశపాలగింజలరసముతో అతిసారం, (గహణికి 4. 2,3 తులముల 
చవ్యపుకషాయము, 1/2 తు. సైంధవ లవణము, వీనితో గుల్మము, శూల, 
పరిణామశూల, ఉదరవ్యాధులు వీనిని నశింపజేయును. దోషజ్వరములు, 
జలుబు, శిరోభారము, తలనొప్పి మొదలగువాని యందు తేనెతో అరగదీసి 
కంటిలో కలికముగ నుపయోగింపవచ్చును. 

మోతాదు 1/2 చి. మొ॥ 3/4 చి. వరకు 


అనుభూత ప్రయోగములు : 1. కాస, శ్వాసలందు నాకాస్‌తో పాటుగా 
యిచ్చుచూ, చ్యవనప్రాశ లేహ్యము వాడనగును. 


౨. అతిసారమునందు కుటజారిష్ట అనుపానముతో యిచ్చిన 
ఫలదాయకము. 


3. అగ్నిమాంద్యమునందు క్రికటు చూర్ణము, రోహితకారిష్టలతో 
యిచ్చిన జఠర దీప్తి కలుగును. 

పథ్యము : గోధుమలు, మద్యము, తేనె,ద్రాక్షపండ్లు, పొట్లకాయ, 
బీరకాయ, వెల్లుల్లి, వేడినీరు. 

అపథ్యము : గొర్రెపాలు, చల్లనినీరు, దుంపకూరలు, ఆవాలు, నూనె 
పదార్థ ములు, చల్లని గాలి, మంచు 

అనుపానము : అల్లపు రసము, తేనెలతో సేవించవలెను. 

మోతాదు : 1-2 మాత్రలు ఉదయము, సాయంత్రం సేవించవలెను. 

లభ్యము : 20 మాత్రలు 

కందమూల రసాయనముతో కలిపి వాడిన రక్తస్రావము తగ్గి, అర్భస్సు 
తగ్గును. 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ——————M 48/7 
పథ్యము : ఉసిరికాయ, కంద, గలిజేరు ఆకుకూర, ఆవుమజ్జిగ, 
ఇంగువ, లేత మామిడి పిందెలు, పెసరపప్పు వేడినీరు. 

అపథ్యము : చారకంద, మినుములు, చేపలు, వంకాయ, 
పిండివంటలు, మాంసము, కఠిన పదార్థములు, అతివాహనయానము. 

అనుపానము : మజ్జిగ, దానిమ్మపండ్ల రసము,పుటపక్వము చేసిన 
కంద యొక్క స్వరసము. 

మోతాదు : 1 మాత్ర చొప్పున ఉదయము,సాయంత్రం సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

అర్భకుఠార రస (ర.ర.స.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకము, తామభస్మం, 
లోహభస్మం, త్రికటుచూర్ణం, శుద్ధపొత్తిదుంప చూర్ణం, దంతీమూలచూర్లం, 
వరరోగు వేళ్ళచూర్ణం, చిత్రమూల చూర్ణం, యవక్షారము, శుద్ధ టంకణ 
చూర్ణము, సైంధవలవణము. 

గుణము : అర్భస్సును హరించును. 

అనుభూత ప్రయోగములు : విరేచనకారి, అర్భస్సును ఎండిపోవునట్లు 
చేయును. రక్తార్శస్సునందు వుపయోగకారి. 

1. అర్శస్సునందు కందమూల రసాయనము చెంచాడు భోజనమునకు 
ముందు తీసుకొనుచూ, భోజనానంతరము అర్భకుఠార రసము రెండు 
చెంచాల సరసతో తీసుకొనిన, అర్శరూపములైన ఆమ్లపిత్తము, ఆటోపము, 
శూల, (గ్రహణి, లక్షణములు తొలగి, అర్మస్సు తగ్గుముఖం పట్టును. 

2 అగ్నిమాంద్యమునందు భాస్మర లవణముతో తీసుకొనవచ్చును. 

3. రక్తార్శస్సునందు రక్తస్తంభక ద్రవ్యములైన లొద్దుగ చూర్ణము, ఉ 
శీర చూర్ణము, పర్పాటక చూర్ణములను ఉద్దీపింపజేయును. హృదయమునకు 
హితకరము, మేదో వినాశకరము, మలశోధకము, ఆకలిని పుట్టించును. 

అనుభూత ప్రయోగములు : జలోదరము, యకృత్‌, ప్లీహ రోగములు, 
మధు మేహము, రక్తక్షీణత, పాండువు, కామిల మొదలగు వ్యాధులందు 
గుణకారి. శరీరము పచ్చబడి, క్రమముగా బలహీనమగుచున్న సమయమున 
ఈ బెషధమును వాడిన గుణమును కల్లించును. 

1. అనేకమైన చర్మరోగములందు శారిబాద్యరిష్ట, ఖదిరారిష్టలను 


488 రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
అనుపానముగా వాడవచ్చును. 

2. యకృత్‌వృద్ధినందు నేలవేము, పిప్పలీ చూర్ణము, తామభస్మము, 
వరాట భస్మము, అవిపత్తిక చూర్ణములను కలిపి 2 (గా॥లుగా చేసి 
భోజనమునకు ముందు మజ్జిగతో తీసుకొనుచూ, భోజనానంతరము 
ఆరోగ్యవర్ధనీవటి 40 రోజులు వాడిన యకృత్‌ సహజమైన రీతిలోనికి 
వచ్చును. 

3. శ్విత్రమునందు చంద్రప్రభావటితో వాడవచ్చును. 

పథ్యము : చెరకు రసము, పొట్ల, బీరకాయలు, తెల్లగలిజేరు కూర, 
పొన్నగంటి కూర, పాలకూర, వెల్లుల్లి, నీరుల్లి. 

అపథ్యము : మినుములు, ఆవాలు, తెలగపిండి, పులుపు పదార్థములు, 
కల్లు, చేపలు, మలమూత్ర వేగ నిరోధము అమిత ఉదక పానము, 

మోతాదు : 1 మాత్ర ఉదయం, సాయంత్రం సేవించవలెను. 

లభ్మఉి : 20,40 మాత్రలు 
బాల సూర్యోదయము 

ఇది 1. తేనెతో జీర్ణజ్వరము, దగ్గు, ఆయాసము, వాంతి, పాండువు, 
ప్లీహ వ్యాధులు, క్షయ 2. శొంఠిరసముతో గుల్మము, అజీర్ణము, ఉదర 
వ్యాధులు ౩ రెట్టింపు తానికాయ బెరళ్ళ చూర్ణముతో ప్రదరములు యోని 
దోషములు, లింగదోషములు వీనిని హరింపజేయును. మోతాదు 1/4 
చి మొ॥ 1/2 వరకు. 

భేదీజ్వరాంకుశ రస (వై. చిం.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ద ఇంగిలీకము, శుద్ధ నాభి, 
శుద్ధ గంధకము, శుద్ద వెలిగారము, మిరతోతు. శుద్ధనేపాళము, 
మర్గనకొరకు ములకపండ్ల రసము. 

గుణము : మలదోషము నివర్తించును. జ్వరహరము 

అనుభూత ప్రయోగములు : తీవ్రవిరేచనకారి, పాచనము కాని 
ఆహారము వలన కలుగు అన్నిరకముల ఉదర వ్యాధులందు ఈ జెషధమును 
సేవించిన, ఉదరము నందలి మలినపదార్ధములను బయటకు వెడలించును. 
తద్వారా అజీర్ణ జ్వరం, అపాన వాయువు మొదలగు లక్షణములను 
హరించును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా కరం 

1. సన్నిపాత జ్వరమునందు (ఆం(తిక జ్వరము) సుదర్శన చూర్ణము, 
వైశ్వానర చూర్ణము, తిప్పసత్తులను అమృతారిష్టతో ఇచ్చుచూ, 
భేదీజ్వరాంకుశ రసము 10-15 రోజులపాటు ఇచ్చిన శమించును. 

2. పిత్తాధిక్య జ్వరమునందు శారిబాద్యరిష్ట, ఉశీరాసనలతో వాడిన 
బలముగా ఉన్న పిత్త దోషము శమించును. 

3. కఫాధిక్య జ్వరమునందు పిప్పలీ చూర్ణము, రోహితకారిష్టలతో 
వాడిన కఫము శమించును. 

పథ్యము : లఘు ఆహారము అనగా బీరకాయ, పొట్లకాయలు, 
పలుచని పాలు, గోధుమరొబ్టై, గోధుమనూకల జావ, బార్లీజావ. 

అపథ్యము : కర్బూజా, పనస మొదలగు శీతలకర ఫలములు, 
పాలు,నెయ్యి, మాంసము, పుష్టికర, విదాహకర, గురుత్వ పదార్ధములు. 

అనుపానము : అల్లపు రసముతో గానీ, వేడి నీటితోగానీ ఇవ్వవలెను. 
పిల్లలకు చనుబాలు, తేనెలతో కలిపి ఇవ్వవలెను. తాళీసాది చూర్ణముతో 
సేవించిన శీఘ్రముగా వికారము లేకుండా విరేచనమును చేయును. 


మోతాదు : 1-2 మాత్రలు శరీరతత్వముననుసరించి వాడవలెను. 
విరేచనములు ఎక్కువ అగుచున్నచో చల్లని నీరు లేదా మజ్జిగ త్రాగినచో 
అరికట్టును. 

లభ్యము : 20 మాత్రలు 

బోలబద్ధ రస (ర.సా.) 

ద్రవ్యములు : తిప్పసత్తు, శుద్ధగంధకము, శుద్ధపాదరసము, గంధక 
బోలము, బూరుగ పట్ట స్వరసము. 

గుణము : రక్తార్శస్సు, పిత్తజ అర్భస్సు పిత్తజ, విద్రధి, రక్తప్రమేహము, 
వాత రక్తము, ప్రదరము, భగందరములను నశింపజేయును. 

అనుభూత ప్రయోగములు : 1. లొద్దుగచెక్క చూర్ణము, తిప్పసత్తులను 
చ్యవన ప్రాశలేహ్యముతో కలిపి తీసుకొనుచూ, బోలబద్ధరసమును, ఉశీరాసవ 
అనుపానముగా వాడిన, పిత్తజ విద్రధి తగ్గును. 

2. రక్తార్శస్సునందు అర్భకుఠార రస, కందమూల రసాయనములను 
ఇచ్చుచూ, బోలబద్ద రసమును సరసతో అనుపానముగా ఇచ్చిన తగ్గును. 

8. ప్రదరాంతకరస, అశోకారిష్ట, యుటిరిలతో పాటుగా బోలబద్ధ 


490 రహిన్య అఖపాశ వైస్య నర్వీన్వం 
రసము నిచ్చిన, ప్రదర రోగము తగ్గును. 


పథ్యము : గలిజేరు ఆకుకూర, మజ్జిగ, ఉసిరికాయ, సైంధవలవణము, 
చల్లని నీరు. 

అపథ్యము : ఆనపకాయ, వంకాయ, పిండివంటలు, వేడినీరు. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 
బహుమూత్రాంతక రస (భై.ర.) 

ద్రవ్యములు : రససిందూరం, బూరుగు వేరు చూర్ణం, అరటిగడ్డ, 
మేడిబీజముల చూర్ణం, లోహభస్మం, వంగభస్మం, ప్రవాళభస్మం, ముత్య 
భస్మం, నల్లమందు, మాలతీ పుష్పస్వరసం. 

గుణము : బహుమూత్రము, బహుమూత్రమువలన జనించు అన్య 
రోగములను నశింపచేయును. మధుమేహమును సోమరోగమును 
హరించును. 

అనుభూత ప్రయోగములు : మూత్రపు ప్రమాణమును తగ్గించును. 

1. సోమ రోగము నందు ఉశీరాసవ, అమృతారిష్టలను అనుపానముగా 
వాద వచ్చును. 

2. బహుమూత్రమునందు అశ్వగంధ చూర్ణము, శతావరీ చూర్ణమ, 
త్రివంగ భస్మములను (10గ్రా.) కలిగి భోజనానికి ముందు తేనె లేదా 
పంచదార నీటితో తీసుకుంటూ, భోజనానంతరము బహు మూత్రాంతక 
రెండు మాత్రల చొప్పున పగలు, రాత్రి సేవించవలెను. 

8. మధుమేహమునందు తారకేశ్వర రసముతో వాడవచ్చును. 


4. మూత్రాశయములో రాళ్లు కరిగిపోవుటకు రాస్నాది క్వాథముతో 
వాడ వచ్చును. 

5. బలహీనత వలన కలిగే బహు మూత్రమునందు అశ్వగంధ 
లేహ్యము, నెర్విటాల్‌లతో వాడిన అత్యంత గుణకారి. 

పథ్యము : మాంసరసము, పొట్లకాయ, బీరకాయ, లేతమునగకూర, 
మెంతి కూర, మీగడ తీసిన ఆవుపాలు, నిమ్మపండు, నేరేడుపండ్లు. 

అపథ్యము : ఆలస్యముగా జీర్ణమగు పదార్దాలు, వేడిచేయు స్వభావము 
కలిగిన వెల్లుల్లి, నువ్వులు, గుమ్మడికాయ, ఆవనూనె. అతినిద్ర, 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా కర్న 
సోమరితనము. 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు పాలతో 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

బృహత్‌ వాత చింతామణి రన (భై.ర.) 

ద్రవ్యములు శ స్వర్ణ భస్మము, రజతభస్మము, అ(భ్రకభస్మము, 
లోహభస్మము, ప్రవాళ భస్మము, ముత్య భస్మము, రససిందూరం, మర్దన 
కొరకు కలబంద స్వరసం. 

గుణము : అనుపాన భోదముచే సర్వరోగవారముగా 6 
పయోగించుకొనవచ్చును. వాతరోగమును, పిత్తరోగమును హరించును. 
వృద్దులు సహితం యవ్వనశక్తిని పొంద గలరు. సంభోగ శక్తిని 
పెంపొందించును. 


అనుభూత ప్రయోగములు : మెదడునందలి జ్ఞాన వాహినీ నాడుల 
వికృతిచే కలుగు వ్యాధులయందు మిక్కిలి గుణకారి. హృదయము, 
మస్తిష్మృములకు శక్తినిచ్చును. కఠిన వాత రోగములు, సర్వశరీరగత 
వేదనలందు గుణకారి. 

1. శరీరము కంపమునొందుట, మాటసరిగా రాకుండుట వంటి 
వాత ప్రధాన రోగములందు వాతశమనములైన దశమూలారిష్ట, 
అశ్వగంధారిష్టలతో తీసుకొన వచ్చును. 

2. ఆర్జిత వాతమునందు రోజూ నెర్విటాల్‌తో పాటు ఉదయము 
సాయంత్రము భోజనము తరువాత వాడుతూ లహసాన్‌ ఇంజక్షన్‌ రోగికి 
కండకు సుమారుగా 20 రోజులు వాడుతూ, దుష్టినొందిన ప్రదేశములో 
వాతహర తైలములతో మర్దన చేయుచూ, ఉష్ణోదకముతో సేకము 
చేయవలెను. 

3. మధువేవామునందు కలిగే అంగశైఢిల్యమునందు 
అమలకీస్వరసముతో తీసుకొనిన ఉపయోగకరము. 

పథ్యము : మాంసమువేసి వండిన అన్నము, ఆవునెయ్యి, ఆవుపాలు, 
ఆవు పెరుగు, కందిపప్పు, పెసరపప్పు, మేకమాంసము, మాంసరసము 
లేదా కోడిమాంసము 


492 రీపొన్య రనపాన వ్యు నర్వన్వం 
అపథ్యము : కొత్తబియ్యపు అన్నము, చలి అన్నము, పులుసు, 
మత్స్యములు, ఆవనూనె, ఆకు కూరలు, వంకాయ. 

మోతాదు : 1-2 మాత్రలు ఉదయము, సాయంత్రము సేవించవలెను. 

లభ్యము : 10 మాత్రలు 

చంద్రకళారస (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, తామభస్మము, అభ్రకభస్మము, శు 
ద్ధగంధకము, మర్దనకు నాగముస్తస్వరసం, దానిమ్మస్వరసం, కతకస్వరసం, 
సహదేవి స్వరసం, కలబంద స్వరసం, పర్పాటకము, వట్టివేరు, పిప్పలి, 
చందనము, సుగంధిపాల, (ద్రాక్షపండ్ల కషాయము. 

గుణము : ఆమ్లపిత్తము, ప్రదరము, బాహ్య అంతర దాహములు, 
రసజన్య మూర్చ, రక్తపిత్త, పిత్తజ్వరం, సమస్త మూత్రకృభ్చ్రములు, సమస్త 
(ప్రమేహములు నశించును. 

అనుభూత ప్రయోగములు : 1. ఆమ్షపిత్తమునందు భాస్మర లవణము, 
శూల కల్పము, త్రిఫల చూర్ణము ఒక్కొక్కటి 50 గ్రా. చొప్పున కలిపి, 
భోజనమునకు ముందుగా అరచెంచాడు పొడిని అరకప్పు మజ్జిగతో కలిపి 
సేవించుచూ, భోజనా నంతరము చంద్రకళారసము ఒక మాత్ర చొప్పున 
ఉదయము సాయంత్రం 40 రోజులపాటు తీసుకొనిన యెడల ఆమ్లపిత్తము 
శమించును. 

2. మూత్ర కృ్ణచ్చమునందు రాస్నాది క్వాథముతో రోజుకు నాలుగుసార్లు 
3-4 చెంచాలు చొప్పున చంద్రకళారసము ఒక మాత్రతో తీసుకొనిన ఉ 
త్తమ ఫలితము నిచ్చును. (40రోజులపాటు) 

8. ప్రదరరోగమునందు హేమసుందర రసముతో పాటుగా 
చంద్రప్రభావటి, అశోకాదివటి, చంద్రకళారసము ఒక్కొక్మమాత్ర చొప్పున, 
కుమార్యాసన రెండు చెం చాలు, అశోకారిష్ట రెండు చెంచాలు చొప్పున 
భోజనానంతరము పగలు రాత్రి నెల రోజులు వాడిన నివారించవచ్చును. 

పథ్యము ; పెరుగు, మజ్జిగవంటి చలువచేయు పదార్ధములు, 
నిమ్మరసము, పండ్ల రసాలు, పంచదార, బార్లీ, సగ్గుబియ్యం జావ, ఎక్కువగా 
నీరు త్రాగుతూ ఉండవలెను. 

అపథ్యము : మునగకాయ, చేపలు,కారము, మసాలా, ఊరగాయలు. 


రహస్య అనుపాన్‌ వైస్య నర్వీన్వీం లా 493 
మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 
లభ్యము : 20,40 మాత్రలు 

దంతోద్భేద గదాంతకరస (ఖై.ర.) 

ద్రవ్యములు : పిప్పలి, పిప్పలీ మూలము, చవ్యము, చిత్రకము, శొంఠి, 
ఆజా మోదము, వాము, పసుపు, ఇప్పపువ్వు, దేవదారు, మానుపసుపు, 
విడంగములు, చిన్నయాలకులు, నాగకేసరములు, ముస్తలు, కచ్చూరములు, 
కర్నాటక శృంగి, విడా లవణము, అ(భ్రకభస్మము, శంఖభస్మము, 
లోహభస్మము, స్వర్ణమాక్షిక భస్మము,పాలు. 

గుణము : పసిపిల్లలలో పాలపళ్లు సులువుగా, త్వరగా వచ్చుటకు 
దోహదము చేయును. పాలపళ్లు వచ్చునపుడు సామాన్యముగా వచ్చు 
జ్వరము, ఆక్షేపము, నీళ్ల విరేచనములు, కడుపునొప్పి, మరియు అతిసారము 
వాంతులు వంటి వ్యాధులను హరించును. పండ్లు పూర్తిగా వచ్చువరకు 
పిల్లలకు ప్రతిరోజూ ఇచ్చుట మంచిది. 

అనుభూత (ప్రయోగములు : 1. పసిపిల్లలకు దంతోద్భేద 
సమయమునందు వచ్చు అతిసారము, జ్వరములందు దాడి మాష్టక 
చూర్ణముతో ఇచ్చిన జ్వరము, విరేచన ములు తగ్గును. 

2. పాలవలన కలిగే అతిసారమునందు హీనమాత్రలో పిప్పలీ చూర్ణము, 

రీ మాత్రలతో ఇచ్చిన అతిసారము తగ్గి, వాంతులు పోయి ఆకలి 

ను. 

8: ఫక్మారోగమునందు కళ్యాణ ఘృతముతో సేవించిన మాంసధాతువు 

వృద్ధి నొందును. 
పథ్యము : పలుచని పాలు, మజ్జిగతేట, సగ్గుబియ్యం, బార్లి, ఎక్కువ 

(ద్రవ పదార్ధములు. 
అపథ్యము : గురుపదార్ధములు, చిక్కని పాలు. 
మోతాదు : 1-2 మాత్రలు తేనెతో ఇచ్చుచూ, తల్లిపాలనుగానీ, 

ఆవుపాలను గానీ ఇవ్వవలెను. 
లభ్యము : 10 మాత్రలు. 

ఏకాంగవీరరస 
ద్రవ్యములు : రససింధూరము, శుద్ధగంధకం, కాంతలోహ భస్మం, 


క 


న 


స్తూ 
ట్లు 
© 


90 లా లీపొస్య అనుపాన వైస్య న్వీన్వం 
వంగభస్మం, శతపుట నాగభస్మం, తామభస్మం,శతపుట అభ్రకభస్మం, 
లోహభస్మం, శొంఠి, మిరి యాలు, పిప్పళ్లు మరియు త్రిఫల,త్రికటు, 
నిర్గుండి, అల్లము, చిత్రమూలము, మునగ పట్ట, చెంగల్వకోష్టు, ఉసిరి, 
విషముష్టి గింజలు, అర్మమూలము, ఏరండమూలము, పారిజాతము దీని 
క్వాథములు. 

గుణము : పక్షాఘాతము, ఆర్జితము, ధనుర్వాతము, అర్భాంగవాతము, 
గృధ్రసీ, విశ్వాచీ, అపబాహుక మొదలగు వాత రోగములను 
నిస్సందేహముగా హరించును. వాత ప్రధాన, వాత కఫ ప్రధాన రోగములను 
నశింపజేయును. ఇందు బృంహణ, వాతశమన, రసాయన, విషఘ్న 
మరియు సూక్ష్మక్రిమి నాశక గుణములు కలవు. పిత్త సంబంధ 
వాతరోగములందు ప్రవాళపిష్టి, శిలాజిత్‌లతో సేవించుట క్షేమకరము 


దీనిని ఒక మాత చొప్పున కేవలము సేవించిన యెడల 
అష్ట్రాదశకుష్టములు, జీర్ణించిన సవాయి వ్యాధులు, భగందరము, పుండ్లు, 
చర్శ్మదోషములు, కొరుకు, దురద, విషదోషము, కరిమేహము, మేహ 
వ్యాధులచే శరీరము నల్లపడుట, మొదలగు వ్యాధులయందు అమోఘముగ 
పనిచేయును. రక్తశుద్ధిని చేయు మందులలో నద్వితీయ మైనది. బహు 
పరిశుభ్రముగ తయారు చేయబడినది. తిప్పతీగ కషాయముతోగాని 
సుగంధిపాల కషాయముతోగాని సేవించినయెడల నింకను అమోఘముగ 
పని చేయును. పైత్య ప్రకృతికలవారు జీలక(ర లేక ధనియాల రసముతో 
పుచ్చుకొనుట మంచిది. దీనిని సేవించునప్పుడు నూనె ఆవ మొదలగు 
పైత్యమును చేయు వస్తువులను సేవింపరాదు. 1 తులము 10 మాత్రలగును. 


అనుభూత ప్రయోగములు : 1. ఆర్జిత వాతమునందు లశునాదివటి 
లోనికి ఇచ్చుచూ, మహావాత విధ్వంసిని ఇంజక్షన్‌ రోజూ యిచ్చుచూ 
ఏకాంగవీర రస భోజనానంతరము రోజుకు 2సార్లు యిచ్చుచున్న మూతి 
వంకర పోవుట వంటి వాత లక్షణములు తగ్గును. 


2. గృధ్రసీ వాతమునందు కటి ప్రదేశము నుండి దూషింపబడిన 
భాగమంతయు వాతహర తైలములతో అభ్యంగనము చేయుచూ, లహసాన్‌ 
ఇంజక్షన్‌ రోజుకు ఒకటి చొప్పున యిచ్చుచూ, అలిశట్‌ కాప్వ్యూల్‌ 
భోజనానంతరము ఏకాంగవీర రసముతో నిచ్చిన శరీరమునందు శోధన 
క్రియ జరిగి గృధ్రసీ వాతము తొలగిపోవును. 


రహస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 499 

8. కంప వాతమునందు దశమూలారిష్టతో రెండు ఏకాంగవీర 
రసమాత్రలు భోజనానంతరము పగలు, సాయంత్రము వాడిన శ్రేష్టము. 

పథ్యము : మేకమాంసము, పొట్టేలు, దుప్పి, మొసలి, ఉడుము, 
ఎండ్రకాయ, అడవిమృగ, పక్షిమాంసములు లేత వంకాయ, లేత 
మునగకాయ, ఖర్జూరము, పాతబెల్లము, తేనె, అంగమర్దన. 

అపథ్యము : జొన్న అన్నము, అలసందలు, పెసలు, మినుములు, 
కోడిమాం సము, పిండివంటలు, కాకరకాయ,మామిడి,చేవలు; 
నిద్రమేల్మొనుట, శీతోదక స్నానం, ఉపవాసము, ఎక్కువ శ్రమ, మంచు. 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండు లేదా మూడుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

గంధక రసాయనము (బ.రా) 

ద్రవ్యములు : శుద్ధగంధకము మరియు భావనకు యాలకులు, 
లవంగాలు, దాల్చినచెక్క నాగకేసరములు, తిప్పతీగె, కరక్కాయ, 
తానికాయ, ఉసిరికవరుగు, శొంఠి, గుంటగలగర, అల్లముల రసము, 
పంచదార. 

గుణము : ధాతుక్షయము, సర్వమేహములు, అగ్నిమాంద్యము, శూల, 
కోష్టగతోప ('ద్రవములు, సర్వకుష్టువులు నశించును. శరీరమునకు 
పరాక్రమము, పుష్టి, బలము కలుగజేయును. 

అనుభూత ప్రయోగములు : రక్తదోషములను హరించి, రక్తమును 
శుభ్రము చేయుట ద్వారా సర్వ చర్మరోగములు, మేహములను, దురదలను 
నశింపచేయును. 

1. కండు, దాహము (మంట) లందు తేనె, ఆవునెయ్యి, కలిపిన 
మిశ్రమము పై పూతగా వాడుతూ గంధక రసాయనము అమృతారిష్టతో 
యిచ్చిన తగ్గును. 

2. పామనందు సరస,గంధక రసాయనము యిచ్చుచూ, పైపూతగా 
టంకణ భస్మమును చల్లవలెను. 

8. పేను కొరుకుడునందు మందార లేపమును పై పూతగా వాడుతూ, 
లోనికి గందక రసాయనముతో ఖదిరాదివటి, శారిబాదివటి వాడనగును. 


496 లా లీపొస్య అనుపా వైస్య న్వన్వం 
పథ్యము: పాలు,బెల్లము,పులుపు,ఉప్పు, కారము, చెరకు రసము, 
పానకము, చేపలు, వ్యాయామము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున ఉదయము, సాయంత్రం వాడవలెను. 
ఈ రసాయనమును యిచ్చుటకు ముందు వమన,రెచన కర్మలచే శరీరమును 
శోధించిన అత్యంత గుణవంతముగా నుండును. 

లభ్యము : 20,40 మాత్రలు 

గంధక పుష్పము 

దీనిని 1/2 మొ॥ 1 చిన్నము వరకు జీలకర్ర లేక ధనియాల 
రసముతోగాని పంచదారతో గాని సేవించిన యెడల సవాయి వ్యాధులు 
జీర్ణించుటచే కలిగిన బొబ్బలు, మచ్చలు, పుండ్లు, ముఖనాసిక, చేతులునల్లగ 
నుండుట, అంగముమీది పుండ్లు, మొదలగునవియు అష్టాదశ కుష్టములు, 
భగందరములు, సమస్తమగు రక్త దోషములు, సమస్తమగు చర్మ దోషములు, 
మొదలగునవియు నిశ్చయముగ నశిం చును. ఇందు ఆముదము 
కలియుటచే సుఖవిరేచనమును చేయుచు పని చేయును. 

గర్భపాల రస (ర.సి.ప్ర) 

ద్రవ్యములు : శుద్ధ ఇంగిలీకము, శతపుట నాగభస్మం, దాల్చినచెక్క 
యాల కులు, తేజోపత్రి, (త్రికటు, ధనియాలు, నల్లజీలకర్ర, చవ్యము, 
ద్రాక్ష దేవదారు, లోహభస్మం, మర్దనకు తెల్లదింటెన స్వరసం. 

గుణము : గర్భస్రావము, గర్భపాతములను నిరోధించును. గర్భిణుల 
యందు అతిసారము, జ్వరము, ప్రదరము, శ్వాస, కాస, వమన, మందాగ్ని, 
అరుచి, వాత వృద్ధి, శూల, మలావరోధము, శిరోరుజ మొదలగు వానిని 
నష్టపరచును. గర్భము నకు బలమునిచ్చి, రోగరహితముగా ఉంచును. 

అనుభూత (ప్రయోగములు : 1. రక్తశోధక బెషధముతో గర్భపాల 
రసము యిచ్చిన, గర్భిణికి, గర్భమునకు కూడా శ్రేష్టము. 

2. వీజకోశములు పూర్తిగా అభివృద్ధి చెందకపోవుట వలన 
గర్భస్రావము లేదా గర్భపాతము అగుచున్నదో వంగ లేదా (త్రివంగ 
భస్మముతో నీయవలెను. 

3. గర్భధారణ జరిగిన తరువాత కొందరు స్త్రీలలో కన్పించు 
లక్షణములు, ఉదా : ఆహారము తీసుకున్న వెంటనే వాంతులు అగుట, 
కళ్లుతిరుగుట, ఆందోళన, వణుకు, తలనొప్పి నడుము నొప్పుల యందు 


కహస్య అనుపాన్‌ వైస్య నర్వీన్వీం లా A197 
కామదుఘారస, ప్రవాళభస్మం, స్వర్ణ మాక్తిక భస్మములతో గర్భపాలరసను 
యిచ్చిన ఆ వికారములన్నియు శమించును. 

4. కోష్టబద్ధతయందు రాత్రిపూట (త్రిఫల చూర్ణముతో ఒక మాత్ర 
తీసుకున్న యెడల ప్రయోజనకారి. 

పథ్యము : పేలాలతో చేసిన వంటకములు, వెన్న నెయ్యి, పాలు, 
ఎండుకొబ్బరి సీత్రాఫలము, పనసపండు, ఉసిరికాయలు, ద్రాక్ష దానిమ్మ, 
ఆపిల్‌. 

అపథ్యము : కల్లు,సారాయి, ఊరగాయలు, ఆవనూనె, దుంపకూరలు. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండు సార్లు పాలతో 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

గుల్మకాలానల రస (ఖై.ర.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకము, శుద్ద హరతాళము, 
తామ భస్మము, శుద్ధటంకణము, యవక్షారము, నాగముస్తలు, పిప్పలి, 
శొంఠి, మిరియాలు, గజపిప్పళ్లు, కరక్నాయ వలుపు, చెంగల్వకోష్టు మర్దన 
కొరకు పర్పాటక క్వాథము, ముస్తాక్వాథము, శొంఠిక్వాథము, ఉత్తరెణి 
క్వాథము, చిరుబొద్ది క్వాథము. 

గుణము : వాతజ, పిత్తజ, శ్లేష్మజ, సన్నిపాతజ మరియు ద్వంద్వ 
దోష జనిత అన్నిరకముల గుల్మములు నశించును. ప్రత్యేకముగా వాతజ 
గుల్మములందు ఉప యోగకారి. 

అనుభూత (ప్రయోగములు : 1. ఆరోగ్యవర్ధనీవటి, అగ్నికుమార 
రసములతో భోజనానంతరము రోహితకారిష్ట అనుపానముగా వాడిన 
వాతజగుల్మము నశించును. 

2. రక్తజ గుల్మమునందు ద్రాక్షాది చూర్ణము, ఉశీరాసవలతో వాడిన 
గుణకారి. 

3. పిత్తజ గుల్మమునందు చందనాసవతో వాడవచ్చును. 

పథ్యము : ఉలవకట్టుచారు, మద్యము, ఆవు, మేక వీనిపాలు, ద్రాక్ష 
దానిమ్మ, వెల్లుల్లి, లేత ముల్లంగి, లేత మునగకాయ. 

అపథ్యము : కొత్తబియ్యం, ఎండినమాంసము, మత్స్యములు, మధుర 


498 లా లీపొస్య అనుపాన వైస్య న్వీన్వం 

పదార్థ ములు, దోస, కంద, పెండలము, మలమూత్ర నిరోధము. 

అనుపానము : అల్లపు రసము. 

మోతాదు : ఒక మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు వాడవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

గోమూత్ర శిలాజతు 

దీనిని ఆవుపాలతోగాని ఆయా కషాయములతో గాని తేనెతో గాని 
సేవించిన యెడల శుక్షనష్టము, మధుమేహము, అతిమూత్రము, పాండువు, 
అజీర్ణము, ప్రదర వ్యాధులు, వాతవ్యాధులు, శ్లేష్మ వ్యాధులు, వీనిని నశింప 
వేయుకు, వీర్యవృద్ధిని చేయును. ముసలితనమును వ్యాధులను 
నశింపచేయును. సమస్తమగు వ్యాధులు దీనిచే నశించుననియు, దీనిని 
సేవించునప్పుడు వేడిచేయు వస్తువులను తినకూడ దనియు, శాస్తమునందు 
చెప్పబడినది. మోతాదు 1/4 చి.మొ॥ 1/2 

హృదయార్లవ రస (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ద రసము, శుద్ద గంధకము, తామభస్మము, మర్ధనకు 
త్రిఫల కషాయము, కామంచి స్వరసము. 

గుణము : హృద్రోగహరము 

అనుభూత ప్రయోగములు : 1. అర్జున త్వక్‌ చూర్ణము, మహాధ్రాక్షాది 
చూర్ణము, గోక్షురాది చూర్ణము, అకీక పిష్టిలతో “భోజనానంతరము 
తీసుకొనిన హృదయమునకు" ఉపయోగము. 

2. కథ జనిత హృ(ద్రోగమునందు గోక్షురాది గంగ్భులు, 

పిప్పల్యాసవములతో వాడిన కఫోద్రేకము తగ్గును. 

3. హృద్యముగా వాడవలెనున్న, నెర్విటాల్‌తో వాడిన అలసట, గుండె 
దడ తగ్గి విశ్రాంతిగా ఉండవచ్చును. 

పథ్యము : పాతమంచి బియ్యము, ఎర్రబియ్యము, అరటికాయ, పాత 
గుమ్మడికాయ, మామిడి, దానిమ్మ, (ద్రాక్షపండ్లు, కాకరకాయ, వెల్లుల్లి, 
అల్లము, మంచి తేనె, ఆవునెయ్యి. 

అపథ్యము : కొత్తబియ్యపు అన్నము, మేకపాలు, పులుసు, పెరుగు, 
మలమూత్ర నిరోధము, పొగత్రాగుట, మద్యము, తాంబూలము. 

మోతాదు : ఒకమా(త్ర చొప్పున ఉదయము, సాయం(త్రము 
సేవించవలెను. లభ్యము : 20,40 మాత్రలు. 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 46099 
పహుతాశనము 

ఇది 1. శుంఠిరసముతో త్రేనుపులు, కడుపుబ్బరము, అజీర్ణము ల, 
అల్లపు రసముతో అరుచి, వాంతి, జ్వరము, తలనొప్పి, మలబంధము వ. 
శుంఠి, దాసిన చెక్క వీనియొక్క రసముతో అజీర్ణవిరేచనములు (గ్రహణి 
విరేచనములు 4. వాము రసముతో గుల్మము, ఉదరము, యకృద్వ్యాధులు 
ర్‌. మిరియాలు మిరపకాయలలోని గింజలు వీనియొక్క కషాయముతో 
విషూచి (కలరా) 6. భోజనమైన వెంటనే పుల్లని మజ్జిగ సైంధవలవణము 
వీనితో పరిణామశూల 7. చనుపాలతోగాని వేడినీటితో గాని చంటిపిల్లలకు 
కలుగు అజర్టీము, అజీర్ణ జ్వరము మందజ్వరము, మలబంధము వి. 
తేనెతో కఫవ్యాధులు, వీనిని వెంటనే హరింపజేయును. మోతాదు 1/2చి. 
మొదలు 1 చి.వరకు. 


ఇచ్చాభేది రస (వై. చి.) 
(ద్రవ్యములు : శుద్ద పాదరసము, శుద్ధ గంధకము, శొంఠి, మిరియాలు, 
శుద్ధవెలిగారము, శుద్ధ నేపాళము 
గుణము : తీవ్రవిరేచనకారి 


వీనిని 1. రాత్రిపరుండునప్పుడు ఒక మాత్రను మింగినచో ఉదయ 
మునే సుఖవిరేచనము అగును. 2. ఉదకమున మూడు లేక నాలుగు 
మాత్రలను మింగి కొద్దిగ వేడినీళ్లను త్రాగినయెడల అయిదు లేక ఆరు 
విరేచనములు సుఖముగా అగును. వీనిని వేడినీటితో ఉపయోగించిన 
యెడల గుల్మము, ఉదర వ్యాధులు, ప్లీహ వ్యాధులు, యకృత్‌ వ్యాధులు, 
మలబంధము, కడుపుబ్బరము, మూలవ్యాధి, పైత్య వ్యాధులు, అజీర్ణము 
మొదలగునవి వెంటనే హరించును. ఇందు నేపాళములు కలిసినను 
దుర్లక్షణములను కలిగింపకయే పనిచేయును. 

మోతాదు 1 మొదలు 4 మా॥ వరకు. 

అనుభూత ప్రయోగములు : తీవ్ర విరేచనకారి. పాచనము కాని 
ఆహారము వలన కలుగు వివిధ రకముల ఉదర వ్యాధుల యందు ఈ 
బెషధమును సేవించిన ఉదరము నందలి మలిన పదార్ధములను బయటకు 
వెడలించును. తద్వారా అజీర్ణ జ్వరము, అపాన వాయువు మొదలగు 
లక్షణములను హరించున. 

1. తీవ్రమైన కోష్ట బద్ధతయందు రాత్రి పడుకునే ముందు ఒక 


500 —————————————————————————— రహస్య అటా వై సర్వీస్వం 
మాత్రవాడిన కోష్ట బద్ధత తొలగిపోవును. 

2. (కిమిరోగమునందు క్రిమికుటార రసముతో సేవించిన 
(క్రిములన్నియు పడిపోవును. 

8. కోష్టబద్ధత వలన కలిగే అరుచి, అగ్నిమాంద్యములందు అగ్నిదీప్తికె 
అగ్ని తుండివటీని ఇచ్చుచూ, ఇచ్చాభేది రసమునిచ్చిన (రాత్రిపూట) కోష్ట 
బద్ధత తొలగి నోటికి రుచి కలిగి ఆకలి పుట్టును. 

పథ్యము : వరిపేలాలగంజి, సగ్గుబియ్యపు జావ, బార్లీజావ, గేదె, 
ఆవు,మేక, గొట్టి వీని పెరుగు, మజ్జిగ, వెన్నదానిమ్మపండ్లు , ద్రాక్షపండ్లు, 
నరేడుపండ్లు, 

అపథ్యము : కొత్త బియ్యపు అన్నము, గోధుమలు, బఠాణీలు, 
మినుములు, మునగకాయ, పులుసు కూరలు, తాంబూలము, జాగరణము, 
ధూమపానము. 

మోతాదు : శరీర తత్వమును అనుసరించి 1-2 మాత్రలు 
సేవించవలెను. 

విరేచనములు ఎక్కువగా అగుచున్నచో చల్లని నీరు లేదా మజ్జిగ 
తాగినచో అరికట్టును. 


లభ్యము : 10 మాత్రలు. 
జ్వరాంకుశ రస (ఖై.ర.) 

(ద్రవ్వములు : శుద్ధ రసము, శుద్ధ గంధకము, శుద్ధ వత్సనాభి, శుద్ధ 
దత్తూర బజముల చూర్ణము, శొంఠి, పిప్పలి, మిరియములు, మర్దనకై 
నిమ్మపండ్ల రసము. 

గుణము : ఏకాహిక, ద్వాహిక, త్రైహిక, చాతుర్దిక, విషమ, త్రిదోషజ 
మొదలగు సర్వజ్వరములయందు ఎంతో ఉపయోగకారి. 

దీనిని 1. మిరియాల రసముతో కఫజ్వరములు, జలుబు,దగ్గు, ఒడలు 
నొప్పులు 2. అల్లపురసముతో ఏకాహిక ద్వాాహికాదిజ్వరములు, 
దోషజ్వరములు, సన్నిపాత జ్వరములు, వాతజ్వరములు వీనియందియ్య 
వలయును. జ్వరములకు నిజముగ యంకుశమే. మోతాదు 1/4 మొ॥ 
1/2 చి వరకు. 

అనుభూత ప్రయోగములు : 1. అభిఘాతము వలన వచ్చిన 
జ్వరమునకు కాంచనారగుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు, దశమూలారిష్ట 
అనుపానముగా వాడ వచ్చును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాాలాలాలాలాాాాా 501 

2. కాస సంబంధముగా వచ్చిన జ్వరమునందు త్రిభువన కీర్తిరస, 
జ్వరాంకుశ రస, ఇస్‌నోఫాల్‌ కలిపి నాకాస్‌తో గాని, కఫరాల్‌తోగాని 
(రెండుచెంచాలు) ఉదయము సాయంత్రము తీసుకొన్న ఉపశమించును. 

8. సంతత, సతత, అన్యేద్యుష్క తృతీయక, చతుర్దక జ్వరములందు 
సుదర్శన చూర్ణము చెంచాడు 2-కిగ్రా. భోజనానికి ముందు తేనెతో 
తీసుకుని, భోజనము తరువాత జ్వరాంకుశ రసము 1.మలేరియా పిల్స్‌ 
1.చొప్పు పంచతిక్తారిష్టతో తీసు కొనిన అత్యంత లాభకారి. 

పథ్యము : లఘు ఆహారము అనగా బీరకాయ, పొట్లకాయలు, 
పలుచటిపాలు, గోధుమరొబ్టై, బియ్యము వేయించి, విసిరి చేసిన జావ, 
గోధుమ నూకల జావ, బార్లీ గింజల గంజి మొదలగు తేలికగా జీర్ణమగు 
ఆహారమును తీసుకొనవలెను. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉప 
యోగించవలెను. 

అపథ్యము : కర్బూజా, పనస, మొదలగు శీతలకరఫలములు, పాలు, 
నెయ్యి, మాంసము, పుష్టికర, శీతలకర, విదాహకర గురుత్వ పదార్థములు, 
చేపలు, దుంప కూరలు, 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు. 

లభ్యము : 20 మాత్రలు. 

జయమంగళ రస (ై.ర.) 


ద్రవ్యములు : హింగుళోత్టపాదరసము, శుద్ధగంధకము, శుద్ధబంకణం, 
శుద్ధ తామభస్మం, వంగము, శుద్ధ స్వర్ణమాక్షికము, సైంధవలవణము, 
మత స్వర్ణ భస్మము, శుద్ధ కాంతలోహభస్మం, రజితభస్మం, 
మర్దనకొరకు దత్తూర పత్ర స్వరసం, నల్లవావిలి ఆకురసం, దశమూల 
క్వాధము, నేలవేము క్వాథం. 

గుణము : అత్యంత భయంకరపురాణ జీర్ణ జ్వరము, సాధ్య మరియు 
అసాధ్య అష్టవిధ జ్వరములు, సర్వవిధములైన విషమజ్వరములు, మేదోగత 
జ్వరము, మూస గత, అస్థిగత, మజ్ఞాగత జ్వరములు, అంతర్వేగజ్వరము, 
బహిర్వేగ జ్వరము, ప్త. దోషోత్సన్న జ్వరములు, శుక్రగత జ్వరము 
మరియు అన్ని ప్రకారములైన జ్వరముల యందు, అనుపాన భేదముచే 
అన్ని రోగములను నివారించును. 


అనుభూత ప్రయోగములు : 1. పంచతిక్తారిష్ట, ఉశీరాసవము, 


500 — రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
అమృతారిష్ట రెండు చెంచాలు చొప్పున అనుపానముగా రోజుకు 
మూడుసార్లు వాడిన జ్వరోపశాంతి కలుగును. 

2. (తిదోషజ జ్వరములందు సన్నిపాత భైరవి, జ్వరహరిలతో 
వాడవచ్చును. 

3. పిత్తజ దాహమునందు 10 మి.లీ. తిప్పతీగ స్వరసముతో 
వాడవచ్చును. (రోజుకు 4-5సార్లు) 

పథ్యము : లఘు ఆహారము, బీరకాయ,పొట్లకాయ, లేత ఆకుకూరలు, 
ద్రాక్ష పండ్లు, ఖర్జూరపు పండ్లు, పంచదార తేనె. 

అపథ్యము : గురుపదార్ధసేవన, అనగా మాంసము, పప్పు దినుసులతో 
కూడిన పదార్ధములు, నూనె, నెయ్యి, పిండి వంటలు మొదలగునవి. 

అనుపానము : తిప్పసత్తు, తేనె. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20 మాత్రలు. 

కఫ చింతామణి 

దీనిని 1. నల్లేరురసముతో కఫ మెదుర్శొని ప్రాణాపాయస్థితి 
యందుండుట, దగ్గు, గురక, ఆయాసము, కఫము అద్దుపడుట, క్షయ, 
శ్లేష్మ వ్యాధులు 2. మోడి రసముతో వాతవ్యాధులు 3. తమలపాకులరసము 
మొదలగువానితో చంటిపిల్లలకు కలుగు శ్లేష్మ వ్యాధులు మొదలగు 
వానియందియ్యవలయును. చక్కని వేడిమిని వెంటనే కలిగించును. మోతాదు 
1/8 మొ॥ 1/4 చి।వరకు. 

కఫకుఠార రస (ర.సి.ప్రు 

ద్రవ్యములు : శుద్ధ పాదరసము, శుద్ధ గంధకము, శొంఠి, 
నల్లమిరియాలు, పిప్పళ్లు, తామభస్మం, లోహభస్మం. 

గుణము : ఇది అత్యంత రీక్ష్య బెషధము. ఛాతీనందు కఫము ఎక్కువగా 
చేరుట, దగ్గు ఎక్కువగా వచ్చుచూ కఫము వెడలుట, జ్వరములయందు 
అత్యంత ఉపకారి. కఫనిస్వారము నొందించి, శ్వాసవాహికకు ఉపశమనము 
కల్లించును. 

అనుభూత ప్రయోగములు : 

1. కఫజ కాసనందు వాసారిష్ట,వాసావలేహము లతో వాడదగును. 


రీహిస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 503 

2. కఫజ శ్వాసనందు కసూరి, తాళకభస్మం, శుక్తిభస్మం, శృంగి 
భస్మం, అశ్వగంధ చూర్ణములను కలిపి తేనెతో భోజనమునకు ముందు 
తీసుకొనుచూ, భోజనానంతరము కఫకుఠార రసము కనకాసవముతో 
వాడనగును. 


8. కఫజ క్రిముల వలన కలిగే శ్వాసకాసలందు మోదుగ చూర్ణము, 
వాయు విడంగ చూర్ణము, పిప్పలీ చూర్ణములను (క్రిమి కుఠార రసమునకు 
అనుపానముగా వాడుతూ, భోజనానంతరము కఫకుఠార రసము వాడిన 
ఫలితము కన్పించును. 

పథ్యము : తేలికగా జీర్ణమగు ఆహారము. 

అపథ్యము * దుంపకూరలు, పప్పుపదార్థములు, పెరుగు, నెయ్యి, 
నూనె ఎక్కు వగా ఉన్న పదార్థములు, చేపలు, రొయ్యలు, మాంసము, 
మాంసరసము తగ్గించి వాడవలెను. 

మోతాదు : 1-3 మాత్రల వరకు రోజుకు రెండు లేదా మూడు 
సార్లు యివ్వ వలెను. 

లభ్యము : 20-40 మాత్రలు. 

కనకబాల సూర్యోదయము 

ఇది 1. నేలతాడి, బూరుగ బంక, ఏలక్మాయలు, దాల్చినచెక్క 
వీనియొక్క రెట్టింపు చూర్ణము వెన్న వీనితో సమస్తమగు ప్రదరములు, శు 
క్షనష్టము, యోనిప్రానములు, 2. మిరియాలు, గుంటకలగరాకు (ఎండునది) 
చూర్ణము, వీనిని రెట్టింపు చేర్చి తిప్పతీగ కషాయముతో జీర్ణ జ్వరములు, 
శీత పైత్య జ్వరములు, అజీర్ణములు, అరుచి 3. లవంగాలు,దా సెనచెక్క 
తాలీసపత్ర, వీనియొక్క రెట్టింపు చూర్ణము, తేనె వీనితో ఆయాసము దగ్గు, 
క్షయ, శ్లేష్మ వ్యాధులు, వాత వ్యాధులు వీనిని నశింప చేయును. మోతాదు 
1/4 మొ॥ 1/2 చిన్నము వరకు. 

కనక సుందర రసము 

దీనిని 1. రెట్టింపు పిప్పళ్ళ చూర్ణము, తేనె వీనితో గాని రెట్టింపు 
మిరియాల చూర్ణము,నెయ్యి,వీనితోగాని క్షయ, దగ్గు, ఆయాసము, శ్లేష్మ 
ప్రకోపము 2. అల్లపు రసముతో సన్నిపాతము, సమస్త జ్వరములు 3. శు 
ంఠిరసముతో అజీర్ణము, అతి సారము, గ్రహణి 4. సమానమగు నేపాల 
చూర్ణముతో గుల్మము, ఉదరము, యకృద్వ్యా ధులు,శూల, వీనియందియ్య 


504. లా రహస్య అపా వైస్య నర్వీస్వం 
వలయును. దీనిని సేవించునప్పుడు వేడిచేయు వస్తువు లను తినకూడదు. 
మోతాదు 1/4 మొ॥ 1/2 చి।వరకు. 

కాంతవలైభ రసము 

క్రమ ప్రకారము ఏడురోజులు వండబడినది. దీనియందు శాస్త్రముల 
యందు మహామహిమకలదిగ చెప్పబడిన గోమూత్ర శిలాజితు చేర్చబడినది. 
అందుచే బహు చక్కగ పనిచేయును. 1. తాలీసపత్రి, శొంఠి, మిరియాలు 
నాగకేసరాలు, దాసినచెక్క వీనియొక్క చూర్ణము 1/2 తు. కారతవల్లభరసము 
1/4తు. వీనిని 15 పొట్లములు కట్టి ఉదయము సాయంకాలము వేడినీటితో 
సేవించిన యెడల పాండువు నందు కామెర్లు, అజీర్ణము, తిమ్మెర్లు, ఉ 
దరవ్యాధులు, యకృత్‌ వ్యాధులు, ప్లీహ వ్యాధులు, జీర్ణ జ్వరాలు, 
అగ్నిమాంద్యము మొదలగు వ్యాధులు దగ్ధమగును. 2 చెంగల్వకోష్టు 
తవాక్తీరి, ఏలక్మాయలు, లవంగాలు, మిరియాలు, వీనియెడలచూర్ణము 
3/4 తు. కాంతవల్లభరసము 1/4 తు. వీనిని 15 పొట్లములుకట్టి ఉ 
దయం సాయంకాలము మందు పొట్టమునకు రెట్టింపు పటికబెల్లపు 
చూర్ణము కలిపి సేవించుయెడల క్షయ, దగ్గు, ఆయాసము, గుండెవ్యాధులు, 
శ్లేష్మ వ్యాధులు 3. సన్నరాస్నము, వాయు విడంగాలు, గంటుభారంగి 
వీనియొక్క చూర్ణమును సమానముగ చేర్చి తేనెతో సేవిం చిన యెడల 
పక్షవాతము, చచ్చువాతము, నర్వాంగవాతము, ఆర్షితవాతము, 
సూతికావాతము, మొదలగు సమస్త వాతములు 4. పంచకోల చూర్ణమును 
రెట్టింపు చేర్చి వేడినీటితో సేవించినచో బుతుశూల, బహిష్టు సరిగా 
కాకుండుట, బుతు దోషము, రక్తగుల్మము 5. తేనెతో సేవించినయెడల 
దీర్గకాలగతమగు (గ్రహణి, అతి సారము, ఆమవిరేచనములు, స్థాల్యరోగము 
(శరీరములావుపారుట) 5. రెట్టింపు మేడికాయల చూర్ణముతో సేవించి 
వెలగ వేళ్ల కషాయమును త్రాగిన యెడల వాత తత్త్వమునకుగాని శ్లేష్మ 
తత్వమునకుగాని కలిగిన మధుమేహము అతిమూత్రము, ప్రమేహ 
వ్యాధులు, ఇవి నిశ్చయముగ సింహ స్వప్పముచే ఏనుగువలె నశించును. 
సామాన్యమగు మలబంధము కలవాడు సమస్త వ్యాధుల యందు 2-3౩ 
రెట్లు త్రిఫలా చూర్ణము తోడను, అధికమగు మలబంధకము కలవారు 
రెట్టింపు తెల్ల తెగడ చూర్ణము తోడను సేవించి కొద్దిగ వేడినీటిని త్రాగిన 
యెడల విరేచనము చక్కగనగుచు వ్యాధు లన్నియు నశించును. మోతాదు 
1/4 మొ॥1/2 చి. వరకు. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా ల్‌05 
కామదుఘా రస (ర.యో.సా) 

ద్రవ్యములు : మౌక్తిక భస్మం, (ప్రవాళ భస్మం, శుక్తిభస్మం, వరాటభస్మం, 
శంఖ భస్మం, గైరికము, గుడూలీ సత్వము, 

గుణము : జీర్ణ జ్వరము, (భ్రమ, ఉన్మాదము, పిత్తరోగము, ఆమ్లపిత్తము, 
సోమ రోగములు నివర్తించును. 

అనుభూత (ప్రయోగములు : 1.ఆరోగ్య వర్ధనీవటి, భేది 
జ్వరాంకుశములతో యిచ్చిన యకృత్‌ నందలి వికారము తగ్గి 
అంత్రమునందలి దోషము తొలగి చెమట పట్టి జీర్ణ జ్వరము తగ్గుటకు 
ఆస్మారము కలుగును. 

2. (భ్రమ, ఉన్మాదములందు రసరాజరసముతో కలిపి యిచ్చుచూ, 
అశ్వగంధ లేహ్యము రాత్రి భోజనానంతరము క్రిమికుఠార రస యిచ్చిన 
లాభకారి. 

3. క్రిమిజనిత కోష్ట శూలనందు వాత విధ్వంసినీ రసముతో కలిపి 
యిచ్చిన శూల తగ్గి, క్రిములు పడిపోవును. 

పథ్యము : గలిజేరు ఆకుకూర, మునగాకుకూర, కాకరకాయ, 
నేరేడుపండ్లు, తేనె. 

అపథ్యములు : గురుత్వ, మలబద్ధకర పదార్థములు, కంద, 
ఆలుదుంపలు, పిండి వంటలు, పాలతో వండిన పదార్థములు, తీపి 
పదార్థములు. 

అనుపానము : ఉమ్మెత్త కషాయము. 

మోతాదు : ఒక మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

కాల కూటము 


ఇది 1. అల్లవురనముతో వదుమూడు నన్నిపాతములు, 
దోషజ్వరములు, విష జ్వరములు, సమస్త జ్వరములు, శ్లేష్మ జ్వరము 2. 
వెల్లుల్లి రసముతో లేక మునగ చెక్క రసముతో సూతికాజ్వరములు, కఫ 
మెదుర్మొనుచున్న జ్వరములు, మాంద్య జ్వరములు, వీనిని వెంటనే 
హరింవజేయును. దీనిని వాత రాక్షనము, నన్నిపాత భైరవి. 
మొదలగువానితోకలిపి వాడెడి సాంప్రదాయము కలదు. మోతాదు 1/4 
చి మొ॥1/2 చి॥। వరకు. 


506 __ాాాా లరీహిన్య అపా వైస్య నర్వీస్వం 
క్షయకుఠారము 

దీనిని 1. నేలమునగవేళ్ళ రసముతో క్షయ, దగ్గు, ఆయాసము, 
శ్లేష్మ వ్యాధులు, క్షయవలన కలిగిన వ్యాధులు 2. రెట్టింపు గలిజేరు వేళ్ళ 
చూర్ణముతో నంజు, కామిర్లు, పాండువు, జీర్ణజ్వరము, అజీర్ణము, గుల్మము, 
వాత వ్యాధులు మొదలగు వాని యందియ్యవలయును. మోతాదు 1/4 
మొ॥ 1/2 చి. వరకు. 

క్రమవృద్ధి మహాలక్ష్మీ విలాస రసము 

ఇందు సువర్ణభస్మము, సీసభస్మము, పగదభస్మము, ముత్యభస్మము, 
మొదలగు దీష్యములైన భస్మములు భాగోత్తరవృద్ధిగ చేరియున్నవి. ఉడుకు 
వ్యాదులను నశింప జేయుటలో నింతటి జెషధ రాజము వేరొకటి లేదు. 
1. పెన్నేరు, నేలగుమ్మడి, ఏల కాయలు, తాలీసపత్రి, అడ్డసరపువేళ్లు, 
వీనియొక్క రెట్టింపు చూర్భముతో క్షయులు, దగ్గు, ఆయాసము, 
శరీరబలహీనత, శుష్మించుట, ఉరఃక్షతము 2. అడ్డసరపు రసముతో 
రక్తపిత్తము 3. ధనియాలరసముతో పైత్య వ్యాధులు 4. జీలకర్ర రసముతో 
అరుచి, నోరు అసహ్యముగ నుండుట 5. జాజికాయ జాపత్రి సమానమగు 
వీనియొక్క చూర్ణము తేనె వీనితో నోరు దుర్గంధముగనుండుట 6. నేలతాడి, 
బూరుగబంక, సుగంధిపాల వీనియొక్క చూర్ణమును రెట్టింపు కలిపి 
పంచదారతో సేవించిన యెడల శుక్షనష్టము, శ్వేతప్రదరము, రక్తప్రదరము, 
ప్రమేహములు, శుక్రము క్షీణించుట "శుక్రము నీరువలెనుండుట, నాడి 
నీరసముగ నుండుట 7. రెట్టింపు త్రిఫలా చూర్ణము కలిపి చన్నీటితో 
సేవించిన (గ్రహణి విరేచనములు, రక్తాతిసారము, మొదలగువానిని 
నశింపజేయును. ఉడుకువలన గలిగిన వ్యాధులను నశింపజేయుటలో 
నింతటి మందులేదని స్వానుభవముగ చెప్పగలము. దీనినే ఏకోత్తర వృద్ధి 
మహాలక్ష్మీ విలాస రసమనియు, భాగవృద్ధి మహాలక్ష్మీ విలాసరసమనియు 
కూడ అనెదరు. 

మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. వరకు 

క్రవ్యాదరస (ఖై.ర.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకము, తామభస్మం, 
లోహభస్మం, ఆముదపు పత్రము, మర్దనకై నిమ్మపండ్ల రసము, పంచకోల 
క్వాథము, ఆమ్లవేతన క్వాథము మరీయు టంకణ భస్మం, బిడాలవణం, 


రీహన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 507 
మిరియాల చూర్ణం, శనగక్షారో దకము. 

గుణము : పాచకాగ్నిని మిక్కిలి పెంపొందించును. రసకృశత 
వ. స్థాల్యరోగము, ఆమదోషము, గుల్మము, విషదోషము, 

హ వృద్ధి, జలోదరము, అర్మస్సు, సంగ్రహణి, వాత, శ్లేష్మ వికారములు, 
పం వాతగ్రంధి రోగము, భయంకర ఉదర రోగముల యందు 
అత్యంత ఉపకారి. 

అనుభూత ప్రయోగములు : పాచనము, పాచక పిత్తమందలి 
పాచకాంశము లను పెంపొందించుటచే గురు ఆహారములను కూడా 
శీఘ్రముగా పచనము అగునట్లు చేయును. 

1. అగ్నిమాంద్యమునందు మజ్జిగతో యిచ్చిన ఉపయోగకరము. 

2. ఆమవాతమునందు ఆమ పచనమునకై ఇచ్చుచూ, వాతహరౌషధ 
ములు, అనగా మహాయోగరాజ గుగ్గులు లేదా సింహనాద గుగ్గులు వాడిన 
పీడ్ర, వాపుతగ్గును. 

8. ఊరుస్తంభమునందు పాచకౌషధముగా దీనినిచ్చిన అధిక 
లాభకరము. 

పథ్యము : ఈ జెషధము పాచకాగ్నిని బాగుగా ప్రదీప్తి ంపజేయును. 
కావున ఈ బెషధము సేవించు కాలమున గురు ఆహార పదార్థములైన 
మాంసము, పాల మీగడ, వెన్న పాయసము, పిండిరొట్టెలు, రీలు 
నేతితో కాల్చిన మినపరొట్టె, నెయ్యి, పండ్లు మొదలగునవి తీసుకొనవలెను. 

అపథ్యము : అపథ్యము లేదు. 

మోతాదు : 1-2 మాత్రల చొప్పున రోజుకు రెండు సార్లు భోజనము 
తరువాత తీసుకొనవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

క్రిమికుఠార రస (వై.చిం.) 

ద్రవ్యములు : రసకర్పూరము, కొడిశపాల, కలుక్రానుగ, ఓమము, 
వాయు విడంగాలు, ఇంగువ, నాఖి, నాగకేసరములు, మోదుగ విత్తులు, 
మర్దనకొరకు గుంట గలిజేరు ఆకురసము, ఎలుకచెవి ఆకురసము, 
బ్రాహ్మీరసము 

గుణము : కృమి నాశకము 


5058 లా రీహిన్య అపా వైస్య నర్వీస్వం 
ఇది 1. వాము రసముతో క్రిములు, అజీర్ణము, అగ్నిమాంద్యము, 
అరుచి, కడుపుబ్బరము, శూల, మలబంధము, వాంతి మొదలగు వానిని 
నశింపచేయును. క్రిమి వ్యాధులను హరించుటలో మిక్కిలి (శ్రేష్టమైనది. 
సమస్త క్రిమి వ్యాధుల యందు ఉపయోగింపవచ్చును. మోతాదు 1/2 
మొ॥ 1 చి. వరకు 
అనుభూత ప్రయోగములు : నులిపురుగులందు మిక్కిలి గుణకారి. 


1. అతిసారముతో కూడిన క్రిమి రోగమునందు కుటజఘనవటికి 
కుటజారిష్ట అనుపానముగా యిచ్చుచూ, క్రిమికుఠార రస భోజనానంతరము 
యిచ్చిన ప్రయోజన కరం. గ్రహణితో కూడిన క్రిమిరోగమునందు కుటజత్వక్‌ 
చూర్ణము, త్రికటు చూర్ణము మజ్జిగతో యిచ్చుచూ,పరుండబోవునపుడు, 
ఉదయము పరగడుపున యిచ్చుచూ, తైలాభ్యంగనమునకు చందనాది 
తైలము లేదా సరస్వతీ తైలమును మాడునకు బాగుగా మర్దించవలెను. 

3. ఆమ్షపిత్తమునందు శృంగ భస్మము, శంఖ భస్మము, 
భాస్మరలవణములను కలిపి, భోజనమునకు ముందు యిచ్చుచూ, 
భోజనానంతరము కామదుఘారస యిచ్చిన కోష్టబద్ధత తొలగి, పైత్తిక 
వికారము తొలగి, రుచి పుట్టును. 

పథ్యము : గోధుమలు, చల్లార్చిన, నీళ్లు, పొట్టికాకర, అరటిపువ్వు, 
పొట్లకాయ, బీరకాయ ఉసిరిక వరుగు. 

అపథ్యము : ఉప్పు, పులుపు, కారము, మద్యము, చేపలు 

అనుపానము : 8 గ్రా. జీలకర్ర 3 గ్రా. పంచదారతో 

మోతాదు : 1-2 మాత్రల చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
సేవించ వలెను. 

లభ్యము : 20 మాత్రలు 

క్రిమి ముద్గర రస (వై.చిం.) 

ద్రవ్యములు : శుద్ధ పాదరసము, శుద్ద గంధకము, అజామోదము, 
వాయు విడంగాలు, విషముష్టి విత్తులు, మోదుగ విత్తులు. 

గుణము : క్రిమి నాశకము 


దీనిని తేనెతో సేవించి వెంటనే తుంగగడ్డలు లేక వాము కషాయమును 
తాగిన యెడల సమస్తమగు (క్రిములును, (క్రిములవలన కలిగిన 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా ల్‌09 
వ్యాధులును, అజీర్ణము మొద లగునవియు నశించును. మోతాదు 1/4 
మొ 1 చి॥ వరకు. 

అనుభూత ప్రయోగములు : అంకుశముఖ కమి రోగమునందు 
బాగుగా పనిచేయును. నులి పురుగులు, ఎమురుకలు మొదలగు క్రిములను 
హరించును. 


1.కోష్టమునందలి ఏ రకమైన క్రిములనందైనను త్రికటు చూర్ణము, 
కాకర చూర్ణము, నేరేడు విత్తుల చూర్ణము కలిపి భోజనమునకు ముందుగా 
తీసుకొని, భోజనానంతరము క్రిమి ముద్దర రస ఒక మాత్ర చొప్పున ఉ 
దయము, సాయంత్రం తీసుకొనిన క్రిములు పడిపోవును. 

2. క్రిమి జనిత పాండురోగమునందు పునర్నవాది మండూరము, 
పునర్నవారిష్ట లతో వాడిన రక్తహీనత తగ్గి క్రిములు నశించును. 

8. క్రిమి జనిత చర్మరోగములందు (కండు) సోమరాజి తైలము 
అభ్యంగనముగా వాడుచూ, లోనికి సరస, గంధక రసాయనములతో వాడిన 

పథ్యము : గలిజేరు ఆకుకూర, మునగాకు కూర, కాకరకాయ, 
నేరేడు పండ్లు, తేనె. 

అపథ్యము : గురుకర, మలబద్దకర పదార్థములు, కంద, 
బంగాళాదుంప, పిండి వంటలు, పాలతో వండిన పదార్థములు తీపి 
పదార్థములు. 

అకక : తేనె తుంగముస్తల కషాయము 

మోతాదు : 1-2 మాత్రల చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
సేవించ వలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

మహాకామసంజవనీ రసము 

జాజికాయలు, జాష(త్రి, చంద నపుపొట్టు, లవంగాలు, ఏలక్నాయలు, 
పిప్పళ్లు, వీనిని సమభాగములుగ గ్రహించి చూర్ణముచేసి, మాత్రకు 3 
రెట్లు గ్రహించి, ఆ చూర్ణముతో సమానమగు పంచదారను [గ్రహించి యా 
రెండింటిని కలపి అందు కొద్దిగ తేనెవేసి ముద్దగచేసి దానిని మాత్ర చుట్టును 
పొదిగి అరటిపండు ముక్నయందుంచి రాత్రి పరుండునప్పుడు పుచ్చుకొన 
వలయును. ఈ విధానమంతయు సందర్భము కాని యెడల వీలైనంత 


510 లా రీహిన్య అనపాు వైస్య నర్వీస్వం 
వరకు చేయ వలయును. లేదా వట్టి మాత్రను వేసుకొని కొద్దిగ ఆవుపాలను 
త్రాగవలెను. ఆవు పాలు కూడ సందర్భముకానియెడల చన్నీటినే కొద్దిగ 
(త్రాగవలెను. దీనిసేవనచే గుర్రపు దండమువలె నివారింప శక్యముగాని 
దండము (అంగము) కలవాడై మన్మధో (దేకముతో మదించిన గొప్ప 
ఏనుగువలె ఎల్లప్పుడును మహాగాఢమైన రతిని చేయుట యందు 
సామర్ధ్యము కలవాడై మూడు జాములలో నూర్గురు ప్రీలను రమించి జయిం 
చును. పంచదార వేయబడిన పాలను తర్చుగ (తాగవలయును. 
పచ్చకర్పూరముతో కూడిన తాంబూలము నెల్లప్పుడు సేవించవలయును. 
ఈ యౌషధము వృద్దునకు కూడ వీర్యస్తంభనము చేయును. నిమ్మకాయ 
రసమునుగాని పుల్లని పండ్ల యొక్క రసమునుగాని నోటియందుంచు 
కొనినచో క్షణకాలములో నీ మందు యొక్క ఉ(ద్రే కము నశించును. మరియు 
దీనిని రాజౌషధముగ అనగా సందర్భానుసారముగ కొంత కాలము 
సేవించిన యెడల లింగము కృశించుట, నపుంసకత్వము, లింగ దోషములు, 
నడుమునొప్పి శుక్ర దోషములు, ఇరువది ప్రమేహములు, ఏకాదశ క్షయలు, 
అగ్నిమాంద్యము, (గహణీ వ్యాధులు, అజీర్ణము, దగ్గు, అతిమూ(తము, 
మధుమేహము, శ్వేత ప్రదరము, రక్షప్రదరము, బలహీనత మొదలగునవి 
నశించును. దీనిని బహు జాగరూకతగలవాడై సమస్త వ్యాధుల యందును 
(ప్రయోగింపవలయును. మోతాదు 1 మొదలు 2 మా.వరకు. 

లఘుక్రవ్యాది 

శాస్త్రప్రకారము భావనలన్నియు యధావిధిగా చేయబడినది. 
అజీర్ణములను నశింపజేయుటలో నత్యుత్తమమైనదని అందరికిని 
తెలిసినవిషయమే. దీనిని 1. 3-4 తులముల పుల్లనిమజ్జిగ 1/2 తులము 
సైంధవలవణము, వీనితో కలిపి భోజనమైన వెంటనే సేవించిన యెడల 
కఠినమైన అజీర్ణము, అగ్నిమాంద్యము, పుల్లని త్రేనుపులు, కడుపుబ్బరము, 
(ప్రేగులరచుట, ఉదరవ్యాధులు, అరుచి, వాంతి 2. వాము రసముతో 
సమస్త శూలలు ౩3. శుంఠి రసముతో ఆమవిరేచనములు 4. అల్లపు 
రసముతో తల తిరుగుట మొదలగు పైత్యవ్యాధులు, తిమ్మెర్లు, ఇవి వెంటనే 
నశించును. ఇందు తామ భస్మము మొదలగు రీక్ష్య గుణముగల వస్తువులు 
కలియుటచే కొందరికి కొద్ది వేడిని చేయును. కాన నోటిపూత మొదలగు 
ఉడుకు లక్షణములు కల అజీర్ణ వ్యాధుల యందు వేడిచేయకుండుటకై 
సమానమగు పైత్యాంతకమునుగాని అభ్రకభస్మమును గాని కలిపి 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం లో 511 
వాడవలయును. దీనిని సేవించునప్పుడు రాత్రుల యందైనను భోజనమును 
మాని త్వరలో జీర్ణమగు జావలు, పాలు మొదలగు వానిని తీసికొనుట 
శ్రేష్టము. మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. వరకు. 
లఘుమేహాంతకము 

1.దాసినచెక్క ఏలక్కాయలు, వీని చూర్ణమును మూడు రెట్లు చేర్చి 
పంచదారతో సేవించినచో సెగవ్యాధి, శుక్షనష్టము, మూత్రకృచ్చము, 
నోటిపూత, ఇరువది మేహ ములు ౨. రెట్టింపు పుష్యానుగచూర్ణముతో 
స్రీలకు గలుగు యోని దోషములు, శ్వేత 'ప్రదరము, రక్తప్రదరము, 
నడుమునొప్పులు, కాళ్లులాగుట, 3. రెట్టింపు త్రిఫలా చూర్ణమును కలిపి 
మీగడతో సేవించినచో కడుపులోమంట, శరీరమెల్లప్పుడును వెచ్చగ 
నుండుట, కళ్లుమంటలు, కాళ్లు మంటలు, నిస్సత్తువ శిరస్సు వేడిగ నుండుట 
4. నాల్లురెట్లు పటిక బెల్లపు చూర్ణముతో సేవించినచో పొడిదగ్గు. ఇవి 
శీఘ్రముగ హరించును. మోతాదు 1/4 చి. మొ॥ 3/4 చి. వరకు. 

లఘు లక్ష్మీ విలాస రసము 

దీనిని 1. తేనెతో నిచ్చిన యెడల పసిపిల్లలకు కలుగు దగ్గు, జలుబు, 
ఎగరొప్పు, ఉడుకు, వాంతి, మొదలగునవియు 2. ద్రాక్షపండ్ల రసముతో 
నిచ్చిన యెడల పెద్ద వారలకు కలుగు కాళ్ళుచేతులు మంటలు, ఉడుకు 
వ్యాధులు, పైత్య వ్యాధులు 3. తేనెతో ఇచ్చిన యెడల వాత వ్యాధులు 
మొదలగునవియు నశించును. మోతాదు 1/4 చి. మొదలు 1/2చి. వరకు. 

లఘు సిందూర భూషణము 

ఇది 1. రెట్టింపు సితోపలాది చూర్ణమును చేర్చి పటికబెల్లపు చూర్ణముతో 
సేవించినచో పొడిదగ్గు ఆయాసము, కాళ్లు చేతులు మంటలు 2. రెట్టింపు 
త్రిఫలా చూర్ణముతో నోటిపూత, శుక్షనష్టము, గుండెదడ, కడుపులోమంట, 
కాళ్లులాగుట, బలహీనము, శరీరము వెచ్చగనుండుట, ఇరువది 
ప్రమేహములు రక్తార్శన్సు రక్తాతి సారము 3. నమానమగు 
త్రివంగభస్మమును రెట్టింపు దాసెనచెక్క చూర్ణమును, కలిపి మీగడతో 
సేవించినచో శ్వేత ప్రదరము, రక్షప్రదరము, సెగ వ్యాధులు, మూత్ర కృచ్చము 
మొదలగు ఉడుకు సంబంధమగు వ్యాధులను వెంటనే నశింపజేయును. 
4. మాదీఫల రసాయనముతో గర్భిణీ (స్రీలకు కలుగు సమస్త వ్యాధులను 
నశింప జేయును. మరియు సుఖప్రసవమును చేయును. గర్భములు 
తరుచుపోవు వారు గర్భము వచ్చినది మొదలు దీనిని 2-8 నెలలు. 


00 లా రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
సేవించుట అనేక విధముల మంచిది. మోతాదు 1/2 చి. మొదలు 3/4 
చి.వరకు. 

లఘునూర్యావర్తి 

ఇది (1) మాదీఫల రసాయనముతో అరుచి నోరూరుట పసరువాంతి 
అగుట వికారముగ నుండుట, ఛర్జి, ఎక్కిళ్లు, గుండెదడ, ఒడలుతిరుగుట, 
నోరు అసహ్యముగ నుండుట 2. అల్లపురసముతో అజీర్ణము, ఆకలి సరిగ 
లేకపోవుట, దద్దుర్లు, తలనొప్పి, మలబంధము, తలతిరుగుట, 8. రెట్టింపు 
పంచదారతో ఉడుకు, దగ్గు, ఆయాసము, శ్వేతప్రదరము, రక్తప్రదరము 
4. ధ్రాక్షపండ్లరసముతో తిమ్మెర్లు, ఉన్మాదము, దద్దుర్లు, శరీరతాపము, 
మూర్చ, అపస్మారము వీని యందమోఘముగ పనిజేయును. పైత్యము 
చేతను, వేడిచేతను కలిగిన వ్యాధులయందు చక్నగ పనిచేయును. తేనెతోగాని 
మాదీ ఫలరసాయనముతోగాని యుపయోగించినయెడల గర్భిణీ ప్రీ ప్రీలకు 
కలుగు వ్యాధులన్ని టిని నివారింపజేయును. దీనిని గర్భిణీ ప్రీలకు తరుచు 
వాడుట అనేక విధముల మంచిది. మోతాదు 1/4 చి. మొ 1/2 చి. 
వరకు. 


లక్షీనిలాస రస(నారదీయ) (ఖై.ర.) 
ద్రవ్యములు : వజ్రాభక భస్మం, శుద్ధగంధకం, వంగభస్మం, శు 
ద్ధపారదము, హరతాళము, తామభస్మం, "పచ్చకర్పూరం, జాజికాయ, 
జాపత్రి, సముద్రపాల బీజ ములు, దత్తూర బీజములు, స్వర్ణ భస్మం. 


గుణము : సన్నిపాతము, కంఠరోగములు, అంత్రవృద్ధి, అతిసారము 
17 రకముల కుష్టములు 20 రకముల (ప్రమేహములు, కఫ, వాతజ, 
పురాణ మరియు" అనువంశిక శ్లీపదము, నాడీ వ్రణము, వ్రణము, 
గుదరోగము, భగందరము, కాస, పీనస, యక్ష క్ష అర్భస్సు, స్టూలత, శరీర 
దుర్గంధము, రక్తవికారము,సంపూర్ణ లక్షణ ములు కలిగిన ఆమవాతము, 
జిహ్వస్తంభ, గళగ్రహ, ఉదరరోగము, కర్ణరోగము, నాసికారోగములు, 
నేత్రరోగము, ముఖరోగము, అన్ని విధముల శూల రోగములు, శిరఃశూల, 
ప్రీ రోగములు మొదలగునవి నశించును. శరీరమునకు, శక్తి, పుష్టి 
కలుగును. 


అనుభూత ప్రయోగములు : అన్ని రకములైన తరుణ, జీర్ణ 
జ్వరములందు, శుష్క కఫయుక్త కాసలయందు, జలుబు, పడిశము వలన 
కలిగిన జ్వరము, తల నొప్పి, సర్వ శరీరమునందు నొప్పులు, శ్వాస 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లం 
ఆడకపోవుట మొదలగు రోగములందు మిక్కిలి గుణకారి. 

1. సితోపలాది చూర్ణం, తాళకభస్మం, అకీక పిష్టి యష్టిమధు, టంకణ 
భస్మం కలిపి భోజనానికి ముందు తేనెతో ఇచ్చుచూ, భోజనానంతరం 
లక్ష్మీ విలాస రసం ఒక మాత్రతో 20-40 రోజులు వాడిన, కాస శ్వాసలు 
హరించును. 

2. క్షయనందు రాజమృగాంక రసముతోపాటు వాడిన వ్యాధి నిరోధక 
శక్తి కలిగి బలము చేకూరును. 

3. మానసిక వ్యాధుల యందు బ్రాహ్మీవటి, సరస్వతీ లేహ్యము, 
అశ్వగంధ చూర్ణములతో వాడిన మానసిక జాడ్యము నశించును. 

పథ్యము : లఘువుగా నుండు ఆహార పదార్థములు, పాత పెసలు, 
బఠానీలు, పాత యవలు, వీని గంజి, ఆవుపాలు, సేకహూంనము, దానిమ్మ, 
ద్రాక్షపండ్లు. 

అపథ్యము : దొండపండ్లు, మినుములు, కందులు, మజ్జిగ, 
మద్యపానము, కొత్తబియ్యం. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు. 

లభ్యము : 20,40 మాత్రలు. 

లోకనాధము 

ఇది 1.రెట్టింపు గుంటకలగరాకు చూర్ణము, తేనె, వీనితో అజీర్ణము, 
జీర్ణ జ్వరము, నంజు, తిమ్మెర్లు, కామిర్లు, దగ్గు, ఆయాసము, గుండె 
వ్యాధులు 2. రెట్టింపు లవంగాల చూర్ణము తేనె వీనితో క్షయ, జలుబు, 
శ్లేష్మ వ్యాధులు, వాంతి, కడు శీఘ్రముగ హరింపజేయును. జరరదీప్తిని 
కలిగించును. 

మోతాదు 1/4 చి. మొ॥ 1చి. వరకు. 

లోహరసాయనము 


ఇందధికమగు లోహము కలదు. 1. సమానమగు గలిజేరు వేళ్ల 
చూర్ణము,తేనె వీనితో ఆయాసము, దగ్గు,క్షయ,పాండువు,నంజు,కామిర్లు 
2. పల్లేరు చూర్ణము వీనితో శ్లేష్మవ్యాధులు, మలబంధము, గుల్మములు, 
ఉదరము, ప్లీహవ్యాధులు, యకృద్వ్యాధులు, శూలలు శి. తేనెతో తిమ్మెర్లు 
వాతవ్యాధులు అజీర్ణము వీనిని వెంటనే ఖండించును. 

మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి.వరకు. 


00 లా లీపొస్య అనుపాన వైస్య నర్వన్వం 
మహాజ్వరాంకుశ రన (బ.రా.) 

ద్రవ్యములు : శుద్ద పాదరసము, శుద్ద గంధకము, తామభస్మం, శు 
ద ఇంగి లీకము, శుద్ధ తాళకము, లోహభస్మం, వంగభస్మం, శుద్ధ 
పామమాక్షికము, శుద్ధ కఫరి, శుద్ధ మణిశిల, అభ్రక భస్మము, కావిరాయి, 
వెలిగారము, నేతడంతి విత్తులు. 

గుణము : అగ్నిదీపనము కలుగజేయును. వాత, పిత్త శ్లేష్మ జ్వరములు, 
ద్వంద్వ జ్వరములు, పురాణ జ్వరములు, ఏకాహిక, ద్వాహిక, చాతుర్దిక 
జ్వరములు, అత్యుగ్రజ్వరము, జలదోషము వలన జనించిన జ్వరములను 
నశింపచేయును. 

అనుభూత (ప్రయోగములు : 1. పిత్తాధిక్యత వలన కలిగిన 
జ్వరమునందు ప్రవాళ భస్మము, ఉశీరాసవములతో వాడిన మంచిది. 

9 విషమజ్వరములందుమలేరియా పిల్స్‌, అఘతారిష్టలతో వాడిన 
విషమ జ్వరహరము కాగలదు. 

8. జలదోషము వలన కలిగిన జ్వరములందు త్రికటు చూర్ణము, 
శంఖ భస్మము, ఇంగిలీక భస్మములతో వాడిన జలదోషము నివర్తించి, 
జ్వరము తగ్గుటకు దోహదము కాగలదు. 

పథ్యము : బీరకాయ, పొట్లకాయ, గోధుమరొట్టె, పలుచని పాలు, 
గోధుమ నూకల జావ, బార్లీజావ. 

అపథ్యము కర్బూజా, పనస మొదలగు శీతలకర ఫలములు, పాలు, 
నెయ్యి, మాంసము మొదలగు గురు పదార్ధములు. 

అనుపానము : అల్లపు రసము 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు భోజనమునకు 
ముందు సేవించవలెను. 


లభ్యము : 20 మాత్రలు. 
మహాపైత్యాంతకము 


ఇది 1. శుంరిరసముతో అజీర్ణము, అగ్నిమాంద్యము, అరుచి, 
నోటనీరూరుట, తలతిరుగుట, వాంతి, సమస్తమగు పైత్యవ్వాధులు, ఎక్కికు 
J ఉడుకు వ్యాధులు, వికారముగ నుండుట, కడుపులో మంట, నోటిపూత, 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం లా కేల్‌ 
మొదలగు వానిని వెంటనే హరింపచేయును. మోతాదు 1/4 మొ. 1చి. 
వరకు. 

మహాలక్ష్మీవిలాస రసము (ఖభై.ర.) 

ద్రవ్యములు : లోహభస్మము, అభ్రక భస్మము, శుద్ధ వత్సనాభి, ముస్తక, 
త్రిఫల, త్రికటు, శుద దత్తూర బీజములు, సముద్రపాల భీజములు, భంగా 
చూర్ణము, చిన్న పల్లెరు, పెద్దపల్లేరు, పి పిప్పలీ మూలము. 

గుణము : శిరో రోగములందు బాగుగా పనిచేయును. 

li రెట్టింపు త్రికటు చూర్ణముతో క్షయ, ఆయాసము, దగ్గు, కృశించుట, 
అజీర్ణము, అగ్నిమాంద్యము 2. రెట్టింపు త్రిఫలా చూర్ణముతో శుక్షనష్టము, 
సమస్త మగు ప్రమేహములు, వ్రణములు, నోటిపూత, కాళ్ళులాగుట, 
కృశించుట, సమస్త మగు ప్రదరములు, వీనియందు ఇయ్యవలయును. 
ఇది శరీరకాంతిని, బలమును, ఇంద్రియ పుష్టిని కలిగించును. మోతాదు 
1/4 మొ. 1/2 చి. వరకు. 

అనుభూత ప్రయోగములు : జలుబు, పడిశము, దుష్టప్రతిశ్యాయము, 
నాసా ర్చుదము లందు ఉపయోగకారి. 

1, దశమూలారిష్టతో తీసుకొనుచూ చందనాది తైలమును 
అభ్యంగనమునకు వాడిన సూర్యావర్తము తగ్గును. 

2. క్షయజకాసనందు ద్రాక్షారిష్ట, అర్జునారిష్టలు అనుపానముగా 
వాడుచూ, రాజమృగాంకరస వాడవలెను. 

8. యోషాపస్మారము మొదలగు మస్తిష్క సంబంధిత వ్యాధులందు 
సరస్వతీ లేహ్యము, సారస్వతారిష్ట, బ్రాహ్మీవటిలతో వాడవచ్చును. 

పథ్యము : ఆవుమజ్జిగ, ఆవుపాలు, ఆవునెయ్యి, కందిపప్పు, 
ద్రాక్షపండ్లు, కొబ్బరి కాయ, ఉసిరికాయ, వెన్నెల, చందనం. 

అపథ్యము : పెరుగు, వెన్న చేపలు, మినుములు, ఉలవలు, చల్లని 
నీటి స్నానము, జాగరణ, వేగనిరోధము. 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

మహాలోకనాధము 
దీనిని 1. త్రిఫలాకషాయముతో నంజు, ఆయాసము, క్షయ, దగ్గు, 


516 లా రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
పాండు,కామెర్లు 2.సన్నరాస్నపు గంధముతో వాత వ్యాధులు, అగ్ని 
మాంద్యము సూతికలు వాతము 3. వాము రసముతో శూల, అజీర్ణము, 
గుండె వ్యాధులు, క్రైమివ్వాధులు వీనియందియ్య వలయును. మోతాదు 
1/4 మొ. 1/2 చి. వరకు. 

మహా మేహాంతకము 

ఇందు సువర్ణభ్రక మౌక్తికాది భస్మములు గలవు. 1. చందనపు 
పొట్టు, కురువేరు, తుంగగడ్డలు, వీనియొక్క రెట్టింపు చూర్ణము వెన్న వీనితో 
ఇక్షుమేహము, _అతిమూత్రము, మధుమేహము, సురా మేహము, 
వసామేహము, హరిద్రా మేహము, శుక్ల మేహము 2. యష్టిమధుకము, 
నేలగుమ్మడి, అడ్డసరపు వేళ్ళు, వీనియొక్క మూడురెట్ల చూర్ణము తేనె 
వీనితో పాండువు, రాజయక్ష్మ కృశించుట, ఆయాసము, దగ్గు, దౌర్బల్యము, 
ఉత్గ్థాపన శక్తి లేకపోవుట, రక్తపిత్తము, కాళ్ళు చేతులు మంటలు ౨8. 
మిరియాలు, జీలకర్ర, వాయువిడంగములు, వీనియొక్క రెట్టింపు చూర్ణము 
కలిపి అరటి దుంపరసముతో తలపోటు, నడుమునొప్పులు, మూత్రమునకు 
పోవునపుడు మంట. జీర్ణజ్వరము, అజీర్ణము, రక్తార్శస్సు, గ్రహణి, 
'ప్రదరములు, వీనిని హరింప జేయును. దీని సేవనచే శరీరకాంతి, బుద్ధి 
బలము, ఇంద్రియ బలము కలుగును. మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. 
వరకు. 

మహా సిందూర భూషణము 

ఇందు బంగారు భస్మము మొదలగునవి కలిసినవి. 1. చ్యవన ప్రాశతో 
క్షయలు, దగ్గు, ఆయాసము, బలహీనత 2. త్రిఫలా చూర్ణముతో శుక్లనష్టము. 
నోటిపూత, మధుమేహము, అతిమూత్రము, రక్తవమనము, కాళ్లు చేతులు 
మంటలు, ఇరువది (ప్రమేహములు ౨. రెట్టింపు సుగంధి పాల చూర్ణముతో 
శరీరతాపము, రక్తదోషములు 4. నేరేడు చెక్క కషాయముతో ప్రీలకు 
కలుగు రక్తప్రదరము, శ్వేత ప్రదరము, గర్భ (స్రావము ర్‌. జీలకర్ర రసముతో 
పైత్య వ్యాధులు 6.కొబ్బరికాయ నీటితో సెగవ్యాధులు, మూత్రనాళమందలి 
మంట, మూత్రము ఆగి ఆగి వచ్చుట, మొదలగు వ్యాధులను వెంటనే 
మొదలంట త్రుంపివేయును. దీనిని సువర్ణ సిందూర భూషణమని కూడ 
యందురు. మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. వరకు. 


రీహిస్య అనుపాన్‌ వైట్య సర్వస్వం —— 51/7 
మహావాత రాక్షసం (వై.చిం.) 

ద్రవ్యములు : రసభస్మము, శుద్ధ గంధకము, కాంత భస్మము, అ(భ్రక 
భస్మము, తామ భస్మము, మరియు మర్దనకై తెల్లగలిజేరు, తిప్పతీగ, 
చిత్రమూలము, తులసి, త్రికటుకములు వీని కషాయములు. 

గుణము : శ్రేష్టమైన సర్వవాతహర బెషధము, వాతరక్తము, గాత్ర 
భంగము, ఆమవాతము, ధనుర్వాతము, పక్షవాతము, కంపవాతము, 
వేదనావాతము, సంధిగత వాతము, సుప్తవాతము, వాతశూల, ఉన్మాదము, 
తూని, ప్రతితూని, ఊరుస్తంభము, సూతికా వాతము, అశీతివాతములను 
నాశనము చేయును. అనుపాన భేదముచే 80 వాతములను నశింపజేయును. 

అనుభూత (వయోగములు : 1.కాంచనార గంగులు, 
దశమూలారిష్టలతో ఇచ్చిన, వాత రక్తము శమించును. 

2. ఆమవాతమునందు సింహనాద గుగ్గులు, అశ్వగంధారిష్ట, 
దశమూలారిష్ట లతో ఇచ్చుచూ మహావాత రాక్షసమును ఉదయము, రాత్రి 
ఇచ్చుచూ, లహసాన్‌ ఇంజక్షన్‌ ఇచ్చిన ఆమవాతము తగ్గును. 

3. ఊరుస్తంభమునందు క్షీరబలా తైలమును లోనికి తీసుకొనుచూ, 
మహావాత రాక్షసము, వాతగజాంకుశము ఇచ్చిన సర్వవిధముల 
శ్రేయస్కరము. 

పథ్యము : గోధుమ రొట్టె, గోధుమజావ, మేక, పక్షిమాంసములు, 
లేత వంకాయ, లేత మునగకాయ, వెల్లుల్లి. 

అపథ్యము * పెసలు, మినుములు, శనగలు, పెరుగు మీది మీగడ, 
నేరేడు, ద్రాక్షపండ్లు 

మోతాదు : 1 మాత్ర చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

మహావాత విధ్వంసినీ రస (ర.సి.సం.) 

ద్రవ్యములు : శుద్ధ పాదరసము, శుద్ధ గంధకము, శతపుటనాగభస్మం, 
వంగ భస్మం, లోహభస్మం, తామభస్మం, అభ్రకభస్మం, పిప్పళ్లు, వెలిగార 
భస్మం, మిరియాలు, శొంఠి, శుద్ధ వత్సనాభి, మర్దనకొరకు త్రికటు 
కషాయం, త్రిఫల కషాయం, చిత్ర మూల క్వాథము, గుంటగలగర స్వరసం, 


518. శహన్య అనుపాన వైస్యీ సర్వీస్వం 
వావిలాకు రసం, అల్లపురసం, నిమ్మపండ్ల రసం, చెంగల్వ కోష్టు కషాయం, 
జిల్లేడుపాలు, ఉసిరి స్వరసము. 

గుణము : వాత వికారములు, శూల, కఫప్రకోపోత్పన్న రోగములు, 
(గ్రహణి, సన్నిపాతము, మూఢత్వము, అపస్మారము, మందాగ్ని శరీరము 
చల్లబడుట, పితోదర ప్లీహవృద్ధి, కుష్టము, ప్రీగర్భాశయ రోగములను 
హరించును. 

అనుభూత ప్రయోగములు : కఠినవాత వ్యాధులు, అంగళశైథిల్యము, 
దౌర్భల్యము, గ్రంధిక సన్నిపాతము (ప్లేగు), ఆమవాతము మొదలగు 
వ్యాధులందు అత్యంత గుణకారి. 

1. వాత వికారములందు లహసాన్‌ ఇంజక్షన్‌ 40 రోజులు వరుసగా 
(ప్రతిరోజూ కండరమునకు ఇచ్చుచూ, అభ్యంగనమునకు వాతహర 
తైలములేవైనను వాడిన తక్షణ ఫలితములు కనబడును. 

2. అపస్మారమునందు మహాలక్ష్మి విలాస రస, బ్రాహ్మీవటిలతో 
పాటుగా అశ్వగంధారిష్ట, అశ్వగంధ లేవ్యాములతో వాడిన 
అపస్మారమునందలి వేగలక్షణములు తగ్గును. 

3. ప్రీ రోగములందు అశోకాదివటి, చంద్రప్రభావటిలతోపాటుగా 
భోజనానంత రము వాడుచూ, భోజనమునకు ముందుగా యుటిరిల్‌; 
అశోకారిష్ట కలిపి వాడిన గర్భాశయమునకు కలుగు అనేక వ్యాధులు 
తొలగును. 

పథ్యము : చేదుపొట్ల, బీర, పొట్లకాయలు, తీయదానిమ్మ, ద్రాక్ష ఉ 
సిరికాయ, పాతనెయ్యి, తాబేలు మాంసము. 

అపథ్యము క్ష మద్యము, చేపలు, విరుద్దాన్నములు, తీక్ష్ట్య ఉష్ణ 
పదార్థములు, కందులు, దొండపండ్లు; చింత, శోకము, భయము, (కోధము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు తేనెతో 
సేవించవలెను. 

లభ్యము : 20, 40 

మకరధ్వజ రస (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ధ సువర్ణము, శుద్ధ పాదరసము, శుద్ద గంధకము, 

భావన, మర్దనలకై ఎర్రపత్తిపూల స్వరసము, కలబంద స్వరసము. 


రమే్లుతినుపా వైష్య సర్వస్వం లాలా 519 
గుణము : ఉత్తవు వాజీకర రసాయనము, పాచకాగ్ని 


పెంపొందించును. వలీ పలితలములను నశింపజేయును. మేధస్సు, 
ఆయువు, తేజస్సులను పెంపొందించును. ఈ బెషధమును సంవత్సర 
కాలము సేవించిన, కృత్రిమ విషము, స్థావర విషము, జంగమ విషము, 
కలుషిత జలముల దుష్ప్రభావము శరీరముపై ఉందదు. 

అనుభూత ప్రయోగములు : 1. వాజీకరణముగా ఉపయోగించుటకు 
మకర ధ్వజ అనుపాన చూర్ణముతో యిచ్చిన అధిక గుణములతో పని 
చేయును. 

2. రసాయనముగా ఉపయోగించవలెనన్న ఆమలకీ స్వరసము, 
చ్యవనప్రాశ లేహ్యములతో కనీసము సంవత్సర కాలము ఉదయము 
ఒకటి చొప్పున వాడదగును. 

8. దీర్భ వ్యాధులయందు, యక్ష్మవంటి మాంసధాతువు శుష్మించు 
రోగములందు, పాలతో ఇచ్చుచూ అశ్వగంధ లేహ్యము, నెర్విటాల్‌ వాడిన, 
ఉత్తమ ఫలితము లిచ్చును. 

పథ్యము : మధుర పదార్ధములు, నూనె పదార్థములు, మెత్తని 
మాంసము, ఆవాతల పదార్థములు (వాయువును పెంచనివి) ఆవుపాలు, 
పంచదార, తేనె, బలవర్ధక పదార్థములు. 

అపథ్యములు 3 ఉష్టకర, మలబద్ధకర పదార్థములు, మిక్కిలి కారముగా 
నుండు పదార్థములు, ఉలవలు, ఆవాలు, నువ్వులు. 

మోతాదు : 1 మాత్రచొప్పున తాంబూలము నందు ఉంచి 
సేవించవలెను. 

మల్ల సిందూరము (ర.సి.సు 

ద్రవ్యములు : శుద్ధమల్లము, శుద్ధ పాదరసము, శుద్ధగంధకము, 
భావనకై కలబంద స్వరసం. 

గుణము : శ్వాస,కాస, సన్నిపాతము, ఉన్మాదము, ఆపతంత్రక, 
హిస్టిరియా, ఆమవాతము, విశూచిక, వాతరోగములు ప్రమేహము మరియు 
సర్వవిధ కఫరోగము లను నశింపజేయును. 

అనుభూత ప్రయోగములు : 1. హిస్టీరియానందు మల్లసిందూరము, 
కస్తూరి, కుంకుమపువ్వు, శుద్ధముషిణి విత్తులు, తెల్ల మిరియాలు, 
అక్కలక(ర్రలతో జటామాంసి అర్మము, అనుపానముగా ఇచ్చిన ఉ 


520 — హన అనపాు వ్యు సోర్గిర్టు 
పయోగకరము. 
లా జీర్ణ పక్షాఘాతమునందు శుద్ధముషిణి విత్తులు, అశ్వగంధ, 
మల్లసింధూరము లను తేనె, నెయ్యిలతో రోజుకు రెండుసార్లు ఇచ్చుచూ, 
రాస్నాది అర్మమును అనుపాన ముగా నీయవలెను. 
3. ఆమవాతమునందు వాత గజాంకుశ రసతో యిచ్చుచూ, 
దశమూలారిష్ట అనుపానముగా యిచ్చిన శోథ తగ్గును. 
పథ్యము : దానిమ్మపండ్లు, ఉసిరిక పండ్లు, నిమ్మపండ్లు, పాతనెయ్యి, 
లఘువుగా నుండు అన్నము. 
అపథ్యము ; మినుములు, మత్స్యములు, ఆవనూనె, దొండపండ్లు. 
తీసుకోవలసిన జాగ్రత్తలు : పిత్తప్రధాన రోగములందు ఈ బెషధసేవన 
నిషిద్ధము. గ్రీష్మ బుతువునందు జాగ్రత్త వహించి యివ్వవలెను. జ్వర 
తీవ్రత అధిక ముగా ఉన్నపుడు (100. ఫా. కంటే అధికము) యివ్వరాదు. 
మూత్రశుద్ది సరిగా జరగని వారికి (వృక్క వికారము) యివ్వరాదు. 
అనుపానము : తేనె, పిప్పళ్ల చూర్ణము. 
మోతాదు : 1 మాత్రచొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 
లభ్యము : 10 మాత్రలు. 
మేహవంగ రాజీయము 
ఇది 1.సమానమగు పిప్పళ్లు చూర్ణము తేనె. వీనితో ఇరువది 
(ప్రమేహములు మేహక్షయ, కాసశ్వాసలు 2. రెట్టింపు త్రిఫలాచూర్ణము, 
కలబంద రసము వీనితో శుక్షనష్టము. కాళ్ళు మంట, నోటిపూత, శుక్లము 
నీరువలె నుండుట, ప్రదర వ్యాధులు ౨. రెట్టింపు త్రిజాత చూర్ణముతో 
అరుచి, నోరు దుర్గంధముగ నుండుట, శరీరతాపము, వీనిని వెంటనే 
నశింపజేయును. మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. వరకు. 
మృత్యుంజయ రస (బ.రా.) 
ద్రవ్యములు : శుద్దనాభి, మిరియాలు, పిప్పళ్లు, మోడి, శుద్ద గంధకము, 
వెలిగారము, శుద్ధ ఇంగిలీకము. 
గుణము : సమస్త జ్వరములను హరించును. 
అనుభూత ప్రయోగములు : పిత్త జ్వరములయందు తప్ప, అన్ని 
జ్వరముల యందు బాగుగా పనిచేయును. ఆమ దోషమును పచనము 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాలాలాలాలాలాాాాాా ౨521 
చేసి స్వేదమును కలిగించి జ్వరమును తగ్గించును. 

1. బుతు సంధి యందు సామాన్యముగ కనబడే జ్వరములందు 
పంచతిక్త క్వాథ చూర్ణము, త్రిఫల చూర్ణములతో తయారు చేసిన 
కషాయముతో తీసుకొనిన జ్వరము తగ్గును. 

2. కాస జనిత జ్వరమునందు ఆనందభైరవి రస (కాసుతో వాడిన 
ఫలప్రదము కాగలదు. 


3. ఏ కారణము చేతనైనను వచ్చిన జ్వరమునందు చందనాది వటి, 
చంద్రప్రభా వటిలతో వాడవచ్చును. 

పథ్యము : బార్లీజావ, నూకలజావ, తేనె, బీరకాయ, పొట్లకాయ, 
తేలికగా జీర్ణమగు ఆహారము, కాచి చల్లార్చిన నీటిని సేవించవలెను. 

అపథ్యము : శీతలకర ఫలములు, చేపలు, మాంసము, దుంపలు, 
అజీర్ణకర పదార్థములు. 

అనుపానము : సమస్త జ్వరములందు తేనెతో నాకించవలెను. వాత 
జ్వరము లందు పెరుగు, ఉదకము అనుపానముగాను, దారుణ సన్నిపాత 
జ్వరములందు అల్లపురసముతోను, అజీర్ణ జ్వరములందు నిమ్మపండ్ల 
రసముతోడను, విషమ జ్వర ములందు జీలకర్ర, బెల్లము అనుపానముగా 
నిచ్చిన నివర్తించును. వాతపిత్తము వలన జనించిన తాపమునందు 
పంచదార, కొబ్బరినీటితో సేవించవలెను. ఈ బెషధము అనుపాన భేదముచే 
సమస్త రోగములను పోగొట్టును. 

ఉష్టము అధికమైన జ్వరములయందు తులసి ఆకు స్వరసముతో 
సేవించవలెను. ఆమజ్వరములయందు అల్లపురసము, తేనె చేర్చి 
పుచ్చుకొనవలెను. పడిశపు భారము గల జ్వరములకు మిరియాల 
కషాయముతో సేవించవలెను. 


మోతాదు : 1-2 మాత్రలు చొప్పున రోజుకు రెండు మూడుసార్లు 
సేవించవలెను. 


లభ్యము : 20 మాత్రలు 
మృగాంకరస (భై.ర.) 
ద్రవ్యములు : శుద్ద పాదరసము, స్వర్ణభస్మము, ముక్తభస్మము, శుద్ధ 
గంధకం, శుద్ధ టంకణం, కాంబికము, 
గుణము : యక్ష్మహరము 


5200 — రీపొస్య అపా వైస్య నర్వీన్వం 

అనుభూత ప్రయోగములు : దీర్జకాలిక కాస జ్వరములందు విశేష 

గుణకారి, పుప్పుసమునకు, హృదయమునకు బలము కలిగించును. 
రక్తపిత్తమునందు, కఫము నందు రక్తము పడుటను నివారించును. 


1. రాజయక్ష్మ యందు మృగాంకరస ఉదయం ఒకటి, రాత్రి ఒకటి 
ఇచ్చుచూ, నెర్విటాల్‌ మూడు పూటలా రెండు చెంచాల చొప్పున పాలు 
లేదా పండ్ల రసముతో ఇచ్చుచూ, చ్యవనప్రాశ లేహ్యము కుంకుడు కాయంత 
రాత్రి పరుండ బోవునపుడు, ఉదయం పరగడుపున ఇచ్చిన చాలా 
లాభదాయకము, ఈ విధముగా కనీసము 5-6 నెలలు వాడవలెను. 

2. స్వర్ణ భస్మం 1గా. శృంగి భస్మం 10 గ్రా. తామభస్మం 
2. రగ్రా-టంకణ భస్మం 10 గ్రా. యష్టి మధుచూర్ణం 25గ్రా. త్రికటు 
చూర్ణ 10గ్రా. శతావరీ చూర్ణము 50 గ్రా. కలిపి, 12 గ్రా. చొప్పున తేనె 
లేదా మాంనరసముతో (మేక) బోజనానికి ముందు లేదా ఏ 
సమయమునందైనను ఉదయము ఒకసారి, రాత్రి ఒకసారి తీసు కొనుచూ, 
భోజనానంతరము ఒకమాత్ర చొప్పున ఒక సంవత్సరముపాటు వాడిన 
రాజయక్ష్మ నశించును. 

3. ఏవిధమైన శారీరక దౌర్భల్యమునందైనను ఉదయము 1. రాత్రి 
1 చొప్పున నెర్విటాల్‌తో వాడిన ప్రశస్తము. 

పథ్యము : గోధుమలు, మేకమాంసము, మాంసరసములు, మధుర 
రసములు, అరటి, పనస, మామిడి, ఉసిరిక, ఖర్జూర, ద్రాక్ష ఎల్లప్పుడు 
మేకల మధ్య నివసించుట. 

అపథ్యము 3 గొజ్టిమాంసము, వెల్లుల్లి, పులుసు, కారము, దొండ, 
బెండకాయలు, తాంబూలము, కర్బూజా, జాగరణము, శమ. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు, పిప్పలి చూర్ణము, 
తేనెతో సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

నాగార్జునాభ్రరస (భై.ర.) 

ద్రవ్యములు : సహస్రపుటాభక భస్మము, అర్జునపట్టక్వాథము 

గుణము : సర్వవిధములైన హృద్రోగములు, అన్ని విధములైన 
శూలలు, అర్మస్సు, వమనము, అరుచి, అతిసారము, అగ్నిమాంద్యము, 
రక్తపిత్తము, ఉరఃక్షతము, క్షయ, శోథ, ఉదర రోగములు, ఆమ్లపిత్తము, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వస్వం లాలా 523 
విషమజ్వరము మొదలగు అనేక రోగములను హరించును. బల్యము, 
వృష్యము, రసాయనము 

అనుభూత ప్రయోగములు : 1. ముత్యభస్మము 2 1/2 గ్రా. అకీక 
పిష్టి 5 గ్రా. గోమూత్ర శిలాజిత్‌ 10 గ్రా. శృంగ భస్మం 10 గ్రా. ద్రాక్షాది 
చూర్ణం 25 గ్రా. కలిపి ఒక (గ్రా. చొప్పున నెతో భోజనమునకు ముందు 
తీసుకొనుచూ, భోజనానంత రము నాగార్జునాభరసము వాడిన 
హృద్రోగనిరోధకము కాగలదు. 

2. రక్తపిత్తమునందు ఉశీరాసన అనుపానముగా వాడవచ్చును. 

3. వమనము, అరుచి, అతిసారములందు విప్పల్యానవ, 
రోహితకారిష్టలను అనుపానముగా తీసుకొనిన వికారము తగ్గి రుచి పుట్టుచూ 
అతిసారాంతకము కాగలదు. 

పథ్యము : వెల్లుల్లి, ఆవునెయ్యి, పెరుగుతోటకూర, చుక్కకూర, 
బీరకాయ, పొట్లకాయ, దానిమ్మ, వెలగపండ్లు, అల్లము, తేనె, పంచదార, 
మేకమాంసము. 

అపథ్యము : కల్గు, సారాయి, శనగపప్పు, వేరుశనగ పప్పు, 
మినుములు, ఉలవలు, కందులు, చేపలు, కోడి, పంది మాంసములు; 
ఎండ, సంచారము, కోపము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
సేవించ వలెను. 


లభ్యము : 20,40 మాత్రలు. 
నష్టపుష్పాంతక రస (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకం, లోహభస్మం, 
వంగభస్మం, టంకణ చూర్ణము, రజతభస్మం, అభ్రకభస్మం, తామభస్మం, 
మర్దనకై, గుడూచీస్వర సం, త్రిఫలాకషాయం, దంతీమూల కషాయం, 
నిర్గుండి స్వరసం, కంటకారి స్వరసం, దారు హరిద్రకషాయం, జీవంతి 
కషాయం, కోష్టకషాయం, బృహతి కషాయం, రాస్నాకషాయం, గోక్షుర 
కషాయం, జయంతి స్వరసం, తులసిస్వరసం, కాకమాచి స్వరసం, 
హరిద్రాస్వరసం, తాళిసపత్రికషాయం, వెడ్రమూల కషాయం, వాసాస్వర 
సం, బలాకషాయం మరియు సైంధవ లవణం, యష్టి, దంతీమూలం, 
లవంగం, తవాక్షీరి. 


గుణము : నష్టార్తవము, నష్టశుక్ర, యోనిశూల, బుతుశూల, మరియు 


5240 —— — —  —— రహస్య అనుపాన వైన సర్వీస్వం 
ఆమవాతములను హరించును. 

అనుభూత ప్రయోగములు : తీక్షణమైన ఉష్టమైన బెషధము, 
(ప్రదరరోగము, కష్ట్రార్తవ రోగములను హరించును. 

Ll: నష్ట్రార్తవమునందు పుష్యానుగచూర్ణము, వైశ్వానర చూర్ణములను 
యుటిరిల్‌, అశోకారిష్టల అనుపానముగా భోజనమునకు ముందు 
సేవించుచూ, భోజనానంత రము అశోకాదివటితో నష్టపుమ్పాంతక రస 
సెవించిన తగ్గుముఖం పట్టును. 

9 కష్టార్తవమునందు బుతుశూలతో వాడిన శూల శమించును. 


3. ఆమవాతమునందు (ప్రత్యేకముగా ప్రీలయందు కలిగెడి) 
మాహాయోగరాజ గుగ్గులతో దశమూలారిష్ట అనుపానముగా వాడుట 

పథ్యము : లేత అరటికాయ, బెందకాయ, పొన్నగంటికూర, 
అరటిపువ్వు, బూడిదగుమ్మడికాయ, దానిమ్మ, ద్రాక్ష ఖర్జూరము, పంచదార, 
తేనె. 

అపథ్యము : ఉలవలు, ఉలవకట్టు, కోడిమాంసము, వంకాయ, 
మునగకాయ, చేపలు, గురుత్వము చేయు పదార్థములు. 

మోతాదు 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు వేడినీటితో 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

నిత్యానంద రస (భై.ర.) 

ద్రవ్యములు : హింగుళోత్టపాదరసము, శుద్ధగంధకము, తామభస్మం, 
కాంస్య భస్మం, వంగభస్మం, శుద్ధహరతాళం, శుద్ధతుత్గము, శంఖభస్మము, 
వరాటికాభస్మము, శొంఠి, పిప్పలి, మిరియాలు, కరక్నాయలు, తానికాయలు, 
ఉసిరికాయలు, లోహభస్మం, వాయువిడంగాలు, పంచలవణములు, 
చవ్యము, పిప్పలీ మూలం, హపుష వచ, కచ్చూరాలు, చిరుబొద్ది, దేవదారు, 
యాలకులు, సముద్ర పాల, తెల్లతెగడపట్ట, చిత్రమూలము, శుద్ధదంతి, 
కరక్నాయ క్వాథము. 

గుణము : కఫ మరియు వాత ప్రకోప, రక్త, మాంస, మేదో ఆశ్రిత 
శ్లీపద రోగమును హరించును. గండమాల, అర్బుదము, దారుణ 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లీ2ర్‌ 
వాతరక్తము, కఫము మరియు వాతవికారము వలన ఉత్పన్నమగు 
రోగములు, పురాణ అంధ్రవృద్ధి మొద లగు వానిని హరించును. 
వాతరక్తము, వాత,కఫ వికారములు, గుదరోగములు, కమి రోగములను 
నశింపజేయును. పాచకాగ్నిని పెంపొందించును. శరీరమునకు బలమును, 
రంగును కలిగించును. రక్తజ,పిత్తజ శ్లీపదమును నశింపచేయును. శ్లీపద 
రోగమునకు ఇంతకంటే శ్రేష్టమైన బెషధము మరియొకటి లేదు. 


అనుభూత ప్రయోగములు : 1. నింబత్వక్‌ చూర్ణము 25గ్రా. చేదుపొట్ల 
10గ్రా. నేలవేము 10గ్రా. త్రిఫలచూర్ణము 50 గ్రా. కలిపి 2 గ్రా. చొప్పున 
భోజనము తరువాత పగలు రాత్రి నిత్యానందరసముతో వాడిన శ్లీపదము 
తగ్గుముఖం పట్టును. 

2. రక్తజ శ్లీపదమునందు లాక్షాది చూర్ణము, పంచదారలతో కలిపి 
2గా. చొప్పున సరస 4 చెంచాల అనుపానముగా పగలు, రాత్రి భోజనానికి 
ముందుగా ఇచ్చుచూ, భోజనానంతరము నిత్యానందరసము ఇచ్చిన ఉప 
యోగకరము. 

3. పిత్తజ శ్లీపదమునందు తిప్పసత్తు, గోదంతి భస్మము, శారి 
బాద్యరిష్టలతో వాడిన పిత్తదోషము శమించును. 

పథ్యము : పాతమంచి బియ్యము, ఉలవలు, ఉల్లిపాయలు, 
పొట్లకాయలు, బీరకాయ, తెల్లగలిజేరు ఆకుకూర, బచ్చలికూర, కారము, 
ఆవునెయ్యి, ఆవు చల్ల. 

అపథ్యము : ఉప్పుడుపిండి, పిండితోను లేక పాలతోను చేయబడిన 
పదార్థములు, బెల్లము, జల(ప్రాంత జంతు మాంసములు, గురు 
పదార్ధములు. 

మోతాదు : ఒక్ళొక్క మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు భోజనమునకు 
ముందు చల్లని నీటితో సేవించవలెను. 


లభ్యము : 20,40 మాత్రలు. 
నవగ్రహి 
ఇందు త్రీవగుణముగల విషవస్తువులు కలియును. వెంటనే 
వేడిచేయును. శ్లేష్మమును తగ్గించును. నాడికి పుష్టినిచ్చును. కరపాద 
శీతలము తగ్గించును. 1. అల్లపు రసముతో అరగతీసి యిచ్చిన యెడల 
కరినస్థితి యందున్న సన్నిపాత జ్వర ములు, దోష జ్వరములు, 


526 రహస్య అనుపాన వైన సర్వీస్వం 
విషమజ్వరములు, ఏకాహిక ద్వాహిక చాతుర్ధిక జ్వర ములు. 2. తేనెతో 
అరగదీసి యిచ్చిన యెడల సూతికాజ్వరములు, వాత వ్యాధులు, శ్లేష్మ 
వ్యాధులు తిః జిట్టవరగోగురసముతో అరగదీసి యిచ్చిన యెడల కరపాద 
శీత లము, రోగికి స్పృహతప్పుట నాడినీరసగతిగ నుండుట కఫ 
మెదుర్కొనుట 4. చనుపాలతో ఇచ్చినచో చంటిపిల్లలకు గలుగు శ్లేష్మ 
జ్వరము, ఎగరొప్పు, ఆయాసము, పొట్ట ఉబ్బరము, మగత 5. తేనెతో 
అరగదీసి యిచ్చిన యెడల జీర్ణించిన సవాయి వ్యాధులు, చర్మదోషములు, 
దగ్గమైపోవును. జాగ్రత్తగ వాడవలయును. దీనిని జీర్ణిం చిన సవాయి 
వ్యాధులయందు కూడ ప్రధానముగ వాడెదరు. మరియు జీర్ణించిన 
చలిజ్వరమునందు కూడ వాడెదరు. 

మోతాదు 1/3 చి. మొ. 1/4 చి. వరకు 
నవలోహచింతామణి 
దీనిని 1. అడ్డసరపు రసముతో ఏకాదశ క్షయలు, దగ్గు, ఆయాసము, 
శ్లేష్మ వ్యాధులు, వాతవ్యాధులు 2. అల్లపు రసముతో అజీర్ణములు, 
అగ్నిమాంద్యము, జ్వరము, శూల 8. రెట్టింపు చం(ద్ర చూర్ణముతో 
కుష్టములు, చర్మ వ్యాధులు మొదలగువాని యందియ్యవలయును. మోతాదు 
1/4 మొ. 1/2 చి.వరకు 
పంచబాణ రస (ర.నా) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, అభ్రకభస్మం, లోహభస్మం, శుద్ధ 
గంధకం, వంగభస్మం, వరాటికా భస్మం, స్వర్ణ భస్మం, భావనకొారకు 
ఆవుపాలు, భృంగరాజ స్వరసం, ఉమ్మెత్త, లవంగాలు, జాజికాయ, 
కుంకుమపువ్వు, నల్లజీలకర్ర, అక్కల కర్ర, గజపిప్పలి, పిప్పలి, శ్వేత 
చందనం, కస్తూరి, వీని స్వరసములు. 

గుణము : వీర్యవృద్ధి కలుగజేయును. ఇంద్రియ వికృతులను 
హరించును. 

అనుభూత ప్రయోగములు : కామిల, పాండువు, సర్వవిధములగు 
క్షయలు, శుక్రమేహాది సమస్త మేహములయందు మిక్కిలి గుణకారి. 
మధుమేహము కలవారికి వాజీకర రసాయనముగా పనిచేయును. 
అతిమైథునము వలన నీరసించిన వారికి బలమును, ధాతుపుష్టిని 
కలిగించును. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా  వీ2/ 

1. మధుమేహ ఉపద్రవముగా కలిగే నపుంసకత్వమునందు మకర 
ధ్వజ అనుపాన చూర్ణముతో వాడవచ్చును. 

2. అతిమూ[తము, శీఘ్రస్టలనములందు కపికచ్చు చూర్ణము, 
అశ్వగంధచూర్ణ ములతో వాడిన చాలా ఉపయోగకరము. 

8. రాజయక్ష్మ నందు కలిగే దేహశోషయందు నెర్పిటాల్‌తో వాడిన 
మేదో ధాతువు, మాంసధాతువులు వృద్ధినొందును. 

పథ్యము : చక్కెర పొంగలి, ఆవుపాలు, నెయ్యి, పెరుగు, మేక 
మాంసము, లేత కోడిమాంసము. 

అపథ్యము : ముదుకైన బియ్యపు అన్నము, పులుసు, చేపలు, ఆవనూనె, 
వంకాయ, పులిహోర; అధిక (శమ, జాగరణము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు పాలతో 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

పంచలోహరసాయనము 

దీనిని 1. వెన్నతో శుక్షనష్టము మొదలగు సమస్త మేహములు 2. 
తేనెతో నంజు, గుండెవ్యాధులు, కామిర్లు, పాండువు, తిమ్మెర్లు ౩. రెట్టింపు 
త్రిజాత చూర్ణ ముతో దగ్గు, ఆయాసము, వీనియందియ్యవలయును. ఇందు 
వంగ లోహ అభ్రకాదులు చేరియున్నవి. మోతాదు 1/4 మొ. 1/2 చి. 
వరకు. 

పంచవక్త రసము 

ఈ మాత్రలను 1. జిల్లేడు వేళ్ళు, (త్రికటుకములు వీనియొక్క 
కషాయముతో సన్నిపాతజ్వరములు, దోషజ్వరములు, శీతజ్వరములు 2, 
తేనెతో దగ్గు, ఆయాసము, కఫరోగములు ౨. అల్లపురసముతో అజీర్ణములు, 
అగ్నిమాంద్యము మొదలగువాని యందియ్యవలయును. మోతాదు 1,2 
మాత్రలు. 

ప్రతాపలంకేశ్వరము 

దీనిని 1. అల్లపురసముతో సూతికావాతములు, సూతికాజ్వరములు 
ల తిప్పతీగ, అల్లము, త్రిఫలములు వీనియొక్క కషాయము గుగ్గులు 
వీనితో వాత వ్యాధులు, శ్లేష్మ వ్యాధులు, అర్భస్సు 8. శొంఠిరసముతో 


52 రహస్య అపా వ్య సర్వీస్వం 
సన్నిపాత జ్వరములు, కఠిన జ్వరములు, (గ్రహణి, అజీర్ణము, శ్లేష్మదగ్గు, 


ఆయాసము, అతిసారము వీనియందియ్యవలయును. మోతాదు 1/4 మొ. 
1/2 చి.వరకు. 
పూర్ణచంద్రోదయం 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధ గంధకము, శుద్ద సువర్ణము, 
నిమ్మరసం, సైంధవలవణం, భావన, మర్దనలకై ఎ(ర్రపత్తిపూల స్వరసం, 
కలబందస్వరసం. 

గుణము : హృదయ పౌష్టికము, వాజీకరణము, రసాయనము, 
బల్యము, రక్త ప్రసాదకము, జంతుమ్మ, సేంద్రియ విషశామకము, 
యోగవాహి, రాజయక్ష్మ, కఫ ప్రకోపజన్య వ్యాధులు, శుక్ర బలహీనతలను 
నశింపజేయును. వీర్య స్రావము, స్వవ్న దోషము, ధాతుక్షీణత, మానసిక 
బలహీనత, నపుంసకత్వం, హృదయ దౌర్భ ల్యము, జీర్ణజ్వరము, క్షయ, 
శ్వాస, ప్రమేహము, విషవికారములు, మందాగ్ని అవ స్మారము, 
మున్నగువానిని నశింపజేసి బలమును, వీర్యమును, ఆయువును వృద్ధి 
చేయును. 

శాస్త్రీయ ప్రయోగములు : 1. నన్నిపాతమునందు కఫము 
(ప్రకోపించినపుడు, పూర్ణచంద్రోదయము, శృంగిభస్మము, ప్రవాళపిష్టి, 
స్వర్ణమాక్షిక భస్మములను కలిపి, తేనెతో రోజుకు ౩ సార్లు స్వల్ప మోతాదులో 
యిచ్చుచూ, అతిమధురము, తానికాయ, ఎండుద్రాక్ష, అడ్డసరము, 
పటికబెల్లముల అష్టమాంశ క్వాధము నిచ్చిన కఫశుద్ధి జరుగును. 

అనుభూత ప్రయోగములు : 1. అపస్మారము నందు రసరాజరస, 
బ్రాహ్మివటి, పూర్ణచంద్రోదయము కలిపి, అశ్వగంధారిష్ట అనుపానముగా 
యిచ్చిన వేగము తగ్గును. 

2. వాజీకరణముగా వాడవలెనన్న., శతావరీచూర్ణము, దూలగొండి 
విత్తుల చూర్ణములతో కలిపి, ఆమలకీ స్వరసము లేదా చిక్కని పాలతో 
తీసుకొనిన, బాగుగా పనిచేయును. 

కి. ధాతుశోషనందు రజిత, ముత్యభస్మములతో ఇచ్చుచూ, నెర్విటాల్‌ 
వాడిన, కండ పెరుగును. 

పథ్యము : కందికట్టు, కందిపప్పు, సైంధవలవణము, అడవి 
మృగమాంసము, మేక మాంసము. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా ల29 
అపథ్యము : గుమ్మడికాయ, మిక్కిలి కారముగల పదార్థములు; 
లంఘనము, ప్రీ సంగమము. 

సేవన విధి : 1.పూర్ణ చంద్రోదయము, కర్పూరములను కలిపి నూరి, 
జాజికాయ సముద్రపాల విత్తులు, లవంగములు, కస్తూరిలను కలిపినూరి 
సేవించవలెను. 

2. పూర్ణ చంద్రోదయము, అభ్రకభస్మము, కర్పూరము, కుంకుమపువ్వు, 
అక్కల కర్ర, సముద్రపాల విత్తులు, పిప్పళ్లు, కస్తూరిలను కలిపి మర్దించి 
సేవించవలెను. 

సూచన : నాడి, హృదయము మందగతిన ఉన్న కఫ ప్రధాన ప్రకృతిగల 
వారికి ఈ రసాయనము అనుకూలముగా ఉందును. పిత్త ప్రకృతి కలిగి, 
నాడి, హృదయముల గతి వేగముగా నున్న వారికి ఈ బెషధము నిషిద్ధము. 

అనుపానము : తేనె 125-375 మి. గ్రా. 

మోతాదు : ఒక మాత్ర చొప్పున రోజుకు 1-2 సార్లు సేవించవలెను. 

లభ్యము : 10 మాత్రలు 

పూర్ణదంద్రోదయం (భై.ర.) 

ద్రవ్యములు : తాళకభస్మం, లోహభస్మం, అ(భకభస్మం, శుద్ధ 
పాదరసము, శుద్ధ గంధకము, కర్పూరము, జాజికాయ, జటామాంసి, 
ఆకుపత్రి, కచ్చూరములు, తాళిసపత్రి, నాగకేసరములు, శొంఠి, మిరియాలు, 
పిప్పళ్లు, దాల్చినచెక్క మోడి, లవంగములు. 

గుణము : సర్వ రసాయనములందు శ్రేష్టమైన, ఉత్తమమైన వాజీకరణ 
బెషధము. అనేక విధములైన అతిసారము, గ్రహణి, ఆమ్లపిత్తము, శూల 
మరియు పరిణామ శూలలను హరించును. 

అనుభూత ప్రయోగములు : 1.వంచభాణ కల్పనను తేనెతో 
తీసుకొనుచూ, బోజనానంతరము మదన కామేశ్వరీ లేహ్యముతో 
అనుపానముగా తీసుకొనిన కామోద్దీపనము కలిగించును. 

2. ధాతువృద్ధికై ధాతువర్ధిని (పొటెంట్‌) మాత్రలతో వాడిన ధాతుపుష్టి 
కలుగును. 

తి, వీర్యవృద్ధికై నారసింహ లేహ్యముతోవాడుచూ, శతావరీ చూర్ణము, 
అశ్వగంధ చూర్ణము, అ(భక భస్మము, గోమూత్ర శిలాజిత్‌లను కలిపి 2 


530 లా లీహిన్య అపా వైస్య సర్వస్వం 
(గ్రా. చొప్పున 40 పొట్లములుగా చేసి, తేనెతో కాని, పాలతోకాని 
పండ్లరసముతోగాని తీసుకొనిన ఉప యోగము. 

పథ్యము : చక్కెర కలిపిన ఆవుపాలు, పాత బియ్యపు అన్నము, 
మాంసము వేసి వండిన అన్నము, లేత కోడిమాంసము, 

అపథ్యము : పులుపు, చేపలు, ఆవనూనె, కారము, ధూమపానము, 
మితిమీరిన మద్యపానము. 

మోతాదు : 1-2 మాత్రల చొప్పున రోజుకు రెండుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 20,40మాత్రలు. 

ప్రదారంతక రస (ఖై.ర.) 

ద్రవ్యములు 3 శుద్ధ పాదరసం, శుద్ధగంధకం, వంగభస్మం, 
రజతభస్మం, కఫరి భస్మం, వరాటికా భస్మం, లోహభస్మం, కలబంద స్వరసం. 

గుణము : అసాధ్య ప్రదర రోగములను నశింపచేయును. 

అనుభూత ప్రయోగములు : శ్వేతప్రదరము, రక్తప్రదరములను 
నశింపజేయును. బుతు క్రమమును సరిజేయుచూ, శరీరములోని 
అంతర్జాహమును తగ్గించును. 

1. లాక్షాది చూర్ణము 25 (గ్రా. పంచదార 25 గ్రా. వైశ్వానర చూర్ణము 
50 (గ్రా. పుష్యానురాగ చూర్ణము 50 (గ్రా. కలిపి ౩గ్రా. చొప్పున 
భోజనమునకు ముందు తీసుకుంటూ, భోజనము తరువాత ప్రదరాంతక 
రసము ఒక బిళ్ల చొప్పున అశోకారిష్ట అనుపానముగా వాడిన రక్షప్రదరము 

2. బియ్యపు కడుగు నీళ్ళతో (ప్రదారాంతక రసము భోజనానంతరము 
వేసు కున్నచో శ్వేత ప్రదరమును నివారించవచ్చును. 

8. అబలసుధ, ప్రదారాంతక రసము కలిపి వాడిన, రక్తప్రదరము, 
రక్తక్షీణతలను నివారించవచ్చు. 

పథ్యము * బెండకాయ, పెరుగుతోటకూర, మెంతికూర, 
బూడిదగుమ్మడికాయ, దానిమ్మ, ద్రాక్ష ఖర్జూరము, పంచదార, తేనె. 

అపథ్యము : కొత్తబియ్యం, శనగలు, ఉలవలు, కోడిమాంసము, 
మునగకాయ, చేపలు, నూనె, గురుత్వము చేయు పదార్థములు. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా వై 

మోతాదు : 1-2 మాత్రల చొప్పున రోజుకు రెండుసార్లు భోజనము 
తరువాత సేవించవలెను. 

లభ్యము : 20 మాత్రలు. 

ప్రదరాంతక రసము 

దీనిని 1. రెట్టింపు త్రిఫలాచూర్ణము, మేడి చెక్క కషాయము, వీనితో 
సేవించిన యెడల సమస్తమగు ప్రదర వ్యాధులు నశించును. 2. వెన్నతో 
సేవించిన యెడల శుక్లనష్టము, దగ్గు, క్షయ, మొదలగునవి నశించును. 
ప్రదర వ్యాధులకు నిదిచెప్ప బడినది. మోతాదు 1/4 మొ. 1/2 చి. వరకు. 

ప్రదరారి రసము 

దీనిని అశోకపట్ట కషాయముతో సేవించిన యెడల శ్వేత ప్రదరమును, 
రక్త ప్రదరమును, వెంటనే నశించును. అశోకపట్ట, తిప్పతీగ, కొడిశపాలపట్ట, 
రసాంజనము, తుంగగడ్డలు, ఎర్రచందనము వీనియొక్క కషాయముతో 
సేవించిన యెడల రక్తస్రావము, జ్వరము, అతిమూత్రము, శ్వేతప్రదరములు, 
రక్తప్రదరములు మొదలగు నవి వెంటనే నశించును. మోతాదు 1- 2 
మా(త్రలు. 

ప్రతాప లంకేశ్వరము (ర.సి.సం) 

ద్రవ్యములు : శుద్ధ పాదరసము, శుద్ధగంధకము, శుద్ధ వత్సనాభీ, 
మిరియాలు, అ(భ్రక భస్మము, లోహభస్మము, శంఖ భస్మము, కచ్చిక. 

గుణము : సూతికా రోగములకు ఉత్తమ బెషధము,సూతికలకు కలుగు 
తాపము, ఉన్మాదము, కాస, శిరశ్శూల, వమనము, కఫదోషము, 
దంతబంధము, గృధ్రసీ, ధనుర్వాతము, జలుబు, శూల, (త్రిదోష 
అతిసారములను నశింపజేయును. దీనిని సేవించిన, ప్రసూతి ప్రీల 
గర్భాశయమునందలి దుష్ట రక్తము బయటకు వెడలును. 

అనుభూత ప్రయోగములు : మూలవ్యాధి, సన్నిపాతము, విషజ్వరము, 
దోష జ్వరములు, ఇన్‌ప్లూయెంజాలను హరించును. 

1. కఫదోష నివృత్తికై త్రికటు చూర్ణము, రోహితకారిష్టలతో ఇచ్చిన 
దోష ఉప శమనము జరుగును. 

2. ధనుర్వాతమునందు దశమూలారిష్ట అనుపానముగా ఇచ్చుచూ, 
పిండతైల ముతో పంచ కర్మలను చేసిన తగ్గును. 


2 లా హన అనుపాన వైన సర్వీస్వం 

8. గృధ్రసీ నందు వాత గజాంకుశరసతో దశమూలారిష్ట 
అనుపానముగా ఇచ్చుచూ, లహసాన్‌ ఇంజక్షన్‌ రోజునకు రెండుసార్లు, 
ఇచ్చుచూ, 20 దినములు వాడిన, గృధ్రసీ వాతము క్రమముగా తగ్గును. 

పథ్యము : గోధుమజావ, మేకమాంసము, పొట్లకాయ, లేత వంకాయ, 
వెల్లుల్లి, ఉల్లిపాయ. 

అపథ్యము : జొన్న అన్నము, మినుములు, బచ్చలికూర, చుక్కకూర, 
పెరుగు, శీతలకర పదార్ధములు. 

మోతాదు : 1-2 మాత్రలు రోజుకు రెండుసార్లు అల్లపురసము- 
తేనెలతో గానీ, తులసీ స్వరసముతోగానీ సేవించవలెను. 

లభ్యము : 20, 40 మాత్రలు. 

ప్రవాళ పంచామృత రస (ర.సి.సం) 

ద్రవ్యములు § శుద్ధ (ప్రవాళము, ముక్తాభస్మం, శంఖభస్మం, శుక్తిభస్మం, 
వరాటికా భస్మం, ఆవుపాలు. 

గుణము : ఆనాహము, గుల్మము, ఉదరరోగము, ప్లీహోదరము, 
బద్దోదరము, కాస, శ్వాస, మందాగ్ని కఫవాత ప్రకోపోత్సన్న రోగములు, 
అజీర్ణము, ఉద్దారము, హృద్రోగము, (గవాణి, అతిసారము, 
బాలగ్రహోపద్రవములు, ప్రమేహము, మూత్ర రోగములు, మూత్రకృదచ్చము, 
అశ్శరీలను హరించును. 

పుల్లని త్రేన్పులు, భోజనానంతరము ఉదరము భారీగా నుండుట, ఉ 
దర శూల ఆందోళనలయందు నిమ్మరసము లేదా ఇతర ఆమ్లవర్ద 
పదార్థములతో (ప్రవాళ పంచామృత రసమును సేవించవలెను. 

దావాము, వుల్లనిత్రేనులు మొదలగు లక్షణములుగల 
ఆమ్లపిత్తమునందు దానిమ్మ రసము లేదా దాడిమావలేహముతో వాడవలెను. 

అనుభూత ప్రయోగములు : 1. గ్రహణీ రోగమునందు కలిగే యకృత్‌ 
వృద్ధి నందు ఆరోగ్యవర్ధనీవటి, దాడిమాష్టక చూర్ణములతో ఇవ్వవచ్చును. 

2. అతిసారమునందు మజ్జిగతో తీసుకొనవలెను. 

8. మూత్రరోగములు, ప్రమేహములందు గోక్షురాది చూర్ణము, కర్పూర 
శిలాజిత్‌, పునర్నవారిష్టలతో వాడిన ఉపయోగము. 


పథ్యము : సగ్గుబియ్యపు జావ, బార్లీజావ, ఆవు,గేదె, మేక,గొట్జె వీని 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లై 
పెరుగు, మజ్జిగ, నేరేడు, దానిమ్మపంద్లు, అరటిపూవు, వెలగకాయ, 
ఉష్ణోదకము; నిద్ర. 

అవథ్యము : చలి అన్నము, మునగకాయ, చింతపండు, 
దుంపకూరలు, తాంబూ లము; శీతోదకపానము, జాగరణము 
ధూమపానము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 10 మాత్రలు. 

పాషాణవాత రాక్షసము 

ఇది 1. అల్లవురనముతో వదుమూడు నన్నిపాతములు, 
దోషజ్వరములు, శీత పైత్య జ్వరములు 2. నల్ల ఉప్పి చెక్క రసముతో 
సూతికాజ్వరములు, సూతికా వాతములు 9. నేలగొలిమిడి వేళ్ళ రసముతో 
ఆర్జిత వాతము, పక్షవాతము, సర్వాంగ వాతము, చచ్చువాతము, 
కంపవాతము మొదలగు వానిని వెంటనే నశింప చేయును. ఇందు ఉల్లి 
పాషాణము చేరుటచే పై వ్యాధుల యందు చురుకుగ బహు చక్కగ పని 
చేయునని వేరుగ వాయనవసరములేదు. మోతాదు 1/8 మొ. 1/4 చి. 
వరకు. 

పైత్యాంతకము 

దీనిని. 1. అల్లపురనముతో సపిరబినచో 'పైత్యవ్యాధులు, 
అగ్నిమాంద్యము, మలబంధము, వాంతి. అరుచి, తలతిరుగుట, తలనొప్పి, 
నోట నీరూరుట, 'పైత్యా జీర్ణము 2. జీలకర రసముతో లేక ధనియాల 
రసముతో నుపయోగించినచో కడుపులో మంట, వికారముగ నుండుట, 
నోటిపూత, ఎక్కిళ్లు, ఉడుకు వ్యాధులు ఇవి వెంటనే నశించును. దీనిని 
రసములు లేకయే వట్టిదే చప్పలించినను చప్పలించవచ్చును. మోతాదు 
1/2 చి. మొ॥ 1చి. వరకు. 

రాజమృగాంక రసము 

దీనిని 1. మిరియాలు, పిప్పళ్లు, వీనియొక్క రెట్టింపు చూర్ణము,నెయ్యి 
వీనితో దగ్గు, ఆయాసము, క్షయ 2. అడ్డసరపురసముతో కఫ మెదుర్శొనుట, 
శ్లేష్మ ప్రకోపము ౨. రెట్టింపు శుంఠిచూర్ణముతో అజీర్ణము, శూల, 
పరిణామశూల, అగ్నిమాంద్యము, ఆమ్లవిత్తము, 
వీనియందియ్యవలయును. ఇది క్షయలకు ప్రసిద్ధమైనది. మోతాదు 1/4 


534. లా రహస్య అపాన్‌ వైష్య సర్వస్వం 
మొ 1/2 చి. వరకు. 


రజత లోహరసాయనము 


ఇందు వెండియు లోహమును అధికముగ చేరియుండును. అందుచే 
మేహవాత వ్యాధులన్నిటి మీదను బహు చక్మగ పనిచేయును. 1.రెట్టింపు 
(త్రికటుచూర్ణముతో అజీర్ణము, పాండువు జీర్ణజ్వరము, నంజు, తిమ్మెర్లు 
2. లవంగాలు, సన్నరాస్నము, తవాక్షీరి వీనియొక్క మూడురెట్లు చూర్ణము 
తేనె వీనితో దగ్గు, ఎగరొప్పు, గుండెలో బరువు, శ్లేష్మవ్యాధులు, కంఠమందు 
వుండవలెనుండుట, క్షయ, శరీరము లావు పారుట, ౨. రెట్టింపు త్రిజాతక 
చూర్ణముతో ప్రదరవ్యాధులు, శుక్షనష్టము, గుండె వ్యాధులు,కామెర్లు, 
కుంభకామిల 4. సమానమగు త్రిఫలాచూర్ణముతో పక్షవాతము, ఆర్జిత 
వాతము, హనుగ్రహము మొదలగు వాత వ్యాధులు 5. తులసియాకు 
మొదలగు వానియొక్క రసముతో చంటిపిల్లలకు కలుగు ఎగరొప్పు 
మొదలగు శ్లేష్మ వ్యాధులు, వీనిని వెంటనే నశింపజేయును. రక్తవృద్ధిని 
చేయును. దీనిని మేహనంజు, శ్లేష్మ వ్యాధులు, వాతముతో కూడిన 
(ప్రదరవ్యాధులు శుక్లనష్టముతో కూడిన పాండువు. ప్రసవమైన పిదప కలుగు 
నంజు, పాండువు, అజీర్ణము, ఆయాసము, వాత వ్యాధులు మొదలగు 
వానియందు ఆయా అనుపానములతో వాడెదరు. 

మోతాదు 1/4 చి. మొ 1/2 చి. వరకు. 

రజతమేహ వంగ రాజయము 

దీనిని 1. దాక్షపండ్లరసముతో మేహవ్యాధులు, నోటిపూత, 
'పైత్యవ్యాధులు 2. వెన్నతో శుక్షనష్టము, శీఘ్రస్థలనము, శుక్రముపలుచగ 
నుండుట, నడుము నొప్పులు, కాళ్లులాగుట, దగ్గు, బలహీనత, శ్వేతరక్త 
(పదరములు ౨. కలబందగుజ్ఞాతో 'సెగవ్యాధులు, మూత్రనాళమునందలి 
మంట, వీనియందియ్యవలయును. ఇందు వంగమును వెండియుకూడ 
(పథధానముగ కలియుటచే మేహవ్యాధుల యందు అమోఘముగా 
పనిచేయును. మోతాదు 1/4 మొ. 1/2 చి. వరకు. 

రసమాణిక్యరస 

ద్రవ్యములు : వంశపత్రమనెడు హరతాళము, శ్వేతాభ్రక పత్రములు, 
కూష్మాండ స్వరసము, 'పెరుగుతేట, కాంజికము. 

గుణము: స్ఫుటిత కుష్టము, గళత్కుష్టము, వాతరక్తము, భగందరము, 


రీహన్య అనుపాన వైస్‌ సర్వస్వం ————— —_ 535 
నాడీ (వ్రణము, దుష్ట్రవ్రణము, ఉపదంశము, విచర్చిక, నాసా మరియు 
ముఖరోగములు, భయంకర క్షతము, పుండరీకము, చర్మకుష్టము, విస్పోట 
మరియు మండల కుష్టము లను హరించును. 

అనుభూత (ప్రయోగములు : రక్తదోషములను నివారించి, 
చర్మవ్యాధులను పోగొట్టును. 

1. స్ఫుటిత కుష్టమునందు సుమారు 250 మి.గ్రా. (2రత్తిలు) తేనెతో 
కలిపి పగలు, రాత్రి భోజనాంతరము తీసుకొనవలెను. 

2. నాడీవ్రణము లందు తేనె, నెయ్యి, కలిపిన మిశ్రమమును సూది 
తీసివేసిన 2 మి.లీ. డిస్పోజబుల్‌ సిరెంజి ద్వారా నాడీ వ్రణములోనికి 
సాధ్యమైనంతవరకు రోజున కొకసారి ఇచ్చుచూ రసమాణిక్య రసము 10గ్రా. 
త్రిఫల చూర్ణము 50గ్రా. ఆమలకీ చూర్ణము 25 గ్రా. చొప్పున కలిసి 
దానిని 2గ్రా. చొప్పున కడుపులోనికి తీసుకొనవలెను. 

3. అన్నిరకముల కుష్టములందు మధుస్నుహీరసాయనము, 
సరలసలతో పాటుగా, గంధకరసాయనము రసమాణిక్య రసములను వాడిన 
మంచి ఫలితము నిచ్చును. 

పథ్యము : గోధుమలు, పొట్లకాయ, నెయ్యి, తేనె, మేకమాంసము, 
ఆవుమజ్జిగ, పేలాల జావ. 

అపథ్యము : కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కర్బూజా పండు, 
దోసపండు, దబ్బపండు; గాలి, మంచు అభ్యంగనము. 

మోతాదు : 1 మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు నెయ్యి, తేనెలతో 
మర్ధించి సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

రసరాజ రస 

ద్రవ్యములు : రససిందూరం, అభ్రకభస్మం, స్వర్ణ భస్మం, లోహభస్మం, 
రజత భస్మం, వంగభస్మం, అశ్వగంధ, లవంగములు, జాపత్రి, శతావరి, 
కలబంద స్వరసం, కాకమాచి స్వరసం. 

గుణము : పక్షాఘాతము, ఆర్జితవాతము, హనుస్తంభ, అపతం(త్రక, 
ధనుస్తంభ, అవతానక, శిరోభమణము వంటి సర్వవాత వ్యాధులను 
హరించును. ఈ బెషధము బల్యము, వృష్యము మరియు ఉత్తమ 


536 — రహస్య అనపా వైష్య నర్వీస్వం 
వాజీకరణము. 

అనుభూత ప్రయోగములు : మూతివంకరపోవుట, కంటనీరు కారుట, 
పార్వమునందు గల జాయింట్లు యందు కలకలు, అధైర్యము, ఒడలు 
తెలియక పోవుట, నోటనురుగు వచ్చుట, వెరి చూపు చూచుట, 
అకారణముగా నవ్వుట, ఏడ్చుట, మత్తుగా నుండుట, అసందర్భ 
ప్రలాపములు, ఎటువంటి మొండి వ్యాధుల నైను నివారించగల గొప్ప 
జెషధము. 

1.పక్షాఘాతమునందు వాతగజాంకురసము, బృహత్‌వాత చింతామణి 
ఒక్కొక్క మాత్రచొప్పున దశమూలారిష్ట, అశ్వగంధారిష్టలతో రసరాజసము 
తీసుకొన్న గుణకారి. 

2. వాజీకరణ ద్రవ్యముగా కపికచ్చు చూర్ణము మొ॥ వానితో కలిపి 
వాదవచ్చును. 

8: మూర్చ, హిస్టీరియాలందు, రసరాజరసము అశ్వగంధ లేహ్యంతో 
కలిపి రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం పరగడుపున వాడుతూ, 
భోజనానంతరము రెండు చెంచాలు నెర్విటాల్‌ వాడిన, శరీర కంపము 
క్రమముగా తగ్గి, కొంతకాలము నకు తగ్గిపోవును. ఈ విధముగా కనీసము 
6 నెలల నుండి సంవత్సర కాలము వాడవలెను. 

పథ్యము : పేలాల గంజి, ముదురు గుమ్మడికాయ, బీరకాయ, 
పొట్లకాయ, దానిమ్మపండు, పాతనెయ్యి, పాత బియ్యము. 

అపథ్యము : కొత్తబియ్యము, చేపలు, నూనె, వంకాయ, కారపు 
పదార్ధములు, దొండపండ్లు, మినుములు, కందులు, మలమూత్ర 
వేగనిరోధము; ఎండ, చింత, శోకము, భయము, క్రోధము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు పాలతోగాని, 
పంచదార నీటితో కాని సేవించవలెను. 


లభ్యము : 20,40 మాత్రలు. 
రససిందూరము 
ద్రవ్యములు : శుద్ధ పాదరసము, శుద్ధ గంధకము, భావన కలబంద 
స్వరసం. 
గుణములు : ధాతుక్షయ, హృద్రోగము, కఫప్రధాన ప్రమేహము, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ——————(953 
క్షయ, శ్వాస, కాస, వాతరోగము, ఉదర రోగము, మూర్చ, అర్భస్సు, 
భగందరము, పాండురోగము, దుష్టవ్రణము, శూల, వమనము, జ్వరము, 
సం(గహాణి, సన్నిపాతము, మందాగ్ని, మస్తిష్క దౌర్బల్యము, 
గర్భాశయదోషములు, శోధ, గుల్మము, వికారము, త్రిదోష ప్రకోపములను 
శమింపజేయును. కఫ ప్రధాన రోగముల యందు దీనిని కఫస్రావ 
బెషధముతో నీయవలెను. హృదయమునకు బలమునిచ్చును. రక్తప్రసరణను 
ఉత్తేజితము చేయును. నరములకు పటుత్వము నిచ్చును. 


శాస్త్రీయ ప్రయోగములు : 1. ఉరఃస్తోయము నందు రస 
సిందూరముతో పాటు ఆరోగ్య వర్ధనీవటి, శృంగిభస్మము, మధుమాలినీ 
వసంతములనిచ్చిన శ్వాస కోశములలో చేరిన నీరు తగ్గి, కఫవృద్ది, జ్వరము 
శమించును. 

2. సూక్ష్మ (క్రిమి జన్య క్షయ మూడవ దశ అయిన ఉరఃక్షతము 
ప్రారంభదశ నందు కఫము (ప్రకోపించినపుడు స్వర్ణ భస్మము, అభ్రక 
భస్మములతో రససింధూర మును యివ్వవచ్చును. 

8. కఫ ప్రధాన జీర్ణ అమాతిసారము, జీర్ణ ఆమ సంగ్రహణిలయందు 
కుటజారిష్ట లేదా అన్యగ్రాహి బెషధములతో రససింధూరమును యిచ్చిన 
శ్రేష్టము. 

అనుభూత ప్రయోగములు : ఇది ఉష్టవీర్యము, యోగవాహి, రసాయన 
గుణ ములను కలిగి ఉండును. ఉరః న్తోయ, న్యుమోనియా 
సన్నిపాతములందు అత్యంత గుణకారి. 

1. భగందర,దుష్టవణములందు రససింధూరమును కాంచనార 
గుగ్గులతో ఇచ్చుచూ, త్రిఫల కషాయముతో పరిషేకము చేసిన పీడ తగ్గును. 

పథ్యము : గోధుమలు, పాతబియ్యపు అన్నము, ఆవుపాలు, నెయ్యి, 
మజ్జిగ, బీరకాయ, పొట్లకాయ. 

అపథ్యము : గుమ్మదికాయ, వంకాయ, కాకరకాయ, మినుములు, 
నువ్వులు, ఆవాలు. 

సూచన : పిత్త ప్రకృతి కలవారికి, పిత్త ప్రధాన శుష్మ్కక్రాసనందు అన్యపిత్త 
ప్రధాన రోగములందు రససిందూర సేవన నిషిద్ధము. 

అనుపానము : అభ్రక భస్మము, పిప్పలీ చూర్ణము -లేనె. 

మోతాదు : 1 మాత్రచొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 


5౨ లా రహస్య అపాన వైస్య నర్వీస్వం 
అపథ్యము : 10 మాత్రలు. 
షడ్లుణము 

ఇది ఆరురెట్లగంధకము చేర్చబడి శాస్త్రప్రకారము వండబడినది. ఉ 
డుకు వ్యాధుల యందమోఘముగ పనిచేయును. 1. సుగంధిపాలపొట్టు, 
కరకాయలబెరళ్లు, నేల గుమ్మడి, తుంగగడ్డలు వీనియొక్క మూడురెట్ల 
చూర్ణము పంచదార వీనితో నోటి పూత, శరీరమెల్లపుడు వెచ్చగనుండుట 
జీర్ణించిన సవాయి వ్యాధులు, జీర్ణించిన సెగ వ్యాధులు 2. మిరియాలు, 
తాలీసపత్రి, వీనియొక్క రెట్టింపు చూర్ణము పటిక బెల్లపు చూర్ణము వీనితో 
పొడిదగ్గు, ఆయాసము, మెహక్షయ, నోటరక్తముపడుట, 3. పిల్లితేగలు, 
పెన్నేరు, అతిమధురము, వీనియొక్క మూడురెట్ల చూర్ణము వెన్న వీనితో 
శుక్షనష్టము, శుక్షముపలచగ నుండుట, ఇరువది (ప్రమేహములు; శరీరము 
శుష్మించుట, పైత్యవ్యాధులు, ప్రదర వ్యాధులు 4. గుమ్మపాలతో పసిపిల్లలకు 
కలుగు శరీరము శుష్మించుట, అజీర్ణము, ఉడుకు, కాసశ్వాసలు, బలహీనత, 
నరముల పటుత్వము లేకపోవుట వీనిని వెంటనే నశింపజేయును. ఆరురెట్లు 
గంధకముతో వండబడుటచే రక్తశుద్ధి బాగుగ చేయును. కాన సమస్త 
చర్మవ్యాధుల యందును, రక్తవ్యాధుల యందును, సవాయి వ్యాధుల 
యందును వాడనగును. సరియైన షడ్గుణ మును 2-8 నెలలు వాడినచో 
ఉదడుకుతగ్గి రక్తశుద్ధియు రక్తవృద్ధియు శరీర పుష్టియు కలిగి తత్త్వము 
ఫిరాయించి (మార్చుచెంది) ఉదుకు వలన కలిగిన వ్యాధు లన్నియు 
మొదలంట తగ్గగలవు. 

మోతాదు 1/4 చి. మొ 1/2 చి. వరకు. 

సమీర పన్నగ రస 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకము, శుద్ధ మల్లము, 
శుద్ధ మణిశిల, శుద్ధతాళకము, భావనకై కలబంద స్వరసము. 

గుణము : (్రిదోషములు, న్యుమోనియా, సంధివాతము, ఉన్మాదము, 
కాస, శ్వాస, జ్వరము, పడిశములను నశింపజేయును. వాత, కఫ (ప్రధాన 
జీర్ణకాస యందు అత్యంత గుణకారి. 

శాప్రీయ ప్రయోగములు : 1. వాత, కఫ ప్రధాన శ్వాస నందు సమీర 
పన్నగరస 62-125 మి.గ్రా. పొంగించిన పటిక 375 మి.గ్రా. కలిపి 
తేనెతో యిచ్చుచూ, అతి మధురము, తానికాయ, పటికబెల్లము, మరియు 


రీహన్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 539 
అడ్డసరపు ఆకుల క్వాథమును యిచ్చుట వలన కఫనిస్సారము జరిగి ఉ 
పశమనము కలుగును. 


2. పాండువు, విషమ జ్వరముల తరువాత వచ్చు బలహీనత యందు 
15 మి.గ్రా. సమీరపన్నగ రసను (అత్యల్పమోతాదు) లోహభస్మముతో 
కలిపి యిచ్చిన బలవర్థకముగా పనిచేయును. 

3. శ్వాస వాహినులలో ఏర్పడు కఫాత్మక, వాతాత్మక, దుష్టవ్రణములను 
కఫ నిస్వారక్రియచే నశింపజేయును. 

4. ఉపదంశ ఉపద్రవములైన సంధివాతము, రక్తవికారము, 
చర్మరోగము, జీర్ణ పక్షాఘాతము మొ. వానిని నశింపజేయును. 


5. కలరా వలన బలహీనుడయిన రోగికి కాళ్లు, చేతులు చల్లబడుట, 
నాడి మందగించుట, నిశ్చేష్టత, సర్వాంగ ప్రస్వేదము మొదలగు 
లక్షణములందు శొంఠి, కాయఫలములచే మర్దనచేయుచూ, సమీరపన్నగ 
రస, మండూర భస్మము, స్వర్ణ మాక్షిక భస్మము, ప్రవాళపిష్టిలను తులసీ 
రసము, అల్లపురసము, తేనెలతో పది నిముషల కొకసారి యిచ్చిన,రోగి 
చైతన్యవంతుడుగను, తరువాత రోగికి సూతశేఖర రస, సంజీవని వటి 
యివ్వవలెను. 


6. దీర్హకాలిక మలబద్ధకము వలన జనించు క్రిమిరోగములందు 80 
మి.గ్రా. సమీర పన్నగ రస, వెల్లుల్లి, రసముతో నీయవలెను. దీనికి ముందు 
ఆముదపు నూనెతో ఉదర శుద్ధి కావించవలెను. 


7. సేంద్రియ విషప్రకోపము వలనగానీ, అతిగా భుజించుటవలన 
గానీ వచ్చు త్రేన్సులవలన ఏర్పడు గుండెనొప్పి, అగ్నిమాంద్యము, 
అశక్తతలయందు సమీర పన్నగ రస, శంఖభస్మము, యష్టిమధు 
చూర్ణములను మామిడి మురబ్బాతో కలిపి భోజన ముతో కలిపి తీసుకొనిన 
విశేష లాభదాయకము. 

అనుభూత ప్రయోగములు : సన్నిపాతమునందు నాడిగతి పూర్తిగా 
మందగించి నపుడు వాడదగినది. కఫవృద్ది యందు గుణకారి, స్నాయు 
మండలమునకు శక్తిని కలిగించును. శ్వాస వేగమును నియంత్రణ చేయును. 

పథ్యము : గోధుమలు, ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, ఆవుపాలు, 
పొట్లకాయ, తేలికగా జీర్ణమగు ఆహారము,కాచి చల్లార్చిన నీటిని త్రాగవలెను. 

అపథ్యము : గుమ్మడికాయ, ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, పొట్లకాయ, 


540 లా రహస్య అనపాా వైస్య నర్వీస్వం 
తేలికగా జీర్ణమగు ఆహారము. కాచి చల్లార్చిన నీటిని త్రాగవలెను. 
అపథ్యము : గుమ్మదికాయ, కాకరకాయ, శనగలు, ఉలవలు, ఆవాలు, 
నువ్వులు. 
అనుపానము : అల్లపురసము, తేనె, శ్వాసావరోధము నందు 
శ్వాసనిస్వారము కొరకు అడ్డసరపు ఆకులు, యష్టిమధు, తానికాయ, 
భారంగి, పటిక బెల్లముల క్వాధము. 
మోతాదు : 1మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 
లభ్యము : 10 మాత్రలు. 
సన్నిపాత భైరవి 
దీని గుణములు అందరికిని తెలియును. ఇది 1.అల్లపురసముతో 
పదుమూడు సన్నిపాతములు, దోషజ్వరములు వాత జ్వరములు, శ్లేష్మ 
జ్వరములు. 2. తేనెతో అతిసారము, జ్వరాతిసారము, ఒడలు నొప్పులు, 
కఫవ్యాధులు, శిరోభారములు, జలుబు, దగ్గు, వీనిని వెంనే నశింపజేయును. 
తేనెతో గాని నీటితో గాని కంటి యందు కలికముగ నుపయోగింపవచ్చును. 
మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. వరకు. 
శూలగజకేసరి 


దీనిని 1. తమలపాకులతో పుచ్చుకొని వెంటనే శు. ఇంగువ, శొంఠి, 
జీలకర్ర, వస, మిరియాలు వీనియొక్క మూడురెట్ల చూర్ణమును పుచ్చుకొని 
వేడినీళ్ళు త్రాగిన యెడల సమస్త శూలలు, అజీర్ణము, కడుపుబ్బరము, 
అరుచి, అగ్నిమాంద్యము, దగ్గు, ఆయాసము, శ్లేష్మ వ్యాధులు, అతిసారము 
మొదలగునవి హరించును. శూలకు దివ్యౌషధము. మోతాదు 1/4 మొ॥ 
3/4 చి.వరకు. 


సూతికాభరణము 


నిజముగ నిది సూతికా స్రీలను రక్షించునదే. 1. పిప్పళ్లు మోడి, 
సన్నరాస్నము, శొంఠి, చవ్యము, వీనియొక్క కషాయముతో నుపయోగించిన 
యెడల సూతికాప్రీకి మైల సరిగ వెడలకుండుట, అధికముగ వెడలుట, 
నడుము నొప్పులు, తలనొప్పి, వళ్లు నొప్పులు, ఆకలి సరిగ కలగకుండుట, 
జ్వరము మొదలగు వ్యాధులన్నియు హరించును. 2. తమలపాకురసముతో 
నిచ్చిన యెడల దగ్గు, వగర్చు, శ్లేష్మము, అజీర్ణము 38. తేనెతో నిచ్చిన 
యెడల పక్షవాతము, ఆర్జితవాతము, మొదలగు వాత వ్యాధులు 4. శు 


రీహిస్య అనుపాన్‌ వైష్య సర్వస్వం ——5 
ంరిరసముతో నిచ్చిన యెడల సన్నిపాత జ్వరము, దోష జ్వరములు, కలరా 
మొదలగు వాని యందు శీతలము ఏర్పడినప్పుడు వేడి కలుగు మోతాదు 
1 మొ! 2 గురివింద గింజల వరకు. 

స్టూలాంతక రసము 

ద్రవ్యములు : శుద్ధ తాళకము, తామభస్మము, మర్దన కొరకు 
గొడ్డుకాకర రసము. 

గుణము : స్థాల్యరోగహరము 

అనుభూత ప్రయోగములు : 1. మేదోధాతు వృద్ధి నందు గుగ్గులుతో 
ఉపయో గించిన, స్థాల్యనాశకము కాగలదు. (మేదోహరము) 

2 హృద్రోగములందు లక్షణానుసార చికిత్సచేయుచూ, 
మేదోహరముగా పిప్పలీ చూర్ణముతో పాటుగా ఉపయోగించిన, హృద్రోగ 
నాశకము కాగలదు. 

3. మధుమేహము నందు మధు మేహనాశకద్రవ్యములతో పాటుగా 
గోక్షురాది చూర్ణము, స్టూలాంతక రసములను ఇచ్చిన, మేదోధాతు, క్షయము 
కాగలదు. తద్వారా కతు నాశకము కాగలదు. 

పథ్యము : పాతబియ్యము, బార్లి, ఉలవలు, పెసలు, కందులు, తేనె, 
కారము, చేదు, వగరు, మజ్జిగ, ఆకుకూరలు, వేడి నీరు. 

అపథ్యము : కొత్తబియ్యము, తీపి పదార్థములు, పాలు, మినుములు, 
మాంసము, క్రొవ్వు పదార్థములు, దేహ పుష్టికర పదార్థములు, తృప్తికర 
భోజనము, సుఖము, పగటి నిద్ర. 

అనుపానము : తేనెతో సేవించిన పిదప ఉప్పు నీటిని త్రాగవలెను. 

మోతాదు : ఒక మా(త్ర చొప్పున ఉదయము, సాయంత్రము 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

పథ్యము : గోధుమ రొట్టె, గోధుమజావ, మేకమాంసము, 

పక్షిమాంసము, లేత వంకాయ, లేత మునగకాయ, లేత ఆముదపు కాయ, 
వెల్లుల్లి. 

అపథ్యము : అలసందలు, పెసలు, మినుములు, శనగలు, పెరుగుమీది 
మీగడ, నేరేడుపండ్లు, ద్రాక్ష కాకరకాయ, మామిడిపండ్లు, మామిడికాయ, 
శీతల పదార్థములు. 


50 లా కస్య అనపాు వైస్య నర్వీస్వం 
మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 
లభ్యము : 20, 40 మాత్రలు. 

సూత శేఖర రస 

ద్రవ్యములు : శుద్ద పాదరసము, స్వర్ణభస్మం, శుద్ధ అతివస, శుద్ధ 
టంకణం, రజతభస్మం, "అకటుకములు; శుద్ధ దత్తూర ముల శుద్ద 
గంధకము, తామభస్మం, దాల్చిన చెక్క 'అకుపత్రి, చిన్నయాలకులు, 
నాగకేసరములు, శంఖభస్మం, మారేడు గుజ్జు, కచ్చూరములు, మర్దనకొరకు 
భృంగరాజ స్వరసము. 

గుణము : ఆమ్లపిత్తము, గుండెమంట, కళ్లుతిరుగుట, మూర్చ, 
ఉదరశూల మొదలగు పిత్త వికృతి ప్రధాన రోగములందు గుణకారి. 

అనుభూత ప్రయోగములు : ఆమ్లపిత్తము, వమనము, శూల, గుల్మము, 
కాస, సంగ్రహణి, దాహము, త్రిదోషజ అతిసారము, శ్వాస, మందాగ్సి 
హిక్కా ఉదావర్త నము, జ్వరములను నశింపజేయును. 

1. ఆమ్లపిత్తమునందు 2.5 గ్రా. తామభస్మం 10 గ్రా. శృంగి భస్మం, 
శంఖ భస్మం 10గా. భాస్మర లవణం 50 గ్రా. హింగ్వాష్టక చూర్ణము 50 
(గా. కలిపి ౩ గ్రా. చొప్పున మజ్జిగతో భోజనానికి ముందు తీసుకొనుచూ, 
భోజనానంతరము సూత శేఖరరసము వాడిన అమోఘముగా పనిచేయును. 

లా మూర్చ, ఉదర శూలలయందు అశ్వగంధ చూర్ణం 50 గ్రా. అతి 
మధురము 25 గ్రా. అతివస చూర్ణం 10 గ్రా. భాస్మర లవణం 50గ్రా. 
జటామాంసి చూర్ణము 10 గ్రా. కలిపి 4 గ్రా. చొప్పున భోజనమునకు 
ముందు మజ్జిగతో తీసుకొనుచూ, భోజనానంతరం సూతశేఖర రసము 
వాడిన సత్ఫలితమునిచ్చును. 

3. కళ్లు చీకట్లు కమ్మినట్లుండుట మొ॥ లక్షణములందు తేనెతో వాడిన 
ఉపయోగకరము. 

పథ్యము : పాతబియ్యము, ఎర్రబియ్యము, గోధుమలు, పెసర, 
కందిపప్పు, వీని కట్లు, కాచి, చల్లార్చిన నీరు, శర్మర, తేనె, పొట్లకాయ, 
బీరకాయ. 

అపథ్యము : పెరుగు, పులుపు, కారము, చేపలు, గొట్టిపాలు, ఉ 
లవలు, క్రొత్త బియ్యము. 


రీహన్య నుపాన్‌ వైస్య సర్వస్వం లా కం 
అనుపానము : 1 (గాము తేనె, 8 (గ్రా. ఆవునెయ్యి, 
దానిమ్మపండ్లు,దానిమ్మ రసము. 

మోతాదు : 2 మాత్రల చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20, 40 మాత్రలు. 

శ్వాస చింతామణి రస 

ద్రవ్యములు స్ట లోహభస్మం, శుద్ధగంధకం, అ(భ్రకభస్మం, శుద్ధ 
పాదరసము, స్వర్ణమాక్షిక భస్మం, ముత్యభస్మం, స్వర్ణభస్మం, కంటకారి 
పుటపక్వ స్వరసం, అల్లపు రసం, మేకపాలు, యష్టిమధు కషాయం. 

గుణము : శ్వాస,కాస, యక్ష్మములను హరించును. 

అనుభూత ప్రయోగములు : దీర్హకాలిక, నవీన శ్వాసరోగముల యందు 
గుణ కారి. పిల్లలకు కలుగు కోరింత దగ్గునందు ఉపయోగకారి. 
హృదయజన్య శ్వాసనందు ప్రఖ్యాతి చెందిన బెషధము. 

1. శ్వాసనందు తాళకభస్మము 10గ్రా. యష్టిమధు చూర్ణం 15 గ్రా. 
కుక్కుటాండ త్వక్‌ భస్మం 5గ్రా. టంకణ భస్మం 10గ్రా. కలిపి 2గ్రా. 
చొప్పున తేనెతో తీసుకొనుచూ శ్వాస చింతామణి రస 6 గం॥లకు ఒకటి 
చొప్పున శ్వాస వేగము ఉద్భతముగా ఉన్నపుడు వాడిన అధికప్రయోజనకారి 
కాగలదు. 

2. కాసనందు సితోపలాది చూర్ణం 50 గ్రా. శృంగి భస్మం 10 గ్రా. 
అశ్వగంధ చూర్ణం 50 గ్రా. కలిపి 2 గ్రా. చొప్పున ద్రాక్షారిష్టతో సేవిస్తూ, 
భోజనానంతరము శ్వాస చింతామణి రస పగలు ఒకటి, రాత్రి ఒకటి 
వేసుకొనిన గుణకారి. 

3. యక్ష్మనందు ద్రాక్షారిష్ట, అర్జునారిష్టలతో వాడిన హృదయ, 
శ్వాసకోశములకు బలము కలుగుటయేకాక శ్వాస,కాసలను బాగుగా 
నిరోధించును. 

పథ్యము : కుందేలు, నెమలి, చిలుక, నిర్ణల ప్రదేశమృగములు, 
పక్షులు, వీని మాంసము, మేకమాంసము,తేనె, బీరకాయ, వెల్లుల్లి, ఉ 
ష్టోదకము. 

అపథ్యము : వాతకర, శ్లేష్మకర అన్నపానములు, చేపలు, కంద, 
ఆవాలు, చల్లని గాలి, మంచు. 


040 లా రహస్య నప వైస్య నర్వన్వం 

మోతాదు : ఒక మాత్ర చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
తానికాయ చూర్ణము, తేనెలతో కలిపి తీసుకొనవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

శ్వాస కాళేశ్వర రసము 

ఇది అల్లపు రసముతో పంచకాసలు, శ్వాస, క్షయ, శ్లేష్మ వ్యాధులు, 
అజీర్ణము, అగ్ని మాంద్యము, మలబంధము, మొదలగు వానిని 
నశింపజేయును. శ్వాసలకు దీనిని ప్రధానముగ వాడెదరు. మోతాదు 1/ 
4 మొ. 3/4 చి. వరకు. 

శ్వాసకుఠార రస 

ద్రవ్యములు: శుద్ద రసం, శుద్ధ గంధకం, శుద్ధ వత్సనాభి, శుద్ధ 
టంకణము, శుద్ధ మణిశిల, నల్ల మిరియాలు, శొంఠి, మిరియాలు, 
పిప్పళ్లు. 

గుణము : వాత, కఫ, (ప్రకోపముల వలన ఉత్పన్నమైన శ్వాస, కాస, 
స్వరక్షయ ములను హరించును. 

దీనిని 1. తమలపాకుల రసముతో శ్వాస, కాస, అగ్నిమాంద్యము, 
వాత వ్యాధులు, శ్రేష్మవ్యాధులు 2. అల్లపురసముతో గుండెవ్యాధులు, 
అజీర్ణము సన్నిపాత జ్వరము, తిమ్మెర్లు, వాంతి, వీనియందియ్యవలయును. 
సన్నిపాతము, మూర్చ, అప స్మారము, వీనియందు స్ప ృహతప్పినప్పుడు 
దీనిని నస్యము చేయవలసినదిగా శాస్త్రము నందు చెప్పబడినది. మోతాదు 
1/4 మొ. 3/4 చి. వరకు. 

అనుభూత (ప్రయోగములు : దీర్హకాలికశ్వాస, కాసలు, ఇస్‌నోఫీలి 
యాలందు బాగుగా పనిచేయును. 

1: తామభస్మముతో వాడిన, రక్త క్షయము, ఆమ్లపిత్తము తగ్గి, 
శ్వాసకాసలు తగ్గుముఖం పట్టును. 

2, ముత్యభస్మంతో వాడిన, శ్వాసకాసజనిత తాపము తగ్గి, క్షయ, 
కాసలు తగ్గును. 

8. తమకశ్వాసయందు కనకాసవతో వాడిన అధిక ప్రయోజనకారి 
కాగలదు. 

పథ్యము : పాలపిట్ట, తిత్తిరి, లావుకపిట్ట వీని మాంసము, పొట్లకాయ, 


(౫) వాం 


దొండ కాయ, ద్రాక్షపండ్లు 


cn 


రీహిస్య అనుపాన్‌ వైష్యీ సర్వీస్వర లాలా 45 

అపథ్యము : చలి అన్నము,కొత్త బియ్యపు అన్నము, చల్లని నీరు, 
గొట్టినెయ్యి, చల్లని గాలి. 

మోతాదు : 1-2 మాత్రల చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
అల్లపు రసము లేదా తేనెతో మర్దించి సేవించవలెను. 

లభ్యము : 20,40 

శీతాంశురస 
ద్రవ్యములు : శుద్ద మణిశిల, శుద్ద తాళకము, (తికటుకములు 


గుణము : శీతజ్వరములు, సన్నిపాత పాండువు, కామిల, ఐదు 
గుల్మములు, సమస్త కాస శ్వాసలు, ఉదరరోగ పూర్వరూపములు, 
సన్నిపాతములు, వాంతి, 80 వాతములు, 40 పిత్తరోగములు, శూల, 
శూక రోగము, పరిణామశూల, నాఖీకుక్షుల యందు జనించెడు బల్లలు, 
కడుపుబ్బరము, అనాహవాతము, విష్టంభము, తాపము, సర్వాంగముల 
దాహము, స్థావర, జంగమ విషములు, ఎక్కిళ్లు, అగ్నిమాంద్యము, శోఫ, 
(భ్రమ, తిమ్మిరి, మూర్చ, తిమిర రోగము హరించును. 

వేపాకు రసముతో చాది, లేపనము చేసిన గజచర్మము, విసర్చి, 
మండల కుష్టము, శరీరమున పొట్టువలె చర్మము ఊడు రోగము 
హరించును. గ్రంధులు, అర్బ్చుధములందు ఉపయోగకారి. వేపరసముతో 
నూరి దంతరోగములందు లేపనము చేసినదంత, జిహ్వ, నేత్ర రోగములు 
హరించును. అల్లపు రసముతో సేవించిన 183 సన్నిపాతములు, సప్తవిధ 
దోషములు, కామిల, ధనుర్వాతము, భూత చేష్టలను హరిం చును. 

ఇది 1. అల్లపురసముతో శీతపైత్య జ్వరములు, పైత్యజ్వరములు, 
సన్నిపాత జ్వరములు, దోషజ్వరములు, ఏకాహిక ద్వాహిక (త్రాహిక 
చాతుర్ధిక జ్వరములు, 2. తేనెతో దగ్గు, ఆయాసము, శ్లేష్మ జ్వరము వీనిని 
వెంటనే నిశ్చయముగ హరింప జేయును. దోషజ్వరములు, జలుబు, 
శిరోభారము మొదలగు వానియందు నీటితో గాని, తేనెతోగాని అరగదీసి 
కంటిలో కలికముగ నుపయోగింపవచ్చును. 

అనుభూత ప్రయోగములు : 1. మలేరియా (విషమజ్వరము) నందు 
మృత్యుం జయరసతో వాడుతూ, ఆరుగంటలకొక పర్యాయము 6 
శీరాసవము, అమృతారిష్ట రెండురెండు చెంచాల చొప్పున కలిపి తీసుకొన్న 
శమించును. 


do లా లీహిన్య అపాన వైస్య నర్వీస్వం 

పథ్యము : బీర, పొట్లకాయ, పలుచనిపాలు, గోధుమరొట్టె, బియ్యము 
వేయించి, విసరి జావ, గోధుమ నూకల జావ, బార్లీ గింజల గంజి 
మొదలగు తేలికగా జీర్ణ మగు ఆహారము, కాచి చల్లార్చిన నీటిని 
సేవించవలెను. 

అపథ్యము : శీతలకర ఫలములు, పాలు, నెయ్యి, మాంసము, చేపలు, 
దుంపలు, పుష్టికర, విదాహకర, గురుత్వ పదార్ధములు. 

అనుపానము : తేనె, కరక్మాయ చూర్ణము, ఉష్ణోదకము, అల్లపురసము. 

మోతాదు : 1-2 మాత్రలు చొప్పున రోజుకు రెండుసార్లు 
సేవించవలెను. 

లభ్యము : 20 మాత్రలు. 

శేష్క చింతామణి 

దీనిని 1. ఆకుజెముడాకుసరముతో గురక, కఫము ఎదుర్శొనుట, 
ఆయాసము, శ్వాస 2. తమలపాకు రసముతో సన్నిపాత జ్వరము. 
కఫవ్యాదులు, సూతికావాతము, సూతికాజ్వరము, దోషజ్వరములు, 
కఫజ్వరములు, విషమజ్వరములు, వీనియందియ్య వలయును. కఫమును 
వెంటనే ఖండించును. తక్కువ మోతాదులో చంటిపిల్లలకు పై వ్యాధులలో 
వాడవచ్చును. మోతాదు 1/8 మొ॥ 1/4చి. వరకు. 

శేష్క విధ్వంసి 

దీనిని సెగ లేక అడ్డసరపురసముతో నుపయోగించిన యెడల దగ్గు, 
ఆయాసము, క్షయ,కాసశ్వాస, శ్లేష్మ (ప్రకోపము మొదలగు శ్లేష్మ వ్యాధులు 
వెంటనే నశించును. మోతాదు 1/4 మొ. 1/2 చి. వరకు. 

సిద్ధమకరధ్వజ 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకము, స్వర్ణ భస్మం, భావన, 
మర్దనలకై ఎర్రపత్తిపూల స్వరసం, తెల్లఅంకోల స్వరసం, కలబంద స్వరసం. 

గుణము : సర్వరోగహరము, సన్నిపాతజ్వరము, మందాగ్ని అరుచి, 
ఆమశూల, కటిశూల, హృదయశూల, పంక్తిశూల, కాస,శ్వాస, యక్ష క్ష, 
శూల, కుష్టము, గళరోగ ములు, అంత్రవృద్ది, అతిసారము, కఫము, 
వాతజ, దీర్హకాలిక వంశానుగత శ్లీపదము, నాడీవ్రణము, అర్భస్సు, 
భగందరము, నర్వవిధ వాతరోగములు, వలీవలితములను 
నశింపజేయును. అగ్నిబలము వీర్యములను వృద్ధిచేయును. మేధస్సు, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వం —— — —_ ర4/ 
కాంతి,ఆయువు లను వృద్ధిచేయును. కామోద్దీపకము. 

అనుభూత ప్రయోగములు : శారీక మానసిక దుర్చలతను పోగొట్టి, 
నూతన శక్తిని కలిగించును. నాడీమండలమునకు శక్తిని కలిగించును. 

1. ఆవునెయ్యితో సేవించుచూ, రత్నపురుష లేహ్యము యిచ్చిన 
కామోద్దీపనము కలుగును. 

2. వర్ధమాన పిప్పలీ చూర్ణము, అశ్వగంధారిష్టలను కలిపి యిచ్చిన 
మేథస్సు, ఆయువులను, వృద్ధి చేయును. 

3. కుంకుమపువ్వు, ఆమలకీ రసాయనములతో యిచ్చిన వలీ 
పలితములు నశించును. 

పథ్యము : కందిపప్పు, కందకట్టు, పాలు, పెరుగు, వెన్న, 
మేకమాంసము, మధుర పదార్థములు, నూనె పదార్థములు, వాయువును 
'పెంచని పదార్థములు, పంచదార మొదలగు బలవర్ధక పదార్థములు. 

అపథ్యము : ఉష్టకర, మలబద్దక పదార్థములు, మిక్కిలి కారముగా 
నుండు పదార్థములు, ఆవాలు, నువ్వులు. 

మోతాదు : 1 మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు ఉదయము, 
సాయంత్రము పాలతో సేవించవలెను. 

లభ్యము : 10 మాత్రలు. 

సింహప్రతీపాలనము 

ఇందు గరళమధికముగ కలదు అందుచే బహుతీవ్రముగ 
పనిచేయును. సన్నిపాత జ్వరము, దోషజ్వరము, సూతికాజ్వరము విషూచి 
(కలరా) వీనియందు కర పాదశీలమును మగతయు ఏర్పడి నాడి 
సరగతినున్నపుడు 2 మాత్రలు చొప్పున చనుపాలతో 1-2 రెండు 
గంటలకొకసారి చొవ్వున బాగుగ వేడి వచ్చువరకు నువ 
యోగింపవలయును. కఫ మెదుర్మొనుచున్నచో తమలపాకులు లేక 
తులసియాకులు రసముతో ఇయ్యవలయును. దోషజ్వరముల యందు 
వీనిని కొందరు మొదటి నుండియు కూడ అప్పుడప్పుడు వాడుచుందురు. 
ఇందు గరళము కలదు. కాన మాత్రను రసములో కలుపునపుడు ఆ వైలికి 
ఏవిధమగు పుండును వుండకూడదు. ఆ పుండు గుండ గరళము 
మాత్రకలుపువాని శరీరములోనికెక్కి ప్రమాదము కలిగింప వచ్చును. 
మోతాదు 1-2 మాత్రలు. 


కరి. రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
సువర్ణ భూపతి 
ఇందధికమగు బంగారము కలదు. కాన క్షయుల యందు 
అమోఘముగా పని చేయును. 1 వాకుడువేళ్లు, పిప్పళ్లు, రెట్టింపు వీనియొక్క 
చూర్ణము తేనె వీనితో క్షయలు, దగ్గు, ఆయాసము 2. సమానమగు 
(త్రికటుచూర్ణముతో అజీర్ణము, గుల్మము, తిమ్మెర్లు నంజు, ఆధ్యవాతము, 
పంగువాతము, సర్వాంగవాతము, శూలలు, కడుపుబ్బ రము ౨. రెట్టింపు 
కొండపిండిచూర్ణముతో అశ్శ్మరి మూత్రబంధము 4. శొంఠి రసముతో 
ప్లీహవ్యాదులు, యకృద్వాధులు, ఉదరవ్యాధులు ర్‌ జంబీరాది పానములతో 
కామెర్లు, కుంభకామిల 6. గుంటగలగర రసముతో పాండువు, శిరోవాతము 
జీర్ణజ్వరము ఇవి విష్ణు చక్రముచే రాక్షములువలె నశించును. మోతాదు 
1/4 చి. మొ॥ 1/2చి.వరకు. 
సువర్ణ కాంతవలైభ రసము 
గుణములు, అనుపానములు, మొదలగువానికి కాంతవల్లభరసమునకు 
వలెనే చూచుకొనుడు. ఇందు బంగారము,వెండి,తామము మొదలగునవి 
కలయుటచే కాంతవల్లభరసము కంటే బహుచురుకుగ సమముగ 
పనిచేయును. 


సువర్ణక్రవ్యాది 

ఇందు సువర్ణభస్మము మొదలగు కొన్ని భస్మములు అధికముగ 
కలియుటచే కొంత అధికముగ పనిచేయును. గుణములు, అనుపానములు, 
మొదలగువానికి లఘుక్రవ్యాధికి వలెనే తెలిసికొనుడు. 

సువర్ణమాల్యవసంతము 

ఇది ఉదుకువలనకలిగిన వ్యాధులనన్నిటి ని నశింపజేయునని 
అందరికిని తెలిసిన విషయమే. 1. రెట్టింపు పిప్పళ్ళచూర్ణము, తేనె వీనితో 
క్షయ, దగ్గు, ఆయాసము, జీర్ణ జ్వరము, ధాతుగతజ్వరము, జీర్ణాతిసారము 
2. రెట్టింపు ఉసిరికపప్పు చూర్ణము, వెన్న వీనితో రక్తాతిసారము, రక్తార్శస్సు, 
రక్తదోషములు, 'పైత్యవ్యాధులు, (పదరములు, నేత్రవ్యాధులు తి; తెక్కలి 
పుష్పరసముతో గర్భిణీ స్రీలకు కలుగు సమస్త వ్యాధులు 4. తేనెతో 
పసిపిల్లలకు కలుగు సమస్త ఉడుకు వ్యాధులు, వీనిని హరింపజేయును. 
గర్భ మునకు బలమునిచ్చును. శరీరవువ్షిని, శరీరకాంతిని, 
ఇంద్రియబలమును చేయును, శుక్రమును చిక్కపరచును. పాలు 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా రం 
చిలకగవచ్చిన వెన్నతో దీనిని వాడుట శ్రేష్టము. మోతాదు 1/4 చి. మొ॥ 
1/2 చి. వరకు. 


సువర్ణ మేహవంగరాజీయము 


స్వర్థవంగమునకు గాని వుహవంగ రాజీయమునకుగాని 
రజితమేహవంగ రాజీయమునకు గాని చెప్ప బడిన అనుపానములతో 
ఆయా వ్యాధుల యందు బహు చక్మగ పనిచేయును. సువర్ణము కలయుటచే 
వీర్యవృద్ధి, నరముల పటుత్వము మొదలగు వానిని కూడ కలిగించును. 
మరియు క్షయ, అతిమూత్రము మొదలగు వానినికూడ నశింపచేయును. 
సువర్ణము కలిసిన మందు లభించుట దుర్లభము. మోతాదు 1/4 మొ 
1/2 చి. వరకు. 

స్వర్ణసమీర పన్నగ రస (సి.యో.సం) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధ గంధకము, శుద్ధ మల్లము, 
శుద్ధ మణిశిల, శుద్ధతాళకము, శుద్ధ సువర్ణము. 

గుణము : సర్వవిధముల వాతరోగముల యందు, విశేషముగ ఆర్జిత, 
పక్షాఘాత, కటిస్తంభ, పార్వశూలలయందు, కఫాధిక్య తమక శ్వాసనందు, 
సన్నిపాత జ్వరము నందు ఏర్పడు తంద్ర, ప్రస్వేదము, శరీరముచల్లబడుట 
మొదలగు వాని యందు అత్యంత లాభకారి. ఫిరంగోపదంశము వలన 
జనించు వాతరోగమునందు విశేష గుణకారి. 

అనుభూత ప్రయోగములు : 1. సన్నిపాతమునందుఏర్పడు తంద్ర, 
ప్రస్వేదము, శరీరము చల్లబడుట మొదలగు వానియందు చందనాది వటి, 
చందనానవలను కూడా కలిసి వాడిన ఉపశమనము కల్గును. 

2. ఫిరంగోపదంశమునందు గనోప్రభతో ఇచ్చుచూ, అనుపానముగా 
సరస, పంచతిక్తారిష్టలను కలిపి యిచ్చుచూ, చ్యవన ప్రాశలేహ్యము యిచ్చిన 
'వ్రణములు మానును. 

3. ఆర్జిత వాతమునందు లశునాది వటితో యిచ్చుచూ, ఇంజక్షన్‌ 
లహసాన్‌ 1 మి.లీ. మహావాత విధ్వంసిని ఇంజక్షన్‌ 1మి.లీ. కలిసి కండకు 
40 రోజులు యిచ్చిన మూతి వంకర తగ్గును. 

పథ్యము : కందిపప్పు, కందికట్టు, ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, బీరకాయ, 
పొట్ల కాయ, మేకమాంసము. 

అపథ్యము : ఉలవలు, పులుసు, పెరుగు, కోడిమాంసము, ఆవాలు; 


550 లా లీహిన్య అపాన వైస్య నర్వీస్వం 

సంభోగము. 

అనుపానము : అల్లపు రసము, తేనె 

మోతాదు : 1 మాత్ర చొప్పున రోజున కొకసారి సేవించవలెను. 

లభ్యము : 10 మాత్రలు. 

సువర్ణ సూర్యావర్తి 

ద్రవ్యములు 3 అభ్రకభస్మం, హేమమాక్షికభస్మం, టంకణ భస్మం, 
శంఖభస్మం, ఇంగిలీకము, తిప్పసత్తు, లవంగములు. కాకిదొండవిత్తులలోని 
పప్పు, ముత్యభస్మం, పమిడి ప్రత్తివిత్తులపప్పు, కాసీసము, వైక్రాంతము, 
రససింధూరము, (త్రికటుకములు, నాగ కేసరములు. 

గుణము : రసాయనము, దీపనము, పైత్యరోగములు, వాతపైత్య 
రోగములు, ఆమ్లపైత్యము, సామాన్యమైన (త్రిదోషవికారములు, గర్భిణులకు 
కలుగు వాంతి వికార ములను హరించును. 

ఎక్కిళ్లు, వాంతులు, శ్వాస, కాసలు, అజీర్తి, నోటిపూత, పాండువు, 
కామిల, ఉన్మాదము, మూర్చ, అపస్మారము, మూక్రకృ(చ్చము, సామాన్య 
జ్వరములు, ప్రమే హము, అశ్శరివ్యాధి, చేతులు, కాళ్ళు మంటలు మొదలగు 
వానిని నివారించును. 

ఇందు కస్తూరియు బంగారమును చేరియున్నవి. అందుచే పై 
లక్షణముల యందు పై అనుపానములతో బహుచక్కగను చురుకుగను, 
వనిచేయును. కాని పై లక్షణములు వేవావాతములచేగాని 
వాతపిత్తములచేగాని కలిగినప్పుడే బహు చక్కగ పనిచేయును. మోతాదు 
1/4 చి. మొ. 1/2 చి. వరకు. 

అనుభూత ప్రయోగములు : 1. పైత్యరోగములందు మాదీఫల 
రసాయనముతో ఇచ్చిన ఉపశమనము పొందవచ్చును. 

2. ఆమ్లపిత్తమునందు అల్లపురసము, భాస్మర లవణములతో ఇచ్చిన 
పులి త్రేన్పులు తగ్గును. 

3. నోటిపూత యందు ఖదిరాదివటితో ఇచ్చిన ఫలప్రదము. 

పథ్యము : కందిపప్పు, గోధుమలు, తేనె, ముదురు గుమ్మదికాయ, 
పొట్లకాయ, బీరకాయ. 


అపథ్యము 3 మద్యము,చేపలు, నూనె, ఉలవలు. 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం ——————— —_ 5కే 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

స్వచ్చన్నము 

ఇది 1. తమలపాకురసముతో లేక తులసియాకు రసముతో 
చంటిపిల్లలకు కలుగు జలుబు, దగ్గు, జ్వరము, కడుపుబ్బరము, వాంతి, 
అజీర్ణము, విరేచనములు, ఎగరొప్పు 2, తుమ్మిపువ్వులరసముతో లేక 
అల్లపురసముతో విషూచి (కలరా) సన్నిపాత జ్వరము, విషజ్వరము, జలుబు, 
దగ్గు, జ్వరములు 3. శుంఠిరసము, తేనె వీనితో అజీర్ణము, అతిసారము, 
వాంతులు, శిరోవ్యాధులు, వీనిని నశింపజేయును. మోతాదు 1/2 చి. 
మొ॥ 1 చి. వరకు. 

స్వర్ణవంగము (హేమసుందర రసము(ర.సి.ప్రు) 

ద్రవ్యములు : శుద్ధ పాదరసము, శుద్ద గంధకము, శుద్ధ వంగము, 
నవాసాగరము 

గుణము : బల్యము, ప్రమేహహరము, తేజస్సు, మేధస్సు, అగ్నిలను 
పెంపొం దించును. మధుమేహము, ప్రమేహము, స్వప్పదోషములు, కాస, 
ధాతు క్షీణత మొద లగు వానిని నశింపజేసి, శరీరమునకు బలమును 
చేకూర్చును. పొడి దగ్గును హరిం చును. మందాగ్ని యకృత్‌ దోషము, 
మూత్రకృచ్చములను హరించును. వంగ సింధూరము, వెన్నలతో యిచ్చిన 
శ్వాస,కాసహరము. 

జీర్ణపూయమేహము, పూయమేహయుక్త ఉపదంశము, ఉపదంశ 
దంతవేష్టము, నపుంసకత్వము, చర్మరోగములను హరించును. 
రక్తమునందలి విషపదార్థములను మూత్రము ద్వారా వెడలించును. 
సంధివాతము, ఆమవాతము, పిత్తప్రధాన కాస, శుష్మకాస, కంఠదాహము 
లను నశింపజేయును. వాతపిత్త దోషములను, రక్తమాంస దూప్యములను 
నశింపజేయును. మూత్రేంద్రియ, జననేంద్రియ, వృక్కస్థానములందు 
ఉపయోగమును చేకూర్చును. 

సమస్త మేహములు, మూత్ర కృచ్చము, శుక్రమేహము, శ్వేతప్రదరము, 
రక్త ప్రదరము, పైత్య వ్యాధులు, కాళ్లు, చేతల మంటలు, నోటిపూత, 
శరీరమునందు మంట, కండ్లనందు మంట మొదలగు వానిని హరించును. 

ఇది 1. చలవమిరియాలు, సుగంధిపాలపొట్టు, ఏలక్క్మాయలు, 


5౨2 లా రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
దాసెనచెక్క వీనియొక్క మూడురెట్ల చూర్ణము పంచదార వీనితో 
సెగవ్యాధులు, మూత్ర నాళమందలి మంట, పొడిదగ్గు, ఆయాసము. 2. 
చందనంపొట్టు, వట్టివేళ్ళు వీనియొక్క రెట్టింపు చూర్ణము, వెన్న వీనితో 
శరీరతాపము, కాళ్లు చేతులు మంటలు, కండ్లు మంటలు, శుక్షనష్టము, 
ఇరువది ప్రమేహములు 8. ఉసిరికపప్పు, వట్టివేళ్లు, కర్పూర శిలాజితు 
భస్మము వీనియొక్క మూడురెట్ల చూర్ణము పంచదార వీనితో నోటిపూత, 
రక్తవమనము, పైత్యవ్యాధులు, దప్పిక 4. లొద్దుగచెక్క మంజిష్ట వీని 
యొక్క రెట్టింపు చూర్ణము చిర్రకూర రసము వీనితో ప్రదరవ్వాధులు, 
యోనిశూల గర్భస్రావములు, గుండెదడ, బలహీనత,నడుమునొప్పులు, 
కాళ్ళులాగుట, సోమరోగము, వీనిని కడు శీఘ్రముగ హరింపజేయుటలో 
ఎంతమాత్రము సందేహములేదు. దీనియొక్క గుణములు అందరికిని 
తెలియును. గాన ఇంతకంటే వ్రాయలేదు. కొందరు చర్మ వ్యాధు లకును 
రక్తవ్యాధులకును కూడ వాడెదరు. 

అనుభూత ప్రయోగములు : 1. నేలవేము, అశ్వగంధ, నేరేడు విత్తుల 
చూర్ణము, మెంతుల చూర్ణము ఒక్కొక్కటి 2రగా. చొప్పున కలిపి, అందు 
100 గ్రా. స్వర్ణవంగ మును కలిపి, ఆమలకీ స్వరసము అనుపానముగా 
యిచ్చిన మధుమేహము తగ్గును. 

2. ధాతు క్రీణతనందు శతావరీ చూర్ణము, అశ్వగంధ చూర్ణము, 
అ(భ్రక భస్మము ఒక్కొక్కటి 25గ్రా. చొప్పున తీసుకుని దానికి 10 గ్రా. 
స్వర్ణ వంగము కలిపి రోజుకు రెండుసార్లు 1 గ్రా. చొప్పున భోజనానంతరము 
పాలు లేదా తేనెతో తీసుకొనిన, ధాతు వృద్ధి నొందును. 

3. మూత్రకృ్మృము నందు చందనానవ, ఉశీరానవలను 
అనుపానముగా స్వర్ణ వంగమునకు యిచ్చుచున్న మూత్రము యొక్క 
విబంధత తొలగి,సాఫీగా జారీ అగును. 

పథ్యము : అల్లము, తియ్యని పదార్థములు, పల్లేరుకూర, కొండపిండి 
ఆకుకూర, ఖర్జూరము, తాటి ముంజులు 

అపథ్యము : మలబద్ధకర పదార్థములు, తాంబూలము, మత్స్యములు, 
నూనె. 

మోతాదు : 1 మాత్ర చొప్పున రోజునకొకసారి వెన్నతో సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా నలై 
తారకేశ్వర రస (బ.రా) 

ద్రవ్యములు : రసభస్మము, వంగభస్మము, లోహభస్మము, అ(భ్రక 
భస్మము. 

గుణము : బహుమూత్రమును హరించును. రసాయనము, దీపనము, 
ప్రమేహ హరము. 

అనుభూత (ప్రయోగములు : 1. మధుమేహమునందు రెండు చెంచాల 
మెంతు లను (దోరగా వేయించినవి) పుల్లటి పెరుగునందు 1 గంట నానబెట్టి 
భోజనాంతరము పగలు,రాత్రి తీసుకొనుచూ, తారకేశ్వర రస మాత్రలు ఉ 
దయము రెండు, రాత్రి రెండు తీసుకొనిన మధుమేహమేకాక ఉ 
పద్రవములను కూడా హరించును. 

2. మేహ జనిత చర్మరోగములందు త్రివంగ భస్మము, అ(భ్రక భస్మము, 
శతావరీ చూర్ణము, మహా ద్రాక్షాది చూర్ణం, సుదర్శన చూర్ణములను ఆమలకీ 
స్వరసముతో తీసుకొనుచూ, తారకేశ్వర రసము వాడిన దురద తగ్గి 
క్రమముగా చర్మరోగము నశించును. 

శి. మధుమేహజనిత స్పర్శనాశనమునందు క్షీరబలా తైలముతో మర్దన 
చేయుచూ, తారకేశ్వర రస వాడిన స్పర్శ తిరిగి వచ్చును. 

పథ్యము : పెసలు, ఉసిరిక పప్పుల కట్టును మజ్జిగతో కలిపి 
సేవించవలెను. పాత బియ్యము, గోధుమలు, పాతవియగు చింత, నిమ్మ, 
పుల్లదబ్బ, నారదబ్బ, ఉసిరికాయ, పచ్చళ్లు, ఆకుకూరలు, ఉసిరికాయ, 
కాకరకాయ, చేదుగల పదార్ధములు, వ్యాయామము, అభ్యంగనము. 

అపథ్యము : బెల్లము, తీపి పదార్థములు, చేపలు, పనసపండు, 
దుంపకూరలు, నెయ్యి, నిద్ర, జాగరణము, ఎండ, ఆకలిని ఆపుట. 

అనుపానము : మేడిపండ్ల చూర్ణము, తేనె. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
సేవించవలెను. 


లభ్యము : 20,40 మాత్రలు 
తామ్రలోహ రసాయనము 


దీనిని 1. గంటుభారంగి, పిప్పళ్లు, లవంగాలు, మోడి వీనియొక్క 
కషాయముతో శ్లేష్మ సంబంధమగు దగ్గు, ఆయాసము, క్షయ, శ్లేష్మ 
వ్యాధులు, శ్లేష్మ (ప్రకోపము 2. రెట్టింపు ఫిరంగిచెక్క చూర్ణముతో కుష్టములు, 


55. లా రహస్య అనపా్‌ వైస్య సర్వీస్యం 
చర్మవ్యాధులు, వాత వ్యాధులు 8. సోపు, మిరియాలు, ఉత్తరేణి వేళ్ళు 
వీనియొక్క కషాయముతో అజీర్ణము, శూల, కడుపుబ్బరము 4. తేనెతో 
పాండువు, కామిర్లు, నంజు, తిమ్మిర్లు, ఉదరము, విని 
యందియ్యవలయును. మోతాదు 1/4 మొ. 1/2 చి. వరకు. 

తిప్పసత్తు 

మోతాదు 1/2 మొ॥ 1 చిన్నము వరకు పంచదారతో సేవించిన 
యెడల శరీర తాపము, నోటిపూత, (ప్రదరవ్యాధులు, మేహవ్యాధులు, 
కాళ్ళు చేతులు మంట, దగ్గు, 'పైత్యవ్యాధులు మొదలగునవి హరించును. 
వంగ భస్మమును సగము పరిమితిగ కలిపి వెన్నతో సేవించిన యెడల 
మధంవేంవామును, అతిమూ(తమును, నగము వరిమితిగల 
కాంతలోహమును రెట్టింపు త్రిఫలాచూర్ణమును కలిపి వేడినీటితో సేవిం 
చిన యెడల జీర్ణ జ్వరమును హరించును. 

త్రిభువన కీర్తి రస 

ద్రవ్యములు : శుద్ద ఇంగిలీకము, శుద్ధ వత్సనాభి, త్రికటుకములు, 
శుద్ద టంకణము, పిప్పలీ మూలము, మర్దన కొరకు అల్లపురసము,తులసి, 
ఉమ్మెత్త ఆకుల రసము. 

గుణము : అనుపాన భేదముచే సర్వవిధ తరుణ జ్వరములను 
హరించును. వాత, కఫ,ప్రదాన, జ్వరములందు విశేష గుణకారి. 

అనుభూత ప్రయోగములు : ఇది ఉష్టవీర్యము కలిగిన జ్వరహర 
బెషధము, జ్వరతీవ్రతను తగ్గించి, హృదయగతిని క్రమము చేయును. 
ఇన్‌ప్లూయెంజా జ్వరము, నాడీ గతులను నియంత్రణ చేయును. స్వేదనమును 
కల్టించుట ద్వారా జ్వరమును అత్యుత్తమముగా తగ్గించును. ఒడలు నొప్పులు, 
త్రీవ్రజ్వరము, జలుబు, దగ్గు,గొంతు నొప్పి, పొడి దగ్గులయందు విశేష 
గుణకారి. 

1. కఫాధిక్యత వలన కలిగే పీనస, ప్రతిశ్యాయమునందు దశమూలారిష్ట 
అనుపానముగా నిచ్చిన కఫాధిక్యత. 

2, శ్లేష్మక జ్వరమునందు త్రికటు చూర్ణముతో ఇచ్చిన జ్వరము తగ్గి 
ఆకలి పుట్టును. 

8. విషమ జ్వరమునందు బింకోనాబెరడుతో వాడిన జ్వర వేగము 
నశించును. 


కహస్య అనుపాన వైష్య సర్వస్వం లా లీ5్‌5్‌ 

పథ్యము : బీరకాయ, పొట్లకాయ, పలుచనిపాలు, గోధుమరొట్టై, 
బియ్యము వేయించి, విసిరి చేసిన జావ, బార్లీ నీరు మొదలగు తేలికగా 
జీర్ణమగు ఆహారము, కాచిచల్లార్చిన నీటిని సేవించవలెను. 

అపథ్యము : పాలు,నెయ్యి, మాంసము, పుష్టికర, విదాహకర, 
గురుత్వకర పదార్ధములు, చేపలు, దుంపకూరలు 

అనుపానము : అల్లపురసము, తేనెలతోగాని, తులసి, బిల్వపత్రముల 
ఫాంట ముతోగాని, ఇతర జ్వరఘ్న క్వాథముతోగాని సేవించవలెను. 

మోతాదు : 1 -2 మాత్రలు రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20 మాత్రలు. 

త్రైలోక్య చింతామణి 

దీనియొక్క మహామహిమ అందరికిని తెలిసినదే. అమోఘముగా 
వనిచేయును. దీనిని తేనెతో గాని అల్లము రనముతోగాని 
శొంఠిరసముతోగాని సేవించినయెడల శ్లేష్మము ఎదుర్మొనుట, ఎగవూపిరి, 
ఆయాసము, నాడిసన్నగిల్లుట, శీతలముక్రమ్ముట మొదలగు లక్షణములను 
వెంటనే తగ్గించి ఎట్టి అపాయ స్థితిలోనున్న రోగినైనను జీవింపచేయును. 
మరియు దగ్గు, శ్లేష్మవ్యాధులు, క్షయ, సూతికావ్యాధులు, దోషజ్వరములు, 
వాత వ్యాధులు, బలహీనత, అజీర్ణము, అగ్నిమాంద్యము, గుండె వ్యాధులు, 
మొదలగువానిని కూడ వెంటనే నశింపచేయును. మోతాదు 1/2 మొ. 

ఉన్మాద గజకేసరి (భై.ర.) 

ద్రవ్యములు : శుద్ధ రసము, శుద్ద గంధకము, శుద్ధ మణిశిల, శుద్ధ 
దత్తూర బీజములు, వచస్వరసము, బ్రాహ్మీస్వరసము 

గుణము : ఉన్మాదము, అపస్మారము, భూతోన్మాదము, జ్వరములను 
నశింప జేయును. 

అనుభూత ప్రయోగములు : కఫజన్య మస్తిష్క వికృతులు, అతినిద్ర, 
తంద్రల యందు గుణకారి. 

1.ఉన్మాదమునందు సర్పగంధ ఇంజక్షన్‌ రోజునకు ఒకసారి ఇచ్చుచూ, 
బ్రాహ్మీ వటి, ఉన్మాద గజకేసరిలను ఒక్కొక్కటి చొప్పున భోజనానంతరము 
పగలు,రాత్రి 4 చెంచాల నెర్విటాల్‌తో సేవించవచ్చును. 

2. అపస్మారమునందు రసరాజరస, అశ్వగంధ లేహ్యము, 


555. లా రహస్య అపాన్‌ వైష్య సర్వస్వం 
నెర్విలాట్‌లతో వాడిన (40 రోజులు) అపస్మారజనిత బలహీనతలందు 
ఉన్మాదగజకేసరి, మకరధ్వజ వటిలకు, జంవీర రసాయనము 
అనుపానముగా యిచ్చిన దౌర్భల్యము నశించును. 


3. ఉన్మాద, అపస్మార జనిత బలహీనతలందు ఉన్మాదగజకేసరి, 
మకరధ్వజ వటిలకు, జంబీర రసాయనము అనుపానముగా యిచ్చిన 
దౌర్చల్యము నశించును. 

పథ్యము : ఎర్రబియ్యము, గోధుమలు, అపుడే కాచిన నెయ్యి, ఉ 
సిరికాయ, వెలగపండు, దానిమ్మ పనసపండ్లు, చన్నీటి స్నానము. 

అపథ్యము : చేదు పదార్థములు, కారపు పదార్థములు, గంజాయి, 
అతి సంభా షణము, వేగనిరోధము. 

మోతాదు : 1-2 మాత్రలు చొప్పున రోజుకు రెండుసార్లు ఆవుపాలతో 
సేవించ వలెను. 

లభ్యము : 20,40 మాత్రలు 

వంటబాలసూర్యోదయము 

ఇది ఉడుకు వ్యాధులను (ప్రదరవ్యాధులను హరింపచేయుటలో 
శ్రేష్టమైనది. 1. పిప్పళ్లు,జీలకర్ర, వీనియొక్క రెట్టింపు చూర్ణముతో 
జీర్ణజ్వరములు, పురాణ జ్వర ములు, దగ్గు, ఆయాసము, 'పైత్యవ్యాధులు, 
శ్లేష్మ వుడుకు వ్యాధులు 2. మేడిచెక్క త్రిఫలములు, వీనియొక్క రెట్టింపు 
చూర్ణము పంచదార వీనితో నోటిపూత, సమస్త మగు ప్రదర వ్యాధులు, 
యోనిదోషములు, మూత్రకృవచ్చము, శుక్షస్రావము, మధు మేహము, శు 
ష్మించుట శరీరమెల్లపుడు వెచ్చగనుండుట, బలహీనత కాళ్ళులాగుట, 
నడుమునొప్పులు, కాళ్ళు చేతులు మంటలు. 8. ఎండు ఖర్జూరపు కాయల 
రసముతో బాలురకు కలుగు ఉడుకు వ్యాధులు. వీనిని వెంటనే 
హరింపజీయును. 

మోతాదు 1/4 చి. మొ॥ 1/2 చి. వరకు. 

వసంత కుసుమాకరము (బ.రా.) 

ద్రవ్యములు : సువర్ణభస్మము, రజతభస్మము, వంగభస్మము, 
సీసభస్మము కాంత లోహభస్మము, రసభస్మము, అ(భ్రకభస్మము, 
పగడభస్మము, ముత్యపు భస్మము, ఆవు పాలు, చెరకు, కషాయము, 


రీహిస్య అనుపాన్‌ వైట్య సర్వస్వం —— 557 
అడ్డసరము, కషాయము, చందనము, వట్టివేరు, కురు వేరు, పసుపు 
వీని కషాయములు, కసూరి. 

గుణము : మేహము, వృద్ధాప్యము, క్షయ, కాస, దప్పి, ఉన్మాదము, 
శ్వాస, రక్త విష దోషములు, హొందుపులు, శూలలు, tear 
అశ్యరీ రోగములను హరింపజేయును. కామసుఖము, పుష్టి వీర్యవృద్ధి, 
ఆయుర్‌వృద్ధి, ప్రజోత్పత్తి, కాంతి, బలములను కలుగజేయును. పంచదార, 
చందనముల అనుపానముతో సేవించిన ఆమ్ల పిత్తాది రోగములను 
హరించును. 

అనుభూత ప్రయోగములు : 1.మధుమేహము వలన కలిగే ఉప 
ద్రవములైన స్పర్శనాశనమునందు సర్పగంధ చూర్ణము, గోమూత్ర శిలాజిత్‌ 
కలిపి ఇచ్చిన ఉప కారి. 

2. చర్మ వ్యాధులందు గంధక రసాయనము వాడుతూ, తువరక 
లేపము పై పూతగా వాడవలెను. 

3. వాజీకరణముగా ఉపయోగించవలెను. వర్ధమాన పిప్పలితో వాడిన 
అధిక లాభకారి. 

4. రక్తము నందలి చక్కెర నియంత్రణలో ఉండవలెనన్న తారకేశ్వర 
రసము, బహుమూత్రాంతక రసములతో వాడవచ్చును. 

పథ్యము : పాతబియ్యము, పెసరపప్పు, పాత కందిపప్పు, శనగపప్పు, 
లేతకోడి, మేకమాంసములు, మాంసరసము, లేత మునగకూర, మెంతికూర, 
మీగడతీసిన పాలు, ఆవుమజ్జిగ, ఆవునెయ్యి, ఉసిరికాయ. 

అపథ్యము : శ్లేష్మ వృద్ధికర పదార్థములు, నీటి ఒడ్డున నివసించు 
మృగ, పక్షి మాంసములు, ఎండు, పచ్చి చేపలు, బెల్లము, పఠదదారతను 
సేవించరాదు. సోమరి తనము పనికి రాదు. ఆకలిని ఆపరాదు. 

మోతాదు : ఒక మాత్ర చొప్పున ఉదయము, సాయంత్రము 
సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

వంగేశ్వర రసము 

ఇది 1. రెట్టింపు తంగేడు పువ్వుల చూర్ణము, పంచదార వీనితో శు 
క్షనష్టము, పొడిదగ్గు, గుండెదడ 2. సమానమగు తిప్పసత్తు, వెన్న వీనితో 
శ్వేతప్రదరము, రక్త ప్రదరము, యోని(స్రావము, రక్తార్శన్సు, 


558 లా రహస్య అపు వైష్య సర్వీస్వం 
మూత్రకృచ్చము, అతిమూ(తము, మధు మేహము 8. బూరుగబంక, 


పెన్నేరు, పల్లేరువిత్తులు, నేలతాడి దూలగొండి విత్తులు, అతిమధురము 
వీనియొక్క మూడురెట్ల చూర్ణము పంచదార వీనితో శుక్రము నీరు వలె 
పలచగ నుండుట, శీఘ్రస్థలనము, ఉత్గాపనశక్తి సరిగ లేకుండుట, మొదలగు 
వానిని నశింపచేయును. మోతాదు 1/4 మొ॥ 3/4 చి.వరకు. 
వైష్టవీ రసము 

ఇది 1. అల్లపురసముతో సమస్త జ్వరములు పైత్యజ్వరములు, 
ధ్వంద్వజ్వరములు, సన్నిపాత జ్వరములు, విషమ జ్వరములు, పురాణ 
జ్వరములు, 2. తేనెతో జ్వరము నందు విరేచనములగు చుండుట, 
చంటిపిల్లల సమస్త జ్వరములు, వీనిని వెంటనే ఖండించును. మోతాదు 
1/2 చి. మొ॥ 1 చి. వరకు. 


వాతాగ్ని కుమారము 


దీనిని 1. రెట్టింపు మిరియాల చూర్ణముతో జీర్ణజ్వరము, దగ్గు, 
ఆయాసము, క్షయ, శ్లేష్మ వ్యాధులు, శ్లేష్మ జ్వరము 2. తుమ్మిపువ్వుల 
రసముతో శీతజ్వరము శి. తమలపాకు రసముతో అపబాహుకము, 
సర్వాంగవాతము, గృధ్రసీవాతము మొద లగు వాత వ్యాధులు 4. రెట్టింపు 
వాకుచీ చూర్ణముతో సమస్తమగు కుష్టములు, సప్త్రమగు చర్మవ్యాధులు 
మొదలగు వానియందియ్యవలయును. రక్తశుద్ధిని చేయును. మోతాదు 1/ 
4 మొ॥ 1/2 వరకు. 


వాత గజాంకుశ రస (బ.రా.) 
ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ద విషముష్టి గింజలు, శుద్ద 
గంధకము, (తికటుకములు, (తిఫలములు, నిమ్మపండ్లరసము. 
గుణము : ఊరుస్తంభవాతము మొదలగు ఎనుబది వాతములు 
హరించును. 


ఇందు ముషిణిగింజలు కలియును, కావున అనేక వ్యాధుల మీద 
పనిచేయును. దీనిని నూరి పొట్లములు కట్టి 1 తేనెతో సేవించిన యెడల 
ఊరుస్తంభము, కంపవాత ములును గుండె వ్యాధులును నరముల 
బలహీనతయు 2 శొంఠిరసముతో జీర్ణము, మలబంధము, ఆకలిసరిగ 
లేకపోవుట, మొదలగునవియు నశించును. మాత్రలుకట్టి వేడి నీటితోకూడ 
నుపయోగింపవచ్చును. 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా ల్‌ 
మోతాదు 1/4 చి. మొ॥ 1 చి. వరకు. 

అనుభూత (ప్రయోగములు : నరములకు బలమునిచ్చును. 
చచ్చువాతము, ఊరుస్తంభము, సంధివాతము, ఆమవాతము మున్నగు 
వాత రోగములను నశింప జేయుటకు దివ్యాషధము. 

1. పీడతో కూడిన పక్షాఘాతమందు మహావాత రాక్షసముతో కలిపి 
బోజనానంత రము వగలు, సాయం(త్రము అశ్వగంధారిష్ట, 
దశమూలారిష్టలు అనుపానముతో వాడిన పీడ శమించును. 

2. తిమ్మిర్లునందు అభ్యంగనమునకు క్షీరబలాతైలము వాడుచూ, 
భోజనానంత రము అశ్వగంధ చూర్ణముతో వాడిన తగ్గును. 

3. అనేక రకములైన వాతరోగములందు లహసాన్‌ ఇంజక్షన్‌తో 
లక్షణాను సారముగా వాడిన, శక్తివంతముగా పనిచేయును. 

పథ్యము : గోధుమరొబ్టై, గోధుమజావ, మేక, పక్షిమాంసములు, 
లేతవంకాయ, లేత మునగకాయ, వెల్లుల్లి. 

అపథ్యము : పెసలు, మినుములు, శనగలు, పెరుగు మీది మీగడ, 
నేరేడు, ద్రాక్ష. 

అనుపానము : నెయ్యి, మిరియపు చూర్ణము. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 

లభ్యము : 20,40 మాత్రలు. 

వాతకులాంతక రస (ర.సి.ప్ర) 

ద్రవ్యములు : కస్తూరి, శుద్ద మణిశిల, నాగకేసరములు, తానికాయలు, 
శుద్ధ పాదరసము, శుద్ధగంధకము, జాజికాయ, యాలకులు, లవంగములు. 

గుణము : అపస్మారము, యోషాపస్మారము, మూర్చ, ఆక్షేపయుక్త 
వివిధ వాత రోగములు, నిద్రానాశము, ప్రబల హిక్కా ధనుర్వాతము, 
సూతికా రోగములు మొదలగు వానిని నశింపజేయును. సన్నిపాత 
న్యుమోనియా నందు కలుగు బుద్ధిభ్రంశ మూర్చాకంపము, ఆక్షేపము, 
'ప్రలాపము మొదలగు ఉపద్రవములను శమింప జేసి రోగికి నిద్రను 
కలుగజేయుటలో హితకారి మానసిక శాంతిని కలుగుజేయును. 


శాప్రయ ప్రతూాూగములు ఏ 1 మూనసీక వికృతి జన్య 
అపస్మారమునందు అ(భక భస్మముతో నిచ్చిన అత్యంత లాభదాయకము. 


560 ——————————————————————— హాస్య అనపాన్‌ వైష్య నర్వీన్వం 
2. పిల్లలకు పాలపండ్లు వచ్చు సమయమున కలుగు తీవ్ర ఆక్షేపము, 


కంఠము, అమాశయము, అం(తము, మూ(తనాళము, 
పిత్తనాళము,పిత్తాశయము మొ.వానికి సంబంధించు రోగములందు 
అత్యంత ఉపకారి. 

అనుభూత ప్రయోగములు : 1. అపస్మారము, యోషాపస్మారము, 
మూర్చలందు రసరాజరస, అశ్వగంధారిష్టలతో వాడుతూ, నెర్విటాల్‌ 
రాత్రిపరుండబోవు ముందు నాలుగు చెంచాలు త్రాగిన క్రమముగా ఆయా 
వ్యాధుల యొక్క వేగము తగ్గి ఆరోగ్యము చేకూరును. 

పథ్యము : గోధుమలు, మేకమాంనము, లేతవంకాయ, లేత 
మునగకాయ, లేత ఆముదపు కాయ, వెల్లుల్లి. 

అపథ్యము : పెసలు, మినుములు, శనగలు, పెరుగుమీగడ, నేరేడు, 
ద్రాక్ష మామిడిపండ్లు, శీతలపదార్ధములు. 

మోతాదు : ఒకమాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు జటామాంసి 
క్వాథముతో నీయవలెను 

లభ్యము : 20,40 మాత్రలు. 

వాత రాక్షసము 

దీనిని 1. శుంఠి, పిప్పళ్ళు, గంటుభారంగి, వీనియొక్క చూర్ణము 
సమానముగ చేర్చి చిత్రమూలరసముతో నూరి కందిగింజలవలె మాత్రలుచేసి 
వేడినీటితో నుపయో గించిన యెడల చచ్చువాతము, ధనుర్వాతము, ఆక్షేపక 
వాతము, పక్షవాతము మొద లగు సమస్తవాత వ్యాధులు 2. అడ్డసరమును 
నీటి ఆవిరిమీద ఉడికించి రసముపిండి యా రసముతో ఉపయోగించినచో 
ఆయాసము, దగ్గు, క్షయ, వంటి పిల్లలకు కలుగు ఎగరొప్పు, మొదలగు 
శ్లేష్మవ్యాధులు 8. కాలకూటములగు వానితో కలిపి నూరి తులసి 
యాకురసముతో లేక తమలపాకు రసముతో మాత్రలు కట్టీ అల్లపు రసము 
తోడను వేడినీటితోడను సమయానుకూలముగ ఉపయోగించినచో 
దోషజ్వరములు, వాత జ్వరములు, సన్నిపాతజ్వరములు, శ్లేష్మజ్వరములు, 
సూతికాజ్వరములు మొదలగు కరినజ్వరములు (ఈ జ్వరములు కొంచెము 
నున్నచో ఈ మాత్రలయందు కొద్ది కస్తూరినికూడ కలుపుకొనుట మంచిది) 
తేనెతో రెండుపూటల యందునుపయో గించినచో తిమ్మెర్లు, వాతాజీర్ణము, 
నొప్పులు, జలుబు, కీళ్ళనొప్పులు మొదలగు వ్యాధులు రామబాణముచే 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాా 5606 
రావణునియొక్క శిరస్సులువలె ఖండింపబడును. ఇందు తామ్రము 
లోహము మొదలగు వస్తువులు కలవుగాన చక్కగ వేడిచేయుచు వాతశ్లేష్మ 
వ్యాధుల నన్నిటిని పారద్రోయును. మోతాదు 1/4 మొ. 1/2 చి. వరకు 
వాత విధ్వంసినీ రస (బ.రా.) 

ద్రవ్యములు క శుద్ధ పాదరసం, శుద్ధగంధకం, సీసభస్మం, వంగభస్మం, 
లోహ భస్మం, తామభస్మం, అ(భ్రకభస్మం, పిప్పళ్లు, వెలిగారభస్మం, 
మిరియాలు, శొంరి, శుద్ధ వత్సనాభి. 

గుణము : వాతరోగము, శూల, శ్లేష్మరోగము, (గ్రహణి, సన్నిపాతము, 
మూక వాతము, అపస్మారము, అగ్నిమాంద్యము, శీతపిత్తము, 
ప్లీేహోదరము, కుష్టువులను హరించును. 

అనుభూత ప్రయోగములు : 1. ఫ్లీహోదరమునందు ఏదైనా పర్పటితో 
వాడిన బాగుగా పనిచేయును. 

2. ఏరకమైన శూలనందైనను (ఉదర) అగ్నికుమారరసతో వాడుచూ, 
భోజనా నంతరము గంగాదర చూర్ణము, అతిమధురము చూర్ణములు 
వాడిన ప్రయోజనకరము. 


3. మూక వాతమునందు సారస్వతాది లేహ్యము ఉదయము, 
సాయంత్రము వాడుచూ, భోజనానంతరము అతివస చూర్ణము 10 గ్రా. 
యష్టిమధు చూర్ణము10గ్రా. అశ్వగంధ చూర్ణం 50గ్రా. కలిపి 2గ్రా. 
చొప్పున తేనెతో తీసుకొనిన, మూకత్వము క్రమముగా తగ్గుముఖం పట్టును. 

వ్యాధిహరణ రసం (ర.సి.సం.) 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ధగంధకము, రసకర్పూరము. 

గుణము : ఉపదంశము, సంబంధిత వ్రణములు, ఫిరంగరోగము, 
నపుంసకత్వ ములను దూరము చేయును. హృదయశూల, వాత, శ్లేష్మ 
వికృతులు, వలీపలితము లను నశింపచేయును. ఉపదంశమును, ఉపదంశ 
ఉపద్రవములు అనగా శరీరము నందు ఎర్రని మచ్చలు, స్వరభేదము, 
నోటియందు వ్రణములు, గుదశూకములు, కేశములు ఊడిపోవుట, 
జ్వరము, శిరఃశూల, అనిద్ర, పాండురోగము, కళ్లు ఎర్రబడుట, పదేపదే 
కండ్ల కలక వచ్చుట, కండ్ల యందు చిన్నచిన్న పొక్కులు వచ్చుట, అస్థిగత 
(వ్రణములు, వృక్కశోథ, గోళ్లు వంగిపోవుట, సంధివాతము, వృషణ శోధ 
మొదలగునవి మొదటి రెండు సంవత్సరములలోపు చికిత్సించిన 


562. లా దహన అపాన వైస్య నర్వీస్వం 

నశించును. 

వాతము, పిత్తము, కఫము అను త్రిదోషములందు, సప్తధాతువులందు 
దీని ప్రభావము ఉండును. వ్యాధిహరణ రసము ఉపదంశ విషఘ్నము, 
బల్యము. 

దీనిని తేనెతో గాని ఇతర అనుపానములతోగాని సేవించిన యెడల 
కొరుకు ముఖనాసిక, మచ్చలు, పొక్కుసవాయి మొదలగు సమస్త సవాయి 
వ్యాధులను నశించును. సవాయి వ్యాధులు జీర్ణించుటచే కలిగిన 
దుర్లక్షణముల నన్నిటిని తగ్గిం చును. సవాయి వ్యాధి జీర్ణించుటచే కలిగిన 
నపుంసకత్వమునకు అమోఘముగా పని చేయును. ఇప్పటి కాలములో 
సంతానము కలుగకుండుటకుగాని కలిగిన సంతా నము వెంటనే 
నశించుటకుగాని సవాయి వ్యాధులే చాలవరకు కారణము. అట్టి వ్యాధులకు 
మొదలంట నశింపజేసి సంతానమును కలిగించుటయేగాక కలిగిన 
సంతానము నశింపకుండ కూడ చేయును. తమలపాకుల రసముతో ఉ 
పయోగించిన యెడల వాతశ్లేష్మ వ్యాధులు, శూలలు, బాలురకు కలుగు 
శ్లేష్మ జాతి వ్యాధులు మొదలగువానిని కూడ నశింపచేయును. ఈ కాలమున 
దీనిని చాలామంది వాడవచ్చును. మోతాదు 1/4 మొ. 1/2 చి.వరకు. 

అనుభూత ప్రయోగములు : 1. చంద్రప్రభావటి, గనోప్రభలతో 
ఇచ్చుచూ, నరస అనుపానముగా యిచ్చిన, ఉవదంశ వ్యాధిని 
నివారించవచ్చును. 

2 వృక్క్మశోథయందు త్రివంగ భస్మము, చందనాదివటి, తిప్పసత్తులకు 
చందనాసవ అనుపానముగా యిచ్చుచూ, ఉదయము, రాత్రి వ్యాధిహరణ 
రస ఆమలకీ స్వరముతో యిచ్చిన తగ్గును. 


8. శరీరమునందలి ఎర్రని మచ్చలు, నోటియందు వ్రణములు వంటి 
ఉప దంశ ఉపద్రవములందు లక్షణానుసార చికిత్సచేయుచూ, పైన 
పేర్మొనబడినట్లుగా ఉపదంశమును చికిత్సించవలెను. 

పథ్యము : పెరుగుతోటకూర, బీరకాయ, పొట్లకాయ, నీరుల్లిపాయ, 
పటికబెల్లం, పంచదార, తాటిబెల్లము, తాటిముంజెలు. 

అపథ్యము : మాంసము, మామిడికాయ, కాకరకాయ, నువ్వులు, 
ఆవాలు. 

అనుపానము : తేనె- నెయ్యి 


రీహన్య నపాన్‌ వైస్య సర్వస్వం లాలా 56 
మోతాదు : 1 మాత్ర చొప్పున రోజుకు రెండుసార్లు సేవించవలెను. 
లభ్యము : 10 మాత్రలు. 

రజత నవనీత మాత్రలు 


వీనిని వేడినీటితో ఉపయోగించిన యెడల అతిమూత్రము, నడుము 
నొప్పులు, దగ్గు, మధుమేహము, అజీర్ణము ఇవి నశించును. చందనాస 
వముతో ఉపయోగించిన యెడల శుక్షనష్టము నశించును. కుమార్యాస 
ముతో సమస్తమగు ప్రదర వ్యాదులు నశించును. సంభోగశక్తిని వృద్ధి 
పరచును. మోతాదు 1 మాత్ర. 
మాదీఫల రసాయనము 


దీనిని 1/2 మొ. 1 తు. వరకు కేవలముగాని రెట్టింపు నీటిలో 
కలిపిగాని సేవించిన యెడల నోటిపూత, అజీర్ణము, అరుచి, మలబంధము, 
వికారముగ నుండుట పుల్లని (తేనుపులు, వాంతి, సమస్తమగం 
పైత్యవ్యాధులు, కడుపులోమంట, తలతిరు గుట, దద్దుర్లు, తాపము, దప్పిక, 
రక్తదోషములు, కామిర్లు, నోటనీరూరుట, నోరు అసహ్యముగ నుండుట, 
ఎక్కిళ్లు, ఉడుకు మొదలగు వ్యాధులు హరించును. గర్భిణీ స్రీలకు కలుగు 
నోట నీరూరుట, అజీర్ణము, వాంతి, మొదలగు సమస్తమగు వ్యాధు లను 
హరింపజేయును. దీనిని తరుచు ఉపయోగించినయెడల సుఖప్రసవమును 
ఆరోగ్య సంతానమును కలుగును. కాన మొదటి నుండి వాడుటశ్రేష్ట్రము. 

కందమూల రసాయనము 
ద్రవ్యములు : సూరణ కందము, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ 


గుణము : మొలలను హరింపజేయును. మలబద్ధకము, రక్తార్భస్సు 
మొదలగు వాని యందు గుణకారి. 

1. అర్భస్సు నందు కలిగే ఆటోప, ఆనాహములందు జీరకాద్యరిష్ట 
లేదా అభయారిష్టతో ఇచ్చిన ఈ లక్షణములు పోయి, అర్భస్సు తగ్గును. 

2. అర్భస్సు నందు కలిగే మలబద్ధతను హరించుటకై అర్న్ఫోహర 
లేహ్యముతో ఇచ్చిన మలబద్ధత తగ్గుట ద్వారా అర్భస్సు తగ్గును. 

3. రక్తార్భస్సునందు లొద్దుగ చూర్ణముతో కలిపి ఇచ్చిన తగ్గును. 

పథ్యము : వరిపేలాల గంజి, మజ్జిగ, బార్లీ గింజల జావ, 
ద్రాక్షదానిమ్మ కంద, నీరుల్లిపాయ, పీచుపదార్థములు. 


564. రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 

అపథ్యము : బంగాళాదుంపలు, వప్పులు, ఊరగాయలు, 
కోడిమాంసము. 

అనుపానము : మజ్జిగ 

మోతాదు : 3-5 గ్రా.చొప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు 
మజ్జిగతొఓ సేవించవలెను. 

లభ్యము : 50 గ్రా. 

సూతికా మాత్రలు 

ఇవి బహుశ్రమతో తయారుచేయబడినవి. సూతికా (స్రీలకు 
ప్రాణమునిచ్చు ననుటలో సందేహములేదు. ప్రసవమైనది మొదలు 
వాడుచుండిన యెడల యే వ్యాధిని దరికికూడ చేరనివ్వవు. కాన ప్రసవమైన 
వెంటనే మామూలుగ వాడుకునే రస కర్పూరము లేక కస్తూరి 
మొదలగువానిని వాడి ఆ సాయంకాలము మొదలు మూడు రోజులవరకు 
ప్రతిసాయంకాలమునను, పథ్యమునిచ్చురోజు ఉదయమునను, స్నానము 
చేయించురోజు ఉదయమునను ఒక్కా మాత్రచొప్పున వేడినీటితో నుపయో 
గింపవలయును. ఇట్లు చేసినచో ఏ వ్యాధియు దరికిచేరదు. మైల సరిగ 
కాకున్నయెడల పిప్పళ్లు, మోడి,చవ్యము, శుంఠి, సన్నరాస్నము, వీనియొక్క 
కషాయముతో నియ్యవల యును. జ్వరము వచ్చుచున్న యెడల వేప 
ఈనెలు,అడ్డసరము, శుంఠి, తిప్పతీగ, నేలవేము వీనియొక్క కషాయముతో 
నియ్యవలయును. దోషజ్వరములు, సన్నిపాత జ్వరములు, కలరా 
మొదలగువానియందు కాళ్లుచేతులు చల్లబడుట, ఆయాసము మొదలగు 
అపాయలక్షణములు కలిగినప్పుడు జిట్టవరగోగు లేక మునగ చెక్క కషా 
యముతో 2,8 గంటల కొకసారి చొప్పున వాడవలయును. అధికమగు 
వేడిని కలిగించును. మోతాదు 1 మాత్ర. 

కస్తూరి మాత్రలు 

ఇవి చక్కని వేడిమిని కలిగించును. వీనిని వెడినీటితోగాని ఆయా 
రసములతో గాని ఉపయోగించిన యెడల అజీర్ణము, అగ్నిమాంద్యము, 
వాత ప్రకోపము, శ్లేష్మ ప్రకోపము, వాత వ్యాధులు, అతిసారము, కాళ్లు 
చేతులు చల్లబడుట, చెమటలు కలుగుట, సూతికావాతము, పక్షవాతము, 
జ్వరము, సన్నిపాత జ్వరము, జలుబు, దగ్గు, పడిశము, ఒడలునొప్పులు, 
కడుపుబ్బరము, దోషజ్వరము, మొదలగువానిని నశింపజేయును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లీ65 
వాతమునుబోగొట్టి వేడిమిని కలిగించును. మరియు వీనిని తమల పాకుల 
లేక తులసియాకుల రసముతో ఉపయోగించిన యెడల చంటిపిల్లలకు 
కలుగు ఎగరొప్పు తగ్గును. 

బాలసంజీవి మాత్రలు 


ద్రవ్యములు : శుద్ధపాదరసం, శుద్ధగంధకము, శుద్దనాభి, జాజికాయ, 
చెంగల్వ కోష్టు, పిప్పళ్లు, మిఠయాల్ను శొంఠి, ఉసీరిక, కరక్మాయ, 
తానికాయ, తమలపాకు స్వరసము, అల్లపు స్వరసము. 

గుణము : చిన్నపిల్లలకు కలుగు అజీర్ణము, జలుబు, దగ్గు, వమనము, 
ఆకుపచ్చ విరేచనములు, మందజ్వరము మొదలగు వ్యాధులను హరించును. 
ఈ బెషధము నందు క్రిమినాశక, గగ్రాహి, విషహర, యకృత్‌పోషక, మస్తిష్క 
శామక, దీపన, పాచన గుణములు కలవ. 

అనుపానము : జ్వరము యొక్క లక్షణములను బట్టి వివిధ 
అనుపానములతో సేవించవలెను. దీర్జకాలిక జ్వరములందు నేలతో, 
కఫ న మిరియాల కషాయముతో, పిత్త జ్వరములందు అల్లపు 
రసముతో సేవించవలెను. 

మోతాదు : 1-2 మాత్రలు ఉదయము, సాయంత్రము కాచి చల్లార్చిన 
నీటితో తీసుకొనవలెను. 

లభ్యము : 20 మాత్రలు 

అనుభూత ప్రయోగములు : 1. కఫ ప్రకోపము అధికముగా ఉన్నచో 
శృంగి భస్మముతో నీయవలెను. 

2. శిశువుల నందు సరియైన పోషణలేక వచ్చు పాందురోగమునందు 
మండూర మాక్షిక భస్మముతో నిచ్చిన అత్యంత శ్రేష్టము. 

3. చిన్నపిల్లలకు వచ్చు అనేక కారణముల వలన కలిగే 
అతిసారములందు దాడిమాష్టక చూర్ణముతో ఇవ్వవచ్చును. 

4. కౌమార దౌర్భల్యమునందు కస్తూరి మాత్రలతో ఇచ్చిన ఉపయోగము 
కలదు. 

5. పిల్లలకు కలిగే విబంధము, అగ్ని మాంద్యములందు భాస్మర 
లవణముతో ఇవ్వవలెను. 

పథ్యము : ఘనాహారము తీసుకొను పిల్లలలో అజీర్ణము కలిగిన, 


566 ————— రహస్య అనుపాా వైస్య నర్వీస్వం 
అన్నము, నెయ్యి తగ్గించి పాలు, ఫలరసములను అధికముగా ఇవ్వవలెను. 
తేలికగా జీర్ణమగు ఆహారమును ఇవ్వవలెను. 

అపథ్యము : పప్పు దినుసులు, మాంసము, చేపలు, దుంపకూరలు 
మానివేయ వలెను. 
అనుపానము : 6 మాసములలోపు బిడ్డలకు తల్లిపాలతో లేదా తేనెతో 
ఇవ్వ వలెను. పిల్లలకు పెద్దలకు వాము రసము లేదా అల్లపు రసముతో 
ఇవ్వవలెను. 
మోతాదు : శిశువులకు అరమాత్ర చొప్పున, పిల్లలకు ఒకమాత్ర 
చాప్పున రోజుకు రెండు లేదా మూడుసార్లు ఇవ్వవలెను 
లభ్యము : 20 మాత్రలు. 
వీర్యస్తంభనవటి 
వీనిని ఆవుపాలతో నుపయోగించిన యెడల శుక్షనష్టము, శుక్షము 
పలచగ నుండుట, శీఘ్రస్థలనము, దగ్గు, కాళ్ళులాగుట, నడుమునొప్పులు, 
మధుమేహము అతి మూత్రము, వీనిని నశింపచేయును. శుక్రదోషములను 
పోగొట్టును. శుక్రమును స్తంభింపజేసి సంభోగశక్తిని వృద్ధిపరచును. మోతాదు 
1 మాత్ర. 
సుఖవిరేచన వటి 


వీనిని వేడినీటితో ఉపయోగించిన యెడల గుల్మము, అజీర్ణము, 
'పైత్యవ్యాధులు ఉదరము, ప్లీహవ్యాధులు యకృద్వ్యాధులు, అరుచి, 
అగ్నిమాంద్యము,నంజు, మల బంధము, కడుపుబ్బరము, కడుపునొప్పి, 
శూల, వాత వ్యాధులు శ్లేష్మ వ్యాధులు. 

ఇవి వెంటనే హరించును. ఇవి వికారము, వాంతి మొదలగు 
దుర్లక్షణముల నేమియు కలిగింపక సుఖవిరేచనమును చేయును. మోతాదు 
1-2 మాత్రలు. 

సూచన- నాల్గు మాత్రలను, ఒకే దఫా ఉదయముననే ఉ 
పయోగించినచో సుమారు 5-6 విరేచనములగును. పైత్య ప్రకృతి కలవారు 
అల్లపురసముతో పుచ్చు కొనుటమంచిది. 5-6 విరేచనములు అయినచో 
చారు అన్నమును మాత్రమే తిన వలయును. 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా ల్‌6/ 
నారికేళాంజనము 

దీనిని కొద్దిగ కంటియందుపయోగించిన యెడల నీళ్ళు కారుట, 
పుసికట్టుట, ఎరుపులు, మంటలు, సరిగ కనబడకుండుట మొదలగునవి 
నశించును. 

తామ్ర మైనము 

దీనిని 1/4 మొ. 1 చిన్నము వరకు మంజిష్ట, సుగంధిపాల పొట్టు, 
జీలక(ర్ర, వీని యొక్క కషాయముతో సేవించిన యెడల సవాయి వ్యాధులు 
జీర్ణించుటచే కలిగిన వ్యాధులు, కొరుకు, చేతులయందును శరీరమందును 
మచ్చలు, బొబ్బలు, మొదలగునవి సమస్తమగు కుష్టములును సమస్తమగు 
చర్మవ్యాధులును, రక్తదోషము లును, భగందరములును, వ్రణములును 
హరించును. కేవలము మాత్రలుగచేసి సేవించిన యెడల జీర్ణము, నంజు, 
దగ్గు, వాత వ్యాధులు, శ్లేష్మవ్యాధులు కరిమేహము మొదలగున్నవి వెంటనే 
హరించును. అనేక వ్యాధులను రూపుమాపును. 

శంఖద్రావకము 

దీనిని 5 మొదలు 8 చుక్కలు వరకు ఆయా (దావకములలోగాని 
వాము మొదలగు వాని కషాయములలోగాని నీటిలోగాని కలిపి సేవించిన 
యెడల శూల, అజీర్ణము, కడుపుబ్బరము, ప్లీహాభివృద్ధి, యకృత్‌ వ్యాధులు, 
పరిణామశూల, ప్రేగుల రచుట, మొదలగునవి హరించును. పైన పూసిన 
యెడల తామర, తేలు పాము యెలుక మొదలగు వాని విషయమును 
కూడ హరించును. 

పంచతిక్త పానకము 

దీనిని 1/2 మొ. 1 1/4తు. వరకు 2-8 తులముల నీటిలో కలిపి 
సేవించిన యెడల పురాణ జ్వరములు, జీర్ణ జ్వరములు, విషజ్వరములు, 
శీతపైత్య (చలి) జ్వరములు, యకృద్వ్యాధులు, ప్లీహవ్యాధులు, 
స్ఫోటకమును, అరుచి, అగ్నిమాంద్యము, నోటిపూత, ప్లేగు మొదలగు 
వ్యాధులను నశింపచేయును. మరియు శరీర మెల్లపుడు వెచ్చగనుండుట, 
సవాయి వ్యాదులు జీర్ణించుటవలన కలిగిన వ్యాధులు, చేతులునల్లగ 
నుండుట, చిడుము, దురద, కామిర్లు, మలబంధము, అజీర్ణము, 
చర్మవ్యాధులు, రక్త దోషములు, బలహీనత, శరీరతాపము, వీనిని కూడ 
హరింపచేయును. 


5658 ————— లీహిన్య అపాన వైస్య నర్వీస్వం 
జంబీరాది పానకము 

దీనిని 1/2 మొ. 1 1/4 తు. వరకు 2-3 తులముల నీటిలో కలిపి 
సేవించిన యెడల సమస్తమగు పైత్య వ్యాధులు, అగ్నిమాంద్యము, అరుచి, 
నోటిపూత, అజీర్ణము, నోటనీళ్ళూరుట, కడుపులోమంట, పుల్లనిత్రేనుపులు, 
తలతిరుగుట, వాంతి, వేడిమి, దద్దుర్లు, తాపము, దప్పిక, రక్తదోషములు, 
యకృద్వ్యాధులు, కామిర్లు, వికారముగ నుండుట, మొదలగు వ్యాధులు 
వెంటనే హరించును. ఇది గర్భిణీ స్రీలకు కలుగు ఆయా లక్షణములను 
పైవ్యాధులను పోగొట్టుటయేగాక సుఖప్రసవమును ఆరోగ్య సంతానమును 
కూడ కలిగించును. మిక్కిలి (్రేష్టమయినది. 

లేపములు 
అండవృద్ధి లేపం 

ద్రవ్యములు : గచ్చపప్పు, ఆముదపు గింజలు, గవ్వపలుకు సాంబ్రాణి, 
ముద్ద కర్పూరము. 

గుణము : శోధహరము, వరివీజమునకు బాగుగా పనిచేయును. 
చెడు నీటిని తీసివేయును. 

వాడు విధానము : వరిబీజమునకు పట్టీగా వేయవలెను. లేపమునకు 
కొంచెము సెగచూపి తెల్లని శుభ్రమైన గుద్దకు రాచి పట్టీగా వేయవలెను. 
మూడు, నాలుగు రోజులకొకసారి పట్టీని మార్చుచుండవలెను. పైపూతకు 
మాత్రమే. 

పథ్యము 3 పాతబియ్యము, మేకమాంసము, గలిజేరుకూర, పల్లేరుకూర, 
మునగ ఆకు కూర, వెల్లుల్లి, నీరుల్లి, బీరకాయ, పొట్లకాయ, 
కందికట్టు, 3 పెసరకట్టు. 

అపథ్యము : : పులుపు, పెరుగు, గోంగూర, బచ్చలి, చేపలు, 
మినుములు, గురు పదార్ధములు; వేగనిరోధము. 

లభ్యము : 15 గ్రా. 

కుంకుమాది లేపం 

దవ్యములు : కుంకుమ కేనరము, రననిందూరము, 
సైంధవలవణం,పచ్చకర్పూ రము, చందనతైలము, మందజిష్ట, పసుపు, 
లొద్దుగపట్ట, కరక వలుపు, కురువేరు, తుంగముస్తలు, కళింగరాష్ట్రము, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(695609 
వట్టివేరు, తానికాయవలుపు, చండ్ర, చెంగల్వ కోష్టు, కదంబ అత్తరు, 
కొబ్బరినూనె. 

గుణము : మొటిమలను, మచ్చలను పోగొట్టి ముఖమునకు కాంతిని 
ఇచ్చును. 

అనుభూత ప్రయోగములు : 1. సరస, గంధక రసాయనములను 
లోనికి ఇచ్చుచూ,ఈ లేపనమును లేపనము చేసిన మొటిమలుతగ్గును. 
శరీరకాంతి పెరుగును. 

పథ్యము : తేనె, పేలాలజావ, బీరకాయ, పొట్లకాయ, ముల్లంగి. 

అపథ్యము : పాలు,నెయ్యి,క్రొవ్వు పదార్థములు 

వాడువిధానము : రాత్రి పరుండబోవునపుడు కొంచెము రాచుకొని 
ఉదయము సున్నిపిండితో కడుగువలెను. పైపూతకు మాత్రమే. 

లభ్యము : 10 గ్రా. 

మందార లేపం 

ద్రవ్యములు : శుద్ధపాదరసము, శుద్ద గంధకము, వాము, వస, 
నల్లజీలకర్ర, కొబ్బరి పెంకులు. 

గుణము : చుండ్రు, పేనుకొరుకుడు మొదలగు వానికి రోజుకొకసారి 
రాత్రి పడుకునే ముందు తలకు రాసి, మరుసటిరోజు ఉదయము 
తలస్నానము చేయవలెను. ఈ విధముగా 3-5 రోజులు చేసిన, దీర్హకాలిక 
చుండ్రు, పేనుకొరుకుడు పూర్తిగా నశించును. పైపూతకు మాత్రమె. 

అనుభూత ప్రయోగములు : 1. మందార తైలమును వెంట్రుకలకు, 
మాడుకు తగులునట్లుగా రాసుకొని, రాత్రి పరుండబోవునపుడు ఈ 
లేపమును లేపనము చేసిన పేనుకొరుకుడు, వెంట్రుకలు రాలుట తగ్గును. 

పథ్యము : ఆవుమజ్జిగ, ఆవుపాలు, మేకమాంసము, కాకరకాయ, 
ద్రాక్షపండ్లు, ఉసిరికాయ, కొబ్బరికాయ. 

అపథ్యము : విండుచేపలు, వంకాయ, గోంగూర, ఆవాలు. 

లభ్యము : 15 గ్రా. 

మధూచ్చిష్టాది లేపము 

దీనిని కొబ్బరినూనెలో కలిపి పూసిన యెడల దురద పుండ్లు, కాలుపు 

పుండ్లు, చిడుము, సర్పి, శిరస్సునందు పుండ్లు, శరీరము డైలుట, 


5/0 రహస్య అనుపాన వైస్య సర్వీస్వం 
కాళ్ళపగుళ్లు, మొదలగు నవి నశించును. సవాయి పుండ్లు గూడ 
నుపయోగింపవచ్చును. గుడ్డకు పూసి పట్టీలుగ వేసినచో వ్రణములు 
నశించును. నోటికిని కంటికిని తగిలినను ప్రమాదము లేదు. కావున 
పసిపిల్లలకు కూడ పై వ్యాధులయందు నిర్భయముగా నుపయోగింప 
వచ్చును. 

రసోత్తమాది లేపం 

ద్రవ్యములు : శుద్ధ పాదరసము, తెల్లజీలకర్ర, నల్లజీలక(ర్ర, పసుపు, 
మాను పసుపు, మిరియాలు, గిరిసిందూరము, శుద్ధగంధకము, శుద్ధ 
మణిశిల. 

గుణము : పామ, కండు, విచర్చికాహరము 

చర్మవ్యాధులను నశింపజేయుటలో మిక్కిలి శ్రేష్టమైనది. దీనిని కొబ్బరి 
నూనెతో గాని బర్రె వెన్నతోగాని పూసిన యెడల తీట, గజ్జి, పుండ్లు, దురద, 
విసర్పము (చప్పి) కురుపులు, కొరుకువ్యాధి, మొదలగు చర్మవ్యాధులన్నియు 
నశించును. (ప్రారంభ దశలో నున్న కుష్టముకూడ నశించునని చెప్పవచ్చును. 
నిమ్మకాయ పులుసులో కలిపి పూసిన యెడల కొద్దిగ మండును. కాని 
తామర వెంటనే చిత్రముగ హరించును. ఇందు పాదరసము, గంధకము, 
మొదలగునవి కలసియుండును. కాన కన్నునోరు మొదలగువానికి 
తగలకుండుట మంచిది. 

అనుభూత ప్రయోగములు : మేహము వలన కలిగిన చర్మవ్యాధులు, 
జిల, గజ్జి, కురుపులు, పొడలు మొదలగు వానియందు ఉత్తమముగా 
పనిచేయును. రోజుకు రెండుసార్లు పై పూతకు వాడవలెను. 


1. పామనందు గంధక రసాయనము కాప్యూల్స్‌ ఇచ్చుచూ ఈ 
లేపనము చేసిన తగ్గును. 


2. కండునందు టంకణభస్మము, యష్టిమధు చూర్ణము కలిపి లోనికి 
తీసు కొనుచూ, ఈ లేపమును లేపనము చేసిన తగ్గును. 


3. విచర్చికనందు త్రిఫల కషాయముతో పరిషేకము గావించి ఈ 
లేపనమును లేపనము చేసిన, తగ్గును. 

పథ్యము : గోధుమలు, కందిపప్పు, బీర,పొట్ల, ఉసిరి, తెల్లగలిజేరుకూర, 
తేనె, వెల్లుల్లి, చందనము, మేకమాంసము. 

అపథ్యము : పాలు, బెల్లం,పులుపు, ఉప్పు,కారము, చెరుకు రసము, 


కపస్య ఈపవన త్య నషం లాలా 571 
పానకము, చేపలు, వ్యాయామము. 


లభ్యము : 15గ్రా. 
సిందూరాది లేపం 
ద్రవ్యములు : నాగసిందూరము, రససిందూరము, రసకర్పూరము, 
మృదారు శృంగి. 
గుణము : విచర్చిక, విపాదిక, వణహరము 


అనుభూత ప్రయోగములు : 1. అగ్ని దగ్గ వ్రణములందు ఈ లేపమును 
పై పూతగా వాడుచూ, కాంచనార గుగ్గులు అభ్యంతర ప్రయోగమునకై 
వాడవచ్చును. 


2. యవానపిడకలందు గంధకరసాయనమును సరసతో వాడుచూ, 
ఈ లేప మును పైపూతకు వాడిన ఉత్తమము. 


3. పరస్పర విరుద్ధ బెషదసేవనచే కలిగే కండునందు ఆవునెయ్యి, 
తేనెలతో కలిపి ఈ లేపనమును లేపనము చేసిన తగ్గును. 


పథ్యము : కందులు, పెసలు, బీరకాయ, పొట్లకాయ, బచ్చలికూర. 

అపథ్యము : పులుపు, నూనె, చేపలు, వంకాయ, ఆవాలు, గుమ్మడికాయ 

లభ్యము : 15 గ్రా. 

తువరక లేపం 

ద్రవ్యములు : నీరుడువిత్తులు, కొబ్బరినూనె 

గుణము : దీర్జకాలిక చర్మరోగములయందు దీనిని వాడుట మిక్కిలి 
శ్రేష్టము. శోభి, కుష్టము, మేహపొడలు, మొదలగువాని యందు 
ఆరునెలలనుండి సంవత్సరము వరకు వాడవలెను. సామాన్య 
చర్మవ్యాధులను ఇది త్వరితగతిన మానును. 


వాడువిధానము : రోజుకు 1-2 సార్లు స్నానమునకు ముందు రెండు 
గంటలు లేపనమును మర్దించి, తరువాత స్నానము చేయవలెను. 

అనుభూత ప్రయోగములు : 1. తెల్లశోభియందు ఆర్‌ అండ్‌ హెచ్‌ 
మాత్రలు వాడుచూ, తువరకలేపమును పై పూతగా ఇచ్చిన తగ్గును. 

2. క్షుద్ర కుష్టమునందు ఖదిరారిష్ట, పంచతిక్తారిష్టలను ఇచ్చుచూ, 
తువరక లేపనమును పైపూతగా ఇచ్చిన కుష్టము నశించును. 


5/2. లా హస అనపా్‌ వైస్య నర్వీన్వం 
8. ప్రమేహ చర్మవ్యాధులందు లక్షణానుసార చికిత్స చేయుచూ, పై 
పూతగా ఈ లేపనము వాడిన మంచి ఫలితమునిచ్చును. 
పథ్యము : బార్లీ, పెసలు, బీరకాయ, పొట్లకాయ, ఆవు మజ్జిగ. 
అపథ్యము : చేపలు, ఉలవలు, ఉప్పు, పులుపు, కారము. 
లభ్యము : 15 గ్రా. 
ఇతరములు 


సిద్ధమకర ధ్వజము (భై.ర) 
ఇది ఆ బాలవృద్దులు సర్వ సాధారణంగా ఉపయోగింపదగిన 

అత్యుత్తమ బలవర్ధకౌషధము. రక్త క్షీణము, వీర్యదోషము, పాండువు, 
క్షయ, శ్వాసకాసలు, మధుమేహ బహుమూత్రములు, జీర్ణజ్వరము, 
సీలకుసుమలు, బుతుదోషం, అతి సంభోగముచేగాని, సుఖవ్యాధులు 
జీర్ణించుటచేగాని గలుగు, బలహీనత, శీఘ్రీసలనం, మధ్య నపుంసకత్వము 
మొదలగు వ్యాధులను సంపూర్ణముగ బోనడచి శరీరమునకు మంచి 
పాటవము, నరములకు పటుత్వము, జ్ఞాపకశక్తి బలము, కండపుష్టి 
కలిగించును. 

(1) 5 మిరియములను రాత్రిపూట 10గ్రా. మజ్జిగలో నానవేసి ఉదయమున 
మిరియములను మాత్రమే తీసి, ౩ గుంటకలగర చిగుళ్లు ఒకమోతాదు 
జెషధమును చేర్చి నూరి ఉదయమునను, అట్లే ఉదయమున నానవేసిన 
మిరియములతో సాయంత్రము సేవించినచో జీర్ణజ్వరము క్షయ జ్వరము, 
రక్తహీనత, బలహీనత 

(2) సిద్ధమకరధ్వజము ర్‌గ్రాములు అభ్రకభస్మము 5గ్రా. తిప్పసత్తు 3 
గ్రా. శితో ఫలాది చూర్ణము 10గ్రా. కల్పి 60 పొట్లములు కట్టి చ్యవన 
ప్రాశ్యావలేహ్యముతోగాని, వాసకతోగాని, అల్లపు రసము తేనె కల్పి కాచిన 
పానకముతోగాని, క్షయ, రక్త పిత్తమునకు 

(3) వేయించిన పిప్పలి చూర్ణముగాని, తాలీసాది చూర్ణము గాని 
బెషధమునకు రెట్టింపు కల్పి తమలపాకురసము తేనెతో శ్వాస, కాస, 
ఎల్లప్పుడు రొంప పట్టి నట్లుండుటకును 

(4) సి.మ. 5గ్రా. వంగభస్మము 10గ్రా. తిప్పసత్తు 10గ్రా. చేర్చి 50 
మోతాదులు కట్టి చందనగాని శారివగాని, రసాయనితోగాని, శుక్రనష్టము, 
అతివేడి, తలదిమ్మునకు 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా న్‌/ 

(5) సి.మ. కిగ్రా అభ్రక భస్మము కిగ్రా ఎండు ద్రాక్షపండ్లు 10గ్రా కల్పి 
నూరి 40 మాత్రలు చేసి, అశ్వగంధ లేక సారస్వతతోగాని మూర్చ, 
అపస్మారము, నరముల బహీనత జ్ఞాపకశక్తికి 
(6) రెట్టింపు త్రివంగ భస్మము 4 రెట్లు తెల్లకలువదుంపల చూర్ణము 
చేర్చి, కొబ్బరిపూల రసముతో నూరి 80 మాత్రలు చేసి అశోకతో స్త్రీల 
కుసుమలకు 

(7) శారివతో రక్త దోషమునకు 
(8) అర్జ్హునతో హృద్రోగమును 
(9) సి.మ. 3గ్రా పచ్చకర్సూరము ౩గ్రా కుంకుమపూవు 2 గ్రా 
ఏలకగింజలు కిగ్రా. జాపత్రి 2గ్రా తవాక్షరి 2 గ్రా కస్తూరి 1/4 గ్రా చేర్చి 
ఆవుపాలతోనూరి 40 మాత్రలు చేసి తాంబూలముతోగాని, ఊరకగాని, 
సేవించిన సర్వ వ్యాధులు హరించును. బలము, రక్తవృద్ధి కండపుష్టి 
కలుగును. 

(10) ఈ మాత్రలను జంబూ పానకముతో సేవించిన బహుమాత్రము, 
మధుమేహము నివారించును. ఆవుపాలు పంచదారతో బలమునకు, శు 
క్రవృద్ధికి వాదదగిన జగత్పసిద్ధమైన బెషధము పంచదారతో బలమునకు, 
శుక్రవృద్ధికి వాడదగిన జగత సిద్ధమైన బెషధము. 

మహాలక్షి విలాసరసము (యో.రు 
10గా. 50 మోతాదులు 
(1) లవంగాలు, వేయించిన జీలక(ర, ధనియాలు చూర్ణము బెషధమునకు 
రెట్టింపుచేర్చి, వాసకతోగాని, మాధీపల రసాయనముతోగాని, అల్లపురసము 
తేనె పటికబెల్లము కల్పి కాచిన పానకముతోగాని క్షయ, శ్వాస కాసలు, 
వాంతి, అరుచి, కామలకు 
(2) కనకతో ఉబ్బసమునకు 

(3) తేనెతో పాండువునకు 

(4) వేయించిన జీలకర్ర చూర్ణము తేనెతో జీర్ణజ్వరము 
(5) పిత్త భంజన చూర్ణము చేర్చి తేనెతో ఎక్కిళ్ళకు 
(6) ఫిరంగి చెక్క సుగంధి కషాయముతో వాతరక్తమునకు, భగంధరము, 
రాచకురుపులకు 
(7) కొండపిండి వేళ్లరసంతో అశ్ళ్శరి, మూత్రకృచ్చలు నివర్తించును. 


5040 డా లీపొస్య అనుపాన వైస్య నర్వన్వం 

మహాలక్ష్మీ విలాసము 

1. పొంగించిన అల్లపురన మీతో నిచ్చిన, అన్ని విధములగం 
పైత్యజ్వరములు, జీర్ణజ్వరములు 
2. పొంగించిన ఓమము రసముతో నిచ్చిన, సర్వవాతజ్వరములు 
వ కళింగరాష్ట్రము, దుంపరాష్టము, వేపవీనెలు వీనిని సమముగా 
జేర్చి పెట్టిన కషాయముతో నిచ్చిన, ఒక సంవత్సరము మొదలు నూరు 
సంవత్సరములు వరకు కలిగెడు అన్ని విధములగు శ్లేష్మజ్వరములు, 
శీత పైత్యజ్వరములు 

4. సహజీరారసము అరతులము, కరివేపాకు రసము అరతులములో 
ఈ బెషధము అరచిన్నము నూరి, ఉదయము 6 గంటలకు, మధ్యాహ్నము, 
12 గంటలకున్ను 40 దినములు పుచ్చుకొనిన యెడల వంశపరంపరగా 
వచ్చెడు గుండెదడ, గుందెనొప్పియైనను నివారణమవును. 

5. తవాక్షీరి, నెమలి ఈకెల భస్మము, నాగకేసరములు, వీని చూర్ణమును 
దీనికి సమముగ కలిపి గింజలు తెగకుండా కోసిన నిమ్మపండ్ల రసములో 
కలిపి ఇచ్చిన యెడల, ద్వాదశ వర్షము నుండి శరీరమున ఆశ్రయించి 
యుండుచర్ది (వాంతి) యైనను 7 దినములలో కట్టును. 

6. కస్తూరి, కుంకుమపువ్వు, దీనికి సమము కలిపి నూరి, అరచిన్నము 
చూర్ణమును తేనెతో కలిపి, అరగంట కొకసారి యిచ్చినయెడల, కావలసిన 
వేడిని చేసి, వాత, పైత్య, శ్లేష్మములను క్రమస్థితికితెస్తూ అప్పుడిచ్చిన 
ఆహారమును జీర్ణింపజేసి, ఇతర వికారమును “పుట్టనీయక, శరీరస్థితి 
బాగుపరచి, పంక రక్షించును. 

7. దీనికి సమభాగము పచ్చకర్పూరమును జేర్చి, తేనెతోగాని, పటిక 
పంచదార ఆవు వెన్నతో గాని, పుచ్చుకొనిన, ప్రమేహములు, నిక్కాకలు, 
ఇం(ద్రియవేడి, వీర్యపలచన, శుక్షనష్టము, నివారణయెి విశేషమగు 
సంభోగశక్తిని గలిగించును. రక్తమునకు, బుద్ధికి బలము నిచ్చును. 
శరీరపుష్టి, కాంతి, బలము, కలుగును. 

8. మరియు దీనిసేవవలన, త్రిదోషములు, పాండువు, కామిల, 
జీర్ణజ్వరము (గవాణి అతిసారము మొదలగు సర్వరోగములు 
నివృత్తియవును. 

(ఇందు సువర్ణ రౌప్య, మౌక్తి కాది భస్మములు చేర్చబడినవి) 


కహస్య అనుపాన వైష్య సర్వస్వం లా లీ/5్‌ 
విజయ చింతామణి 
10 గా. 60 మోతాదులు 

(1) కఫము కంఠమున కెగదాసి యున్నప్పుడు ఆకుచెముడాకు రసముతోను 
(2) శరీరము చల్లబడి కఫము ఎగదన్నినపుడు వెల్లుల్లిరసము తేనెతోను 
(3) సన్నిపాతాదులయందు తమలపాకు రసముతోను 

(4) కృూరవాత రోగములందు వావిలివేరు రసము తేనెతోను 

(5) బాలపాప చిన్నెలకు చనుబాలతోను యివ్వవలెను. మంచి వేడిచేయు 
జెషథధము. 

సూతికా భరణము (భై.ర.) 
10గ్రా. 50 మోతాదులు 

(1) మిర్యాల రసముతో ధనుర్వాతము, గంటుభారంగి కషాయము 
కంపవాతము 

(2) మైల వెడలకవచ్చు సూతికాజ్వరమునకు జిల్లేడు పువ్వు వాము 
కషాయముతోను 

(3) మైల హెచ్చుగా నున్న మోదుగచెక్క కషాయముతోను 

(4) సూతికాభరణము 2గ్రా. కస్తూరి 1/2 గ్రాము, గోరోజనము 1/2 
గ్రా. రోపీత 1/2 గ్రా. పావుదారు 1/2 గ్రా. జున్ను 1/2 గ్రా. నల్ల ఉ 
ప్పిచిగుళ్లు 9 వీనిని నూరి 20 మాత్రలు చేసి పురుడు వచ్చినది లగాయితు 
పదిరోజులు రోజుకు రెండు చొ॥న సేవించిన సూతికావ్యాధులు కలుగవు. 
(5) ప్రసవించిన వెంటనే ఒక మోతాదును తమలపాకులోబెట్టి నమిలి 
(మింగించిన సూతికా వాతము రాకుండ కాపాడును. శీఘ్రఫలప్రదమగు 
జెషధము. 

సూతికాభరణము 

1. బేడయెత్తు ఈ బెషధములో11 మిరియములున్సు, బేడయెత్తు తెల్ల ఉ 
ప్పిచిగుళ్లున్న వేసి నూరి, మిరియముల వలె మాత్రలుచేసి, రోగ 
బలానుసారముగ, కాలము నిర్ణయించి, ఒక్కొక్క మాత్ర చొప్పున ఇచ్చిన 
యెడల, నూతికారోగ సముదాయమెల్లను శీఘ్రముగ నివర్తించును. 

2. ” ఉప్పిచిగుళ్ళు దొరకనియెడల, ఉప్పి ఆకు రసము లేక అల్లము లేక 
తమలపాకులు లేక చిత్రమూలము, అనుయే రసముతో నైనను మాత్రలు 
చేయవచ్చును” మరియు నిది సన్నిపాతములు, ప్లీహ, గుల్మము, ఉదరము, 
(గ్రహణి, అతిసారము, కలరా, అపస్మారము, మాంద్యజ్వరములు, సర్వ 


5/6. లా రహస్య అపాన వైస్య నర్వీస్వం 
వాతములను నివారించును. (1/8 తులం) బేడయెత్తు, 15 మోతాదులు 
ఇవ్వవలెను. రోగ బలానుసారముగ మోతాదు హెచ్చింపవచ్చును. 

నవలోహచింతామణి(బ.రా.) 
10గ్రా. 50 మోతాదులు 

(1) సితోఫలాది చూర్ణము రెట్టింపు చేర్చి కనకతోగాని, వాసకతోగాని, 
అల్లపురసము తేనె కలిపి కాచిన పానకముతో గాని క్షయ, శ్వాసకాసలు, ఉ 
బృసములకు 

(2) యష్టీమధుకము కషాయము తేనెతో గుండె బరువు, ఎగ ఊపిరికి 
(3) సుగంధి, జీలకర్ర, చిత్రమూలము సమభాగచూర్ణము రెట్టింపు చేర్చి 
తేనెతో తిమిరవాతమునకు 

(4) లోహతో గాని, పునర్నవతోగాని రక్త క్షీణతకును వాడవలెను. 

మహావాతరాక్షసము (ర.యో.ర.) 
10 గ్రా. 60 మోతాదులు 
(1) మిరియాల రసముతో సూతికాజ్వరము 

(2) తమలపాకురసము తేనెతో పక్షవాతము 

(3) అల్లపురసముతో సన్నిపాతమునకు 

(4) వెల్లుల్లిరసముతో శరీరము చల్లబడిన వాతమునందు 

(5) నాడిసన్నగిల్లి శరీరము చలువ(గమ్మి రోగి అపాయస్థితిలో నున్నపుడు 
1/4 గామ కస్తూరి చేర్చి తులసి రసంతో దినమునకు 2,3,4 సార్లు 
వరకు యివ్వవచ్చును. వేడిచేసి ప్రాణాపాయస్థితి తగ్గినవెనుక క్రమముగా 
మోతాదులు తగ్గించవలెను. 

మహావాత రాక్రసము 
1; బేడయెత్తు యీ జెషధముమందు 9 మిరియములు వేసి, అల్లము, 
చిత్రమూలము, తమలపాకులు అనువాని యే రసముతో నైనను కందుల 
వలె మాత్రము చేసి, దారుణమగు వాతము వలన శరీర మాద్యంతము, 
చల్లబడి, స్మృతిదప్పి మాటలేకున్న సమయమున, పావుగంటకుగాని, తక్కువ 
కాలమునకు గాని, రెందేనిమాత్రలచొప్పున “అల్లము, వెల్లుల్లి, 
ములగవేరుచెక్క తమలపాకులు అను వీనిలో యేరసముతోనైనను యిచ్చిన 
యెడల (యీ రసములలో అరుగదీసియు యివ్వవచ్చును. ) అతిశీఘ్రముగ 
మిక్కిలివేడిని గలుగజేసి మాట్లాడించి, సన్నిపాతాదిదోషములను బోనణచి, 
ప్రాణమును రక్షించును. మరియు, సూతికావాతము, కంపవాతము, 
పక్షవాతము, శుష్మవాతము మొదలగు యెనుబదివాతములు, వాత 


రీహిస్య అనుపాన్‌ వైట్య సర్వస్వం —— 5/7 
జ్వరములు, సన్నిపాతముజ్వరము, ద్వంద్వ జ్వరములకు, శీఘ్రముగ 
నివారణజేయును. 
2. ఊపిరితిత్తులు, హృదయము, కారము అను శరీరమందలి 
ముఖ్యభాగములు చెడి, గొంతుకవరకు కఫము వృద్ధిజెంది, (ప్రాణిపోవుటకు 
సిద్ధముగనున్నప్పుడు, చిత్రమూలరసములో చిన్న మెత్తు చొప్పున 5 
మోతాదులిచ్చునరికి కావలసినంత వేడిచేనీ, బెషధబలమున 
మాట్లాడించును. 
3. తెల్లజిల్లేడు వేళ్లరసములో చిన్న మెత్తు అరుగదీసి 5 లేక 10 
నిముషములకొకసారి యిచ్చిన యెడల యితర బెషధములకు లక్ష్యము 
మ. (కలరా) వాంతి భేది జాడ్యములు 3 మోతాదులకు తప్పక కట్టును. 
. “దుంప రాష్ట్రము, కళింగ రాష్ట్రము, లవంగములు” వీని చూర్ణము 
వం జేర్చి అల్లపు రసముతో నూరి, కందులవలె మాత్రలు చేసిన 
జామునే కొక మాత్ర చొప్పున యిచ్చిన యెడల, వాతజ్వరములు, 
ద్వంద్వజ్వరములు 2 దినములలోనివారణమవును. 
5. తేనెలోగాని, అల్లపురసములో గాని, అరుగదీసి 5 నిముషములు మొదలు 
ఒక జామువరకు రోగబలముననుసరించి కాలములను నిర్ణయించి యిచ్చిన 
పక్షమున, దారుణమగు వాతాదిరోగములను, వెంటనే నివారణజేయును. 
శ్లేష్మోద్రేకమును రానీయక శరీర వేడినినిల్పును 
6. చనుబాలలో పావుచిన్నము గాని, అంతకుతక్కువ గాని, యరుగ దీసి 
యిచ్చిన యెడల, శ్లేష్మోద్రేకము, అజీర్ణము, డొక్కలెగరవేయుట 
అనుగుణములు గలిగెడు చంటి బిడ్డలకు “బాలపాపచిన్నెలు” అనెడు 
వాయువువచ్చెడు జ్వరములు నివర్తించును. 

7. తమలపాకురసముతో అరుగదీసి, గంటకొకసారి యిచ్చిన యెడల, 
3,4 మోతాదులలో యెట్టిరుగ్మతమీదపుట్టిన, బహిళ్ళీతలము (శరీర 
చల్లదనము) నైనను బారదోలి చర్మకాకనునిల్పును 
రి. స్తాళీ చూర్చాను పానమును జేర్చి తేనెతో సేవించిన, 
శరీరమంతయునొప్పి, కీళ్ళనొప్పి, విడువని వాతజ్వరమును పారదోలును 
9. దీనికి సమము శతపుఠ ఖద్గలోహభస్మమును, దీవికి రెట్టింపు 
స్థాలీచూర్ణమును కలిపి, తేనెతో నిచ్చిన, వాతమున కీళ్ళు స్వాదీనముతప్పి, 
కీళ్ళయందునొప్పి, బాధకలుగుట, శ్లేష్మోద్రేకముగల (వాతనంజు) 
దారుణమగు శరీర ఉబ్బు, తిమ్మెర వాతమును, కంపవాతమును, 
నివారణజేసి, తేనెతో పుచ్చుకొనిన మూర్చ, చిరకాల మునుండి 


57 కన్య అటపాశ వైన్యీ సిర్వీస్యం 
విడువకుండు జీర్ణ జ్వరమును హరించును 


11. “నెల్లివరుగు, కరక్మాయ, తానికాయ” వీని చూర్ణము రెట్టింపుజేర్చి, 
తేనెతో సేవించిన, మదమూర్చ, కాస, కామిల, మేహము నివర్తించును. 
12. “పిప్పళ్ళు, తెల్లజీలక(ర్రి” వీని చూర్ణము లేక “కరక్కాయ, పిప్పళ్ళు, 
వీని చూర్ణము లేక “జీలకర్ర చూర్ణము, పంచదార” గాని రెట్టింపు జేర్చి 
అల్లపురసముతో నిచ్చిన వెంటనే వేడి నీళ్ళనిచ్చుచు, ఉదయము, 
సాయంకాలముయిచ్చిన, మన్యపుజ్వరములు, చలి, వణుకు, విశేష 
తాపముతో కూడుకొనియుండు “దలిజ్వరము” తప్పక నివారణమవును. 
13. “నెమలియీకెలబూడెద, ప్రత్తిగింజలలోని పప్పు, మాద్చినజీలకర్ర”ను 
వీని చూర్ణమును సమముగా జేర్చి తేనెతో నిచ్చిన, దోషముల మీద పుట్టిన 
వాంతి వెంటనేకట్టును. 
14. “లవంగములు, కళింగ రాష్ట్ర 2 కొద్దికొద్దిగను, పూటకు అరచిన్న 
మీ బెషధమును, తేనెతో అరుగదీసి రా[తులయందు సేవించుచు, 
శ్లేష్మవృద్ధికరములగు వస్తువులను విడచి భుజించుచు మూడుమాసములు 
సేవించిన; యెట్టి కరిన కానశ్వాసలైనను, యెంతకాలమునుండి 
విడువకున్నను తప్పక నివారణమవును. 
15. తేనెలో అరుగదీసి పావుచిన్నము జెషథధమును సదా రాత్రి 
పరుండబోవునప్పుడు పుచ్చుకొనుచుండువారికి జీవితకాలమంతయు, 
వైద్యావసరముండనేరదు. (ఇందు కస్తూరి, సువర్ణ మౌక్తి కాదులు 
చేర్చబడియున్నవి. ) 
మహాకనకసిందూరము (వై.చిం.) 
10 గ్రా. 100 మోతాదులు 

క్షయకు ప్రఖ్యాతి వపాంచిన బెషధము. ఇందు (వతి 
మోతాదునందున సగముకంటె హెచ్చు స్వర్ణ భస్మముకలదు. సకలోపద్రవ 
సహితమగు క్షయ, పాండువు, కామల, శ్వాసకాసలు, ఛర్జి, అరుచి, జీర్ణ 
జ్వరము అపస్మారము, రక్తపిత్తము, (ప్రమేహము, మొదలగు అనేక వ్యాధులు 
నివారించి బలము, వర్ణము, కాంతి, పుష్టి శుక్రము, ఆయువు కలుగజేయు 
దివ్వ్యౌాషధము. 

సితోఫలాదిచూర్ణము లేక తాలీసాదిచూర్ణము లేక లవంగాలు, 
వేచిన జీలకర్ర, దాల్చినచెక్క ఏలకులు సమభాగ చూర్ణముతో గాని మజ్జిగలో 
నానవేసిన 8 మిరియములు, 38 గుంటగలగరచిగుళ్ళు ( సిద్ధమకర 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా ల్‌/9 
ధ్వజమునకు చెప్పబడిన ప్రకారము) ఒక మోతాదు బెషధముచేర్చి నూరిన 
మాత్రలను వాసక, చ్యవన ప్రాశ్యావలేహ్యము, రసాయనితోగాని, 
సేవించవలెను. 
రస చింతామణి (వై.చిం.) 
10గ్రా. 50 మోతాదులు 
(1) తులసిరసము తేనెతో శ్వాసకాసలు 
(2) శొంఠి పిప్పలి మిరియాల కషాయంతో సన్నిపాతము 
(3) అల్లపురసం తేనెతో పక్షవాతము అర్జిత వాతములకు 
(4) ఆకుచెముడాకురసంతో కఫము కంఠమున కెగదాసి గురక 
కలిగినపుడును బాలపాపచిన్నెలకు 
(5) అతిమధురం కషాయం తేనెతో గుండెబరువు ఆయాసంనకు 
(6) సదాపాకు రసముతో గురకతో కూడిక కఫమునకు 
(7) శొంఠి, కరక్కాయ, లవంగాలు, వేచిన జీలకర్ర, సైందవలవణము 
సమభాగ చూర్ణము బెషధమునకు రెట్టింపు చేర్చి తేనెతో గొంతుకలోగురక, 
పిల్లి కూతలు గల దగ్గు “కనక” అనుపానముతో ఉబ్బసమునకు 
(8) త్రిఫలకషాయముతో పాండు, ఉబ్బులకు 
(9) తమలపాకురనము, మిరియాల చూర్భముతో శరీరము 
చల్లబడినప్పుడును 
(10) బాలపాపచిన్నెలు వచ్చు పిల్లలకు 2 వడ్ల గింజలయెత్తు బెషధం 
చనుబాలతో కలపి యివ్వవలెను. ఎక్కువ వయస్సు గల పిల్లలకు బాలపాప 
చిన్నెలు వచ్చు నెడల శొంఠి, మిరియాల రసంతో కొంతకాలము వాడిన 
యెడల వ్యాధి తిరుగ ఎన్నటికిని రానేరదు. వాతశ్లేష్మహరమగు 
ప్రశసాషధము. 
అష్టలోహపూర్ణదంద్రోదయము 
10 గ్రా. 40 మోతాదులు 
1) చాతుర్జాతక చూర్ణము బెషధమునకు రెట్టింపు చేర్చి అల్లపురసము 
తేనెపటికిబెల్లము కలిపి కాచిన పానకముతో గాని, చ్యవన ప్రాశ్యావ 
లేహ్యముతో గాని శుక్రనష్టము వలన గలిగిన క్షయ, శ్వాసకాసలకు 
(2) వేపబంక, ఉసిరిక పప్పు, ఇండుపగింజలు వేయించిన మినపప్పు, 
నేలగుమ్ముడు సమభాగ చూర్ణము రెట్టింపు పంచదారతో శుక్రనష్టము, 
శీఘ్రస్థలనమునకు 


580 _ా రహస్య అపా వైస్య నర్వీస్వం 
(3) పెన్నేరు నేలతాడి, పిల్లి తేగలు, నేలగుమ్ముడు, పల్లేరు దూలగొండి 
విత్తులు సమభాగ చూర్ణము బెషధమునకు మూడు రెట్లు చేర్చి పంచదార 
కలిపిన పాలతో కండపుప్టికి, సంభోగశక్తిని వాడవలెను. 

రాజశిరోభూషణము ( ర.సా.సం.) 
10.గా. 50 మోతాదులు 

పక్షవాతమునకు పరమౌషధము 
(1) అల్లపురసము తేనెతో పక్షవాతము మాట స్పష్టముగా రాని వాతము, 
మూతివంకర వాతమునకు 
(2) సారస్వతతో బుద్ధి (భ్రంశమునకు 
(3) ఆముదపు వేరు కషాయముతో క్షణవాతమునకు, నరముల వాపునకును 
వాదవలెను. 

కనకబాల సూర్యోదయము (వై. చిం.) 

10 గ్రాములు 50 మోతాదులు 
1) తాలీసాది చూర్ణము రెట్టింపు చేర్చి తేనెతో క్షయ, కాసలకు 

(2) చాతుర్జాతక చూర్ణము రెట్టింపు చేర్చి తేనెతో పాండువు, రక్త క్షీణత, 
జీర్ణజ్వరములకు 

(3) నేల ఉసిరిక వేరు రసముతో కామలకు, అందువచ్చు జ్వరమునకు 
(4) త్రిఫల కషాయముతో పాండు, ఉబ్బు, కామెర్లకు 
(5) గుడూచి లేక కిరాత లేక పంచతిక్త పానకముతో అస్థిగత జ్వరము 
(6) రెట్టింపు పొంగించిన వెలిగారము చేర్చి చనుబాలతో పిల్లల కడుపులో 
బల్లలు యకృత్‌ ప్లీహవృద్దులకు 

(7) అల్లపురసము తేనెతో అరుచికి వాడవలెను. 

విషమజ్వరాంతక లోహము (పుటపక్వము,)) (భై.ర.) 
10 (గా. 60 మోతాదులు 

ప్రతి మోతాదునకు సమం వేచిన జీలకర్ర చూర్ణము చేర్చుకోవలెను. 
(1) మిరియాల రసముతో వాతజ్వరము 

(2) అల్లపురసముతో పిత్తకఫ జ్వరములు 

(3) తులసిరసముతో చలిజ్వరములు 1,2,3 రోజులకు వచ్చు వరుస 
జ్వరములు 
(4) కిరాతతో గాని పంచతిక్త పానకముతో గాని సమస్త విషమజ్వరములు 
(5) రోహితకతోగాని, గోమూత్రముతోగాని, జ్వరబిళ్లలు అగ్ని మాంద్యము, 
ఆమదోషము 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(69581 
(6) లోహాసవతోగాని, పునర్నవతోగాని, పాండు కామిలలు 

(7) తమలపాకురసము, తేనెతో శ్వాసకాసలు హరించును. వరుస 
జ్వరములందు సుదర్శన చూర్ణము చేర్చి సేవించుట మంచిది. 

నారాయణ కవచము 
10 గ్రా. 50 మోతాదులు 
బెషధము ౩గ్రా. వైక్రాంతము 5గ్రా. తాలీసాది చూర్ణము 
10గ్రా. చేర్చి 25 పొట్లములు కట్టి అల్లపురసము తేనె కలిపి 
కాచినపానకముతో క్షయ, శ్వాసకాసలు, ఉబ్బస దగ్గు 
(2) ఆకు చెముడాకు నిప్పుపై వెచ్చ చేసి తీసినరసంతో 
గొంతుకకురాసిన కఫమును దింపుటకు 
(3) తమలపాకు లేక తులసియాకు రసముతో తేనెజేర్చి శిశువుల 
శ్వాసకాసలకు 
(4) రెట్టింపు సితోఫలాది చూర్ణము చేర్చి తేనెతో గుండెబరువు, 
పురాణకాస, క్షయ కాసలకు వాడవలెను. 

2. కరివేపాకు రసములో అరుగదీసి యిచ్చిన యెడల, దారుణమగు 
అజీర్ణము మీద కడుపు ఉబ్బి, చతుర్విధవాయువులు బంధించి, 
శ్వాసమందక మిక్కిలి ఆయాసమును గలుగజేయుచున్న కాస, శ్వాసలకు 
5 లేక 10 నిమిషముల కొకసారి చొప్పున 8 మోతాదులు యిచ్చుసరికి 
“వారాంగనల యొక్క క్రీగంటిచూపు, పురుషుల చిత్తములనపహరించు 
చందంబున” కడుపు ఉబ్బుతీసి, కఫమును హరింపజేయును. 

3. చనుబాలతోనూరి ఇచ్చిన, తాపయుక్త మగు కాస, శ్వాసలు; 

4. చంటిబిడ్డలకు చనుబాలలో అరుగదీసి మోతాదు తగ్గించియిచ్చిన, 
గొంతునందు గురక, శ్లేష్మము నివర్తించును 
ర్‌. అడ్డసరపాకు లేక తులసిఆకు లేక జిల్లేడు పువ్వుల రసములో అరుగదీసి 
యిచ్చిన యెడల, శ్లేష్మ మెదుర్కొని శ్వాస మందనీయక ప్రాణభీతిని 
గలిగించుచుండు కఠినకాస, శ్వాసలు 5 లేక 10 నిముషములకొకసారి 
చొప్పున ౩ మోతాదులిచ్చుసరికి, కఫమును “బహ్మస్తమువలె” ఖండించి, 
జీవమును నిలుపును (ఇందు సువర్ణము చేర్చబడినది) 

అఘు నారాయణ కవచము 
1.ఈ బెషధము అరచిన్నమున్ను, కొద్దిగ దుంపరాష్ట్రమున్ను, తేనెలో 
అరగదీసి యిచ్చిన యొడల, కాస, శ్వాసలు, 


582. లా దహన అపాన వైస్య నర్వీస్వం 
2. కరివేపాకు రసముతో నిచ్చిన, అజీర్ణముతో కూడుకొనిన శ్వాసలు; 
8. పల్లేరు రసముతో అరుగదీసి యిచ్చిన యెడల, కఫోద్రేకముగల, దారుణ 
కాసశ్వాసలు నివారణమవును. 
నారాయణ కవచము 
1. ఈ బెషధము అరచిన్నమున్ను సన్న రాష్ట్రము, కరక్కాయ, 
లవంగమొగ్గలు” కొద్దికొద్దిగను, తేనెతో అరుగదీసి ఇచ్చిన యెడల, కఫము 
తెగిపడక, ఊపిరినందనీయకుండుట, గొంతుకునందు వుండవలెనుండుట 
గుటకనేయుట కష్టతరముగానుండుట గల కఠినమగు దగ్గు. వగరపును, 
విష్ణు చక్రము పాపులను ఖండించునట్లు పరిహరించును 
స్వర్ణకాంతవల్లభరసము (ర.యో.ర.) 
10గ్రా. 40 మోతాదులు 
(1) సితోఫల లేక తాలీసాది చూర్ణము రెండు రెట్లు చేర్చి తేనెతో క్షయ 
శ్వాసకాసలు 
(2) తేనెతో కళ్లెదగ్గు 
(3) చాతుర్ణాతకచూర్ణము రెట్టింపు చేర్చి తేనెతో పాండు, అరుచి, రక్తవృద్ధికి 
(4) త్రిఫల కషాయముతో ఉబ్బు 
(5) ద్రాక్షపండ్ల రసముతో రక్తహీనత, నరముల బలహీనత 
(6) త్రికటుచూర్ణము తేనెతో తిమ్మెరలు 
(7) రెట్టింపు పొంగించిన వెలిగారము తేనెతో యకృత్చీహవృద్దులు 
(8) వావిలి చిగుళ్ళు కషాయముతో జీర్ణజ్వరము 
(9) సుగంధి, జీలకర్ర, లవంగాలు, ధనియాలు చూర్ణము రెట్టింపు జేర్చి 
తేనె పంచదారలతో రక్తశుద్ధికి, బలమునకు, ఆరోగ్యమునకు ప్రసస్తమైనది. 
వైక్రాంత చంద్రోదయము (ర.తు 
10గ్రా. 35 మోతాదులు 
(1) రెట్టింపు సితోఫలాది లేక తాలీసాది చూర్ణము చేర్చి తేనె అల్లపురసము 
పటికిబెల్లం వేసి కాచిన పానకముతో క్షయకు 
(2) ద్రాక్షపంగ్ల రసముతో శ్వాసకాసలు రక్తహీనత, నరముల బలహీనత 
(3) పటికిబెల్లముతో పొడిదగ్గు 
(4) వాసకతో గుండె బరువు, ఆయాసము, రక్తపిత్తము 
(5) చందన కషాయముతోగాని, మద్ధిచెక్క రసము లేక అర్జునతో 
హృద్రోగము 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా లర 
(6) చ్యవనప్రాశలో సమస్త కఫదోషములు, గుండెలా రుకుపోవుట, 
ఊపిరితిత్తులలోని దోషములకు వాడవలెను. 


కాంత వల్లభరసము (బ.రా.) 
10.గ్రా. 40 మోతాదులు 

1) తాలీసాది, సితోఫలాదిచూర్ణము రెట్టింపుచేర్చి తేనెతో కళ్ళెదగ్గు, శ్వాస, 
కాసలకు 

(2) చాతుర్ణాతక చూర్ణము చేర్చి తేనెతో పాండు ఆరుచి, రక్త వృద్ధికి 

(3) త్రిఫల కషాయముతో ఉబ్బు 
(4) త్రికటు చూర్ణముతో తిమ్మెరలకు 
(5) రెట్టింపు పొంగించిన వెలిగారము తేనెతో యకృత్‌ప్లీహవృద్దులను 
తగ్గించి రక్తము పట్టించును. 

కాంత వల్లభరసము 

1. దీనికి రెట్టింపు స్థాళీ చూర్ణమును జేర్చి, తేనెతో నిచ్చిన, పాండువు, 
(శోఫ) మేహవాతనంజు 
2. పెన్నేరు త్రిఫలములు” వీని చూర్ణమును రెట్టింపుచేర్చి, నెయ్యి, తేనె 
లేక మేకపాలతో నిచ్చిన ఉబ్బసము, కాస, శ్వాసలు 

5 చాతుర్జాతక చూర్ణమును రెట్టింపు చేర్చి తేనెతో నిచ్చిన జ్వరములు 
అరుచి, అగ్నిమాంద్యములు 
4. నేలగుమ్మడి, నేలతాడి, ధనియాలు వీని చూర్ణమును రెట్టింపు చేర్చి, 
పటిక పంచదార చూర్ణము, ఆవు వెన్నతోపుచ్చు కొనిన, వీర్యవృద్ధి, 
శరీరపుష్టి, శరీరకాంతి, బలము కలుగును. 

5. దీనికి సమము శతపుఠఖద్గలోహ భస్మము కలిపి, స్టాలీ చూర్ణముతో 
నిచ్చిన, వాతజబ్బు నివర్తించును. ఇది నర్వపాండువుల, 
క్షయలనుహరింపజేసి, దేహమున కారోగ్యమునుగలుగజేయును. 
ఆదివిష్ణువుచే నిర్మింపబడిన కాంతవల్లభరస మనంబడును. 

చతుర్తోహ రసాయనము 
10గా. 50మోతాదులు 

1) తేనెతో శ్వాస కాసలు, ఉబ్బసము, మేహవాత నొప్పులు, తిమిర వాతము, 
కీళ్ళపట్లు, అగ్నిమాంద్యములకు 

(2) తిప్పతీగ, శొంఠి, నేలవేము కషాయముతో చిరకాల జ్వరమునకు 
(3) తమలపాకురసము తేనెతో కఫ ప్రకోపమునకు వాడవలెను. 


584. లా కస్య అపాన వైస్య నర్వీస్వం 
చతుర్లోహరసాయనము 
1.ఈ బెషధము అరచిన్నము, కొంచెము కరక్నాయ తేనెతో అరుగదీసి 
యిచ్చిన యెడల, వాత శ్రేష్మములు, శ్వాసకాసలు, నివర్తించును 
2. దీనికి రెట్టింపు “రేవల్‌ చిన్ని కరక్కాయ, కరివేపాకు, కటుక రోహిణీ” 
వీని చూర్ణమును చేర్చి, అల్లపురసముతో నిచ్చిన, మూత్ర విరేచనములను, 
క్రమముగ జరుపుచు ఉబ్బుజాడ్యములను నివారణచేసి ఆకలిని 
గలిగించును 
3. చాతుర్జ్దాతక చూర్ణమును రెట్టింపుచేర్చి, తేనెతో నిచ్చిన, కాసశ్వాసలు, 
ఆమ్లవాతము, ఆమ్లపైత్యాదిరోగములు 
4. దీనికి రెట్టింపు స్థాలీచూర్ణమును చేర్చి, తేనెతోనిచ్చిన, కఫయుక్త 
మగుశోఫ, (ఉబ్బు) పాండువు, కుంభకామిల, నివారణమవును 
5. (క్రికటుకములు, పంచలవణములు, చిత్రమూలము, పొంగించిన 
వెలిగారము, నీలివేరు, యవక్షారము వీని చూర్ణమును రెట్టింపు చేర్చి 
నేతితో పుచ్చుకొనిన, శూలగుల్మము నివారణమవును. 
ప్రవాళచంద్రోదయం 
10గ్రా. 50 మోతాదులు 
1) వాసకతో గుండెబరువు, రక్త పిత్తముకు 
(2) తాలీసాది లేక సీతోఫలాదిచూర్ణము చేర్చి అల్లపురసం తేనెతో క్షయకు 
(3) పటికబెల్లము తో పొడిదగ్గుకు 
(4) చ్యవన ప్రాశ్యావలేహ్యంతో సమస్త కఫ దోషములకు వాడవచ్చును. 
కఫకేసరి (బ.రా.) 
10 గ్రా. 40 మోతాదులు 
1) తమలపాకు రసం తేనెతో ఆయాసము, కఫశూల, గుండెబరువునకు 
2) రెట్టింపు లవంగాల చూర్ణము చేర్చి అల్లపు రసము తేనెతో గట్టిపడిన 
కఫము కరిగి గుండెబరువు తగ్గుటకు గొంతులో గురక, రొమ్మునొప్పి, 
కఫ, ప్రకోపము శ్వాసకాసలకు 
(3) చనుబాలతో శిశువుల కాస, ఎగరోప్పు నివారించును. 
వంటబాలసూర్యోదయము (బ.రా.) 
10గ్రా. 40 మోతాదులు 
1) గుంటకల్గరరసముతోగాని, పంచతిక్త పానకముతోగాని సేవించిన 
జీర్ణజ్వరము 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లరి5్‌ 
(2) జీలకర్ర రసముతో గర్భిణీ జ్వరములకు 
(3) వేచిన జీలక(ర్ర, లవంగాలు, ఏలకులు, ధనియాలు చూర్ణము రెట్టింపు 
చేర్చి తేనెతో శ్లేష్మ జ్వరము, క్షయ, శ్వాసకాసలకు 
(4) అల్లపురసము తేనెతో ఆరుచి, పీనస, పాండువు 
(5) శొంఠి ధనియాలు జీలకర్ర చూర్ణము రెట్టింపు చేర్చి పటికి పంచదారతో 
గర్భిణులకు కలుగు వేవిళ్లకు వాడవలెను. 
వ్యాధిహరణరసము (వై. చిం) 
10 గ్రా. 40 మోతాదులు 
ఒక మోతాదు తమలపాకులో చుట్టి నమలి (మింగుచుండిన సమస్త 
సవాయిలు, సవాయి మచ్చలు, పరిణామశూల 
(2) ఫిరంగి చెక్క ధనియాలు, సుగంధి కషాయముతో కొరుకు బగ్జి, 
పుండు మొదలగు సవాయిలన్నిటికిని 
(3) సమము వంగభస్మము కలిపి సుగంధి కషాయముతో తెల్లకుసుమ 
(4) మధుస్ను హీరసాయనము లేక సుగంధాది లేహ్యముతో శరీరము 
అరచేతులు, అరకాళ్ళు, వీనిపై గలుగు మచ్చలకు వాడవలెను. 
దివ్య సింధూరము (ర.సా.ప్ర.సం.) 
10 గ్రా. 50 మోతాదులు 
1) శారివ, ఖదిర, సుగంధాది లేహ్యము, మధుస్నుహీరసాయనము 
వీనిలో దేనితోనైనను సవామేహము, మచ్చలు, పొడలు 
(2) తమలపాకులో చుట్టి నమిలి మ్రింగుచున్న సవామేహ 
సంబంధమగు మచ్చలు తగ్గి రక్తశుద్ధి కలుగుటకును 
(3) వెన్నతో కామవృద్ధికి బలమునకు 
(4) చనుబాలతో కఫశరీరముగల పిల్లలకు చిక్కినపిల్లలకు 
5) ద్రాక్ష పండ్రరసము లేక పాల మీది మీగడ పంచదారతో 
కండపుష్టి ఉత్సాహము కాంతికి వాడవలెను. రక్తమును 
పట్టించురాజౌషధము. 
ప్రళయాగ్ని రుద్రరసము 
1) గుంటకలగరాకు 5గ్రా. మిరియాలు 9, జెషధము 2గ్రా. నూరి 
15మాత్రలు చేసి సన్నిపాతమునందును 
2) ఉప్పిచిగుళ్ళు 5గ్రా. మిరియాలు 1గ్రా. బెషధము 2గ్రా. కలిపి 15 
మాత్రలు చేసి వేడినీళ్ళతో సూతికాజ్వరము 


586 ———— రీహిన్య అనుపాా వైస్య నర్వీస్వం 
3) మిరియాలరసముతో తరుణజ్వరము 
(4) బెషధము 2గ్రా. మునగ పూవులు 6, తమలపాకులు ౩ నూరి 11 
మాత్రలు చేసి జామునొక మాత్ర చొప్పున యిచ్చిన సంగమ దోషజ్వరము 
కఫవాత జ్వరములు నివారించును. 

శ్వాసకుఠారము (వై.చిం.) 
10 గ్రా. 40 మోతాదులు 

1) వెల్లుల్లి రసము తేనెతో ఊర్థ్వ శ్వాస, వాతకాస, కఫము పలచబడుటకు, 
సన్నిపాతమునందును 
2) అడ్డసరపాకురసము తేనెతో ఉబ్బసము 
3) అతిమధురకషాయము తేనెతో గుండె బరువు, ఎక్కిళ్ళు నివర్తించును. 

రసరాట్టు 
10గ్రా. 40 మోతాదులు 

1) చనుబాలు లేక తేనెతో చంటివిడ్ల దగ్గు, పడిశము, జ్వరము 

2) జీలకర్ర, లవంగాలు కొంచెము వేయించిన చూర్ణము రెండురెట్లు 
చేర్చి తమలపాకురసము తేనెతో కఫవాతములు, గొంతుకలో గురక, 
కఫప్రకోపము రొమ్ము నొప్పి, శ్వాసకాసలు 
(3) మిరియాలు, శొంఠి కషాయముతో గర్భకఫము పలచబడి దగ్గు 
తెగుటకును వాడవలెను. 

1. ఈ బెషధము అరచిన్న మున్ను దుంపరాష్ట్రము, కరక్నాయ కొంచెము 
కొంచెమున్ను, తేనెతో అరుగదీసి ఇచ్చిన యెడల, వాత శ్లేష్మములు కాస, 
శ్వాసలు, గొంతునందు వుందవలెనుండుట, రొమ్మునందు భారముగా 
నుండుట, నివారణమవును 
. 2. దీనికి రెట్టింపు మిరియముల చూర్ణము జేర్చి అరటిపండులోవుంచి 
పుచ్చుకొనిన, చిరకాలము నుండి యుండు క్షయ, 

8. జిల్లేడు వేళ్లరసముతో గాని అడ్డసరపాకురసముతో గాని, అరుగదీసి 
శ్రేష్మమెదుర్శొని శ్వాసము విడుచుటకష్టతరముగా నున్న సమయమున 
యిచ్చిన యెడల వెంటనే శ్లేష్మమును ఖండించును. 

4. దీనికి సమము “శతపుఠఖడ్డలో హభస్మము”న్ను రెండెంటికి సమము 
స్థాలీచూర్ణము జేర్చి, అల్లపురసము, తేనెతో పుచ్చుకొనిన, కఫయుక్తమగు 
కాళ్ళు, చేతులు స్వాధీనము తప్పిన తిమ్మెర, నరములబారుతో కూడుకొని 
యుండు వాత ఉబ్బును నివారణచేసి, జఠరదీప్తినిచ్చి శరీర దారుఢ్యమును 
గలిగించును. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా న్‌8/ 
లోకనాధరసము (బ.రా.) 
10 గ్రా. 30 మోతాదులు 
1) అడ్డసరపాకు రసము తేనెతో క్షయ 
(2) తేనెతో జీర్ణజ్వరము, ఉబ్బు శ్వాసకాసలు, పాండువునకు 
3) శొంఠిరసముతో అగ్నిమాంద్యమునకు వాడవలెను. 
మెహవంగరాజీయము (వై.చిం.) 
10 గ్రా. 40 మోతాదులు 
1) తెల్లకలువదుంపల చూర్ణము రెట్టింపు చేర్చి బియ్యపు కడుగు తేనెతో 
తెల్లకుసుమ 
(2) మోదుగ చెక్క రసముతో ఎర్ర కుసుమ 
(8) రేవల్చిన్ని లేక వల్లేరువేళ్ళ కషాయముతో మూ(తకృచ్చ 
మూత్రాఘాతములకు 
4) రక్త చందనము లొద్దుగ చెక్క కషాయముతో యోని దోషములకు 
(5) వెన్న పంచదార అనుపానముతో మేహములకు వాడవలెను. 
హేమ సుందరరసము (ర.త.) 
10 గ్రా. 40 మోతాదులు 
1) చలవమిరియాలు, చందనము, కచ్చూరాలు, పచ్చ కర్పూరము చూర్ణించి 
జొషధమునకు రెట్టింపు చేర్చి పల్లేరువేళ్ళ రసము లేక చందనతో సెగ 
2) చందనాదిచూర్ణము రెండు రెట్లు చేర్చి బియ్యపు కడుగు తేనె లేక 
పంచదారతో తెల్లకుసుమ 
(3) ప్రత్తి గింజలపప్పు జీలకర్ర, ఏలకులు, వీని చూర్ణము రెట్టింపు కలిపి 
తేనెతో ఛర్జి అరుచికి 
(4) మంచిగంధము సుగంధి ఏలకులు చూర్ణము రెట్టింపు చేర్చి పేరిన 
నేతితో నోటిపూతకు 
(5) వేచిన జీలకర్ర చూర్ణము రెట్టింపు చేర్చి పంచదారతో చిడుము, గజ్జి, 
వంటిపై నల్లని మచ్చలు, దురదలకు 
(6) సుగంధికషాయముతో కీళ్ళనొప్పులకు 
(7) శారివ సుగంధాది లేహ్యము, మధుస్నుహీరసాయనము, శెలూషాది 
రసాయనములతో కలిపి సేవించిన రక్తశుద్ధి, బలము కలిగించును. 
1. దీనికి రెట్టింపు చలువ మిరియముల చూర్ణమును చేర్చి పటిక పంచదార 
వెన్న లేక చందిని అత్తరువుతో సేవించిన సగ, ప్రమేహము 


5585 -ాా లీహిన్య అనపాు వైస్య నర్వీస్వం 
2. దీనికి రెట్టింపు సుగంధి చూర్ణమును చేర్చి పటికపంచదార చూర్ణముతో 
నిచ్చిన, సవా మేహవాతము 8. రెట్టింపు తెల్లజీలకర్ర చూర్ణము జేర్చి 
పటికపంచదార పొడి, వెన్నతో యిచ్చిన శేష్మవుడుకు, కాళ్ళమంటలు, 
'పైత్యపు వుడుకు, నివారణమవును. 

శ్లేష్కాంతకరసము (బ.రా.) 
10గ్రా. 385 మోతాదులు 
వేచిన లవంగాలు, జీలకర్ర, దుంపరాష్ట్రం చూర్ణము రెట్టింపు 
చేర్చి తేనెతోగాని తమలపాకు రసముతోగాని, కనకతోగాని వాడిన కఫమును 
పలుచన చేసి ఊపిరితిత్తులకు విశ్రాంతి నొసగును. కఫము, దగ్గు 
ఆయాసము తగ్గించును. 
శ్లేష్మ గజాంకుశము (వై.చిం.) 
10 గ్రా. 45 మోతాదులు 

1) తమలపాకురసము తేనెతో దగ్గు ఒగర్పు స్వర భేదము, జ్వర 
సంబంధమగు దోషములు 
(చనుబాలతో (ప్రస్తుతము పిల్లలకు ఆనాసలని చెప్పబడు వ్యాధులకు 
గురక, దగ్గులకు 
(3) కఫము తెగక మిగుల ఆయాసముగా నున్నపుడు సమము లఘలక్ష్మి 
విలాసరసమును కల్పి అల్లపురసము పటికిబెల్లం కలిపి కాచిన పానకముతో 
వాడిన కఫమును కరిగించి శ్వాసను తగ్గించును 
(4) తేనెతో ఉబ్బు, తిమ్మెరలు కూడా నివర్తించును. 

నవగ్రహి (భై.ర.) 
10 గ్రా. 100 మోతాదులు 

1. ఆకుచెముడాకురసముగాని, వెల్లుల్లి రసముగాని, అల్లపురసముతో గాని 
కఫము కంఠమున కెగదాసి శరీరము చల్లబడినపుడు 
2. మిరియాలు గుంటకలగర చిగుళ్ళతో కల్పి నూరిన మాత్రలు రోజుకు 
రెండు సేవించిన భయంకరమైన సవాయిలు మహాజ్వరములు, సమస్త 
వాతములు 
(3) వెన్నతో పరిణామశూల, భగంధరము (గ్రంధులకు వాడవలెను 
4. చనుబాలతో సన్నిపాతములందును వాడవలెను. తరుచు చనుబాలను, 
బార్లీ గంజిని ఆహారముగ నిచ్చుట మంచిది. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లర 
నవగ్రాహి 
1. అల్లపు రసముతో నూరి, గురిగింజలవలె మాత్రలు చేసి, అల్లపురసము 
అనుపానముగ జేర్చి రోగబలాను సారముగ కాలమును నిర్ణయించి ఒక్కొక్క 
మాత్ర చొప్పున ఇచ్చిన గాని 
2. అల్లపు రసములో అరుగ దీసి ఇచ్చిన గాని, ప్రాణాపాయ స్థితియందున్న 
సన్నిపాత రోగానైనను ప్రాణమును రక్షించును మరియు మహావాతము, 
దోషయుక్తమగు ఎనుబది విధములగు జ్వరములు నివర్తించును 
3. తేనెతోగాని, అల్లపు రసముతో గాని అరుగదీసి యిచ్చిన యెడల, 
కఫమెదుర్శొని శ్వాసఅందక ప్రాణభీతిని గలిగించుచుండు శ్వాసను “విష్ణు 
చక్రము పాపాత్ముల శిరస్సుల ఖడించునట్లు; మన” కఫమును ఖండించి 
ప్రాణ రక్షణజేయును. 
4. చంటిపిల్లలకు తేనెతో గాని చనుబాలలో గాని అరుగదీసి యిచ్చిన 
యెడల, కఫము, వాతము, నివారణమవును ఈ బెషధమువిశేష వేడిని 
కలుగజేయును గనుక జబ్బు నితి కఠినముగా నున్నప్పుడే 
దీనినుపయోగింపవలెను. విస్తారకాలముపయోగించితే అతి వేడిచేయును. 
చంటిపిల్లలకు స్వల్పమోతాదు నివ్వవలెను. 
షడ్డుణ సింధూరము (ర.త.) 
10గా. 40 మోతాదులు 

1. రాత్రి ఆవు మజ్జిగతో 5 మిరియపు గింజలు నానవేసి ఉదయమున 
తీసి ౩ గుంటకలగర చిగుళ్ళు ఒక మోతాదు బెషధము చేర్చి నూరి ఉ 
దయంనను ఇట్లే ఉదయమున నానవైచిన మిరియాలు గుంటకలగర చిగుళు 
_ నూరిన మాత సాయంకాలమున సేవించిన జీర్ణజ్వరము, 
అగ్నిమాంద్యము, పాండు, అరుచి, రక్త క్షీణము 
2. రెట్టింపు జీలకర్ర చూర్ణము వెన్న కలిపి సేవించిన గుండెల లోను, 
కడుపులోనుపుట్టు మంటకు 
3. అభ్రకభస్మము, శిలాజిత్తు, షద్దుణ సిందూరము, కలిపి వేచిన జీలకర్ర 
చూర్ణము 1/2 గ్రాము చేర్చి వెన్న పంచదారతో సకల మేహములు నివర్తించి 
బలము, పుష్టి, ధాతువృద్ధి, రక్తశుద్ధి కాంతి, ఆయుర్వృద్ధి కలిగించును. 
4. సుగంధి కషాయము లేక శారివతో చిడుము, మొ॥ చర్మ వ్యాధులకు 
5. లేత కొబ్బరి కాయ నీళ్లతో మూర్చ, అపస్మారములకు 

6. ద్రాక్షపండ్ల రసముతో గర్భవృద్ధికి, గర్భస్రావము రాకుండా కాపాడుటకు 
వాడవలెను. 


590 __ాా లీహిన్య అనుపాు వైస్య నర్వీస్వం 

షడ్లుణము 
1. త్రిసుగంధ చూర్ణము రెట్టింపు చేర్చి పటికబెల్లము చూర్ణము, వెన్నతో 
పుచ్చుకొనిన, నికాక వలన కలిగిన రక్త క్షయమును నివర్తింపచేసి రక్తమును 
బుట్టించును. 
2. త్రికటుక చూర్ణమును సమముగ జేర్చి, అల్లపురసము లేక తేనెతో 
పుచ్చుకొనిన, అగ్నిమాంద్యము; 
3. చాతుర్జాతక చూర్ణము రెట్టింపు చేర్చి తేనెతో పుచ్చుకొనిన, క్షయ, 
పాండువు, మేహతిమ్మెర, నివారణమవును. 

వాతాగ్ని కుమారము (బ.రా.) 

10గ్రా. 40 మోతాదులు 
1. తమలపాకురసము తేనెతో కఫవాతములు 
2. తులసి ఆకురసము తేనెతో లేక పంచతిక్త పానకముతో చలి జ్వరము, 
జీర్ణ జ్వరము 
3. మిర్యాల రసముతో కీళ్ళ నొప్పులు, నరముల తీపు హరించును. 

దరదపర్పటి (యో.ర.) 

10 (గా. 60 మోతాదులు 
1. చనుబాలతో పెసరబద్దంత ముక్క చాదియిచ్చిన చంటిబిడ్డల దగ్గు 
ఆయాసము, జలుబు, డొక్కలెగురవేయుట, వాంతులకు 
2. కరకాయ దుంపరాష్ట్రము అరగదీసిన గంధముతో పెద్దవారల దగ్గుకు 
8. రసరాట్టుతో చేర్చి అరుగదీసి వాడినచో కఫము పలుచబడుటకు 
వాడవలెను. 

పంచబాణరసము (యో.ర.) 

10గా. 50 మోతాదులు 
1. వెవిన మినపప్పు, పెన్నేరు, గొబ్బి గింజలు, నేల గుమ్ముడు 
సమభాగచూర్ణము 10గ్రా. 100గ్రా. కాచిన ఆవుపాలలో కలిపి కొద్దిగ 
పంచదార కలిపి ఉదయము ఒకమాత్రతో సేవించుచుండిన వీర్యము 
చిక్కబరచి సంభోగానంతరము కలుగు నడుమునొప్పి, కాళ్ళతీత 
నివారించును కామకుతూహలమొసగును. సాయంత్రమున ద్రాక్ష పండ్ల 
రసముతో సేవించవలెను... తెల్లచక్ర కేళీ అరటిపండు సగములో ఒక 
మాత్ర నుంచి పంచదార అద్దుకొని సేవించుచుండిన వీర్యము స్తంభించును, 
చిక్కబడును 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా వరే 
.8 అతి సంభోగము, హస్త ప్రయోగము మొదలగు కారణములచే 
పురుషావయవము సోలిపోయి లేపనశక్తి లేనివారు మదనకామేశ్వరి 
లేహ్యముతో సేవించుచు ప్రమేహమిహిరతైలము దినమునకు రెండుసార్లు 
మర్ధన చేయుచున్న పురుషాంగమునకు మంచిపటుత్వము, బలము 
కలుగును 
4. ఉదయమున ఒక మాత్రవేసుకొని నేతితోచేసిన మినపప్పు గారెలు 
రెండును, సాయంకాలమున మెత్తగాచేసిన రెండు గోధుమ రొట్టెలను 
తిని పంచదార కలిపిన పాలను త్రాగుచుండిన అధికమైన శరీరపుష్టి, 
నరములయందు పటుత్వము సంభోగశక్తి కలుగును. మలబద్ధము 
తొలగును. 
5. ఎండు ఖర్జూరపు కాయను తొలచి గింజను తీసివైచి అందొక మోతాదు 
జెషధమునుంచి నమిలి మింగి పంచదార కలిపిన పాలతోకూడా 
సేవించవచ్చును. 

స్వర్ణ మాలినీవసంతము (యో.రు 

10గ్రా. 50 మోతాదులు 

1. రెట్టింపు పిప్పలి చూర్ణము తేనెతో క్షయ, శ్వాసకాసలు 
2. ఖర్జూరపు పండ్లరసముతో రక్తకాస, రక్తపిత్తము 
3. సమము మిరియాల చూర్ణము చేర్చి గుంటకలగరాకు రసంతో 
జీర్ణజ్వరము ధాతుగత జ్వరములు 
4. నేలయుసిరికవేరు రసంతో పాండు, కామల 
ర్‌. లేత దానిమ్మ కాయలరస మందు తేనెగాని పంచదార గాని చేర్చి 
రక్తార్మస్సు, రక్త ప్రదరము, రక్తదోషమునకును 
6. తేనెతో పసిపిల్లలకు గలుగు సమస్త వ్యాధులును 
7. వెన్న పంచదారతోగాని ధనియములు జీలకర్ర రసముతోగాని 
గర్భిణులకు వాడవలెను. బెషధ సేవన కాలమందు పాలు, అన్నము తినుట 
మంచిది. 

శ్రీజయమంగళరసము (బ.రా.) 

10గ్రా. 50 మోతాదులు 

1. మిర్యాలరసముతో వాతజ్వరము, అల్లపురసముతో పిత్తజ్వరము 
పిప్పలిచూర్ణము తేనెతో కఫజ్వరమునకు 
2. తులసి రసముతో చలిజ్వరమునకు 


592 లా రహస్య అపాన వైస్య నర్వీస్వం 
8. వేచిన జీలకర చూర్ణము తేనెతో వాంతిగల జ్వరమునకు కడుపులో 
మంటతో వచ్చు జ్వరమునకు 
4. గుడూచి లేక కిరాత లేక పంచతిక్త పానకముతో రసరక్తాది 

సప్తధాతుగతజ్వరములు, క్రిమిజ్వరములు అంతర్గత జ్వరములందు పుట్టు 
రక్త క్షీణత, దగ్గు, కఫములకు వాడవలెను. 

మహామహాంతకరసం 

10గా. 50 మోతాదులు 
1. వేచిన జీలకర్ర చూర్ణము, తిప్పసత్తు రెట్టింపు చేర్చి, వెన్న పంచదారలతో 
మేహవుడుకు, శుక్రనష్టము, శరీరపుమంట, తలనొప్పి, హృదయ 
దౌర్బల్యమును తగ్గించును. మధుమేహాది సమస్త మేహములకు 
వాడవచ్చును. 

మహాసింధూర భూషణము 

10గా. 50 మోతాదులు 
అనుపానము : 1. మాదీఫలరసాయనముతో గర్భిణులకు కలుగు వేవిళు 
షః కడుపులో త్రిప్పు, వమనములకు 

2. బెషధమునకు రెట్టింపు చాతుర్ణాతకచూర్ణము లేక వేచిన జీలకర్ర 
చూర్ణము చేర్చి ద్రాక్షపండ్ల రసముతో గర్భిణుల వేవిళ్ళు వమనములకు, 
ఉడుకు, గ్రీష్మ తాపము, పొడిదగ్గుకు 
8. ధనియములు జీలకర్ర రసము పటికిబెల్లముతో కడుపు, గుండెలయందు 
పుట్టు మంటకు 
4. అల్లపురసము తేనె పటికిబెల్లము కలిపి కాచిన పానకముతో కఫము, 
దగ్గు, ఆయాసము, శ్లేష్మ పైత్యమునకు 
ర్‌. వెన్నతో శుక్రనష్టమునకు వాడవలెను. 

ఏకోత్తరవృద్ధి మహాలక్ష్మి విలాసరసము 
దీనికే క్రమవృద్ధి లేక భాగవృద్ధి మహాలక్ష్మి విలాసరసమనియు 
వాడుకగలదు. 
10గా. 50 మోతాదులు 

1. రెట్టింపు తాలీసాది చూర్ణము చేర్చి తేనె అల్లపురసము పటికిబెల్లము 
కలిపి కాచిన పానకముతో క్షయ, శ్వాసకాసలు 
2. సమము తిప న్స సత్తుచేర్చి నిప్పుపై కాచితీసిన అడ్డసరపాకురసమునందు 
తేనె చేర్చి కలం రక్తముపడు దగ్గు, రక్తపిత్తమునకు 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా లీ93 
8. రెట్టింపు సిత్రోఫలాది చూర్ణము జేర్చి లవంగములు దాచినచెక్క ఉ 
సిరికవరుగు కషాయము నందు పటికిబెల్లం చేర్చి మొండిదగ్గులకు 
4. రసాయనితో కృశత్వమునకు, రక్తహీనతకు వాడవలెను. అన్ని 
తత్వములకు అనుపాన విశేషములచే సర్వరోగములు నివారించగల 
దివ్యాషధము క్షయరోగులు బెషధ సేవనానంతరము 10(గా. 
చ్యవనప్రాశము సేవించవలెను. వాసకను కూడా వాడవచ్చును. 

యోగేంద్రరసము (భై.ర.) 

10 గ్రా. 55 మోతాదులు 
1. పటికిబెల్లం చేర్చిన బియ్యపు కడుగుతో నరముల బలహీనత నష్టేంద్రియ 
వాతము, నడుమునొప్పులకు 
2. ద్రాక్షపండ్ల రసము లేక రసాయనితో గుండెదడ, నొప్పి, రక్తహీనతకు, 
శుక్రవృద్ధికి 
శి. లోహతో పాండువునకు 
4. సారస్వతతోగాని, సరస్వతీ లేహ్యముతోగాని బుద్ది వికాసమునకు 
అశ్వగంధతో మూర్చ, అపస్మారములకు వాడవలెను. ఈ బెషధము 
సేవించుచున్నంతకాలము రాత్రులందు పటికిబెల్లము కలిపిన ఆవుపాలు 
సేవించుట 
మంచిది. 

రసరాజరసము (ఖై.రు) 

10గా. 50 మోతాదులు 
1. అశ్వగంధతో యోషాపస్మారమునకు 
2. దూలగొండి వేరు కషాయముతో నేయి కలిపి మూర్చకు 
3. అల్లపురసము తేనెతో పక్షవాతమునకు 
4. మారేడాకు రసముతో బుద్ధిమాంద్యము, చిత్త భ్రమకు వాడవలెను. 
5. వాతవ్యాధులకు దశమూలకూడా అనుపానముగా వాడవచ్చును. మూర్చ, 
అపస్మారములకు ప్రశస్తిగాంచిన జెషధము. 

బృహత్‌ కస్తూరీభైరవి (ఖై.ర.) 

10గా. 60 మోతాదులు 
1. అల్లపురసముతో సన్నిపాతము 
2. తులసి లేక గుంటకలగర రసము లేక గుడూచి, లేక కిరాతతో 
చలిజ్వరము, విషమజ్వరములు 


594 లా కస్య అపాన వైస్య నర్వీస్వం 
3. మిర్యాల రసముతో వాతజ్వరములు 
4. తమలపాకు లేక అక్కలకర్ర రసముతో సూతికా జ్వరము 
5. 9 మునగ మొగ్గలు, 15 మిరియాలు, 5 తమలపాకు ముచికలు, 5 
మోతాదులు బెషధము కలిపి నూరి 5మాత్రలు చేసి గంటకొక మాత్రచొ॥న 
తమలపాకు రసముతో సంగమదోష జ్వరమునకు 
6. ఆకు చెముడాకు రసముతో శ్లేష్మ (ప్రకోపమునందును వాడవలెను. 
బృహద్వాత చింతామణి (భై.ర.) 
10 గ్రా. 50 మోతాదులు 
1. బియ్యపు కడుగు తేనెతో నరముల తీపు పోట్లకు, రక్తపోటునకు 
2. వావిలిచిగుళ్ల కషాయముతో గర్భవాతము 
3. శొంఠి, తిప్పతీగె, కళింగ రాష్ట్రము కషాయముతో ఆమవాతము 
4. దూలగొండివేరు కషాయమున నేయిజేర్చి మూర్చ, మతి భ్రమణము 
వాతవుపొలలకు 
5. సోపు మంచి గంధము కషాయముతో నిద్ర కలిగించుటకు 
6. ఆముదపు వేరు కషాయముతో క్షీణవాతము, నరముల వాపునకు 
వాడవలెను. 
శ్వాస చింతామణి (భై.ర.) 
10 గ్రా. 50 మోతాదులు 
1. తమలపాకు రసము తేనెతోగాని, ఆకు చెముడాకురసము తేనెతో గాని 
తీవ్రమగు శ్వాస 
2. అల్లపురసము తేనెతోగాని, వాకుడు వేరు రసము తేనెతోగాని, మేకపాలు 
తేనెతోగాని శ్వాస హిక్కలకు 
3. రెట్టింపు తాడి కాయలు కాల్చి చేసిన చూర్ణము తేనెతో సామాన్య 
శ్వాస, ఉబ్బసదగ్గులకు 
4. కనక అనుపానముతో గూడ వాడవచ్చును. 
బృహత్‌ సోమనాధరసము (ఖై.ర.) 
10గ్రా. 50 మోతాదులు 
1. పెద్ద ఉసిరికాయల రసము లేక ఉసిరికపప్పు కషాయమునందు 
అరటిపండు కలిపి సోమరోగమునందును 
2. జంబూ పానకముతో బహుమూత్రమునకు 
3. పిల్లి తేగల రసముతో శుక్రనష్టమునకు వాడవలెను. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లా 595 
గురు (స్వర్ణ) క్రవ్యాదరసము (వై.చిం.) 
10 గ్రా. 45 మోతాదులు 
1. మజ్జిగ తేటతో అజీర్ణమునకు 
2. వాము, శొంఠి, మిర్యాలు రసముతీసి పొంగించి 1/2 (గాము 
సైందవలవణము చేర్చి సేవించిన చిరకాలా జీర్ణము, కడుపు ఉబ్బు, 
(ట్రేగులరచుటకు 
8. ఎందు ఖర్జూరపు కాయల రసము నందు మిర్యాలు లవంగాలు చూర్ణము 
1/2 (గాము చేర్చిన దానితో పులి త్రేనువులు శూల, కడుపులో 
గుడగుడలాడుటకును 
4.పొంగించిన వెలిగారము 1/2 (గాము కలిపిన మేకపాలతో జలోదరము, 
గుల్మమునకు వాడవలెను. ఉదర గుల్మరోగులు పాలు ఆహారముగా 
సేవించవలెను. 
అజీర్ణ బలకాలానలరసము (బ.రా.) 
10గ్రా. 40 మోతాదులు 
1. భోజనమైన వెంటనే ఒకమాత్ర సేవించిన ఆహారము శీఘ్రముగ 
జీర్ణమగుటకు 
2. శొంఠి, సైంధవలవణ చూర్ణము కలిపిన మజ్జిగ తేటతో అజీర్ణము, 
కడుపునొప్పి, ఆమ్ల పిత్తము, మలబద్ధకమునకు 

8. శొంఠి తిప్పతీగె కళింగరాష్ట కషాయముతో ఆమవాతమునకు 

వాడవలెను. 
చంద్రావర్సి రసము 
10గ్రా. 50 మోతాదులు 
1.న్వర్శ నూర్యావర్తికి చెవ్పిన అనుపానములన్నియు 
వాడుకొనవచ్చును. 

2. వేచిన జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క లవంగాలు చూర్ణము 
జెషధ మునకు నమంగాచేర్చి ధనియాలరనం౦ వటికిబెల్లంతో 
చిరకాలమునుండి బాధించు శిరోరోగములకు వాడవలెను. 

మహాంతక రసము (యో.రు 
10గ్రా. 35 మోతాదులు 

1. పల్లేరు వేరు, కొండపిండివేరు, రేవల్సిన్ని దోసగింజలు కషాయముతో 
మూత్రకృచ్చ,ఘాత, అశ్శ్మరులకు 


596 లా కన్య తపన్‌ వైష్య సీర్వీన్వం 
2. నేల ఉసిరిక, పాఠ, కొబ్బరి పూవులు, దోసవిత్తులు, పల్లేరు కాయలు 


వీని చూర్ణము రెట్టింపు చేర్చి వెన్న పంచదారతో పురాతన ప్రమేహములు 
3. రెట్టింపు శిలాజిత్తు చేర్చి పల్లేరు వేరు రసముతో మూత్రపు మంట, 
నొప్పికి 

4. వేచిన జీలకర్ర చూర్ణము రెట్టింపు చేర్చి ధనియముల రసముతో నోటి 
అరుచి, జ్వరము వచ్చినట్లుండు వేడికి వాడవలెను. 

మెహాంతక రసము 

1. దీనికి రెట్టింపు స్థాళీ చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన, శోఫ, పాండువు, 
నరముల బారు, తిమ్మెర; 

2. (తిఫలములు ఏలకులు, షహజీరా” వీని చూర్ణమును చేర్చి “పటికై 
పంచదార, ఆవువెన్న” తో పుచ్చుకొనిన, మేహక్షయము, కాసము, 

3. శొంఠి, దాచిన చెక్క మిరియాలు, వీని చూర్ణమును చేర్చి, తేనెతో 
పుచ్చుకొనిన, అగ్నిమాంద్యము, అజీర్ణము; 

4. చాతుర్జాతక చూర్ణము రెట్టింపు చేర్చి “ధనియాలు, తిప్పతీగె” వీని 
కషాయముతో నిచ్చిన, మేహపైత్యజ్వరములు; 

5. త్రిఫలములు, శిలాజిత్తు భస్మము” వని చూర్ణమును రెట్టింపు చేర్చి 
తెలగపిండి ఆకురసముతో నిచ్చిన, బహుమూత్రము; 

6. (త్రిసుగంధ చూర్ణమును రెట్టింపు చేర్చి తేనెతో పుచ్చుకొనిన,మేహ 
కాకనునివారణజేసి, ఇంద్రియబలము, శరీరపుష్టి కాంతిని గలుగజేయును. 
చతుర్ముఖోదయ భాస్కరము 
1.వేయించిన లవంగాలు, వేయించిన జీలకర్ర, దాల్చిన చెక్క ఏలకులు, 
సుగంధి చూర్ణము రెట్టింపు చేర్చి గుంటకలగరరసము తేనెతో తిమ్మెరలు 
2. అల్లపురసము తేనెతో పక్షవాతము, జిలవాతము, రక్తపోటుకు 

వాడవలెను. 
శృంగారాభ్రకరసము (ఖై.ర. 
మోతాదు పూటకు 1లేక 2 మాత్రలు 
1.పటికిబెల్లము చేర్చిన ఆవుపాలలో 1/2గ్రా. కుంకుమ పూవు చేర్చి శు 
క్ర నష్టము, వీర్యము పలుచబడుట తగ్గి సంభోగశక్తి, పటుత్వము కలుగును. 
2. పండ్ల రసములు, వెన్న మీగడ, పంచదార, పాలు వీనిలో దేనితో 
నైనను సేవించిన నీరసము బలహీనత నివర్తించును 3. ఆవుపాలలో 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాా 6959 
పటికి బెల్లము, కొంచెము కుంకుమపువ్వు చేర్చి కాచినదానితో గర్భిణీ 
వ్యాధులు తగ్గుటయేకాక గర్భస్థ శిశువు బలముగ, కాంతివంతముగ 
పెరుగును 
4. చందన లేక శారివతో జీర్ణించిన సుఖవ్యాధుల వలన కలిగిన బలహీనత, 
చర్మ రోగములు మూత్రనాళవ్యాధులు హరించును, రక్తశుద్ధికరౌషధము. 
చంద్రకళారసము 
10 గ్రా. 85 మోతాదులు 
1. జీలకర్ర లేక ద్రాక్షపండ్ల రసముతో శ్లేష్మ ఉడుకు పొడి దగ్గులకు 
2. దాచినచెక్క రసముతో పిత్తగ్రహణికి 
3. మాదీఫలరసాయనముతో దుస్తరమగువాంతికి 
4. కొబ్బరిపూలరసముతో తెల్లకుసుమకు వాడవలెను. 
జీర్ణ జ్వరాంకుశం (యో.ర.) 
10 గ్రా. 45 మోతాదులు 
1. నేలవేము, పర్పాటకము, గుంటకలగర కషాయముతో జీర్ణ జ్వరము 
పాండువు, శ్వాసకాసలు 
2. తేనెతో రక్త క్షీణత 
3.నేలఉసిరిక రసముతో కామలకు వాడవలెను. 
ఖజ్జలి బాల సూర్యోదయము (బ.ర.) 
10గా. 55 మోతాదులు 
1. తమలపాకు రసము తేనెతో శ్వాసకాసలు 
2. గుంటకలగర రసముతో జీర్ణ జ్వరము 
3. అల్లపు రసముతో తరుణ జ్వరములు 
4.పల్లేరు వేరు ఉలిమిరి చెక్క కషాయముతో మూత్రకృచ్చ 
5. మల్టీవూడల కషాయముతో తెల్లకుసుమకు వాడవలెను. 
పూర్ణ చంద్రరసము (భై.ర.) 
10 గా 50 మోతాదులు 
1. తమలపాకు రసము తేనెతో శ్వాసకాసలు 
2. అల్లపురసము తేనెతో ఆమ్లపిత్తము, శూల 
8. సోపు రసముతో స్త్రీల గర్భాశయ దోషములు 
4. త్రిఫల కషాయముతో పాండువు 5. శొంఠి రసముతో అజీర్ణము 
6. తిప్పతీగె శొంఠి ఆముదపు వేరు కషాయముతో ఆమవాతము 
7. కొబ్బరిపూల రసముతో తెల్లకుసుమకు వాడవలెను. 


5958 లా లీహిన్య అపా వైస్య నర్వీస్వం 
వాతవిథ్వంసి (ఐ.చిం.) 
10 గ్రా. 50 మోతాదులు 
1. మిర్యాల రసముతో వాతజ్వరము 
2. శొంఠి మిరియాల రసముతో బాలింతల ఒడలినొప్పులకు 
3. నల్లఉప్పి వేరు కషాయముతో గాని, తెల్లజిల్లేడుపువ్వు వాము మిర్యాల 
కషాయముతో మైలరక్తము జారీకానందున కలుగు కడుపునొప్పి, జ్వరము 
మొ॥ గర్భవాతములకు 
4. అక్కల కర్ర రసముతో సూతికాజ్వరమునకు 
ర్‌. త్రికటు కషాయముతో సన్నిపాతమునకు 
6. ప్రసవించిన వెంటనే ఒక మోతాదు తమలపాకుతో చుట్టి చమిలి 
(మింగిన సూతికావ్యాధులు రాకుండుటకును వాడవలెను. 
కామోద్దీపనరసము 
పూటకొక మాత్ర 
1.పంచదార కలిపిన ఆవుపాలతో సంభోగానంతరము కలుగు 
నడుమునొప్పి కాళ్ళతీతకు 
2. ఎండు ఖర్జూరపు కాయలో గింజతీసి అందొక మాత్ర నుంచి కొంచెము 
ఆవు నేతితో వేయించి పంచదార చేర్చి సేవించిన శుక్రనష్టము స్వప్న 
స్థలనము నివారించును. 
ప్రదరాంతకరసము (భై.ర.) 
10గ్రా. 40 మోతాదులు 
1. పుష్యానుగ చూర్ణము సమంచేర్చి బియ్యపు కడుగు తేనెతో శ్వేత (ప్రదరము 
2. చందనాది చూర్ణము చేర్చి బియ్యపు కడుగు పంచదారతో 
మంటతోకూడిన ప్రదరమునకు వాడవలెను. 
క్రవ్యాదరసము (వై. చిం.) 
10గా. 385 మోతాదులు 
1. 1/2 గ్రాము శొంఠి చూర్ణము సైంధవలవణము కలిపిన మజ్జిగ తేటతో 
అజీర్ణము, శ్రేనుపులు, అగ్ని మాంద్యం శూలకు 
2. వాము రసముతో పులి (తేనుపులు, అజీర్ణ విరేచనములు, కడుపుబ్బరము 
3. అల్లపురసమునందు 1/4 గ్రాము యవాక్షారము కలిపి శూలకు, 
యకృత్‌వృద్ధికి 
4. వేడినీటితో సమము మజ్జిగ కలిపి గుల్మమునకు వాడవలెను. వేడి 
తత్వము గలవారు సమము పైత్యాంతకర రసము కలిపి సేవించుట 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 599 

మంచిది. 
కఖ్యాధి రనాయనము 

1. తేనెతో అరుగదీసి ఇచ్చిన యెడల, 'పైత్యజ్వరములు, చర్చి, అరుచి; 

2. “జీలక(ర్ర, ధనియాలు” వీని చూర్ణమును సమముగ చేర్చి, 
అల్లపురసము, లేక అక్కల కర్ర రసముతో నిచ్చిన, వాంతి, తలత్రిప్పు, 
ఆమ్ల పైత్యాది సర్వ పైత్యములు; 
3. త్రికటుక చూర్ణమును సమముగ జేర్చి నేతితో నిచ్చిన, పైత్యాజీర్ణము; 
4. జీలకర్ర, తాళిస పత్రికం వీని చూర్ణమును రెట్టింపు జేర్చి అల్లపు 
రసము, తేనె; సమముగ కలిపిన దానితో నిచ్చిన, అరుచి; అజీర్ణము, తల 
శరీరముత్రిప్పుట, పైత్య వికారములు నివారణమవును. 

సిందూర భూషణము 
1.జీలకర్ర చూర్ణమును సమముగ జేర్చి “పంచదార, ఆవునేతితో నిచ్చిన, 
కడుపులోమంట, తలత్రిప్పుట, శరీరము త్రిప్పుట, పైత్య జ్వరము, పొడిదగ్గు, 
నిక్నాక; 
2. జీలకర్ర రసముతో నిచ్చిన, వాంతి 
3. ఇందు సగభాగము నల్లమందు జేర్చి గురిగింజల వలె మాత్రలు చేసి 
గాని 
4. ఒక చిన్నము చూర్ణమును పంచదారతో గాని అరటిపండులో వుంచి 
గాని, యిచ్చిన గ్రహణి, రక్తాతి సారము, జిగట విరేచనములు 
నివారణమవును. 
సింధూర భూషణం (ర.యో.ర.) 
10గ్రా. 35 మోతాదులు 
1. వేచిన జీలకర్ర చూర్ణము రెట్టింపు చేర్చి, వెన్న గాని పటికిబెల్లముతోగాని, 
మాధీఫలరసాయనముతో గాని గర్భిణుల వేవిళ్ళు, కడుపులోమంట, 
నిద్రపట్టకుండుట, ఉడుకు మొ॥వానికి 
(2) లవంగాల రసముతో దగ్గుకు 3. ద్రాక్షపండ్ల రసముతో శ్లేష్మ 6 
డుకుకు వాడవలెను. 
వాత గజాంకుశము (బఐ.రా.) 
10గ్రా. 55 మోతాదులు 

1. అల్లపురసము తేనెతో నరముల లోని నంజు, నరములు లాగుట. 
2, తిప్పతీగె, ఆముదపు వేరు, సన్న రాష్ట్రము కషాయముతో ఆమవాతము, 


600 __ాాాాాాా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 
ఏకాంగ పక్ష్మ ఊరుస్థంభ వాతములకు 
శి. మిరియాల రసముతో అజీర్ణ విరచనములకు 
4. శొంఠి మిరియాల రసముతో అజీర్ణ జ్వరములకు వాడవలెను. 
ప్రమహచంద్రకళారసము (వై.చిం.) 
10గా. 25 మోతాదులు 
1. బియ్యపు కడుగు పంచదారతో మూత్ర నాళమునందలి మంట చురుకు 
బొట్టుబొట్లుగా మూత్రముపడుబాధకు 
2. పల్లేరువేరు, తెలగపిండి వేరు, ఉలిమిరి చెక్క కషాయముతో మూత్రకృచ్చ, 
ఘాత అశ్శరీలకు 
3. మామిడిచెక్క లేక మర్రియూడల రసముతో తెల్లకుసుమ 
4. తేనెతో శుక్ర నష్టము, బహుమూత్రమునకు వాడవలెను. 
ఈరూలకురారము (బ.రా.) 
10గా. 20 మోతాదులు 
1. నారింజ పండ్లరసము లేక పుల్లని మజ్జిగ లేక తరవాణి తేటలో ఒక 
మోతాదు జెషధము కలిపి భోజనమైన వెంటనే ఒకసారి, తరవాత 3 
గంటలకొకసారి మోతాదును సేవించుచున్న పరిణామ శూల, కడుపునొప్పి, 
అజీర్ణము తగ్గును. 
ప్రతాపలంకేశ్వరము (యో.రు 
10 గ్రా. 55 మోతాదులు 
1. వావిలి వేరు రసము లేక టత్రికటు కషాయముతో సూతికావాతము 
2. అల్లపు రసముతో సన్నిపాతము 3. మిరియాల కషాయముతో ఒడలు 
నొప్పులకు 4. రాత్రి పరుండబోవునప్పుడు ఒకమా(త్ర సేవించుచున్న చో 
పురాతన నడుము నొప్పులు 5. బాలింతలకు ప్రసవించినది మొదలు 
స్నానమగువరకు వాడుచుండిన సూతికా వ్యాధులు రాకుండా కాపాడుచు 
శరీరమునకు తేలికనిచ్చును. 
ప్రతాపలంకేశ్వరము 
1. గురిగింజల వలె అల్లపురసముతో నూరి మాత్రలు చేసి, ఓమము లేక 
అల్లపురసముతో నిచ్చిన, జ్వరములు, వాతజ్వరములు, సూతికా 
జ్వరములు, హరించును. 
2. నల్లమందులో కలిపి యిచ్చిన, నీళ్ళ విరేచనములు, అజీర్ణ భేదులు 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————(601 
8. నడక, శరీరాయాసము వలన గలుగు శరీరనొప్పులు, రాత్రి 
పరుండబోవునప్పుడు ఒకమాత్రను వేసికొనిన, నివర్తించి ఉదయ మునకు 
శరీరము తేలికనిచ్చును. 
నిత్యానందరసము (భై.ర.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 
1: కరక్నాయరసముతో బోదకాలు వాపు బిళ్ళగట్టివచ్చు జ్వరము, అందవృద్ధి 
హరించును. 
2. శొంఠి, పిప్పలి, తిప్పతీగకషాయమున తేనెజేర్చి సేవించిన శ్లీపదము, 
(క్రిమిరోగములు హరించును. 
శూల దావానలరసము (బ.రా.) 
పూటకు 1లేక 2 మాత్రలు 
1.గోమూత్రముతో ఉదరము 
2. అల్లపు రసము తేనెతో గుల్మము 
8. వాము రసముతో శూల, అగ్ని మాంద్యము అజీర్ణమునకు వాడవలెను. 
ఆనందభైరవి (బ.రా.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 
1. మిరియాల రసముతో వాత జ్వరము ఒడలి నొప్పులు 
2. అల్లపురసముతో అజీర్ణము, అగ్నిమాంద్యము 
8. శొంఠి రసముతో (ప్రయాణబడలిక జలదోషము 
4. గసగసాలు లేక దాచినచెక్క రసముతో గ్రహణి జిగటవిరేచ నములకు 
వాడవలెను. 
ఆనంద భైరవి 
1. గురిగింజంత మాత్ర నిచ్చిన, జ్వరములు, నడక మొదలగు ఆయాసము 
వల్ల గలిగెడు శరీరనొప్పులు; 
2. “శొంఠి, దాచిన చెక్క” వీని రసముతో నిచ్చిన, కడుపు నొప్పి, అజీర్ణము; 
38. ధనియాలరసముతో నిచ్చిన, పైత్య జ్వరములు 
4. దీనిలో సగము భాగము నల్లమందు జేర్చి మిరియము వలె మాత్రలు 
చేసియిచ్చిన, అజీర్ణ విరేచనములు, నీళ్ళ విరేచనములు 
5, నీళ్ళతో అరుగదీసి కండ్లకు కలికంవేసిన, తలబరువు, నొప్పితో 
కూడుకొనిన వాత పైత్య జ్వరములు నివారణమవును 


602 లాలా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 
శీతాంశురసము (బ.రా.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 
1. అల్లపురసముతో పిత్త జ్వరము 
2. నల్లతులసిరసముతో చలిజ్వరము 
3. అల్లపురసము తేనెలో అరగదీసి నాలుకకు రాచిన జిహ్వదోషము 
4. సమము సూర్యావర్తి చేర్చి తేనెతో నిచ్చిన పిత్త జ్వరము, ఛర్జి, అరుచి, 
వమనమునకు 
5. పంచతిక్త పానకముతో చలి, పొలి, జ్వరములకు 
6. వేపచెక్క గంధంతో చాదిపైకి పూసిన తామర మున్నగు చర్మ వ్యాధులకు 
7. వీటితో అరగదీసి కలికము వేసిన తల దిమ్ము, నొప్పి అన్నదోషము, 
మైకమునకు వాడవలెను. 
శీతాంశురసము 
1. గురిగింజంత మాత్ర, ధనియాలు, లేక జీలక(ర, లేక అల్లపు రసముతో 
నిచ్చిన, వాంతి, నోటియందు నీరూరుట, కడుపులో మంట, త్రిపుట, 
పైత్య జ్వరములు, తాపజ్వరములు నివారణమవును. 
2, నీళ్ళతో అరుగదీసిన కండ్లకు కలికంవేసిన, తలనొప్పితో గూడుకొనిన 
పైత్య జ్వరములు 
న నీళ్లతో అరుగదీసి మర్ధించిన తామర, పైత్యదద్దుర్లు 
4. నాలుక పైరాసిన, జింహ్వా దోషములు నివారణమవును. 


ఫైత్యాంతకరసము (ర.యో.ర.) 

10గా. 30 మోతాదులు 
1. జీలకర రసముతో ఛర్జి 
2. ధనియాల రసముతో కడుపులో మంటకు 
3. పులి మజ్జిగతో అజీర్ణమునకు వాడవలెను. 

ఫైత్యాంతక రసము 
1. పంచదార లేక తేనె, లేక “పంచదార, పాలు” తో గాని 
2. పంచదార కలిపి యష్టిమధుక కషాయముతో గాని, 
8. రెట్టింపు కూతురుబుడమ చూర్ణమును జేర్చి, చన్నీళ్ళతో నిచ్చిన, అవర్హాది 
ఇరువది నాలుగు 'పైత్యములు పిత్తజ్వరములు, క్షయ, దాహము, దప్పి, 
శోష, పార్య్వపు తలనొప్పి నివారణమవును. 


రీహిస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 60 
గ్రహణికవాటము (వై.చిం.) 
మోతాదు 1 లేక2 మాత్రలు 
1. దాచినచెక్క గసగసాలు, బిల్వ శొంఠి, నేరేడు చెక్కమామిడిచిగురు, 
కొడిశపాలు, తుంగముస్తలు వీని రసములలో దేనితోనైనను యిచ్చిన 
జ్వరాతిసారము, గ్రహణి, అజీర్ణ విరేచనములు నివర్తించును. 
(గ్రహణి కవాటము 
1. గురిగింజంత మాత్రను, గసగసాలు, బిల్వశొంఠి, వీనిలోయేరసముతో 
నిచ్చినను, గ్రహణి, ఆమ్లాతి సారము, (జిగట విరేచనములు) రక్తాతి 
సారము, దోషయుక్తమగు సర్వాతి సారములు, అనగా నీళ్ళ విరేనములు, 
అరకవిరేచనములు వగైరాలు శీఘ్రముగనివర్తించును. “గ్రహణ్యతి 
సారాదులు నివర్తించుటకు దీనికంటే శ్రేష్టతరమగు బెషధమెద్దిమునులేదు”. 
లఘులక్షివిలాసరసము 
10గ్రా. 40 మోతాదులు 
1. వేచిన జీలకర్ర, లవంగాల చూర్ణము రెట్టింపు చేర్చి తేనె లేక పటికిబెల్లం 
పానకముతో వాంతి, పొడిదగ్గు, హృదయ తాపము శ్లేష్మ ఉడుకు తగ్గును. 
సర్వజ్వరాంకుశము (భై.ర.) 
మోతాదు 1 లేక 2 మాత్రలు 
అల్లపు రసము, జీలకర్ర రసము, మిర్యాల రసముతో సర్వ జ్వరములయందు 
వాడవచ్చును. 
అగ్ని కుమారరసము (బ.రా.) 
మోతాదు 1 లేక 2 మాత్రలు 
1. ఒక మోతాదును తమలపాకు లోనుంచి నమిలి మింగి చన్నీళ్ళు తాగిన 
కలరా వాంతి విరచనములకు 
2. శొంఠి రసముతో అజీర్ణము, అగ్నిమాంద్యము, కడుపుబ్బరము, పులి 
(తేనుపులకు వాడవలెను. 
ఏకాంగవీరరసం (ర.సా.సం.) 
10గ్రా. 50 మోతాదులు 
1. అల్లపు రసం, తేనెతో పక్షవాత, ఆర్థిత వాతములకు 
2. తులసి ఆకురసం తేనెతో ధనుర్వాతమునకు 
3. మిర్యాలచూర్ణం కలిపి తమలపాకు రసం తేనెతో కంపవాతమునకు 
4. వావిలివేరు కళింగరాష్ట్రం మిర్యాలు కల్పి కాచిన కషాయముతో సమస్త 
వాతములకు వాడవచ్చును. 


604 _ాాాాాా రహాన్య అనిపా వైష్య సర్వస్వం 
కాలాకూటరసము (బ.రా.) 
10గ్రా. 60 మోతాదులు 
1. దోషానుసారము అనుపానములతో జ్వరములకు సన్నిపాతమునకు 
2. వెల్లుల్లి రసముతో సన్నిపాతమునందు సర్వాంగ శీతలము కలిగినపుడు 
వాతశూలకు 
8. (గంధితగరము, చిత్రమూలముల రసముతో 13 సన్నిపాతములందును 
వాడవలెను. 
కాలకూటరసము 
1. చిత్రమూలము, వెల్లుల్లి, జిల్లేడు వేళ్ళరసము, అనుయేరసముతో నైనను 
నూరి, గురిగింజలవలె మాత్రలు చేసి, అల్లపు రసముతో రోగబలాబలము 
ననుపయోగించి 1/2 గంట మొదలు రెండు జాముల కొకసారి వరకు 
కాలమును నిర్ణయించి, ఒక్కొక్క మాత్ర చొప్పున ఇచ్చిన గాని 
2. అల్లపురసముతో అరగదీసి ఇచ్చిన గాని అసాధ్యములగు సన్నిపాత 
సమూహమును “వాయువుచే మెఘపంక్తి తొలగు చందంబున” దొలంగును. 
మరియు, నూతికావాతములు మాంద్యజ్వరములు, వాతములు నివారణ 
మవును. 
స్వచ్చందభైరవి(బ.రా.) 
పెద్దలకు 1,2 మాత్రలు, పిల్లలకు 1/2 మాత్ర 
1. తమలపాకు లేక అల్లపురసము తేనెతో జలుబు దగ్గు పడిశములకు 
2. వాము రసముతో అజీర్ణమునకు 8. కళింగరాష్ట్రము తేనెతో పిల్లల 
కఫరోగములకు వాడవలెను. 
మాలినీవసంతము (యో.ర.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 
1. శొంఠి జీలకర్ర ధనియాల కషాయముతో తరుణజ్వర, పైత్య జ్వరములకు 
2. కిరాత, గుడూచి, పంచతిక్త, పానకము వీనిలో దేనితోనై నను చలిజ్వరము 
జీర్ణజ్వరములకు 
3. దాచిని చెక్క రసముతో అతిసారము గ్రహణికి వాడవలెను. 
మహాచంద్రకళారసము (బ.ర.) 
10గా. 30 మోతాదులు 
1. యష్టిమధుకము, వట్టివేరు మంచి గంధం పొట్టు, ధనియాలు, 
కలువకాడలు వీనికషాయములో తేనె పంచదార కలిపి సేవించిన ఊర్చా 
ధోగత రక్త పిత్తము, రక్తవాంతి, కడుపులోమంట, దాహము 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 605 
2. జీలకర్ర రసముతో తాపజ్వరము, శోష 
3. పల్లేరు వేరు, ద్రాక్ష కషాయముతో మూత్రకృము 
4. అడ్డసరపాకురసము మోదుగ చెక్క కషాయమునందు 1/2 గ్రాము 
కవిరిచేర్చి ఎర్ర కుసుమకు వాడవలెను. 
గంధకరసాయనం (వై.చిం.) 
పూటకు 1గ్రాము 1. ఆవునెయి లేక తేనెతోచర్మరోగములు 
2. ఖదిరతో తరుణ కుష్టమునకు వాడవలెను. 
త్రిభువనకీర్తి రసము (భై.ర.) 
మోతాదు 1 లేక 2 మాత్రలు 
1. అల్లపురసము లేక గుడూచితో సమస్త జ్వరములు, శ్వాసకాసలు, 
వాతనొప్పులకు 
2. సుదర్శన చూర్ణముతో (ఇన్‌ఫ్లూయెంజా) కఫవాత జ్వరమునకు 
3. శొంఠి తిప్పతీగ ఆముదపు వేరు కషాయముతో ఆమవాతమునకు 
వాడవలెను. 
గండభేరుండరసము (స.యో.) 
మోతాదు పూటకు 1 మాత్ర 
1. మిరియాలు, శొంఠి, అల్లము వీనిలో దేనిరసముతోనైనను అన్ని 
జ్వరములు, ఒడలు నొప్పులు 
2 కటుక రోహిణి రసములో పంచదార చేర్చి తాపజ్వరమునకు 
తః మంచినీళ్ళతో రొంప, జలుబు దగ్గులకు వాడవలెను. 
మహాపైత్యాంతకరసము (వై.చిం.) 
10గ్రా. 50 మోతాదులు 
1. అల్లపురసము తేనెతో పైత్య జ్వరము కామల 
2. జీలకర్ర రసము తేనెతో వాంతి అరుచి ఆమ్లపిత్తము 
3. ఎండించిన కూతురుబుడమచూర్ణము చన్నీటితో ఆవర్ణ పైత్యము మొ॥ 
24 పైత్యములకు 
4. యష్టిమధుక కషాయమునందు తేనె, పంచదార చేర్చి ఎక్కిళ్ళు, 
రక్తపిత్తము పిత్తతాపము 
ర్‌. మాదీఫలరసాయనముతో సమస్త పైత్య వ్యాధులకు వాడవలెను. 
మహాపైత్యాంతకరసము 
1. రెట్టింపు నెమలికన్నుల భస్మమును జేర్చి, తేనెతో కలిపి ౩ గంటలకొకసారి 
ఇచ్చిన యొడల, వాంతులు 


606 __ా రహస్య అనిపా్‌ వైస్య సర్వీన్వం 
2. అరచిన్నం బెషధమును, ఒక లవంగము, ఒక వాయు విడంగమున్ను, 


తేనెతో నూరి ఇచ్చిన యెడల, నీరసము మీదపుట్టెడు శ్వాసను, గుండెదడను, 
కట్టును. 3. పొంగించిన జీలకర్ర రసముతో అరుగదీసి గాని, దీనికి సమము 
జీలకర్ర చూర్ణమును చేర్చి “పంచదార, వెన్నతో గాని, అక్కలకర్ర రసముతో 
గాని” నూర్యోదయము కాకముందు పుచ్చుకొనిన యెడల, 
పైత్యసంబంధమగు తలనాదు, పోటు, క్షయ, దాహము, జ్వరము, 
శరీరత్రిప్పు, కండ్లు మంటలు, కాళ్ళు చేతులు మంటలు, పైత్య దద్దుర్లు, 
పార్వ్వపు తలనొప్పి, మొదలగు వింశతి పైత్యములు నివారణమవును. 
కాలాగ్ని రుద్రరసము (బ.రా.) 

10గా. 55 మోతాదులు 
1. మిరియపు చూర్ణము ఆవునేతితో 80 వాతములకు 
2. బియ్యపు కడుగు తేనెతో నరముల తీపునకు 
3. ఆవుపాలతో నరముల దుర్చలత్వము, పురాతన నడుము నొప్పులు, 
మలబద్ధమునకు 
4. వాముకాటు నీళ్ళతో అజీర విరేచనములకు వాడవలెను. 

ఇందు శేఖర రసము (బై.ర.) 

10గా. 40 మోతాదులు 
1. పన్నీటితో అరగదీసిన మంచిగంధం 10 గ్రా. పంచదార 10గా. 
ఏలకగింజల చూర్ణము 1/2 గ్రా. మంచినీళ్ళు 50 గ్రా.లలో కలిపి 
సేవించిన నూతనసెగ, దానియందలిమంట, చీము 
2. చందనతో సేవించిన జీర్ణించిన సెగ, కుసుమరోగములు నివారించును. 

అభ్రక పంచామృతము 

10గ్రా. 40 మోతాదులు 
1. వెన్న పటికిబెల్లముతో మేహుడుకు 
2. ద్రాక్ష పండ్ల రసముతో మేహజ్వరము, అరుచి, రక్తహీనత 
8. జీలకర్ర, ధనియాల రసముతో తలదిమ్ము, పోటు 
4. రెట్టింపు మంచి గంధం లేక సుగంధి చూర్ణము చేరిన నేతితో అత్యుష్టత 
5. రెట్టింపు అశ్వగంధాది చూర్ణము కలివి ఆవుపాలతోగాని, 
రసాయనితోగాని బలహీనత 
6. పిల్లి తేగల రసముతో శుక్రనష్టము, మూక్రస్థలనము, శీఘ్రస్థలనమునకు 
7. మరివూడల రసముతో కుసుమ 8. జంబూ పానకముతో 
బహుమూత్రమునకు వాడవలెను. 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 607 
తారకేశ్వర రసము (యో.ర.) 
10 గ్రా. 85 మోతాదులు 
1. తేనె లేక వెన్నతో శుక్రనష్టము 
2. జంబూ పానకముతో బహుమూత్రము దానివలన కలిగిన అతి ఆకలి 
దప్పులు కాళ్ళు చేతులు పీకుట మంటలు తగ్గించును, రక్తవృద్ధి, బలము 
కలిగించును. 
సూతికావినోదరసము (బ.రా.) 
(ప్రసవించినది మొదలు 8 దినములు వేడినీటి అనుపానముతో ఉదయం 
1 మాత్ర, సా॥ 1 మాత్ర అటుపైన స్నానమగువరకు సాయంకాలమునందు 
ఒక మాత్ర చొ॥న వాడవలెను. బాలింతలకు మంచి యుపయోగము. 
సవామేహకులాంతకము 
పూటకు 1 మాత్ర 1. సుగంధి పెన్నేరు ధనియాలకషాయముతో సవాయి 
వ్యాధులన్నింటికి, అరచేతులు అరకాళ్ళుయందు కలుగు నల్లనిమచ్చలకును 
2. షోడాపొడుముతో కడుపునొప్పి, చిరకాలా జీర్ణమునకును 
3. శొంఠి, తిప్ప తీగె, ఆముదపు వేరు కషాయముతో అమవాతమునకు 
4. మంచి నీళ్ళతో రసపట్టు, రక్తశెగ, ధనుర్వాతమునకు వాడవలెను. 
కర్పూర రసము (భై.ర.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 
దాచినచెక్క గస గసాలు , బిల్వ శొంఠి దానిమ్మ బెరడు వీనిలో దేని 
రసముతో నైనను అతిసారము, గ్రహణి,రక్తాతి సారము, జ్వరాతి 
సారమునకు వాడవలెను. 
కృమిముద్దర రసము (భై.ర.) 
మోతాదు ఒక మాత్ర 
తేనెతో మాత్రను (మింగి తుంగదుంపల కషాయము త్రాగిన 
నులిపురుగులు, ఏటికలు చచ్చును. 
శ్లీపద గజకేసరి (భై.ర.) 
పూటకు ఒక మాత్ర 
మంచినీళ్ళతో సేవించిన బోదకాలు వాపు, సలుపు, పోటు నివర్తించును. 
చిత్రకాదివటి (వై.చిం.) 
10గ్రా. 16 మోతాదులు 
1. పుల్లని మజ్జిగ తేటతో అజీర్ణము, శూల, పులి త్రేనుపులు, అమిత 
భోజనము వలన కలిగిన ఆయాసము వెంటనే తగ్గును. 


608 __ాాాాాా రహాన్య అపా వైష్య సర్వస్వం 

ఆమవాతారివటి (భై.ర.) 

పూటకు ఒక మాత్ర 

1. శొంఠి, దేవదారు, తిప్పతీగ, కళింగ రాష్ట్రము, ఆముదపు వేరు 
కషాయముతో గాని, దశమూలతోగాని ఆమవాతమునకు వాడవలెను. 

అగ్నితుండివటి (వై.చిం.) 

10గా. 50 మోతాదులు 

1. వాము రసముతో అజీర్ణము, అజీర్ణ విరేచనములు 
2. శొంఠి రసము లేక అల్లపురసముతో శూల, నరముల తీపు, ఒడలి 
నొప్పులు నివర్తించును. 

భేదీజ్వరాంకుశము (బ.రా.) 

మోతాదు ఒక మాత్ర 

1 వేడినీటితో జ్వరమునందు విరేచనావశ్య కత కలిగినపుడు 
2. వాయు విడంగాల కషాయముతో క్రిమిజ్వరమునకు 
8. మిరియాల కషాయముతో వాత కఫజ్వరములకు వాడవలెను. 

భేది జ్వరాంకుశము 
గురిగింజంతమా(త్ర,అల్లపు రసముతోజ్వరపక్వకాలమందిచ్చిన, మలబద్దాది 
జ్వరములను, విరేచనమును జేసి, శీఘ్రముగ నివారణజేయును. 

భేదియౌషధము 
1. సుమారు శనగగింజమాత్రము, రెండు డబ్బుల యెత్తు ఓమము లేక 
అల్లపురసముతో తెల్లవారుజామున నాలుగు గంటలకు పుచ్చుకొనిన (రసము 
సందర్భము కానీ యెడల, వేడినీళ్ళతో పుచ్చుకొనవచ్చును). 4 లేక 5 
విరేచనములను సులభముగ జేసి శరీరమందలి కుట్రను బోకడచి, 
ఆరోగ్యముఇచ్చును దేశబేధము, నీటి భేదము, మొదలుగా గల 
కారణమువలన, శరీరమునకు బట్టిన నీరును తీసి వేయును. భోజనము 
చేయు వేళకు, కోరినన్ని విరేచనములు కాని పక్షమున, చింతపండు చారుతో 
భోజనము చేసిన యెడల, భోజనాంతరమును, 1-2 విరేచనములవును 
విరేచనములు కట్టవలెనని తలంచినపుడు, అన్నమును ముందుగ వట్టి 
నేతితో 4-5 కబళములను భుజించి, పులుసుచేరని కూరతో, మజ్జిగ 
మాని, భుజించిన యెడల కట్టును లేక నీరుల్లినలియ గొట్టి కాలిచోటనే 
వేసి కట్టినగాని, బొడ్డునందు నల్లమందుంచిన గాని కొద్దిగ నల్లమందు 
వేసికొనిన గాని కొంచెము నేయి త్రాగినంగానికట్టును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలా 609 
సుఖవిరేచనవటి (ర.సా.సం.) 
మోతాదు 1 లేక 2 మాత్రలు 
మాత్ర మింగి తేనెగాని, బెల్లము ముక్కగాని అతిసారము, అజీర్ణ 
విరేచనములు, కడుపునొప్పి, (గహణికి వాడవలెను. 

చంద్రప్రభావటి (శా.సం.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 

1.మంచిగంధము, చలవమిరియాలు కషాయముతో సెగరోగము 

2. పొగడ చెక్క రసముతో బహుమూత్రము 

3. ఉలిమిరిచెక్క కషాయముతో మూత్రకృథభ్ర, మూత్రాఘాత, అశ్మరులు 

4. శారివతో రస గ్రంధులు, కణుతులు, రాచకురుపులు 

5. ఆవుపాలతో రజ:శుక్రదోషములు, 

6. మజ్జిగ తేటతో మూలశంఖ, 

7. తమలపాకు రసం, తేనెతో శ్వాసకాసలు నివర్తించును. 
ప్రదరారిలోహము లేకవటి (భై.ర.) 
పూటకొకమాత్ర 
1. అశోకతోగాని, మర్రివూాదల కషాయము కొబ్బరి పూలరసము 
మారేడు వేరు రసము, మామిడిచెక్కరసము వీనిలో దేనితో నైనను 
తెలుపు, ఎరుపు, పసుపు నలుపు రంగుల కుసుమ రోగములు 
కుక్షిశూల, కటిశూల దేహశూల సర్వాంగశూల నివర్తించును. 
బోళబద్దవటి 
మోతాదు 1లేక 2 మాత్రలు 
రోజుకు 3,4 సార్లు వాడవచ్చును. గసగసాలు, దాచినచెక్క బిల్వశొంరి, 
కొడిశవిత్తులు వీనిలో దేనిరసముతో నైనను యిచ్చిన అతిసారము, 

రకాతిసారము (గ్రహణి నివర్తించును. 
రజ: ప్రవర్తినీవటి (భై.ర.) 
పూటకొక మాత్ర 
1. నువ్వులు, మెంతులు సదాపాకు ఒక్కొక్కటి 5గ్రా. చొ॥న చేర్చి 
కషాయముతో బుతుబద్ధము, బుతుశూల, నివర్తించుటయేగాక అశోకతో 
సేవించిన బుతువు సరిగాకాక వచ్చెడు స్థాల్యము, నిస్సత్తువ కూడ 
నివారించును. 


610 లాలా కన్య అనిపా వైష్య సర్వస్వం 
మహాశంఖవటి (భై.ర. ) 
1. వాము శొంఠి రసముతో అజీర్ణము, అజీర్ణ శూల, అగ్ని మాంద్యము 
2. మిరియాల రసముతో పార్వశూల 
3. అల్లపు రసముతో పరిణామశూల 
4. ఏలక గింజల రసముతో వాంతిభేదికి వాడవలెను. 
బుతుశూల సంహారిణి 
పూటకొక మాత్ర :- 1. వేడినీటి అనుపానముతో బుతుశూలకు 
వాడవలెను. చప్పిడి పథ్యము చేయుట మంచిది. నొప్పి తగ్గినతరువాత 
వాడనక్కరలేదు. మామూలు శూలకుకూడా వాడవచ్చును. 
చందనాదివటి (వై.చిం.) 
పూటకొకమాత్ర 1. చందనతో వాడిన సెగరోగము నివారించును. 
అర్మోహరచంద్రప్రభావటి (వై.చిం.) 
పూటకు 1 లేక 2 మాత్రలు :- సాధారణానుపానము మజ్జిగతేట 
మూలవ్యాధి యందు రక్తము పడుచుండునపుడు అరసోలెడు ఆవుపాలు 
కాగుచుండగా 2గ్రా. పటికిచూర్ణము ఒకనిమ్మకాయ చెక్క రసము కలిపి 
విరిగిన తర్వాత ఆ పాలను వడకట్టిన నీటితో సేవించుచు ఒక గంట తాళి 
20 గ్రాలు సగ్గుబియ్యమును దోరగా వేయించి పెరుగులోవేసి నాననిచ్చి 
తినుచుండిన రక్తస్రావము వెంటనే తగ్గును. రక్తము తగ్గినపిదప మజ్జిగతో 
వాడవలెను. మూలవ్యాధి గలవారు ఇంగువ, వెల్లుల్లి, వేపుడు కూరలు, 
ఎక్కువ కారము వేడిచేయునవి, మలబద్దమును చేయునవియగు 
పదార్థములు మానవలెను. తరుచు మజ్జిగవాడుట మంచిది. 
మహాయోగరాజగుగ్లులు (శా.సం 
పూటకు ఒక మాత్ర 
1. శొంఠి, తిప్పతీగె, ఆముదపు వేరు, కళింగ రాష్ట్రము కషాయముతో 
ఆమవాతము, కీళ్ళనొప్పులు 
2. ఆవుపాలతో రజోశుక్రదోషములు 
3. చండ్రచేవ కషాయముతో వాతరక్తము 
4. శొంఠి, వాము కషాయముతో అగ్ని మాంద్యము, నాభిశూల 
నివర్తించును. 
కైళోరాదిగుగ్గులు (శా.సం.) 
పూటకు 1 లేక 2 మాత్రలు 1. చండ్రచేవ, తిప్పతీగ, కషాయముతో 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 601 
వాతరక్తము, కుష్టము, దద్రులు, పొడలు, నల్లని మచ్చలు 
నివర్తించును. ఖదిర, పంచతిక్త పానకము కూడా అనుపానమునకు 
వాడవచ్చును. 
గంధకకల్పము (బఐ.రా.) 
10గ్రా. 380 మోతాదులు 
తేనె లేక నేయితో కుష్టు, బొల్లి, సవాయి మచ్చలు రసదోషము, సమస్త 
చర్మరోగములు తిమిరవాతము నివర్తించి రక్త శుద్ధి చేయును. 
శ్వాసాంతక రసం (ర.ర.స.) 
పూటకు 1 మాత్ర 
1.మాత్రను నోటిలో నుంచి చప్పరించి ద్రవమును మింగుచున్న ఉబ్బసము, 
ఆయాసము మొ వానియందు చిక్కబడిన (ఇగిర్చిన) కఫమును కరిగించి 

తేలికనిచ్చును. 
హిక్కాంతకరసము (ఐ.చిం.) 
10 (గా. 40 మోతాదులు 
1. తేనెతో ఉపద్రవములతో కూడిన సమస్త విధములగు ఎక్కిళ్ళు 
తక్షణమే నివారించును. 
'తూలహరి (స.యో.) 
10గా. 30 మోతాదులు 
పేరిన నేతితో శూల, పరిణామ శూలలకు వాడవలెను. బెషధముకన్న 
కొంచెము నేయి ఎక్కువ వాడుట మంచిది. 
స్వయమగ్ని ముఖమాండూరము (బ.రా. 
10గ్రా. 30 మోతాదులు 
1. ఆవుమజ్జిగతోగాని, తేనెతోగాని దూల గొండివేళ్ళ కషాయముతోగాని 
పాండువు, మృత్సాండువు, చిరకాలము నుండి యున్న ఉబ్బు నివర్తించి 
రక్తవృద్ధి చేయును. 
లవణమాండూరము (వై.చిం.) 
10గ్రా. 30 మోతాదులు 
1. ఆవు మజ్జిగ లేక తేనెతో పాండువు మృత్సాండువు 
2. గోమూత్రముతో కఠిన ఉబ్బు రోగములందును 
శి. వాము రసముతో జీర్ణశక్తికి వాడదగును. 


612. లా రహస్య అనపాన్‌ వైస్య నర్వీన్వం 
హృద్రోగచింతామణి (ర.సా.సి.సం.) 
10 గ్రా. 50 మోతాదులు 
1. గోధుమగంజి లేక బార్లీ గంజితో గుండెబరువు ఆయాసము 
మొదలగు ఊపిరితిత్తుల వ్యాధులకు 
2. ద్రాక్ష యష్టిమధుక కషాయంతోగాని “అర్షున”తోగాని గుండె దడకు 
వాడవలెను. 
మధుమేహమృగాంకరసము (వై.చిం.) 
మోతాదు పూటకొక మాత్ర 
1. మంచినీటితోగాని “జంబూ పానకం”తో గాని సేవించినచో 
మధుమేహము (షుగరు) జీర్ణించిన సవాయి వ్యాధులు ఆమవాతము, 
శూలలను నివారించును. “చంద్రప్రభావటి” మాత్రలతో కలిపి వాడినచో 
సయోటికా (దండినరములాగుట) నివారించును “గుడూచి” అనుపానముతో 
వాడవలెను. జెషధసేవన కాలమందు మినుము వంకాయ, టమాటా, 
పులుపు, దుంపకూరలు మానవలెను. గోధుమ, చోడి జావ మంచిది. 
బాలసంజీవి 
10గా. 50 మోతాదులు 
1.ఆముదముతో నిచ్చిన చంటిబిడ్డల తాత్మాలికాజీర్ణము, దగ్గు, రొంప, 
ఒగర్పు, పాలుఉబ్బస, పడిశము, జ్వరము మలబద్దములకు 
2. తేనెతో కఫము, ఆయాసము, జ్వరము, జలుబునకు వాడవలెను. 
38 సం॥లోపు పిల్లలకే వాడవలెను. పెద్దలకు ఉపయోగములేదు. 
కస్తూరిమాత్రలు (స.యో) 
మోతాదు 1 లేక 2 మాత్రలు 
1. చనుబాలతో చంటీబిడ్డల సమస్త వ్యాధులకు వాడవచ్చును. 

2. మిరియాల రసముతో 2,3 మాత్రలు పెద్దలు సేవించిన జలుబు, 
దగ్గు, నివారించును. 
మృతవంధ్యాసంజీవని (ర.త) 
10గా. 30 మోతాదులు 
1. సమం పటికిబెల్లం చూర్ణము చేర్చి సేవింపవలెను. గర్భవాతము, 

గర్భస్రావము, బిడ్డలు బ్రతకకపోవుట, చచ్చి పుట్టుట నివారించును. 
2. పొత్తి కదుపు బిగపట్టుట, నొప్పి గలవారు బియ్యపు కడుగుతో 
సేవించవలెను. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర --ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాోడోోక 013 
ప్రదరసంజీవని (ర.త) 
మోతాదు 1(గా: - 
1. సమం పంచదార చేర్చి 30 గ్రా. (జెన్సు) ఆవుపాలతో దుస్తర రక్త 
ప్రదరము ఆగిపోవును. దినమునకు 8 సార్లు యివ్వవచ్చును. 
పథ్యము ఆవుపాలు, ఇగురుకూరలు, కందిపప్పు రక్తస్రావము 
ఆగినవెంటనే బెషధము మానవచ్చును. 
ప్రదర చింతామణి (భై.ర6.) 
పూటకు 1 లేక 2 మాత్రలు :- 
మల్టిపండ్ల రసముతో పంచదార చేర్చి ఎర్రకుసుమకు 
2. “అశోకారిష్టతో'గాని “ప్రదరారితో గాని వివిధ ప్రదరములకు 
వాదవలెను. 
రజోదర్శని 
10గా. 30 మోతాదులు :- 
1. మజ్జిగ, వేడినీరుతో కలిపి సేవించిన స్త్రీలకు బుతు రక్తమును 
జారీచేయును బుతుబద్ధముచే కలుగు స్టూలము (లావు) ఆయాసము, 
కడుపు పెరుగుట, అగ్ని మాంద్యమును నివారించును. 


అంబనములు 


మహానారికేళాంజనము (వై.చిం) 
కన్నులకు కాటుకవలె వాడుచుండిన కంటిపొరలు, పూవులు, దుర్మాంసము, 
నీరుకారుట నివారించి మంచి దృష్టినొసంగును. కండ్లకు చలువ చేయును. 
సిద్దనాగార్హునాంజనము (బై.ర.) 
తేనెతో అరగదీసి కన్నులకుంచిన పొరలు పూవులు, మసకలు 
నివారించును. లొద్దుగ చెక్క కషాయముతో అరగదీసి ఉపయోగించిన 
రేచీకటిని మాన్సును. 
నెత్రబిందు (భై.ర.) 
రెండు చుక్కలు ఉదయ, సాయంకాలములందు కంటిలో వేయుచుండిన 
కండ్లకలక, ఎరుపు, పోట్లుమున్నగు ఉష్ణ వికారములను తగ్గించును. 


00 లాలా రాన అనిపా వైష్య సర్వస్వం 
వసంత కుసుమాకరము (వై.చిం.) 
10 (గా. 80 మోతాదులు 

ఇరువది మేహములు, మధుమేహము, మూత్రకృచ్చ, ఆశ్శరి, మూత్రాఘాత 
బహుమూత్రము, శుక్రనష్టము, తెల్లకుసుమ, రాచకురుపులు, నివర్తించి 
బలము, ఉత్సాహము, వీర్యపటుత్వము, సంభోగశక్తి కలిగించును. 
అనుపాన విశేషములచే సమస్త వ్యాధులను హరించు దివ్వౌషధము 
జగత్రసిద్ధమైనది. 

అనుపానములు : 1. బహుమూత్రమునకు - నేరేడు గింజలు, 
తుంగ ముస్తలు, మంచిగంధంపొట్టు కషాయము లేక జంబూ 
పానకముతోను. 
మధుమేహమునకు :- 
1. తుంగముస్తలు, లొద్దుగ, చెక్క కరక్కాయ, కాయభల చెక్క 
కషాయముగాని 
2. కరకతాడి యుసిరికలు, తుంగముస్తలు, ప్రత్తిగింజలు మ్రానిపసుపు, 
ఇండుపకాయ, మోదుగ చెక్క చింతగింజలు కషాయముతో గాని 
3. చందనము, రక్త చందనము, మద్దిచెక్క నేరేడు గింజలు, శొంఠి, 
సుగంధి కషాయముగాని 
4. వకు. 5[గ్రా. గోమూత్ర శిలాజిత్తు 5గ్రా. అభకభస్మం ర5గ్రా. 
పచ్చకర్పూరము 3౩గ్రా. కల్పి తామరపూలరసముతో నూరి 60 మాత్రలు 
చేసి వాడవలెను. 
బహుమూత్ర - శుక్రనష్ట శ్వేత ప్రదరములకు :- 

వసంతకుసుమాకరము 5గ్రా. తిప్పసత్తు 5గ్రా. వంగభస్మము 
5గ్రా. కుంకుమపూవు 2గ్రా. తంగేడు గింజల చూర్ణము కిగ్రా. వేపజిగురు 
కిగ్రా. చేర్చి పిల్లి తేగల రసముతో నూరి 60 మాత్రలు చేసి సేవించవలెను. 
మూత్రకృచ్చ, మూత్రాఘాతము, మూత్రాశ్శరిలకు :- 

వసంతకుసుమాకరము 5గ్రా. వైక్రాంత భస్మము 5గ్రా. శిలాజిత్తు 
భస్మము10గ్రా. చేర్చి బియ్యపు కడుగుతో నూరి 40 మాత్రలు చేసికొని 
వట్టివేరు, పల్లేరు వేరు, కొండపిండివేరు, దూలగొండివేరు, కరక్కాయ, 
ఉసిరిక పప్పు కషాయముతో మూత్రకృచ్చకు 
2. పల్లేరు వేరు శొంఠి కషాయము నందు 3౩గ్రా. బెల్లము 1గ్రా. 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 6015 
యవాక్షారము కల్పి దానితో మూత్రాఘాతమునకు 
శి. కొండపిండి వేరు, పల్లేరువేరు , ఉలిమిరిపట్ట, ఆముదపువేరు వాకుడు 
వేరు నేలములకవేరు కషాయమునందు పెరుగు చేర్చి అశ్శరికి వాడవలెను. 
వసంతకుసుమాకరము ర్‌గ్రా. అభ్రకభస్మము ర5గ్రా. రజిత భస్మము 
5[గ్రా. వంగభస్మము ర్‌గ్రా. జాజికాయ 5గ్రా. సాలామిశ్రీ 5గ్రా. 
పచ్చ కర్పూరము 2(గా. చేర్చి ఆవుపాలతో గాని పిల్లి తేగల 
రసముతోగానినూరి 60 మాత్రలు చేసి రోజుకు రెండు మాత్రలు చొప్పున 
సేవించిన వీర్యపటుత్వము, బలము, కాంతి, ఉత్సాహము సంభోగశక్తి 
కలుగును. అశ్వగంధాదిలేహ్యము, రత్న పురుషలేహ్యము, మదనకామేశ్వరి 
లేహ్యము వీనిలో దేనినైనను తోడుగా వాడవచ్చును. 
ఇతర రోగములకు :- 
1. కేవలము వసంత కుసుమాకరమును 10గా. 70 మోతాదులు 
చేసి మద్ది చెక్కరసము లేక అర్జ్హునతో హృద్రోగమునకు 
2. పిల్లి తేగలరసముతో శుక్రనష్టము 
3. సోపురసముతో మూత్రమునుండి శ్వేతధాతువు పోవుట 
4. వల్లేరు వేరు లేక కొండపిండి వేరు రసముతో జీర్ణించిన సెగరోగము 
5. కొబ్బరిపూల రసముతో చిరకాలము నుండి బాధించు మొండి కుసుమ 
(6) ద్రాక్షపండ్ల రసముతో గుండెలార్చుకుపోవుట 
7. అల్లపురసము, తేనె, పటికి పంచదార కలిపికాచిన పానకముతో 
క్షయ 
8. సారస్వతతో శిరస్సుపోటు, చిత్త చాంచల్యము మొదలగు మెదడునకు 
సంబంధించిన వ్యాధులకు 
9. శొంఠిరసముతో అజీర్ణమునందును వాడవచ్చును. 
మధుమేహరోగులు ఆచరించవలసిన విధులు :- 
గోధుమాన్నము, గోధుమరొట్టెలు, బార్లీ, చోడిజావ, దంపుడు 
బియ్యం పచ్చజొన్నపిండి, ఆకుకూరలు, కాయకూరలు, ఆవుపాలు, 
ఆవుమజ్జిగ, మెట్టను సంచరించు పక్షులు మొదలగువాని మాంసములను 
సేవించవలెను. పంచదార, బెల్లము, మద్యము, 'పెరుగునీటిలో తిరుగు 
జంతువుల మాంసములు సంగమము ముఖ్యముగ విడువవలెను. కొద్దిగ 
శరీరబలముననుసరించి వ్యాయామము (కొంతదూరము నడచుట) 
చేయుచుండవలెను. 


616 —— హన అపా వైష్య సర్వస్వం 

వసంతకుసుమాకరము 

1. ఈయౌషధమునకు సమము శొంఠి, పిప్పలి, మిరియముల” 
చూర్ణమున్నుు చూర్ణమునకు సమము శిలాజిత్తు భస్మమున్ను జేర్చి తేనెతో 
పుచ్చుకొనిన అన్ని విధములగు క్షయలు 
2. దీనికి రెట్టింపు మానిపసపు చూర్ణమును జేర్చి, పంచదార, తేనెతోకలిపి 
సెవిందిన; (ప్రమేహములు, 

8. దీనికి సమము మంచిగంధపుచెక్క చూర్ణమును జేర్చి పంచదార వెన్నతో 
గాని, ఒకడబ్బెత్తు పిల్లి తేగలరసములో తేనె చక్కెర కలిపి దానితో గాని 
యిచ్చిన ప్రమేహము, మూత్రకృచ్చము, ఆమ్ల పైత్యాదిరోగములు, 

4. చక్కెరకలిపిన చందనకషాయముతో సేవించిన, మిగుల ప్రకోపముగ 
నుండు రక్తపిత్తము, 

5. “త్రిజాతకములు, గజపిప్పళ్ళు, చందనము” వీటి చూర్ణమును సమముగ 
చేర్చి, సిద్ధ పరచిన కషాయముతో పుచ్చుకొనిన, ఇంద్రియవృద్ధి, శరీరపుష్టి, 
కాంతి, కామవ్ఫద్ధి 
6. అక్కలకర్ర రసము పొంగించిన దానితో పుచ్చుకొనిన జ్ఞాపకశక్తి, 
నిర్మలమగుబుద్ధి; 

7. “ దేశవాళీ శొంఠి, లవంగాలు” వీటికషాయముతో రోజుకు 
మూడుసార్లు యిచ్చిన యెడల దుస్తరమగు వాంతి 

8. నాగకేసరముల కషాయముతో సదాసేవించిన, శరీరబలము, 
ఇంద్రియబలము, కలుగును. రోగము దరిజేరనేరదు. 

9. “దాచినచెక్క గసగసాలు, బిల్వశొంఠి” వీటి కషాయముతో సుకుమారులు 
పుచ్చుకొనిన, మూడుపూటలలో గ్రహణి కట్టును. 

10. ఒక లవంగము, కొంచెము కళింగ రాష్ట్రము, అరచిన్న మీ 
యౌషధమున్ను, తేనెలో యరుగదీసి ఉదయము, సాయంకాలమున్ను 
రెండు మండలములు సేవించినపక్షమున, ద్వాద శవర్షముల (12 
సంవత్సరముల) నుండి శరీరమునా శ్రయించి యుండుక్షయయైనను 
నివారణయె శరీరబలము, బుది బలము, కలుగును. 

11. చంగల్వకోష్టుకషాయముతో పుచ్చుకొనిన, శుక్ల మేహమునివారణయె, 
శరీరబలము, బుద్ధి బలము, ఇంద్రియబలము కలుగును. 

12. “కరివేపాకు,శొంఠి వీట్ల కషాయమును రెట్టింపు చేర్చి, 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర ————— 617 

కరివేపాకురసముతో నూరి శనగల వలె మాత్రలు చేసి భోజనము 
చేయుటకు అరగంటముందుగా ఉదయము, సాయంకాలమున్ను 40 
దినములు సేవించిన, ఇతర జెషధముల వలన విడువక శరీరము 
నాశ్రయించి యుండు రక్త క్షయము, బలహీనపరచు అజీర్ణము, 
నిస్సంశయముగ నివారణయై క్రమముగ శరీరమునకు, బుద్ధికి 
బలముకలుగును. 

13. “పర్పాటకము” జఠామాంశి, వేచిన అక్కలకర్ర” వీటి చూర్ణము 
మూడురెట్లు చేర్చి లవంగాలకషాయముతో కలియనూరి శనగలవలె 
మాత్రలుచేసి 6 గంటలకొకసారి సుమారు మూడుతులములచన్నీళ్లతో 
నిచ్చిన యెడల, ప్రమేహము అనగా (సెగ) రోగము జీర్ణించుట వలన 
కలిగెడు మేహజ్వరములు, నికాకవలన శరీరము ఎల్లప్పుడు వేడిగా 
నుండుట నివారణయి ధాతు పుష్టికలిగి, శరీరమునకు బలమునిచ్చును. 
14. ఎండిన గులాబీపువ్వులు, పచ్చకర్పూరము, ఏలకులు షహజీరా, 
మంచిగంధముపొట్టు, వీని చూర్ణము అయిదురెట్లు చేర్చి కలబందరసముతో 
నూరి, శనగలవలెమా[తలు చేసి, పచ్చిగానున్నప్పుడే వట్టి వేళ్ల 
చూర్భములోపార్లించి, మధ్యాహ్నము నాలుగు గంటలకు రాత్రి 
పరుండబోవునపుడు చల్లనినీళ్లతో ఒక్కొక్క మాత్ర చొప్పున పుచ్చుకొని 
“అరతులము పాలసుగంధి చూర్ణము వెసరు నీళ్లలో కలిపి, గిద్దెడు సన్న 
బియ్యము పోసి, అన్నము వుడికిన తరువాతను గంజివార్చి వేసి, 
వేడిగానుండగా కొద్దిగా ఆవునెయ్యి కలిపి రాత్రి పరుండబోవునప్పుడు 
అన్నముతో కండ్రపైన కాచి అదే కండ్ల పైని వేసికట్టుకట్టి, ఉదయమున 
తీసివేయవలెను” ఇలాజరుపుతూ ఈ జెషదమునే సేవించిన యెడల, 
సవాయి మొదలగు సుఖవ్యాధుల వలన గాని దారుణకాకవలన గాని, 
కండ్ల యెరుపు, పోటు, శిరస్సు పోటు కలిగియుండి, ఎండచూడనివ్వని 
నేత్ర రోగములు నివారణమవును. 

15. ఏలకులు పసుపు, తిప్పసత్తు, హేమసుందరరసము” వీటి చూర్ణము 
రెట్టింపు చేర్చి, తిప్పతీగెరసము లేక పల్లేరు రసములో, చక్కెర కలిపి 
దానితో ఉదయము, సాయంకాలము పుచ్చుకొనిన, మూత్ర నాళమందలి 
మంట, పోటు, నొప్పిగల ప్రవాహము అనగా (సెగ) రోగము 
నివారణమవును. 

16. “ఎండించిన నేలవుశిరిక సమూలము” అగరు శొంఠి, కొబ్బరిపువ్వు, 
దోసవిత్తులు, పల్లేరు కాయలు రెట్టింపు చేర్చి పంచదార, వెన్నతో పుచ్చుకొనిన 


618 లా హన అనిపా వైష్య సర్వస్వం 
గాని, సదరు నాలుగు వస్తువులతో సిద్ధము చేసిన కషాయముతో గాని 
సేవించిన, వేదనాయుక్తముగా మూగత్రముబొట్లుబొట్లుగ వెడలెడు 
ప్రమేహము, మూత్ర కృచ్చము నివారించును. 

17. ఈ బెషధము ఒక భాగము, హేమమాక్షిక భస్మము అరభాగము, 
శిలాజిత్తు భస్మం అరభాగం పత్సకర్పూరము పావుభాగం “పసుపు, చంగల్వ 
కోష్టు, మంచిగంధపు చెక్క ఏలకులు, గులాబీమొగ్గలు” వీని చూర్ణము 
రెండు పావుభాగం జేర్చి పటిక పంచదార, వెన్నతో పుచ్చుకొనిన, 
తాపయుక్తమగు అతిమూత్రము, మధుమేహము, (ప్రమేహమునివర్తియె 
మిక్కిలి బలవీర్యాదులు కలుగును. 

18. ఇది ఒక పాలు, శత పుఠకృమ్ణా భ్రక భస్మము ఒక పాలు, శిలాజిత్తు 
భస్మము అరపాలు, తిప్పసత్తు అరపాలు, మంచిగంధపుచెక్క చెంగల్వ 
కోష్టు, వట్టివేళ్లు, ఏలకులు, పసపు, గులాబీ మొగ్గలు, వీనిచూర్ణము 
మూడుభాగములున్న చేర్చి, పటికబెల్లము చూర్ణము, ఆవు వెన్నతో గాని, 
అల్లపురసముతో గాని యెర్రబియ్యపు కడుగునీళ్ళతోగాని సేవించిన, 
నీరస పెట్టెడు దాహయుక్త మగు బహు మూత్రము నివారణయి, శరీరపుష్టి, 
బలము, కాంతి, కలుగును. 

అతిమూత్రమున కీయౌషధమును సేవించునప్పుడు ఉలవపప్పు 
గాని, పెసరపప్పు గాని చేర్చి బూడిదిగుమ్మడి కాయతో చేసిన వడియములు 
రెండుపూటలు పుచ్చుకొనవచ్చును. తరువాణిచారు పుచ్చుకొనవచ్చును. 
మైనపుగుడ్డగాని, నీలిగుడ్డగాని గోచివుంచవలెను. 

19. అక్కలకర్ర చూర్ణం నాలుగుపాళ్లు, తుంగముస్తెలచూర్ణం రెండు 
పాళ్ళు, ఏలకుల చూర్ణం ఒకపాలు, ఈ చూర్ణములన్నిటికి సమము ఈ 
యౌషధమునుచేర్చి, కసివిందవేరు చెక్క రసముతో శనగలవలె మాత్రలుచేసి, 
ఉదయం, సాయంకాలము, రాత్రిపరుండబోవునప్పుడును, పొంగించిన 
మిరియాల రసముతో నిచ్చినయెడల, కుసుమరోగములునివారణమవును. 
20. దీనికిసమము మేడిచెక్క కొబ్బరిపువ్వు, చండ్రచిగుళ్ళు, నేరేడుచెక్క 
లక్క అరటి దుంప, వరి బియ్యము వీటిచూర్ణమును చేర్చి, తేనెతో 
నిచ్చినయెడల, ఎర్రకుసుమ, రక్త పిత్తము, తప్పకనివారయణయి, శరీర 
ధారుధ్యము కలుగును. 

21. దీనికి సమం మామిడిచెక్క చూర్ణమును చేర్చి, “నేరేడు చెక్క ఉ 
సిరికపప్పు, నేలతాడి, చం[డ్రచెక్క పిల్లి తేగలు, పల్లేరు సమూలము” వీనిని 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 6419 
కొద్దిగ దంచి కాచిన కషాయముతో గాని, బియ్యపు కడుగునీళ్ళతో గాని 
యిచ్చిన, తెల్లకుసుమ, రక్త పైత్యము, ప్రదరము నివర్తించును. 

22 పల్లేరు వేరు, మర్రిచెక్క మేడిచెక్క యష్టీ మధుకము వీని చూర్ణము 
దీనికి సమముగ జేర్చి, తగుమాత్రముగ పంచదారను కలిపి ఆవుపాలతో 
నిచ్చిన, బుతుశూలహరించి, గర్భమునిలచును 
23. “జాజికాయ, సాలామిథ్రి, తిప్పసత్తు, తుంగ గడ్డలు, ఏలకులు” వీని 
చూర్ణమును, దీనికి అయిదురెట్లుజేర్చి తేనెతో నూరి కుంకుడుగింజలవలె 
మాత్రలుచేసి, రాత్రి పరుండబోవుటకు ఒకగంటముందుగా ఒకమాత్ర 
వేసికొని, వేడిగానున్న ఆవుపాలలో తులంన్నరశుద్దిచేసిన పెన్నేరు 
గడ్డచూర్ణమున్నుు తగుమాత్రము చక్కెరయును కలిపి, మూడుమాసములు 
పుచ్చుకొనిన, నపుంసకులకైనను పుంసత్వమునిచ్చును. మధ్యకాలమునందు 
కలిగిన నవుంసకత్వము నివారణయగుటకు సంధియములేదు. 
గొడ్రాలికైనను సంతానముకలుగును. ప్రమేహాదిరోగముల వలన కలిగిన 
సంతానలోపము నివారణయగుటకు  సంశయములేదు. 

24. దీనిని సదారాత్రి భోజనానంతరమున, జాజికాయ, జాపత్రి ఉ 
పయోగించక, తాంబూలముతో సేవించిన రక్త క్షయము, పాండువు, 
కాసము, దప్పి, ఉన్మాదము, శ్వాసము, ముదిమి, మేహములు, రక్త 
విషదోషములు, శూలలు, మూత్రాఘాతము, మూత్రకృచ్చము గళరోగము, 
ఆమ్ల పిత్తాదిరోగములు, నోటిపూత, రొమ్ము నొప్పి, ఇంద్రియవేడి, తలనొప్పి, 
నిదాభంగము, అతిమూత్రము, నడకవలన గాని, నికాక వలన గాని, 
కాళ్లు, చేతులులాగుట, కండ్లు, కాళ్లు, చేతులుమంట, కాళ్లు, చేతులు, 
శిరస్సు, వీటియందు గలిగెడు అధిక చెమట, గుండెదడ, అజీర్ణము, 
నడుమునొప్పి, శరీర దుర్గందము, పీనస, (అనగా ఎల్లప్పుడు ముక్కు 
నుండి నీరుకారుట) నివారణమవును. 

25. జాజికాయ, జాపత్రి, ఖురాసానిఓమం, గంజాయి చెట్టు ఆకు, 
(గంజాయి కళ్లీకాదు) నల్లమందు అనగా అభిని ఇవి సమభాగములుగా 
చూర్ణం చేసి అనగా (నల్లమందుతప్ప) తక్కినవి దేనికది చూర్ణముచేసి 
సమభాగములు గాకలుపవలెను. (నల్లమందు మాత్రలు చేయుటకు 
నూరునప్పుడు వేయవలెను). అచూర్ణం 1/2 అరతులం, వసంత 
కుసుమాకరం 1/2 అరతులం, టెంకాయ (కొబ్బరికాయ) నీళ్లు కొద్దిగ 
వేసి నూరి 50 మాత్రలుచేసి, ఉదయం రెండుమాత్రలు, సాయంత్రం 
రెండు మాత్రలు తేనెతో ముంచి పుచ్చుకొనిన బలహీనపరచిన 


620 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
దాహయుక్తమగు బహుమూత్రము నివారణయై బలవీర్యాదులుకలుగును. 
కొబ్బరికాయనీళ్లు అధికమువేస్తే మాత్ర చేయుట కుదరదు. 26. 
కాసీసభస్మము, తంగేడు పువ్వులు, కొండపిండి చెట్టు సమూలం (దీనిని 
పాషాణ భేది అని, తెలగపిండి చెట్టు అని కూడ చెప్పుదురు) దోసగింజలు, 
గలిజేరు వేళ్లు, నల్లమందు అనగా అభిని. ఇది దేనికది వేరు వేరుగ 
చూర్ణము చేసి సమభాగములుగ వేసి కలియనూరి (నల్లమందు పైవలెనే 
చేర్చవలెను. చెసిన చూర్ణం 1/2 అరతులం, వసంతకుసుమాకరం 1/2 
అరతులం, పెద్ద పల్లేరు వేళ్ళ రసముతో గాని, తెలగపిండి ఆకురసముతో 
గాని మర్థించి 50 మాత్రలు చేసి ఉదయం, సాయంత్రం రెండేసి మాత్రలు 
చొప్పున వేసికొని, ఒక డబ్బు యెత్తు బియ్యపు కడుగు గాని, చాయ 
పసపుకషాయం ఒక డబ్బు యెత్తుగాని పుచ్చుకొనిన అతిమూత్రము, 
మధుమేహము, శుక్ల మేహము, ప్రమేహము (సెగ) మొదలగు మేహములు 
నివారించి రక్తవృద్ధి, బలము కలుగును. 

27. ఎండించిన పెద్ద పల్లేరు వేళ్లు లేక కాయలు, గొబ్బి గింజలు, 
బోడసరపుసమూలం లేక సాలామిథశ్రి, బూరుగ బంక, ధనియాలు, ఇవి 
వేరువేరుగ చూర్ణములు చేసిన పొడి 1/2 అరతులం, వసంతకుసుమాకరం 
1/4 పావుతులం కలియనూరి పదకొండు పొట్లములు కట్టి ఉదయం ఒక 
పొట్లము, సాయంకాలము ఒకపొట్లము తేనెతో పుచ్చుకొనిన మూత్రములో 
శుక్షముపోవుట, శుక్లము నీరవుట, న్థలనమవుట నివారణయం, 
ఇంద్రియపుష్టి బలము కలుగును. 

28. విష్ణుక్రాంత చెట్టు సమూలం నీడను యెండించి చూర్ణముచేసి, బ(రై 
(గేదె) పాలతో తడిపి నీడను ఆరబెట్టిన చూర్ణం ఒక తులం, వసంత 
కుసుమాకరం 1/2 అరతులం, కలియనూరి 15 పొట్లములు కట్టి, 
బుతుకాలం అనగా బహిష్టు అయిన దినము మొదలు 15 దినములు ఉ 
దయం ఒక పొట్లం, సాయంకాలము ఒక పొట్లమున్ను బ(రై (గేదె) వెన్నతో 
కలిపి సేవించిన, మొదట సంతానము కలిగిన పిమ్మట గర్భము గలుగని 
స్రీలకు సంతానము కలుగును. 

29. గొడ్డు కాకరగడ్డకు ఎండించి చేసిన చూర్ణం ఒక తులం, (లేక ఎండిన 
యె[ర్ర కలువదుంప చూర్ణం) వసంతకుసుమాకరం 1/2 అరతులం, 
కలియనూరి 15 పొట్లములు కట్టీ, నెలసరి అంటుయైన దినము మొదలు, 
ఉదయం ఒక పొట్లము, సాయంకాలము ఒక పొట్లమున్ను రెండు 
డబ్బులయెత్తు ఆవు పాలలో గలిపి సేవించినయెడల గర్భవాతము అనగా 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————( 621 
గర్భస్రావముగలుగుట నివారణయి గర్భమునిలుచును. 
30. ఎండించిన తామరగడ్డల చూర్ణం, ఎర్ర నువ్వుల చూర్ణం, పాల 
సుగంధి చూర్ణం, పంచదార (చక్కెర) ఇవి సమభాగములు కలిపిన చూర్ణం 
ఒక తులం, వసంతకుసుమాకరం 1/2 అరతులం, ఇరువది యొక్క 
పొట్లములు కట్టి ఉదయం ఒక పొట్లం, సాయంకాలం ఒకపొట్లం తేనెతో 
గాని, బియ్యపు కడుగుతో గాని పుచ్చుకొనిన గర్భస్రావము అనగా 
గర్భముపోవుట నివారణయై గర్భమునిలచును. మరియు నిది 
ఇం(దియనష్టమును జేయు సర్వమేహరోగములను బోనణచును, 
పథ్యములేక యధేష్టముగ భుజించుచు నీయౌషధమును సదా 
సేవించుచుండిన, బహుమంది స్త్రీలతో రమించుటకు దగినశక్తి కలవాడై, 
కడుకామాతురుడై సుఖకరసురతముల వలన మదోన్మత్తుడై మదించిన 
న్నీ మదము నణంచువాడున యుండును. నంసార 
సౌఖ్యమనుభవించువాని కీయౌషధము స్నేపహితునివలె హితము 
చేయుచుండెను. 
81; కరక్నాయ, కుంకుమపువ్వు, సుగంధి, జీలకర్ర, మిరియాలు, తిప్పసత్తు, 
వీనిని సమభాగములుగ చేసిన చూర్ణం రెట్టింపు చేర్చి తేనెతో సేవించిన 
పురాణజ్వరములు, పైత్యమేహజ్వరములు, పాండువు హరించి, రక్తవృద్ధి 
కాంతి, బలము కలుగును. 

పూర్ణ చంద్రోదయము 
1. పూర్ణచం[ద్రోదయము ఒక తులమునకు, కస్తూరి పావు చిన్నము, 
పచ్చకర్పూరము బేదయెత్తు, జాజికాయ చూర్ణము బేదయెత్తు, పిప్పళ్ళు 
చూర్ణము బేదయెత్తు, లవంగముల చూర్ణము బేడయెత్తు చేర్చి, పొట్లములు 
కట్టి, తేనెతో సేవించిన ఇంద్రియ నష్టము, కాసశ్వాసలు పాండువు, 
దుర్భలత్వము, అరుచి, గుండెదడ, నిక్కాక, పురాణజ్వరము నివారణయి, 
ఇంద్రియవృద్ధిజేయును. గుండెకు బలమునిచ్చి, మనస్సంతోషమును 
కలుగజేయును 
2. పైన వ్రాసిన విధమున చూర్ణాదులు మిశ్రమము చేసి కలబందరసముతో 
గాని, గులాబీపుష్పములరసముతో గాని, పన్నీరుతో గాని నూరి,కందుల 
వలె మాత్రలు చేసి, తాంబూలముతో మధ్యాహ్న మందును, రాత్రులందును, 
రెండేసి మాత్రలుచొప్పున సేవించిన ఇంద్రియ నష్టము, ఇంద్రియపల్బన, 
శీఘ్రస్థలనమును బోనణచి అమితముగ ఇంద్రియ వృద్ధినిచ్చి, అధిక 


622. లా రహస్య అనిపా్‌ వైస్య నర్వీన్వం 
సంభోగేచ్చను గలిగించును. 


8. పిప్పళ్ళు వీనిచూర్ణము చేర్చి పంచదార, తేనెతో నిచ్చిన “పంచచర్చులు” 
అరుచి, గాబరా పెట్టుట మనము నివారణమవును. 

4. దీనికి సమము “శతపుఠకృష్ణాభక భస్మమును” గలిపి “ఏలకులు, 
తవాక్షరి, తెల్ల జీలకర్ర, నాగకేసరములు” వీని చూర్ణమును, సదరు 
జాొషధమునకు సమముగచేర్చి, పటికపంచదార చూర్ణము, ఆవువెన్నతో 
పుచ్చుకొనిన, నిక్మాకలు, కళ్ళిపడని పొడిదగ్గు, కడుపులో మంట, కాళ్ళు, 
చేతులు కండ్ల మంటలు, శరీరవేడి, ఇంద్రియ పల్చ్బన, ఇంద్రియ వేడి, 
పైత్య వికారములు, నిక్మాకవలన నేత్ర దృష్టి తక్కువాట నివారణయి, 
జరరదీప్తికలిగి, శరీరకాంతి, బలము కలుగును. 
ర్‌. పూర్ణచంద్రోదయమునకు సమము, శ్వేతాభ్రకభస్మమును చేర్చి, యా 
రెంటికి సమము నాగకేసరముల చూర్ణము కలిపి, రావిచెక్కకషాయముతో 
40 దినములు సేవించిన, చిరకాలమునుండి ఆశ్రయించియుండు శ్వేతరక్త 
కుసుమరోగములు నివారణయె, రక్త బలము, శరీర దారుధ్యముకలుగును. 
6. ఈ బెషధము పావుతులం, తిప్పసత్తు 4 చిన్నములు, ఏలకులపొడి 2 
చిన్నములు, తుంగముస్తెల చూర్ణం 2 చిన్నములు, తవాక్తీరి (వెదురుపాలు) 
2 చిన్నములు, వట్టివేళ్ళచూర్ణం 2 చిన్నములు చేర్చి పొట్లములు కట్టి, 
ఉదయం నేతితో గాని, వెన్నతో గాని సాయంకాలము తేనెతో గాని 
ఇచ్చినయెడల నిక్నాకలు, కాళ్ళు చేతులు మంట, కడుపులో మంట శిరస్సు 
వేడి, ఇంద్రియవేడి మొదలగు అతి వేడిమీద పుట్టిన రుగ్మతలు, అరుచి, 
శుక్షనష్టము, కరపాదశీతలము, (అనగా యెల్లప్పుడును కాళ్లు, చేతులు, 
చెమట పట్టుట) అంగశూల, యోనిశూల, దడ, నిద్రపట్టుకుండుట నివర్తియె 
మిక్కిలి బలవీర్యాదులు కలుగును 
7. దీనికి సమము “విల్వశొంరి, దాచిన చెక్క గసగసాలు, హారతి 
కర్పూరము” వీని చూర్ణమును జేర్చి, విరేచనమైన వెంటనే యిచ్చిన పక్షమున 
రక్షగహణి, ఆంబగ్రహణి, అతివేడిమీదపుట్టిన (గ్రహణి నివారించును. 
8. ఈ బెషధము 1/4 పావుతులం, కస్తూరి అరచిన్నం, పచ్చకర్పూరం 
అరచిన్నాలు, జాజికాయ చూర్ణం 2 చిన్నములు, లవంగాలు చూర్ణం తి 
చిన్నాలు, అక్కలకర్ర చూర్ణం 4 చిన్నాలు, శొంఠి చూర్ణం 2 చిన్నాలు, 
పిప్పలిచూర్ణం చిన్నం, మిరియాల చూర్ణం చిన్నం. ఇవి మిరియాలరసం 
పొంగించినదానితో నూరి కందులవలె మాత్రలు చేసి, వర్షకాలమునందు 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 60 
జాముకొకమాత్ర చొప్పున సేవించిన పాండువు, మధ్యాహ్నము ఒకమాత్ర, 
రాత్రి రెండు మాత్రలు చొప్పున తాంబూలముతో సేవించిన ఇంద్రియవృద్ధి, 
బలము కలుగును. 

9. తుంగముస్తెల కషాయముతో ఉదయం 9గంటలకు, సాయంకాలము 
4 గంటలకు ఇచ్చిన పక్షమున శుక్షనష్టము నివారించును. 

10. ఇది 1/4 పావుతులం, కస్తూరి చిన్నం, పచ్చ కర్పూరం అరచిన్నం, 
వీనిని తేనెతో నూరి కందులవలె మాత్రలు చేసి శీతాకాలమునందు 
వర్షకాలము” నందేర్పరచిన అనుపానము తోడ నిచ్చిన యెడల 
అందుదహరించినరోగములు నివారణమవును. 

11. పూర్ణ చంద్రోదయం పావుతులం, కస్తూరి అరచిన్నం, పచ్చ కర్పూరం 
చిన్నం, జాజికాయల చూర్ణం అరచిన్నం, లవంగాల చూర్ణం చిన్నం ఏలకుల 
చూర్ణం చిన్నం, అక్కల కర్ర చూర్ణం చిన్నం, శొంఠి, పిప్పలి, మిరియాల 
చూర్భములు ఒక్కొక్క చిన్నం. వీనిని కలబందరసముతో నూరి 
కందులవలెమాత్రలు చేసి “వేసవికాలము”నందు వర్షకాలమునందు 
విధించిన అనుపానము నేర్చరచి నడిపిన యెడల ఇందుట్రాసిన రుగ్మతలు 
నివారణమవును. 

12. ఈ బెషధమును తాంబూలముతో సదాసేవించువారు అనేక స్రీలగర్వ 
మడంచుటకు తగిన శక్తి గలవారు అగుదురు మరియు నిది ముదిమిని, 
సమస్తరోగములనుబోనణచి వయ: స్థంభనమును గలిగించుటయే గాక, 
బలిష్టమగు క్షయాది రోగములనెడి ఏనుగులకు సింహము వలెనుండు, 
దీనిని సదాసేవించువారు కామముచే గర్వితులై స్త్రీలకు మిగుల 
సంతోషమును గలుగు జేయుచుందురు. దీనిని విడువక ఒక సంవత్సరము 
వరకు సేవించువారికి కృత్రిమ, స్థావర, జంగమ విషముల వలన 
యొవ్విధములైన వికారమును కలుగకుండును. ఈ పూర్ణచంద్రోదయము 
గృహవతి గృహమును రక్షించుచుండు చందంబున శరీరమును 
రక్షించుచుండును. దీనిని సదా సేవచేయువారు ఆవు నెయ్యి, ఆవుపాలు, 
మృదుకరమాంసములు, మీగడ, వరిపిండి లేక గోధుమపిండి చేర్చి, నేతితో 
తయారు చేయుబడిన పిండివంటలు, మిఠాయిలు, యెండించిన 
గుంటగలకర సమూలం, పర్పాటకము, కరక్మాయ, వీని చూర్ణమును 
రెట్టింపు జేర్చి తేనెతో పుచ్చుకొనిన, శోవ, పురాణజ్వరములు, 
అంతర్గతజ్వరము నివర్తించి బలవీర్యాదులు కలుగును. రక్తమును శుద్ధి 
పరచును. 


624 లా కన్య అనిపా వైష్య సర్వస్వం 
పూర్ణ చంద్రోదయం మాత్రలు 
పూటకు రెండుమా(త్రలను పుచ్చుకొనిన గాని, తాంబూలముతో 
పుచ్చుకొనినగాని, ఇంద్రియనష్టమును, ఇంద్రియపలచన, అతిశీఘ్ర 
స్థలనమునుబోగొట్టి ఇంద్రియ వృద్ది, రక్తవృద్ధినిచేసి, యధిక సంభోగేచ్చను 
గలిగించును. 
పూర్ణ చంద్రోదయము (వై.చిం.) 
10గా. 50 మోతాదులు 
(1) పూ.చం. 10గ్రా॥ పచ్చకర్పూరము ౩గ్రా। కుంకుమపూవు కెగ్రా॥ 
యాలకగింజలు 3గ్రా॥ లవంగాలు 3గ్రా॥ జాజికాయ 3గ్రా॥ కస్తూరి 1/ 
2గా వీనిని కలబంద రసముతోనూరి 60 మాత్రలు చేసి రోజుకు రెండు 
మాత్రలు తాంబూలముతో సేవించిన క్షయ, శుక్షనష్టము, శ్వాసకాసలు, 
పురాణ జ్వరము, రక్తహీనత, గుండెదడ నివారించి బలపుష్టులను నిచ్చును. 
సాధారణముగా అందరునూ వాడవచ్చును. 

(2) శుక్రనష్టము, శీఘ్ర స్థలనము, మూక్రస్థలనము, అతివేడికి - 
సంభోగశక్తికి :- పూ.చం. 5గ్రా. వంగభస్మము ర్‌గ్రా. అభ్రకము రగా. 
పచ్చ కర్పూరము కి(గా సాలామిగ్రి కిగా. గొబ్బి గింజలు ౩గ్రా. 
ఇండుపుగింజలు ౩గ్రా. కల్పి పిల్లి తేగల రసముతో గాని, మంచిగంధం 
కషాయముతోగాని నూరి 60 మాత్రలు చేసి రోజుకు రెండు మాత్రలు 
రత్న పురుషలేహ్యముతోగాని, మదన కామేశ్వరి లేహ్యముతో గాని, 
అశ్వగంధతోగాని సేవించవలెను. 

(3) క్షయ - శ్వాసకాసలకు- బెషధము ర్‌గ్రా. 20గా. బితోఫలాది చూర్ణము 
చేర్చి 40 పొట్లములు కట్టి అల్లపురసము, తులసిరసము, తమలపాకు 
రసము, పటికిబెల్లము కల్పి కాచిన పానకముతోను 

(4) హృద్రోగమునకు అర్జునతోగాని ఆవు గుమ్మ పాలతోగాని 
సేవించవలెను. క్రమాభ్యాసముచే ముదిమిని పోగొట్టును. 

రజిత చంద్రోదయము 
1. చాతుర్ణాతక చూర్ణము రెట్టింపు జేర్చి, లేనెతో పుచ్చుకొనిన పైత్యజ్వరము, 
జీర్ణజ్వరము, క్షయ, పాండువు, అగ్నిమాంద్యము నివారణమవును. 

2. తమలపాకుల రసముతో నిచ్చిన అరుచి. 

8. ఏలకులు చూర్ణమును రెట్టింపుజేర్చి ఇచ్చిన, దడ 
4. దాచినచెక్క గసగసాలు, వీనిచూర్ణము రెట్టింపు జేర్చి బిల్వశొంఠిరసముతో 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 62 
గాని, నేతితో గాని ఇచ్చిన, రక్త గ్రహిణి, జిగటవిరేచనములు. 5. 1 నెల 
మొదలు 5 సంవత్సరముల వరకు వయస్సు గల చంటిబిడ్డలకు, 
పావుచిన్నం మొదలు అరచిన్నం వరకు చనుబాలతో గలివి 
యిచ్చినపక్షమున అంబవిరేచనములు, అరకవిరేచనములు, పైత్య 
సంబంధమగు వాంతి కట్టును. 

6. కుంకుమపువ్వు, ఏలకులు, లవంగాలు, వీని చూర్ణమును రెట్టింపుకలిపి, 
ఉదయం, సాయంకాలము తేనెతో పుచ్చుకొనినయెడల, రక్తమును శు 
ద్ధిపరచి, రక్తవృద్ధి, ఇంద్రియవృద్ధి, బలమును గలిగించి, క్షయను నివృర్తిజేసి, 
శరీరకృశత్వము నీరసమును బోనడచును 
7. “లవంగాలు, శొంఠి” కషాయముతో గాని, “ధనియాలు, దాచినచెక్క 
జీలకర్ర” వీని రనముతో గాని యిచ్చిన వాంతులు, పైత్య 
సంబంధమగుశరీర త్రిప్పు, గుండెలలోమంట 
8. చనుబాలతో నిచ్చిన శరీరతాపము నివారణమవును. 

9. అరటి పువ్వు, నాగకేసరములు, పసపు, మామిడి టెంకలలోనిపప్పు, 
తుంగముస్తెలు” వీని చూర్ణమును రెట్టింపు జేర్చి తేనెతో నిచ్చిన 
కుసుమజాడ్యము 10 పూటకు అరచిన్న మియౌషధమున్ను ఒక చిన్నము 
పటికిబెల్లము చూర్ణమున్ను జేర్చి, పావుశేరు మొదలు అర్ధశేరు వరకు 
వుచ్చు కొనగలిగన్ని ఆవుపాలలో వంచదారకలివి, రాత్రి 
పరుండబోవునప్పుడు(పథ్యము లేకయే) ౩ మాసములు సేవించిన, 
ఇంద్రియవృద్ధి రక్త పుష్టి కలిగి శరీరమునకు బుద్ధికి, బలమునిచ్చి 
మనస్సంతోషమును కలిగించును. 

రజతరసాయనము 

lL: గొబ్బిగింజలు, చింత గింజలలోనిపప్పు, పెద్ద పల్లేరు కాయలు, 
సాలామిథ్రి, వీనిచూర్ణము రెట్టింపుజేర్చి యిచ్చినయెడల, శుక్షనష్టము 
నివర్తించి, శుక్షమందలి దోషమును బోనణచి, శుక్షమునుచిక్క పరచి, 
బలమును కలిగించును, 

2. చాతుర్జాతక చూర్ణమును రెట్టింపు జేర్చి, అల్లపురసము, తేనె 
సమముగకలిపి యిచ్చిన యెడల, పొడిదగ్గు, శ్లేష్మము, జీర్ణజ్వరము, 
శ్లేష్మవుడుకు, నివారణమవును. 

3. దీని సమము వరిపేలాలపిండిని జేర్చి పంచదార, తేనెతో సేవించిన 
యెడల అన్న హితవు లేక భోజనముజేయునప్పుడు గలుగువాంతి, పైత్య 
వికారములను హరించును. 


626 -ాాాా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
4. చనుబాలలో కలిపి వుగ్గువలె చంటిపిల్లలకు పట్టించిన యెడల, తాపము, 
కడుపులో వుడుకు, పాలు (గక్కుటను కట్టును. 

5. దీనికి రెట్టింపు జీలకర్ర చూర్ణము జేర్చి ధనియాలు, జీలకర్ర, దాచిని 
చెక్క వీనిని నమముగ కలివి నీళ్ళుపోని తీనినరనముతో 
పుచ్చుకొనినయెడల, వాంతి, కడుపులోవుడుకు, శరీరవేడి,కడుపులోమంట, 
జీర్ణజ్వరము, పైత్యజ్వరం. 

6. కుంకుమపువ్వు, ఏలకులు, లవంగాలు, గొబ్బిగింజలు వీని చూర్ణము 
రెట్టింపుజేర్చి అల్లపురసం, తేనెగ్రాహి చేసిన రసములో గలిపి, ఉదయం 
సాయంత్రంయిస్తే, రక్తమునుశుద్ధిపరచి, రక్తవృద్ధి, ఇం(ద్రియవృద్ధి, 
బలమును కలిగించి, మేహక్షయను నివర్తింజేసి, “శరీరకృశత్వమును 
నీరసము బోనణచును. 

7. చనుబాలతో నిచ్చిన, శరీర తాపము, కడుపులోమంట 

8. అరటిపువ్వు, నాగకేసరములు, పసుపు మామిడిటెంకలోని పప్పు, 
తుంగముస్తెలు, వీని చూర్ణమును రెట్టింపుజేర్చి, తేనెతో నిచ్చిన, తెలుపు, 
యెరుపు కుసుమ జాడ్యములు 

9. వీనికి సమము తిప్పసత్తు, ఈరెంటిసమము వెత్సజేసిన తెల్ల జీలకర్ర 
చూర్ణమును జేర్చి యిచ్చిన, పొడిదగ్గు, కడుపులో మంట, నిక్కాక 
మీదగలుగు శరీరవేడి, శ్లేష్మవుడుకు, మేహజ్వరమును నివారణయె, 
రక్తమును శుద్ధిజేసి బలము, శరీరపుష్టి, మేహజ్వరమును నివారణయె, 
రక్తమును శుద్దీచేసి బలము, శరీర పుష్టి కాంతి కల్లించును. 

రజత చంద్రోదయము (ర.త. ) 
10గా. 40 మోతాదులు 
(1) తిప ప్పసత్తు, పంచదారతో అత్యుష్టము 
(2) జీలకర్ర రసముతో దడ, తాపము, చర్జి చిత్త భ్రమకు 

(3) అశ్వగంధాదిచూర్ణముతో ప పుం స్వమునకు 
(4) ద్రాక్షపండ్లరసము రేక చనుబాలు లేక రసాయనితో చిక్కిన శిశువులు 
పుష్టి చెందుటకు 

(5) వేచిన జీలకర చూర్ణము పంచదారతో గుండెదడ, గుండెనొప్పికి 
(6) బియ్యపు కడుగుతో నూరి తీసిన దనియాల రసముతో కొంచెము 
పంచదారచేర్చి కడుపులో మంట, కండ్లమంటలు, కాళ్ళు చేతులు 
మంటలకు 

(7) రజితచంద్రోదయము 10గా. వంగభస్మము 10గా. సాలామి[శి 


రహస్య నపాన్‌ వైష్య సర్వస్వం లాలా 62/7 
10గా. వేపబంక 10గా. కలిపి ఆవుపాలతో మర్ధించి 100 మాత్రలు 
చేసి పూటకు రెండు మాత్రల చొప్పున మంచినీళ్ళతో సేవించిన శుక్ల 
నష్టము, వీర్యము పలచబడుట నివర్తించి సంభోగశక్తి బలము, పుష్టి 
కాంతి నొసగును. 
రజత రసాయనం 

10గ్రా. 50 మోతాదులు 
1) జీలకర్ర చూర్ణము, పంచదారతో అమితవేడి, దడ, తాపమునకు 
(2) అశ్వగంధాది చూర్ణముతో ధాతుపుష్టికి 
(3) రసాయనితో చిక్కిన శిశువులకు 
(4) ధనియాలరసము, పంచదారతో కడుపులోని మంటకు, కండ్ల మంటకు, 
వాడవచ్చును. వీర్యమును చిక్కబరచును. 

రజితలోహరసాయనము (ర. యో.ర. ) 

10 (గా. 85 మోతాదులు 
1) గంటు భారంగి కషాయముతో అస్థిగత జ్వరము 
(2) వేపచెక్క కషాయముతో పిత్త కఫజ్వరములు 
(3) తమలపాకు రసము తేనెతో శ్వాసకాసలు 
(4) సమము వంగభస్మము చేర్చి వెన్న పంచదారతో శుక్ర నష్టము, 
తెల్లకుసుమ, పొడిదగ్గు, గుండెదడ, కళ్లెదగ్గు 
(5) సమము షడ్డుణ సింధూరము రెట్టింపు చాతుర్జాతకచూర్ణము చేర్చి 
తేనెతో తిమ్మెరలు, మేహనంజు 
(6) సమము సితోఫలాది చూర్ణము చేర్చి రసాయనితో క్షయ, కాసలకు 
వాడవలెను. 

త్రిపాదచంద్రోదయము 
1. త్రిఫలచూర్ణమును రెట్టింపుజేర్చి, తేనెతో సేవించిన, శరీరపుష్టి, 
2. పచ్చకర్పూరమును జేర్చి తేనెతో పుచ్చుకొనిన, అతికాక, శరీరత్రిప్పు, 
మొదలగు పైత్యరోగములు 
8. త్రికటుకములు గంటుబారంగి” వీని చూర్ణమును సమముగా జేర్చి 
తేనెతో సేవించిన, కాసశ్వాసలు, శూల 
4. త్రిఫలములు, త్రికటుకములు” వీని చూర్ణమును సమముగా జేర్చి 
తేనెతో సేవించిన, కామిల, పాండువు అగ్ని మాంధ్యము. 
5. “లవంగముల చూర్ణము, కుంకుమపువ్వు” వీని చూర్ణమును సమముగా 


628 రహాన్య అనిపా వైష్య సర్వస్వం 
జేర్చి, తాంబూలముతో సేవించిన, ఇంద్రియవృద్ధి 
6. దీనికి సమము తిప్పసత్తును జేర్చి యిచ్చిన, పొడిదగ్గు నివర్తియె 
శరీరపుష్టికలుగును. 

7. (తికటుకములు, చిత్రమూలము” వీని చూర్ణమును సమముగా జేర్చి 
తేనెతో నిచ్చిన దారుణమగు కఫరోగములు. 

8. దీనికి సమము వరిపేలాలపిండినికలిపి పంచదార తేనెతో సేవించిన 
సర్వపైత్యములు, వాంతులు, నివారించును. 

9. దీనికి సమము “శతపుఠ కృష్ణాభకభస్మము” రెంటికి సమము 
చాతుర్జాతక చూర్ణమును జేర్చి, తేనెతో గాని, పటిక బెల్లంచూర్ణము, వెన్నతో 
గాని పుచ్చుకొనిన, పొడిదగ్గు, కపయుక్తమగు క్షయ నివర్తించును. 

10 “జీలకర్ర ధనియాలు” వీని రసముతో నిచ్చిన, పైత్య చర్జి 
11. తేనెతో నిచ్చిన జ్వరము, అరుచి 
12. చనుబాలతో చంటిబిడ్డలకిచ్చిన, పాలుగ్రక్కుట, విరేచనములు, 
జ్వరముకట్టును. 

బాలచంద్రోదయము 
1. ఈ బెషధములో సగంభాగము, నల్లమందు చేర్చి నలిపి, పెసరగింజల 
వలె మాత్రలు చేసిన చంటిబిడ్డలకిచ్చిన, విరేచనములు కట్టును 
2 చనుబాలలో, అరుగదీసియిచ్చిన, పాలుగ్రక్కుట, వాంతి, జ్వరముకట్టును. 
8. తేనెలో యరుగదీసి యిచ్చిన జ్వరము, శరీరత్రిప్పు, 
4. “ధనియాలు, జీలకర్ర” వీని రసముతో నిచ్చిన, పైత్యజ్వరము, శరీరత్రిప్పు 
వాంతి, అరుచి, నివర్తించును. (చంటిప్లిలకు వయస్సును బట్టి మోతాదు 
తగ్గించవలెను. ) 

మహావాతవిధ్వంశి 
1. బేడయెత్తు బెషధముమందు 11 మిరియములు చేర్చి, చిత్రమూలము 
లేక తమలపాకుల రసముతో నూరి, కందులవలెమాత్రలు చేసి, 
వాతోద్రేకము వలన శరీరము చల్లబడి సృృహలేక యున్న వారికి సహా 5 
లేక 10 నిముషముల కొకసారి రెందేసి మాత్రల చొప్పున “అల్లము, 
వెల్లుల్లి, తమలపాకులు” అనువీనిలోయే రసములో నైనను, 8 
మోతాదులిచ్చు సరికి తగినంత వేడిచేసి సన్నిపాతాది దోషములను బోనడచి 
జీవమును నిల్పును. (ఆయారసములతో బెషధము అరుగ దీసి కూడ 
యివ్వవచ్చును) 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర -ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలోోోోజ 629 
2. తులసి యాకురసముతో మాత్రలు చేసి వేడినీళ్ళతో గాని, 
అల్లపురసముతో గాని పూటకొకమాత్ర చొప్పున యిచ్చిన శీతజ్వరములు, 
వాతజ్వరములు 

3. మిరియముల చూర్ణమును చేర్చి అగరు శొంఠి, పిప్పళ్ళు, మిరియములు” 
వీని చూర్ణమును చేర్చి చెరకు బెల్లముతో నిచ్చిన గాని మన్యపుజ్వరములు, 
చలిజ్వరములు, పాళీజ్వరములు, శీఘ్రముగ నివర్తించును. 

ర్‌. కరకాయ, కొడిశపాల” వీని చూర్ణమును చేర్చి బెల్లముతో నిచ్చిన 
దినమునకు ౩8,4 సార్లు వచ్చుచు, విడుచుచుండెడు చలిజ్వరము 
నివారణమవును. 

6. దీనికి సమము త్రికటుక చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన 
వాతమువలనబుట్టెడు నడుముజబ్బులు మొదలగు కీళ్ళయందలినొప్పులు, 
కీళ్ళు పట్టుతప్పుట, సలుపుట నివారించును. 

7. పిప్పలి చూర్ణమును చేర్చి తేనెతో నిచ్చిన మహా జ్వరములు, 
చిరకాలాగ్రితములగు జీర్ణజ్వరములు. 

8. ఒకబేడయెత్తు బెషధమందు, అరచిన్నము కస్తూరియు 9. 
మిరియములను చేర్చి ఉప్పిచిగుళ్ళ రసముతో నూరి కందుల వలె 
మాత్రలుచేసి, గంటకు రెండు మాత్రలు చొప్పున యిచ్చిన, కఠినమగు 
నూతికావాతములు 

9. చిత్రమూలము చూర్ణము సమముగ చేర్చి, చిత్రమూలమురసముతో 
నూరి మాత్రలు చేసి, పూటకు రెండేసిమా(త్రలు చొప్పున యిచ్చిన యెడల 
ద్వంద్వ జ్వరములు, నన్నిపాత జ్వరములు, విషజ్వరములు, 
వాతజ్వరములు, ఎనుబదివిధములగు వాతములను ఖండించును. 

10. రోగ బలానుసారముగ కాలములను నిర్ణయించి అల్లపురసములో 
గాని , తేనెలో గాని, అరుగదీసి యిచ్చిన యెడల, పైన వ్రాసిన రోగములు 
నిర్వర్తించును. 

11. “గసగసాలు, పొంగించిన వెలిగారము, కొడిశపాల విత్తులు” వీని 
చూర్ణమును సమముగ జేర్చి, గంజాయి ఆకురసముతో నూరి, కందుల 
వలె మాత్రలు చేసి రెండేసి మాత్రల చొప్పున యిచ్చిన యెడల; అజీర్జాది 
సర్వాతిసారములను, “కలరా వ్యాధిని కూడ నిలుపును” (పావుతులం 11 
లేక 15 మోతాదులు). 


630 — కహిన్య పప వష సక్వీన్యం 
సువర్ణలోహరసాయనము 


1. ఈ బెషధము అరచిన్నమున్నూ “కరక్నాయ, లవంగ మొగ్గలు, 
కళింగరాష్ట 2 కొద్దికొద్దిగ అరుగదీసి యిచ్చిన ఎడల, కఠినమగు కాస, 
శ్వాసలను, వగరపు వచ్చినప్పుడు గొంతునందు పిల్లి కూతవలె ధ్వని 
కలుగుట, గుండెలలో భారము, నొవ్పికలుగుట, గొంతునందు 
వుండవలెనుండుట, నాలుకయందు (ద్రవము లేకుండుట యను 
దుర్గుణములు గల కరినమగు కాస, శ్వాసలను, సూర్యతేజస్సు 
తిమిరసంఘమును బోకడచు చందంబున” నివారణచేయును. 2. ఎ)ఈ 
బెషధము పావుతులం, బిజఠామాంళి 4 చిన్నములు సి) వెదురుపాలు 4 
చిన్నములు డి) గంటుభారంగి 4 చిన్నములు ఇ) యవక్షారము 2 చిన్నములు 
ఎఫ్‌) దానిమ్మకాయ బెరడు 4 చిన్నములు, జి) జీలకర్ర చూర్ణము 2 
చిన్నములు. వీటి అన్నిటి యెత్తుకు రెట్టింపు పారుచెరుకు బెల్లము కలిపి 
నూరి, కుంకుడుగింజవలా మాతలు చేనీ, రోజుకు అనగా 
దివారాత్రములలోగా రమాత్రలు చొప్పున బుగ్గనుంచుకొని ద్రవము 
మింగుచుండినయెడల, చిరకాలాశ్రితమైన శరీరమును కృశింపజేయు 
కఠినమగు కాస, విడువక బాధించుచుండెడు ఆంబవిరేచనములు, రక్త 
విరేచనములు కట్టును. (ఇందు సువర్ణము మిశ్రమము చేయబడినది) 


రజతలోహరసాయనము 

1. ఈ బెషధము అరచిన్నమున్ను, కొద్దిగ సన్నరాష్ట్రమున్ను తేనెతోగాని, 
లవంగముల రసముతో గాని అరుగ దీసి యిచ్చిన యెడల, దగ్గు, వగరపు 
గుండెలలో బారు, కంఠమునందుండవలె నుండుట 
2. “రేవల్‌ చిన్ని లవంగాలు, శొంఠి” వీని చూర్ణమును రెట్టింపు చేర్చి, 
తేనెతో ఉదయము, సాయంకాలము, రాకత్రి పరుండబోవునపుడున్ను 
“శతపుఠఖడ్డలోహ భస్మము” వీనికి రెట్టింపు చాతుర్జాతక చూర్ణము చేర్చి, 
తేనెతో నిచ్చిన, మేహవాతము వలన కలిగిన శరీరము, కీళ్ళనొప్పులు, 
తిమ్మెరలు, పైత్యశ్లేష్ణమును, కాస శ్వాసలు, అగ్నిమాంద్యమును 
నివారణచేసి రక్తమును, ఇంద్రియమును వృద్ధిపరచి శరీరధారుఢ్యమును 
గలుగజేయును. 

దీనికి సమము “మహావాత రాక్షసము”ను గాను “వాత రాక్షసము”ను 
గాని చేర్చి స్థాళ్లీచూర్ణమును వీనికి రెట్టింపు చేర్చి, తేనెతో సేవించిన 


రహస్య అనపాన్‌ వైష్య సర్వస్వం లాలా 61 
“పక్షవాతము”ను శీఘ్రముగ నివారణ చేయును. ర్‌. దీనికి సమము 
“అయస్మాంత భస్మము” ను చేర్చి, వీనికి సమము చాతుర్ణాతక చూర్ణము 
చేర్చి, తేనెతోపుచ్చుకొనిన, తిమ్మెరలు, నరముల బారు; 6. చనుబాలతో 
నిచ్చిన తాపమునివారణమవును. (ఇందధికముగా రజితము చేర్చబడినది) 

తామ్రలోహరసాయనము 
1. తేనెతోగాని, అల్లపురసముతోగాని, తులసి ఆకురసముతో గాని 
అరుగదీసి ఇచ్చిన యెడల, వాత శ్లేష్మములు, కాసశ్వాసలు; 
2 దీనికి సమము కటుక రోహిణి చూర్ణము జేర్చి తేనెతో నిచ్చిన శ్వాసము, 
ఆరోచికము 
3. మిరియములు, దానిమ్మగింజలు, పాత చెరకు బెల్లము, వ్‌నిని 
కలియనూరినది, జెషధమునకు రెట్టింపు వుండలో నుంచి ఇచ్చినయెడల, 
అయిదు విధములగు శ్వాసలు ; 
4. దీనికి సమము గుంటకలగరాకు చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన, 
కంఠజి హ్వికాసము; 
5. దీనికి సమము స్టాలీ చూర్ణమును జేర్చి తేనెతో సేవించిన, కీళ్లనొప్పులతో 
కూడుకొనిన ఉబ్బుజాద్యమును నివారణమవును. 

తామ్రరసాయనము 
1.తేనెతో అరుగదీసి ఇచ్చిన గాని, చాతుర్ణాతక చూర్ణమును జేర్చి తేనెతో 
నిచ్చిన గాని, వాత శ్రేష్మములు, దగ్గు, వగరపు నివర్తించును. ఈ. రెట్టింపు 
స్థాలీ చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన, కఫయుక్తమగు కీళ్ల నొప్పులతో 
కూడుకొనిన ఉబ్బు నివారణమవును. 
లోహరసాయనము 
1. తేనెతో అరగదీసి ఇచ్చినయెడల, వాత శ్లేష్మముల, దగ్గు, వగరపు 
2. స్థాళ్లీచూర్ణమును రెట్టింపుజేర్చి, తేనెతో నిచ్చిన, కీళ్లనొప్పులు గల 
ఉబ్బుజాద్యము, కాస, శ్వాసలు నివారణమవును. 
స్వర్ణభూపతి 

1.దీనికి సమము పిప్పలి చూర్ణము అల్లపురసము లేక తేనెతో నిచ్చిన 
సన్నిపాత క్షయము 
2, అల్లపురసముతో అరుగదీసి యిచ్చిన 28 సన్నిపాతములు 
3. అల్లపురసమును జేర్చి తేనెతో నిచ్చిన ఆమ్షవాతము, ధనుర్వాతము, 
శృంఖవాతము, ఆధ్యవాతము, పంగువాతము, కఫవాతము, కటివాతము 
4. రెట్టింపు త్రికటు చూర్ణమును జేర్చి, అల్లపురసముతో గాని, దాచిన 


632 లాలా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
చెక్క రసముతోగాని, యిచ్చిన, అజీర్ణము అగ్నిమాంద్యము 

5. పంచలవణములు, త్రికటుకములు వీని చూర్ణమును రెట్టింపు జేర్చి 
వేడినీళ్లలో కలిపి యిచ్చిన సర్వశూలలు 

6. అగరుశొంఠి, పిప్పళ్ళు కొడిశపాలవిత్తులు, బూరుగబంక వీని 
చూర్ణమును జేర్చి బీల్వశొంఠి (ఎండినమారేడు పిందెలు) రసముతో 
యిచ్చిన, బలిష్టమగు అతిసారము 

7. దీనికి సమము పసపు చూర్ణమును జేర్చి ఆవు వెన్న పంచదారతో 
పుచ్చుకొనిన (ప్రమేహము, 

8. త్రికటుక చూర్ణము లేక చాతుర్ణాతక చూర్ణము జేర్చి తేనెతో సేవించిన, 
కాస శ్వాసలు, 8 విధములగు జ్వరములు 

9. కుంకుమపువ్వు, చంగల్వకోష్టు, కురువేరు, పాలసుగంధి వీని చూర్ణమును 
రెట్టింపు చేర్చి తేనెతో పుచ్చుకొనిన,శిరోవాతము మొదలగు కఫాలరోగములు 
10. తుంగముస్తెలు, కటుకరోహిణి, శొంఠి, వీని చూర్ణమును సమముగ 
జేర్చి తేనెతో పుచ్చుకొనిన, కామిల 

11.చాతుర్జాతక చూర్ణమును రెట్టింపు జేర్చి తేనెతో పుచ్చుకొనిన, పాండువు, 
సూర్యుడుదయించుట వలన అంధకారము నశించుభంగి” నివర్తించును. 
(సువర్ణ మిశ్రమము) 

బాలసూర్యోదయము 

1. దీనికి సమము “త్రిఫలములు, పాలసుగంధి” వీని చూర్ణమును సమముగ 
జేర్చి తేనెతో నిచ్చిన, మేహజ్వరములు, పురాణజ్వరములు; 

2. త్రికటుక చూర్ణమును జేర్చి, దాచినిచెక్క రసముతో నిచ్చిన, 
అగ్నిమాంద్యము, అజీర్ణము 

3. దీనికి సమము శొంఠి చూర్ణమును జేర్చి సముద్ర లవణము, నెయ్యితో 
నిచ్చిన శూలరోగము; 

4. కరకపువ్వు, వస, త్రికటుకము” వీనిచూర్ణమును సమముగ జేర్చి, 
తేనెతో పుచ్చుకొనిన, కాసశ్వాసలు; 

5. తామరదుంప, అగరు శొంఠి, పిల్లితేగలు, కసపు” వీని చూర్ణమును 
రెట్టింపుచేర్చి తేనెతో నిచ్చిన కుసుమ రోగములు 

6. చాతుర్జాతక చూర్ణము రెట్టింపు జేర్చి తేనె, లేక పటికె పంచదార, 
వెన్నతో పుచ్చుకొనిన, పైత్యజ్వరములు, క్షయ, పాండువు, ఆరుచి, 
నివారణజేసి, రక్తమును వృద్ధిపరచి, బలమును గలుగజేయును. 


రీహిస్య అన్‌పాన్‌ వైస్య సర్వీస్వర లాలో 633 
7. జీలకర్ర, పర్పాటకము, వీని చూర్ణమును రెట్టింపుజేర్చి, అల్లపురసముతో 
నిచ్చిన, చలితాపముగల జ్వరము నివారణమవును. 

మృత సంజీవని రసము 
1. అల్లపురసముతో గాని, చిత్రమూలరసముతో గాని, నూరి, గురిగింజల 
వలె మాత్రలు చేసి, రోగ బలాను సారముగ, అయిదు నిమిషములకొకసారి 
మొదలు గంటకొకసారి వరకు రెందేసి మాత్రలు చొప్పున, అల్లపురసాను 
పానముగ నిచ్చుట వలన గాని, అల్లపు రసంలో అరుగదీసి ఇచ్చుట 
వలనగాని దారుణమగు సన్నిపాత దోషయుక్తుడై 'ప్రాణాపాయము 
తటస్థించియున్న వాడైనను, నిస్సంశయముగ జీవించును. 
రన “వుంును(వింంగవీలులేనవ్వుడువ ట్ట వూ(తనివ్వవలాను. 
(సన్నిపాతములహరింపజేయుటకు దీనికంటె శ్రేష్టమగు బెషధంబెద్దియును 
లేదని శివునిచే వచియింపబడిన “మృతసంజీవనీరస” మనంబడును) 


రసభూపతి 
1. దీనికి సమము స్టాలీ చూర్ణమును చేర్చి అల్లపురసముతో గాని, తేనెతో 
గాని సేవించిన, ఉబ్బు జాడ్యము చాతుర్ణాతక చూర్ణమును, చేర్చి తేనెతో 
యిచ్చిన, పాండువు, శోఫ, జీర్ణజ్వరము, “అగ్నిమాంద్యము నివర్తించును. 
(ఇది అగ్ని కుమారము అని రసభూపతి, యనియు కూడ చెప్పబడును). 


ఖజలీ బెషధములు 

శ్రీవిష్ణు చక్రరసము 
1. చిత్రమూల రసముతో నూరి, సుమారు పెద్ద ఆవగింజవలె మాత్రలు 
చేసి. అల్లపురసముతో రెండేసి మాత్రల చొప్పున యిచ్చిన యెడల, ఎనుబది 
విధములగు కఠిన వాతములు, దోషజ్వరములు, నివర్తించును. 
దారుణమగు సన్నిపాతము వలన స్పృహతప్పి, మాటలేక, ప్రాణాపాయస్థితి 
యందున్న వారికి అల్లపు రసముతో రెండేసి మాత్రలను గాని, అల్లము 
లేక తమలపాకు రసముతో రెండు గింజల ప్రమాణము అరుగదీసి గాని, 
రోగబలమునుబట్టి కాలమునునిర్ణయించి యిచ్చిన యెడల “వారాంగనల 
యొక్క (క్రీగంటి చూపు పురుషుని చిత్రమపహరించు చందంబున” 
రోగమునుహరింపజేసి, వెంటనే మాట్లాడించి ప్రాణరక్షణజేయును. 
2. ఉప్పి చిగుళ్ళ రసముతో నూరి, పెసరగింజలవలె మాత్రలు చేసి, 


634. లా రహస్య అనుపాన్‌ వైన్యీ నర్వన్వం 
ప్రసవ మైన స్త్రీలు నూతికావాతములచే ప్రాణాపాయ స్థితిలోనున్నప్పుడు 
2 గంటలకొకసారిచ్చిన యెడల వెంటనే రోగము నివర్తించును. 

8. ఏ జెషధమువల్లనూ శ్లేష్మము దిగక ఎదుర్మ్శొనియున్న సమయమున, 
రెండు ఆవగింజల ప్రమాణమును, అల్లపురసము, నల్లేరు రసము ఆకు 
చెముడాకు రసముయను వీని యే రసముతో నైనను, అరుగదీసి యిచ్చిన 
యెడల “*చంద్రాయుధమువలె” కఫమును ఖండించి తక్షణము 
కాసశ్వాసలను నిలుపును. మరియు, నిది జ్వరబల్లలు, ఉదరములు, 
శూలలు, గుల్మములు మొదలగు సర్వరోగములను ఖండించును. రోగస్థితిని 
బట్టి మోతాదు హెచ్చింపవచ్చును. 

సృతిదప్పి, మాటలేకయున్న నిరాశగలరోగి, ఏ కారణము 
చేతనైనను మాట్లాడించు అవసరము కలిగినప్పుడీషధమును నాలుగు 
అయిదు పెసర గింజల ప్రమాణమును, ప్రయోగించిన యెడల, పేరు 
సార్థక పడునటుల వెంటనే మాట్లాడించును. (సువర్ణ రౌప్య, మౌక్తి 
కాదిభస్మములు,కస్తూరి, గరళము, మొదలగు అధిక విలువగల వస్తువులు, 
కష్ట సాధ్యములగు “చేదుకట్లు” మిశ్రమముతో) యీ యౌషధమును మిక్కిలి 
ప్రయాసమును పొందితయారు చేయబడినది. అపాయస్టితియందున్న 
రోగుల ప్రాణరక్షణచేయుట కీయాషధముకంటే (శ్రేష్చతరమగు 
యౌషధబెద్దియును లేదు. 


మహతరుణార్మము 
1.అల్లము లేక చిత్రమూలరసముతో నూరి, కందులవలె మాత్రలుచేసి 
గాని, అల్లపు రసముతో అరుగదీసిగాని ఇచ్చిన యెడల, ప్రాణాపాయ 
స్థితికి దెచ్చియుండు 183 సన్నిపాతములు, ఎనుబదివాతములను, 
దోషజ్వరములనుతక్షణం నివారణచేయును. 
2. దీనికి ఆయారసములలో అరుగ దీసియు నివ్వవచ్చును. (సువర్ణ 
మిశ్రమము) 

సూతికాముఖము 
1. సన్నిపాతము, సూతికావాతము, మొదలగు రోగములవలన స్పృహతప్పి, 
బెషధము దిగకయున్నప్పడీ యౌషధమును (బ్రహ్మరంధ్రము అనగా 
నడితయందుగొరిగి, రక్తము వచ్చునటుల అతిస్వల్పకత్తెనాటు వేయించి 
నాలుగు వడ్లగింజలు యెత్తు జెషధమును, వేపనూనెతో గాని, వేప వేరు 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 65 
చెక్కరసముతోగాని అరగదీసి మర్దించిన యెడల, సన్నిపాతాది దోషములు 
వెంటనే నివారణయె జ్ఞప్తికలుగును. ఈ బెషధము లోపలికివ్వకూడదు. 
ఖజ్జలీ వాతవిధ్వంశి 
1. చిత్రమూలము లేక అల్లపు రసముతో నూరి, గురిగింజప్రమాణము 
మాత్రలు చేసి, అల్లపురసముతో నిచ్చిన, వాతములు, సన్నిపాత జ్వరములు, 
అపస్మారము, శీతపిత్తము, అగ్నిమాంద్యము, అజీర్ణము, సూతికావాతము; 
2. ఇందు నాలుగవవంతు నల్లమందు జేర్చి గురిగింజల వలె మాత్రలు 
చేసి, ఒక్కొక్క మాత్రయిచ్చిన యెడల, అరక, నీళ్ళ విరేచనములు, వెంటనే 
8. దూరమునడచుట వలన గాని, శరీరము మిక్కిలి 
అయాసపడునటులపనిచేయుట వలన గాని, కలుగు శరీర నొప్పులు, 
ఒక్క మాత్ర వల్ల నివారణయై తేలిక నిచ్చును. సర్వవాతములపై బాగుగ 
పనిచేయును. 
సన్నిపాతభైరవి 
1. గురిగింజల మాత్ర చొప్పున అల్లపురసముతో గాని, వట్టిమాత్రలనుగాని 
రోగముబలముగా నున్న పక్షమున 15 నిమిషములకొకసారి మొదలు 
గంటకొకసారి చొప్పున యున్న, సాధారణముగానున్నయెడల, 
గంటకొకసారి మొదలు, రెండు జాములకొకసారి వరకు వేళను 
నిర్ణయించియిచ్చిన యెడల, సన్నిపాత దోషములు, సన్నిపాత జ్వరములు, 
దోషజ్వరములు, మొదలగు జ్వరములు నిర్వర్తించును. 
2. తమలపాకు రసములోగాని, నీళ్ళలోగాని, అరుగదీసి కండ్లకు కలికం 
వేసిన యెడల, సన్నిపాత దోషములు, విషజ్వరములు, నివారణమవును. 
3. ఇందు సగభాగమునల్లమందు జేర్చి, నలిపి గురిగింజంతమాత్ర యిచ్చిన 
యిడల, నీళ్ళ విరేచనములు, అజీర్ణ విరేచనములు కట్టును. 
సన్నిపాతభైరవి (బ.రా.) 
10 గ్రా. 55 మోతాదులు 
1. మిరియాలరసముతో వాతజ్వరము 
2. అల్లపురసముతో సన్నిపాతజ్వరము 
8. దుంప రాష్ట్రము శొంఠి కషాయముతో కఫజ్వరము 
4. గసగసాలు, దాచినచెక్క దానిమ్మ బెరడు వీనిలో దేనిరసముతో నైనను 
(గ్రహణి 


636 -__ాాాా హన అనిపా వైష్య సర్వస్వం 
5. సారాయితో అరగదీసి పట్టివేసిన పురాతన నడుమనొప్పి 
6. బ్రాందీతో చాది బొడ్డుకు పట్టు వేసిన కడుపునొప్పి 
7. కాకరాకు రసముతో అరగదీసి కలికము వేసిన సన్నిపాతమునందలి 
తలవిసురు, మాంద్యము తగ్గుటకు వాడవలెను. 
ఖజలీ, వాత రాక్షసము 
1.గురిగింజల వలె చిత్రమూలము లేక అల్లపురసముతోనూరి, ఓమము 
లేక అల్లపు రసముతో ఇచ్చిన, వేడి చేసి, మాత్రకొక విరేచనమును 
జేయును. వాతజ్వరములు, మలబద్ధజ్వరములు నివారణమవును 
వాతరాక్షసము (వై.చిం.) 
10గ్రా. 50 మోతాదులు 
1) అల్లపురసము తేనెతో పక్ష్మ అర్ధితవాతములకు 
2) మిరియాల రసముతో వాతజ్వరములకు 
(3) శొంఠి తిప్పతీగ ఆముదపు వేరు కషాయముతో ఆమవాతము 
ఊరుస్తంభవాతము 
(4) అక్నలకర్ర రసముతో సూతికాజ్వరము 
(5) నల్లతులసి రసముతో ధనుర్వాత కంపవాతములకు 
6) తమలపాకు రసము తేనెతో శ్వాసకాసలు 
(7) పిప్పలికట్టె రసముతో వాతశూలకు వాడవలెను. 
వాతరాక్షసము 
1. అల్లము లేక చిత్రమూల రసముతో కందులవలె మాత్రలు చేసి, 
పొంగించిన ఓమము రసముతో నిచ్చిన, శరీర నొప్పులు కలిగియుండు 
వాతజ్వరములు. 
2. “దుంపరాషము, కళింగరాషము ఓమము” వీని యొక్క పొంగించిన 
రసముతో ఇచ్చిన శ్లేష్మవృద్ధి చేయు శీలపైత్య జ్వరములు. 
3. పొంగించిన అల్లపు రసముతో నిచ్చిన, పైత్య జ్వరములు. 
4. “ఓమము, కటక రోహిణి, వేప వీనెలు” వీని పొంగించిన రసముతో 
నిచ్చిన, మలబద్ధముతో కూడుకొనయున్న కేవలవాతజ్వరములు 
నివారించును. 
5. ఓమము లేక అల్లపు రసముతో నిచ్చిన కఠినమగు వాతజ్వరములు, 
నూతికావాతము నర్వాంగ శంష్మవాతము, కంవవాతము, 
మొదలగుయెనుబది వాతములను ఖండించును. 


రీహిన్య అనుపాన్‌ వైష్య సర్వీస్వర —————( 637 
6. పిప్పలి చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన జీర్ణ జ్వరములు 
నివారణమవును. 
7. “ఓమము, మిరియములు” వీటి చూర్ణము రెట్టింపు చేర్చి తేనెతో 
నిచ్చిన కడుపుఉబ్బు వెంటనే తీయును. 
8. “ దీనికి సమము, అయస్కాంత భస్మము”ను గాని “కాంతలోహభస్మము” 
ను గాని జేర్చి స్థాళీచూర్ణమును కలిపితే తేనెతో నిచ్చిన తిమ్మెర, కీళ్ళనొప్పులు, 
వాతజబ్బు, నివారణమవును (పొట్లములు కట్టి కూడ పైన వ్రాసిన 
ఆయారోగములయందు యివ్వవచ్చును. ) 
అఘువాత రాక్రసము 
1. త్రికటుకములు చూర్ణమును సమముగజేర్చి, అల్లపురసముతో నూరి 
సుమారు కందిగింజలవలె మాత్రలు చేసి, ఓమము లేక అల్లపురసముతో 
నిచ్చిన వాతజ్వరములు 
2. తుంగముస్తెలు, పర్పాటకము” వీని చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన 
జ్వరములు 
3. మిరియముల చూర్ణమును నాలుగవ భాగము చేర్చి అల్లపు రసముతో 
నూరి మాత్రలు చేసి యిచ్చిన, సర్వజ్వరములు, ఊరుస్థంభవాతము, 
గాత్రభంగవాతము, ఆమవాతము కంపవాతము, సుప్తవాతము 
హరించును. (ఇది పుఠమున తయారు చేయబడినది.) 
ఖజలీ, బాలసూర్యోదయము 

1.జాజికాయ చూర్ణమును సమముగ జేర్చి, ఆవు నేతితో పుచ్చుకొనిన, 
అతిసారము, గ్రహణి 
2. “లవంగములు, జీలకర్ర” వీని చూర్ణమును రెట్టింపుజేర్చి తేనెతో నిచ్చిన, 
కాసశ్వాసలు, పైత్యజ్వరములు 
3. సమముగ మేడిచెక్క చూర్ణము జేర్చి, మేడికాయల రసముతో నిచ్చిన 
గాని 
4. రెట్టింపు మామిడిచెక్క చూర్ణమును జేర్చి, పంచదార వెన్నతో, పుచ్చుకొనిన 
గాని, శ్వేత, రక్త కుసుమలు ప్రమేహము 
5. రెట్టింపు శొంఠి చూర్ణమును జేర్చి, సముద్ర లవణము కలిపి ఉ 
ష్టోదకముతో ఇచ్చిన సర్వశూలలు 

6. రెట్టింపు చాతుర్ణాతక చూర్ణమును జేర్చి, తేనెతో నిచ్చిన జీర్ణ జ్వరములు, 
జ్వరములు అగ్నిమాంద్యము, పాండువు నివారణమవును. 


638 లారా రాన అనిపా వైష్య సర్వస్వం 
మెహభంజని 
1. రెట్టింపు నాగకేసరముల చూర్ణమునుజేర్చి “పంచదార, వెన్నతో 
స... శ్వేత, రక్తకుసుమలు, మెహక్షయ అరుచి, నివారణమవును. 
రాజమృగాంకరసము 

1ఈ బెషధము అరచిన్నము, “కరక్నాయ, దుంపరాష్ట్రము” కొంచెము 
కొంచెము, అరుగదీసి యిచ్చిన యెడల, రాజయక్ష్మ, ఉబ్బసము మొదలగు 
కఠిన కాసశ్వాసలు, 
2.కరివేపాకు లేక అల్లపురసముతో అరుగదీసియిచ్చిన, అజీర్ణయుక్తమై 
శ్లేష్మ మెదుర్శొని, శ్వాసమందక, కడుపు ఉబ్బుటను వెంటనే కఫమును 
ఖండించి, శ్వాసను ఆపును. 

3. అల్లపు రసముతో నిచ్చిన మాంద్య జ్వరములు; 
4. “తుంగముస్తెలు, శొంఠి” వీని చూర్ణమును సమముగ చేర్చి నేతితో 
నిచ్చిన, కామిల నివారణమవును. (సువర్ణ మిశ్రమము) 
స్వర్ణసూర్యావర్తి (వై.చిం.) 
10గ్రా. 50 మోతాదులు 
(1) మాదీఫల రసాయనముతో గాని, రెట్టింపు పిత్త భంజన చూర్ణము 
చేర్చి తేనెతో దుస్తరమైన వాంతి, పిత్త తాపము, అరుచి, ఎక్కెళ్ళు, 
ఆమ్లపిత్తమునకు 
(2) ధనియాల రసముతో తల త్రిప్పు, గుండెదడ, కడుపులో మంట 

(3) వెన్న పటికిబెల్లముతో శుక్రనష్టము, తెల్లకుసుమ 
(4) వేచిన జీలకర్ర, ధనియాల చూర్ణము రెట్టింపు చేర్చి తేనెతో చలి 
జ్వరము విడిచిన తరువాత కలుగు తలదిమ్ము, రక్తహీనతకు, 

(5) మాదీఫల రసాయనముతో గాని, అల్లపురసము, ఎండు ద్రాక్ష 
నిమ్మకాయ రసము, తేనె, పంచదార కలిపి కాచిన పానకముతో గర్భిణుల 
వాంతులు, వికారము, తాపము, బలహీనత మున్నగువానికి, ప్రబల 
పైత్యములకు 
(6) స్వర్ణ సూర్యావర్తి ౩గ్రా. అభ్రకభస్మము రగా. మంచిముత్యముల 
భస్మముగాని ప్రవాళ పంచామృతముగాని 2 గ్రా. కల్పి పటికిబెల్లముతోగాని, 
ఎండు ద్రాక్ష కషాయముతో గాని రక్త చాపము (బ్లడ్‌ (పైషరు)నకు 
(7) సారస్వతతో మెదడునకు సంబంధించిన వ్యాధులందును వాడవలెను. 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లాలా 6 

సువర్ణ సూర్యావర్తి 

1. అరచిన్నము ఈ బెషధమును, పొంగించిన జీలకర్ర రసముతో అరుగదీసి 
గాని 
2. దీనికి రెట్టింపు “జీలకర్ర, తాళిసపత్రము, రేగు గింజలోని పప్పు” వీని 
చూర్ణమును జేర్చి, తేనెతో కలిపి ఇచ్చిన గాని, అరుచి, ఆమ్ల పైత్యము 
(నోటనీరూరుట) కరినవాంతి, తలవళ్ళుత్రిప్పుట, పార్వపునొప్పి, శిరస్సు 
నందధిక చెమట, గుండెదడ, దద్దుర్లు, మనస్సు వికారముగ నుండుట, 
కడుపులో మంట మొదలగు వింశతి పైత్యములు, స్వరహీనముగల 
రోగమునునివర్తి జేసి మనస్సునకు, బుద్ధికి, ఇంద్రియములకు, గుండెకు 
బలమునిచ్చును. 

3. సమముగ నాగకేసరములచూర్ణమును జేర్చిగాని, యష్టి మధుకము, 
నెమలియీకల భస్మము, తిప్పసత్తు” వీని చూర్ణమును, రెట్టింపుజేర్చి గాని, 
తేనెతో ఉదయము మొదలు సాయంకాలములోగా 7 మోతాదులిచ్చిన 
యెడల, క్షుద్ర, గంభీరమహాహిక్కలు, (ఎక్కెళ్ళు) వెంటనే కట్టును. 

4. రెట్టింపు “దాచిన చెక్క పిప్పళ్ళు” వీని చూర్ణము చేర్చి, తేనెతో నిచ్చిన 
యిడల, అజీర్ణవిరేచనము వెంటనే కట్టును. 

వ. రెట్టింపు నన్నరాష్టము చూర్భమును చేర్చి తేనెతో నిచ్చిన, 
మేహపైత్యకాకలు; 

6. కలకండ చూర్ణముతో నిచ్చిన, కేవలము మేహపైత్యకాకలు 24 
గంటలలోకట్టును. 

7. అడ్డసరపాకురసములో నూరి ఇచ్చిన యెడల, అధిక దగ్గు మీద పుట్టెడు 
వగరపు 8 గంటలలో కట్టును. 

8. ఇది ఒక వంతు కర్నాటక శృంగి, గంటుభారంగి, “సన్నరాష్ట్రము, 
దానిమ్మ కాయల బెరడు” వీని చూర్ణమును, నాలుగేసిరెట్లు, పాతచెరుకు 
బెల్లం 10 రెట్లు చేర్చి, బాగుగ కలియనూరి, కుంకుడు గింజలవలె మాత్రలు 
చేసి, పుక్కెటనుంచుకొని ద్రవము (మింగుచుండిన, రాత్రులయందు 
నిద్రపట్టనీయక రొమ్ము మొదలు శిరస్సు వరకు చెమటను బుట్టించుచు 
అధికముగ బాధించుచుండునట్టి, మేహ, పైత్య, కాసలను, ఉబ్బసమును, 
శీఘ్రముగ నివర్తింపజేయును. 

9. సమముగ యష్టిమధుకచూర్ణమునుగాని, అక్కల కర్ర చూర్ణమును 
గాని చేర్చి, పర్పాటకము కషాయముతో గాని, చనుబాలతో గాని ఇచ్చిన, 


6540 రా రహన్య అపా వైష్య నర్వీస్వం 
అధిక దాహము, నాలుకిగురు, జింహ్వతీపు, జింహ్వదోషము, కండ్లు, 


కాళ్లు, చేతులు, మంటలు, పార్వ్వపు తలనొప్పి, శిరోరోగములు, తాపము; 
10. రెండు రెట్లు “తాళిస పత్రికము, జీలకర్ర, వరి పేలాలపిండి” వీని 
చూర్ణమును జేర్చి తేనెతో నిచ్చిన రక్తపైత్యము, దుస్సహమగువాంతి, 
తలనాగు పార్వపు తలనొప్పివర్తించును. 

11. ధనియాలు, లవంగాలు, శొంఠి వీని చూర్ణము రెట్టింపు జేర్చి, అరగిద్దెడు 
(అర బెన్సు) వేడినీళ్ళలో కలిపి ఇచ్చిన యెడల, దారుణ జ్వరములు, 
పైత్య జ్వరములు, అగ్నిమాంద్యము, అజీర్ణము, శ్వాస హరించును. 
12. ఏలకులు, కన్నెకోమలి, లవంగాలు, ఉసిరికాయ, రక్త చందనము 
వీని చూర్ణమును రెట్టింపు జేర్చి, పటికెపంచదార పొడితో ఇచ్చిన యెడల, 
దాహము కట్టును; 

19. గొబ్బి గింజలు, చింత గింజలలోని పప్పు, పెద్దపల్లేరు కాయలు, 
సాలామిగి, వీనిచూర్ణము రెట్టింపు జేర్చి ఇచ్చిన యెడల, శుక్ల 
నష్టమునివర్తించి, శుక్షమందలి వేడి, పలచన మొదలగు దోషములను 
బోకడచును. 
ఇది కస్తూరి, సువర్ణ మౌక్తికాది భస్మములు చేర్చి సిద్ధపరుపబడినది 
సూర్యావర్తి (ర.యో.ర.) 
10గా. 50 మోతాదులు 

1. అల్లపురసము పైత్య జ్వరము 

2. జీలకర్రరసము తేనెతో వాంతి, అరుచి, ఆమ్లపిత్తము, పిత్త వికారమునకు 
శి. ధనియాల రసముతో కడుపులోమంట, తలత్రిప్పుటకు 
4. మాదీఫలరసాయనముతో దుస్తరమగు వాంతి, ఎక్కిళ్ళు, చిత్త 
చాంచల్యము, సమస్త పైత్య వికారములకు 
5. ఒక మోతాదు బుగ్గనుంచుకొని ఊట(మింగుచున్న క్షయ, దగ్గు, 6 
బృసము నందు కఫము పలచబడి కళ్లె తెగిపడుచు ప్రాణమునకు 
హాయినిచ్చును. 

లఘు సూర్యావర్తి 

1. రెట్టింపు ధనియాలు, దాచినచెక్క జీలకర్ర చూర్ణమును చేర్చి, “పంచదార 
వెన్నతో” పుచ్చుకొనిన, మేహ 'పైత్యములు, నిక్మాకమీద పుట్టెడు దగ్గు, 
తల త్రిప్పుట, పైత్య జ్వరములు 
(2 జీలకర్ర రసము పొంగించి చినదానితో నిచ్చిన యెడల, వాంతి 
మొదలగు పైత్య రోగములు నివారణమవును. 


రీపొస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 611 
పుష్ప ధన్వంత్రి రసము 
1. యష్టిమధుక చూర్ణమును సమముగ జేర్చి, వాతతత్వమునకు ఆవు 
నెయ్యి తోడను; 
లః శ్లేష్మ తత్వమునకు తేనెతోడను; 
3. పైత్య మేహతత్వములకు పంచదారతోడనున్సు, ఇచ్చిన యెడల, వీర్య 
నష్టము తొలంగి, యింద్రియము చిక్కబడి, మిక్కిలి వీర్యవృద్ధి కలుగును; 
4. చాతుర్జాతక చూర్ణమును రెట్టింపు జేర్చి తేనెతో నిచ్చిన, కాసశ్వాసలు, 
అగ్నిమాంద్యము, పాండువు నివర్తించును. 
మహాక్రయకురారము 
1.“త్రిఫలములు, తాళిసపత్రికము” వీని చూర్లమును సమముగ జేర్చి 
తేనెతో నిచ్చిన గాని, తేనెతో అరుగదీసి యిచ్చిన గాని, వింశతిక్షయలు, 
శ్వాస, శ్లేష్మ 'పైత్యములు; సమముగ “పెన్నేరు గడ్డ, అక్కల కర్రి వీని 
చూర్ణమును జేర్చి మేకపాలతో నిచ్చిన ఉబ్బసము నివారణమవును. 
శూల గజ కేసరీ రసము 
1. పంచలవణముల చూర్ణమును, లేక శొంఠి చూర్ణమును సమముగ 
జేర్చి, రెండు చిన్నముల చూర్ణమును, నాలుగు తులముల వేడినీళ్ళలో 
కలిపి యిచ్చిన యెడల, అకన్మాత్తుగ వచ్చెడు దారుణమగు శూలలను, 
వెంటనే నిలుపును 
2. “త్రికటుకములు, తెల్ల జిల్లేడు వేళ్ళు, లేక ఆకు పత్రికము” వీని చూర్ణమును 
చేర్చి తేనెతో గాని, ఇంగువతో గాని సేవించిన, దీర్హ కాలమునుండి 
బాధించుచుండు సర్వశూల రోగములు నిస్సంశయముగ హరించును. 
మహాజ్వరాంకుశము 
రెండు గురిగింజలంత మోతాదు చొప్పున, అల్లపురసముతో 
సేవించిన తాపజ్వరములు, ఐకాహిక, (త్రాహిక, చాతుర్ధిక, విషజ్వరములు, 
(త్రిదోష జ్వరములు, చలి జ్వరములు, మొదలగు జ్వరములు 
నిస్సంశయముగ, శీఘ్రముగ నివారణమవును. 
తాపజ్వరాంకుశము 
1. జీలకర చూర్ణమును రెట్టింపు జేర్చి, పంచదారతో నిచ్చిన, 
చలిజ్వరముయొక్క 
2. మిరియములు లేక అల్లపు రసముతో నిచ్చిన, లంఘనములందుకలుగు 
తాపము, తాపజ్వరము కట్టును. 


640 లా రాన్య అనిపా వైష్య సర్వస్వం 
3. చనుబాలతో గాని, అల్లపు రసముతో గాని యిచ్చిన, దోషము మీద 
పుట్టెడు తాపము; 

4. జీలకర్ర రసముతో గాని తేనెతో గాని యిచ్చిన, వాంతి; 
5. నల్లమందు జేర్చి యిచ్చిన, (గ్రహణికట్టును. 

అజీర్ణ కంటకము 
1. త్రికటు చూర్ణమును సమముగ జేర్చి అల్లపురసముతో సేవించిన, 
చిరకాల (శితమైయుండు కడుపు ఉబ్బుతో కూడుకొనియుండు అజీర్ణము, 
అగ్నిమాంద్యము; 

2. ఓమము , దాచినచెక్క శొంఠి, మిరియాలు, వేడి నీళ్ళు అనువీని 
యేరసముతో నైనను, మిరియపు గింజంత మాత్రనిచ్చిన, అయిదు 
విధములగు అజీర్ణములు, వెంటనే నివారణమవును. భోజనాంతరము 
ఒక మాత్ర వేసికొనిన, ఆహారము జీర్ణమవును. 

ఆమకురారరసము 
1. రెండు గింజంతమాత్రను, బిల్వశొంరి (మారేడు పిందెల) రసము, 
లేక కషాయము, లేక దాచిన చెక్క రసము, లేక గసగసాల రసముతో 
నిచ్చిన ఆమశూల (జిగట) అతిసారము, చిరకాలముగనుండు 

లక్షీవిలాస రసము 

1. తేనెతో అరుగదీసి యిచ్చిన యెడల, దగ్గు, జ్వరము; 
2. జీలకర్ర రసముతో నూరియిచ్చిన, వాంతి; 
3. దీనియందు సమభాగముగ నల్లమందు జేర్చి గురిగింజ ప్రమాణము 
మాత్రల చేసి ఒక్కమాత్రయిచ్చిన నీళ్ళ విరేచనములు; 
4.చనుబాతో అరుగదీసి చంటిపిల్లలకిచ్చిన దగ్గు, వాంతులు, జ్వరములు 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం లా 63 


ఆయుర్వేద మూల సిద్దాంతములు 


ఆయుర్వేదము ప్రాచీన భారతీయ వైద్య విధానము,ఆయుర్వేద శబ్దము 
“ఆయు మరియు “వేది అను రెండు పదములతో ఏర్పడినది. “ఆయు” 
అనగా జీవము, వేది అనగా విజ్ఞానము, జీవవిజ్ఞానమునకు సంబంధించిన 
శాస్త్రమును ఆయుర్వేదము అందురు. 


శరీరము, ఇంద్రియములు, మనస్సు మరియు ఆత్మల కలయిక 
“ఆయువు'గా నిర్వచింపబడినది. జ్ఞానేంద్రియములు, మనస్సు, ఆత్మలే నటు 
వంటి శరీరము మృతప్రాయము. “స్వస్థ అనగా సమస్థితిలో ఉన్న అగ్నులు 
(పాచకాగ్నులు) దోషములు, ధాతువులు మరియు సరియగు మలమూత్ర 
ప్రవృత్తి కలిగి ఆత్మ ఇంద్రియములు, మనస్సు సమస్థితిలో ఉన్నవాడు, ఈ 
స్థితినే “ఆరోగ్యము” అని చెప్పడం జరిగినది. ఆయుర్వేదము యొక్క ప్రధాన 
ఉద్దేశ్యం కేవలం వ్యాధుల చికిత్స మాత్రమేకాదు, ఆరోగ్యవంతుని సంపూర్ణ 
ఆరోగ్య పరిరక్షణ ఆయుర్వేదము యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఆయుర్వేదము 
వ్యాధులు, చికిత్సలు లేదా కేవలం మందులకు సంబంధించిన శాస్త్రము 
మాత్రమే కాదు, మానవ జీవనమునకు సంబంధించి అన్ని అంశాలను 
సమ(గంగా స్పృశించు జీవన విధానము ఆయుర్వేదము. 

పంచ మహాభూతములు : భారతీయ తత్పశాస్తముననుసరించి, 
విశ్వములోని అన్ని పదార్ధములు ఐదు రకముల మౌలిక అంశములతో 
నిర్మింపబడినవి వీనినే పంచమహాభూతములు అంటారు. అవి ఆకాశము, 
వాయు, తేజస్సు, జలము మరియు పృథ్వి. 

పురుషుడు : పంచమహాభూతాత్మక శరీరము ఆత్మతో కలసినపుడు 
ఆ శరీరమును పురుషుడు అంటారు. ఆయుర్వేదములో “పురుషు శబ్ధము 
“మనిషి అను పదమునకు పర్యాయవాచకముగా వాడుట జరిగినది. పంచ 
మహాభూతములు ధాతువులు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 
మనస్సు మొదలగునవి పురుషుడు తయారవడానికి ముఖ్య అంశములు. 

దోషములు : సజీవ నిర్జీవ పదార్థముల వ్యత్యాసమును స్పష్టముగా 
అవగాహన చేసుకొనుటకు దోషముల వర్ణన చేయబడినది. దోషములు 
శారీరక జీవప్రక్రియలను నిర్ణేశించు దైవిక అంశములు. దోషములు మూడు 
రకములు అవి వాతము, పిత్తము,కఫము, దోషములో ఆయా మహాభూత 
ప్రాధాన్యతను బరీ, వాతము ఆకాశ, వాయు మహాభూత ప్రధానముగా పిత్తము 


oa లా రహాన్య అనుపా వైష్య సర్వస్వం 

అగ్ని మహాభూత కఫము పృథ్వి జలమహాభూత ప్రధానముగా ఉందునని 
నిర్వచించబడినవి. 

దోష శబ్దము “దుశొ అనగా చెరుపునది, పాడుచేయునది అను అర్ధము 
నకు ధాతువునుండి పుట్టినది. దోషములు సహజ స్థితిలో శరీరమును 
ఆరోగ్యముగా ఉంచుతాయి. దూషించినపుడు అనారోగ్యమును కలుగ 
జేస్తాయి. దోషములు వ్యాధి ఉత్పత్తిలో, నిర్ధారణలో మరియు చికిత్స చేయు 
టకు అత్యంత ప్రధానము. 

వాతము : వాతము 'వా అనగా కదలిక (గతి) మరియు గంధన 
అనగా ఇంద్రియ గ్రహణము అను అర్థము కల సంస్కృత ధాతువు నుండి 
ఉత్పత్తి అయినది. ప్రాణవాతము, ఉదానవాతము, సమానవాతము, వ్యాన 
వాతము మరియు అపానవాతము అను ఐదు రకముల వాతములు వర్ణింప 
బడినవి. 


ప్రాణవాతము యొక్క స్థానము తల, ఛాతీ, గొంతు, నాలుక, నోరు 
మరియు ముక్కు లాలాజలము ఉత్పత్తి అగుట, త్రేన్పులు, తుమ్ములు, 
శ్వాస క్రియ, మింగుట మొదలగు శారీరక ప్రక్రియలు ప్రాణవాత సహాయ 
ముతో జరుగుతాయి. 

ఉదానవాత స్థానము నాభి (బొడ్డు (ప్రదేశము), ఛాతీ మరియు గొంతు. 
ఉదానవాత (ప్రధాన కర్మలు శబ్ధము, మాట్లాడుట, ఉత్సాహము కల్లించుట 
శరీరములో పటుత్వము, శరీరకాంతి పెంపొందించుట మొదలగునవి. 

సమాన వాతము యొక్క కార్యములు అగ్నిని పోలి ఉంటాయి. సమాన 
వాతము కడుపులో (స్రావములను ఉత్పత్తి చేస్తుంది. ఆహారము పచనముగ 
నంతవరకు కడుపులో,(పేవులలో ఉంచుతుంది. దీనివలన ఆహారము జీర్ణ 
మగుట మరియు పోషకాంశములు సరిగ్గా శరీరములోనికి ఇంకుట 
జరుగును. 


వ్యానవాతము శరీరములో అన్ని భాగములలో సంచరించును. 
హృదయగతి (గుండెకొట్టుకోవడం) శరీరంలో అన్ని భాగములకు రక్త 
ప్రసరణ జరుగుట మరియు కాళ్ళు చేతులు యొక్క కదలికలన్నీ వ్యాన 
వాతముచే నియంత్రించబడతాయి. 

అపానవాతము వృషణాలు, మూత్రశయము,నాభిప్రదేశము, తొడలు, 
గజ్జలు మొదలగు (ప్రాంతాలలో తన ప్రభావము చూపును. మూత్రము, 


రీహిస్య అనుపాన్‌ వైస్య నర్వీస్వర -ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలోోోా 65 
మలము, శుక్రము, ఆర్తవము, గర్భస్థ శిశువు మొదలగునవి బయటకు 
వెడలుటకు తోడ్చడును. 


పిత్తము : పిత్తము తప అనగా వేడి అను అర్ధము కల ధాతువునుండి 
ఏర్పడినది. పిత్తము శరీరములోని అన్ని జీవప్రక్రియలకు ఆధారము. పాచక 
పిత్తము, రంజకపిత్తము, భ్రాజక పిత్తము, ఆలోచక పిత్తము మరియు సాధక 
పిత్తమలని పిత్తము ఐదు రకములు. 
పాచక పిత్త స్థానము (గ్రహణి (ఆమాశయము మరియు స్త్రీలు) ఆహారము 
జీర్ణమగుట, పోషకాంశములు ఇంకుట మరియు ఇతర పిత్తముల 
ప్రక్రియలను నియంత్రించుట పాచకపిత్తము యొక్క ముఖ్య కార్యములు. 


రంజకపిత్తము యొక్క స్థానము కాలేయము మరియు ప్లీహము. ఆహార 
రసమును ఎర్రగా, రక్తకణములుగా మార్చునది రంజక పిత్తము. భ్రాజక 
పిత్తము యొక్క స్థానము చర్మము. చర్మమునకు రంగును, కాంతిని, ఉష్ణో 
(గతను ఇచ్చునది భ్రాజక పిత్తము. 

ఆలోచన పిత్తము నేత్రములలో ఉండి, కంటిచూపు, వివిధ రంగుల 
మధ్య వ్యత్యాసము తెలుసుకొనుట అను కార్యములకు తోడ్చడును. సాధక 
పిత్తము యొక్క స్థానము హృదయము మనస్సు మరియు మేథస్సునకు 
సంబంధించిన కనులు శరీరము మరియు మనస్సును అనుసంధానము 
చేయుట, సాధక పిత్తము యొక్క పనులు. 

కఫము : కఫమునే శ్లేష్మమునే అని కూడా పిలుస్తారు. శరీర ధాతువు 
లకు పోషణకల్పించుట కఫము యొక్క ముఖ్య కర్మ క్లేదక కఫము, ఆవలం 
బక కఫము, తర్పక కఫము, బోధక కఫము, శ్లేషక కఫము అను ఐదు 
రకముల కఫములు వర్ణింపబడినవి. 

క్లేదక కఫము యొక్క స్థా సానము కడుపు, క్లేదము అనగా తడిగా, చిక్కగా, 
తీపిగా ఉండునది. ఆహారమును తడిగాజేసి జీర్ణమగుటకు స సహాయపడును. 
రీక్ష్య మైన జీవరసాయనముల నుండి అమాశయమును కాపాడుకు క్లేదక 
కఫము తోడ్చడును. 

ఆవలంబక కఫము యొక్క స్థా సానము ఛాతీ. ఇది ఉరస్సులోని హృదయ 
మునకు పోషణము,రక్షణను కల్గించును. బోధక కఫము నాలుకపై ఉండి 
రుచి తెలుసుకొనుటకు ఉపయోగపడును. శ్లేష్మక కఫము యొక్క స్థా సానము 
కీళ్ళు, కీళ్ళలో కందెనవలె పనిచేసి అవిసరిగ్గా కదులునట్లు చేయుటకు 


646 లా లహాన్య అనుపా వైష్య సర్వీస్యం 
శ్రేష్మక కఫము దోహదపడును. తర్పక కఫము మెదడు చుట్టూ ఉంటుంది. 
తలలోని సున్నితమైన భాగములకు పోషణ మరియు రక్షణను కలుగ 
జేస్తుంది. 

మానసిక దోషములు : వాత, పిత్త కఫములను శారీరక దోషములకు 
అదనముగా రజోగుణము తమోగుణము, అను మానసిక దోషములు 
గుర్తింపబడినవి. మానసిక వ్యాధులకు ఈ దోషముల వైషమ్యమే కారణము. 

దూష్యములు * దోషములు మొదట తమంత తాముగా దూషింపబడి 
తదుపరి ధాతువులను, మలములను పాడుచేస్తాయి. కనుక వీనిని దూష్య 
ములు అని పిలుస్తారు. సాధారణ పరిస్థితులలో దోషములు ధాతువులు 
మరియు మలములు శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవి 
దూషించినపుడు వ్యాధిని కలుగజేస్తాయి. 


ధాతువులు : ధా అనగా గ్రహించునని, పట్టీ ఉంచునని అని అర్ధము. 
ఈ ధాతువునుండి ధాతు” శబ్దము పుట్టినది. సామాన్యార్థములో శరీరము 
యొక్క స్రావములు, కతత మొదలగు వానిని ధాతువులుగా 
పేర్కొన వచ్చును. ఏడు రకములుగా ధాతువులు వర్ణింపబడినవి. 


రసధాతువు : (శరీరమును పోషించు పోషకాంశములు, ప్లాస్మా) 
రక్తము, మాంసము, మేద (కొవ్వు పదార్థము), అస్థి (ఎముకలు, మరియు 
శరీర భాగము కలిపి ఉంచు కతాలో ) మజ్డా (మూలుగ) శుక్రము 
(సంతానోత్పత్తికి సంబంధించిన సత్వము.) 


ధాతువులలో మూడు విధములైన విషమ స్థితులు కలుగుతాయి. 
అవి క్షయ (తరగుటు, వృద్ధి (పె (పెరుగుట) మరియు ప్రదోష (దోషము 
ద్వారా దూషింపబడుట. ) 

ఒకే వ్యక్తిలో వ్యాధి స్థ స్థితిలో ఒక ధాతువు యొక్క వృద్ధి మరొక ధాతువు 
యొక్క క్షయము ఒకే సమయములో కలుగవచ్చును. ఇట్టి పరిస్థితులలో 
ఒక ధాతువు యొక్క తరుగుదల ఇంకొక ధాతువు పెరుగుదలకు దారి 
తీయవచ్చును. 

ఉపధాతువులు : ఉపధాతువులు శరీరపోషణ తమంత తాముగా 
చేయ లేవు. ఇవి ముఖ్యధాతువుల యొక్క ఉత్పత్తులుగా ప్రత్యేక అవసరాలకు 
ఉపయోగపడతాయి. అవి స్తన్యము(పాలు), అర్తవము, కండరములు, 
శిరలు, వసా (కొవ్వులోని నూనె పదార్థము) త్వక్‌ (చర్మము) స్నాయువులు 


రీహిన్య ఠనుపాన్‌ వైన్యీ సర్వీస్వీం లాలా 61/7 
మొదలగు నవి. ఇవి కూడా దోషములచే దూషింపబడతాయి. 

మలములు : శరీరములో ఉత్పన్నమగు వివిధ వ్యర్ధ పదార్థములు 
మల రూప కఫము, మలరూప పిత్తము, వివిధ భాగములలో నుండి కలుగు 
(స్రావములు, చెమట, గోర్లు వెంట్రుకలు, చర్మంనుండి ్రవించు జిడ్డు 
పదార్థము మొదలగునవి మలములు. దోషములచే ఇవికూడా 
దూషింపబడును. 

స్రోతస్సులు : 'స్ఫ్ర' అనగా స్రవించుట లేదా కారుట అని అర్ధము. ఈ 
ధాతువునుండి (స్రోతస్సు అను శబ్దము ఏర్పడినది. ్రోతస్సులు అనగా 
పోషక పదార్థములు మల పదార్థములు ప్రసరించు సూక్ష్మ మార్గములు, 
సంపూర్ణ శరీరము స్రోతస్సుల యొక్క సమూహము. అవగాహన సౌలభ్యం 
కొరకు స్రోతస్సులు 13 రకములుగా వర్ణింపబడినవి. అవి ప్రాణావహ 
(స్రోతస్సు, ఉదకవహ స్రోతస్సు, అన్నవహ స్రోతస్సు, రసవహ స్రోతస్సు, 
రక్తవహ స్రోతస్సు, మాంసవహ స్రోతస్సు, మేదోవహ ప్రోతస్సు, అస్థివహ 
ప్రోతస్సు, మజ్ఞావహ (స్రోతస్సు, శుక్రవహ స్రోతస్సు, మూత్రవహ స్రోతస్సు, 
పురీషవహ (స్రోతస్సు మరియు స్వేదవహ ప్రోతస్సు. 

ప్రోతస్సులలో అతి (ప్రవృత్తి (ఎక్కువగా (స్రవించుట) సంగ (ఎక్కువగా 
(ద్రవములు నిలుచుట), విమార్గగమనము (వేరే మార్గములలో సంచరించుట) 
మరియు సిరాగంధి (గడ్డలు, పెరుగుదల) మొదలగు వానితో అడ్డగించ 
బడుట అను వికారములు కల్లును. వ్యాధులలో ఒకటి లేదా అన్ని రకముల 
వికారములు కన్పించవచ్చును. 

అగ్ని : కొన్ని ప్రత్యేక వ్యాధులను విడిచి, ఇంచుమించు అన్ని వ్యాధు 
లకు అగ్ని యొక్క దుష్టియే కారణముగ ఆయుర్వేదము భావిస్తుంది. కనుకనే 
అగ్ని ఆయుర్వేద పద్ధతులను అర్థము చేసుకోవడానికి అత్యంత ప్రధానము. 
శరీరములో అన్నిరకముల జీవప్రక్రియలు, జీర్ణక్రియ మరియు ఉష్ణము 
జనించుటకు అగ్ని మూలాధారము. అగ్ని 13 రకములుగా తెలుపబడినది. 
అవి జఠరాగ్ని, (జీర్ణప్రక్రియలోని ఎంజైములు), ఏడు ధాత్వాగ్నులు, ఐదు 
రకముల మహాభూతాగ్నులు అవి ఆకాశ, వాయుతేజస్సు,జలము మరియు 
పృథ్వి మహాభూతములు. వీటన్నింటిలో జఠరాగ్ని అత్యంత ముఖ్యమైనది 
మరియు ఇతర అగ్నులను నియంత్రించు సామర్ధ్యము కలది. 

అగ్ని వైకృతి-విషమాగ్ని తీక్షాగ్ని మరియు మందాగ్ని అను మూడు 
విధములుగా తెల్పబడినది. వీని వికృతి వలన వివిధ వ్యాధులు ఉత్పన్నమగు 


0 రహస్య ఆటపాక వైష్యనర్వన్వం 
తాయి. సాధారణముగ మందాగ్ని వలన ఎక్కువ రకముల వ్యాధులు 


కల్గుతాయి. 

ఆమము : ఆమము మూడు విధములుగా నిర్వచించబడినది. అవి 

1. జీర్ణము కాని లేదా సగము జీర్ణమైన ఆహారం 

2. మలసంచయము (వ్యర్ణపదార్థములు, (స్రావములు ఒకచోటచేరుట) 

శి. దోషముల యొక్క ప్రధమ దూషితస్థాయి 

సాధారణముగా ఆమము మందాగ్ని వలన కల్గుతుంది. ఆమము 
భూతాగ్నులుమరియు ధాత్వాగ్నుల మాంద్యము వలన కూడా కలుగవచ్చును. 

ఆమము ఏవిధమైన పాచక ప్రక్రియలోనైనా లేదా జీవ ప్రక్రియలో 
నైనా కలుగవచ్చును. ఆమమే వివిధ రకముల వ్యాధులకు కారణము కనుక 
అగ్ని మరియు జీర్ణక్రియ సరిగ్గా ఉంచుకొనుట అను అంశములపై 
ఆయుర్వేదము అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. కాయి” అనగా “అగ్ని అని 
కూడా అర్ధము కలదు. కాయచికిత్స అనగా అగ్నియొక్క చికిత్సగా పేర్ళొానుట 
జరిగినది. 


వ్యాధి మరియు వ్యాధి కారణములు : 


శరీరమునకు, మనస్సునకు ఇబ్బంది కల్లించునది వ్యాధి లేదా రోగము 
అని నిర్వచించబడినది. వ్యాధి 1. అసాత్మేంద్రియార్ధ సంయోగము 2. 
ప్రజ్ఞాపరాధము 3. పరిణామము అను మూడు విధముల కారణముల 
వలన కల్గుతుంది. 

1. అస్యాత్మేంద్రియార సంయోగము : జ్ఞానేంద్రియములు (చెవి,ముక్కు 
కండ్లు,నాలుక,చర్మము) అతిగా పనిచేయుట, తక్కువగా పనిచేయుట లేదా 
పనిచేయకపోవుట మరియు విషమముగా పనిచేయుటను అస్యాత్మేందియార్ధ 
సంయోగము అని పిలుస్తారు. ఉదాహరణకు తీక్ష్మ కాంతికల వస్తువులను 
అదే పనిగా చూచుట, తక్కువ వెలుతురులో చదువుట, అస్సలు చూడకుండా 
ఉండుట మొదలగునవి దృష్టి సంబంధ అసాత్మేంద్రియార్ధ సంయోగ 
కారణాలు. 


2.పరిణామము (కాలము) : బుతువులు శరీరము యొక్క ఆరోగ్య 
ముప్పై, వ్యాధులు కలుగుటపై తమ ప్రభావాన్ని కలిగి వుంటాయి. ఆయా 
బుతువులలో బుతు స్వభావము ఉదా. శీతాకాలములో చలి విపరీతముగా 
ఉండుట, వర్షబుతువులో వర్వాలు అత్యధికముగా వుండుట అతియోగము; 


రహస్య అనపాన్‌ వైస్య సర్వస్య లా 69 
శీతాకాలములో చలి, వర్షాకాలములో వాన తక్కువగా ఉండుట హీన 
యోగము (అయోగము); గ్రీష్మ బుతువులో చలి, చలికాలంలో ఎండ 
వుండుట మిథ్యా యోగము. 


3. ప్రజ్ఞాపరాధము : చేయకూడని పనులను చేయకూడదు అని తెలిసి 
కూడా చేయుట ప్రజ్ఞాపరాధము. ప్రజ్ఞాపరాధమే అసాత్మేంద్రయార్థ 
సంయోగమునకు కూడా మూలకారణము. 

బాహ్య కారణముల వలన కలుగు వ్యాధులు, అభ్యంతర కారణముల 
వలన కలుగు వ్యాధులని రెండు విధములుగా వ్యాధులు వర్గీకరింపబడినవి. 
ఆహార సేవనలో తప్పులు, కాలము, బుతువు, జ్ఞానేంద్రియములను, కర్మేం 
ద్రియములను అసహజముగా వాడుట మొదలగునవి బాహ్య కారణములు. 
దోషముల, దూష్యముల, (స్రోతస్సుల మరియు అగ్ని మొదలగు వాని 
దుష్టి వలన వ్యాధులు కల్గుట అభ్యంతర కారణములు. 

వ్యాధుల వర్గీకరణ = 

అన్ని రకముల వ్యాధులు ముఖ్యమైన మూడు ప్రకారములుగా వర్ణింప 
బడినవి. అది 1. నిజరోగములు 2. అగంతుజరోగములు 83. మానసరోగ 
ములు. వాత, పిత్త మరియు కఫ దోషముల దుష్టివలన కలుగు వ్యాధులు 
నిజరోగములు. దెబ్బలు తగులుట, జంతువులు కరచుట మొదలగునవి 
ఆగంతుజ రోగములు, మనస్సునకు సంబంధించిన వ్యాధులు మానస 
రోగములు. 


ఆధ్యాత్మిక, ఆది భౌతిక మరియు ఆది దైవికములుగా కూడా వ్యాధులు 
వర్గీకరింపబడినవి. 

1. ఆధ్యాత్మిక వ్యాధులు 3 ఆధ్యాత్మిక వ్యాధులు ఆదిబల ప్రవృత్తములు 
(అనువంశికముగా కల్గునవి), జన్మబల ప్రవృత్తి (పుట్టుకతో కల్లునవి) 
దోషబల ప్రవృత్తి (దోషములవికృతి వలనకలుగనవి) అని మూడు రకములు. 

- ఆది బల ప్రవృత్త లేదా అనువంశిక వ్యాధుల మూత్రజ-తల్లివైపు 
నుండి సంక్రమించునవి, పిత్రుజ - తండ్రి నుండి సంభవించునవి అని 
రెండు రకాలు. 

లా జన్మబల (ప్రవృత్త (పుట్టుకతో కలుగునవి) వ్యాధులు రసకృతము 
అనగా రసధాతు వికృతి వలన కల్గునవి, దౌమృదాపచార కృతములు 
అనగా గర్భిణీ స్త్రీ సరియైన జాగ్రత్తలు తీసుకోక పోవుట వలన కలుగునవి 


650 లా రహాన్య అపాన వైష్య నర్వీన్వం 
అని రెందు రకములు. 
- దోష బల (ప్రవృత్తి వ్యాధులు - మూడు రకములు దోషముల వలన 
కలుగును. 
2. ఆది భౌతిక వ్యాధులు : దీనినే సంఘాతబల (ప్రవృత్తి వ్యాధులు 
అంటారు. దెబ్బలు తగులుట, జంతువులు కరచుట మొదలగు బాహ్యకారణ 
ములచే ఇవి ఉత్పన్నమగును. 


8. ఆది దైవిక వ్యాధులు : మానవుని నియంత్రణలేని వాతావరణ 
మార్పులు, మరియు ఇతర కారణముల వలన ఈ వ్యాధులు కలుగును. 
ఇవి మూడు రకములు కాలబల ప్రవృత్త, దైవబల ప్రవృత్త మరియు స్వభావ 
బల (ప్రవృత్త వ్యాధులు. 

బుతువులలో వ్యాపన్న (దుష్టికల్లుట) అవ్యాపన్న (సహజమైన) మార్పుల 
వలన కలుగు వ్యాధులు కాలబల (ప్రవృత్త వ్యాధులు. సంక్రమణము, కాలు 
ప్యము (సంసర్గము) లేదా ఉరుములు మెరుపులు వంటి ఆకస్మిక కారణముల 
వలన ఉత్పన్నమగు వ్యాధులు దైవబల (ప్రవృత్తములు. 

స్వభావబల (ప్రవృత్త వ్యాధులు -వృద్దాప్యము, నీద్ర, ఆకలి, దప్పిక 
మొదలగు సహజమైన జీవన ప్రక్రియలు కలుగు మార్పులు. 

షట్రియా కాలములు : వ్యాధి ఉత్పత్తి అగు పరిణామములలో ఆరు 
రకముల స్థాయిలు గుర్తించబడినాయి. అవి 1. సంచయము (దోషములు 
ఒకచోట చేరుట) 2D ప్రకోపము (దోషములు దూషింపబడుట) 8. ప్రసర 
(దోషములు వ్యాపించుట) 4. స్థానసంశ్రయము (దోషములు ఒకస్థానములో 
స్థిరపడుట) 5. వ్యక్తావస్థ (వ్యాధి లక్షణములు కనిపించుట) 5. “ఫేదావస్థ 
(వేరే వ్యాపత్తులను కల్గించుట లేదా ప్రభావిత స్థానమును పూర్తిగాచెరచుట] 


చికిత్సా సౌలభ్యము కొరకు షట్రైయాకాలములు తెల్పబడినవి. వ్యాధు 
లను సాద్యమైనంత ముందుగా (గ్రహించి వ్యాధ్యావస్థ ననుసరించి చికిత్స 
చేయుటకు ఇవి తోడ్పడతాయి. “వ్యాధి చికిత్స కన్నా వ్యాధి నివారణ లాభ 
దాయకము' అను నానుడి అందరికీ తెలిసినదే. 

చికిత్స : వ్యాధి నివారణకు లేదా వ్యాధిని తగ్గించుట చేయు అన్ని 
ప్రయత్నములను చికిత్స అంటారు. చికిత్స నాలుగు రకాలు అవి దైవవ్యపా 
(శయ చికిత్స, యుక్తి వ్యపాశ్రయ చికిత్స, శోధన చికిత్స సత్వావజయము. 

దైవవ్యపాశ్రయ చికిత్స : బెషధములను, మణులను ధరించుట, మంత్ర 


రీహిస్య అనుపాన వైస్య సర్వస్వం లా 6951 
ములు, హోమములు, పూజలు మొదలగు వానితో చికిత్స చేయుట దైవ 
వ్యపాశ్రయ చికిత్స. 

సత్వావజయ చికిత్స : వ్యాధి నివారణకు, వ్యాధిని తొలగించుటకు 
ఆయుర్వేద వైద్యులచే ప్రాచీన కాలమునుండి వాడుకలో నున్నది. ఈ పద్ధతిలో 
యోజన అనగా ప్రణాళికాబద్దమైన ఆహారము, బెషధము మరియు 
విహారముల ద్వారా వ్యాధి చికిత్స చేయబడుతుంది. 

యుక్తి వ్యపాశ్రయ చికిత్స : ప్రత్యేక ప్రణాళికా బద్ధమైన చర్యలతో 
కూడిన చికిత్స. ఇందులో వైద్యుడు దోషదూష్యముల యొక్క, వ్యాధియొక్క 
స్వభావను సారము ఆహారము. బెషధముల యొక్క మోతాదు, బెషధసేవన 
కాలము మొదలగునవి నిర్ణయిస్తారు. వీనిని నిర్ధేశించుటకు దేశము, కాలము, 
వ్యాధి కారణములు, లక్షణములు, వ్యాధి, చిహ్నములు, వ్యాధిస్థితి, 
ఉపద్రవములు, సాధ్యాసాధ్యత మొదలగు వివిధ అంశముల ఆధారముగా 
చికిత్స యొక్క ప్రణాళిక నిర్ణయించబడుతుంది. 


వైద్యుని యొక్క విచక్షణ మరియు ప్రణాళిక ఆధారముగా చికిత్సలు 
శోధనము లేదా శమనముగా చేయబడతాయి. 


శోధన చికిత్స : శరీరములో దూషించిన దోషములను బయటకు 
పంపుటకు చేయు చికిత్స శోధన చికిత్స, వీనినె పంచకర్మలు అని కూడా 
పిలుస్తారు. వమనము, విరేచనము, అనువాసనవస్తి, ఆస్థాపనవస్తి మరియు 
శిరోవిరేచనము (నస్యము) అని ఐదు రకముల పంచకర్మలు వివరింప 
బడినవి. 


ప్రధాన కర్మలయిన పంచకర్మలలో ఏ ఒక్కదానినైనను ఆచరించుటకు 
మునుపు చేయు స్నేహకర్శ, స్వేదకర్మ అను ఉపచారములను పూర్వకర్మలు 
అంటారు. ప్రధాన శోధన ప్రక్రియ ముగిసిన తరువాత వ్యక్తి కోలుకోవడానికి 
చేయు చికిత్స సంసర్జ్దన క్రియ అంటారు. 


శమన చికిత్స : కుపితములైన దోషములను తొలగించకుండా వాని 
స్థానములోనే శమింపజేయుటను శమన చికిత్స అంటారు. ఆపతర్పణ 
చికిత్స సంతర్పణ చికిత్స అని శమన చికిత్స రెండు రకములు. ఆపతర్పణ 
చికిత్స మూడు రకములు అవి లంఘనము, రూక్షణము, స్వేదనము. సంత 
ర్పణ చికిత్స మూడు రకములు అవి బృంహణ, స్నేహన మరియు స్తంభన 
చికిత్సలు. 


652. లా రహాన్య అనుపా వైన న్వన్వం 
లంఘనము : కఫము, ఆమము పెరిగినపుడు లంఘనము చేయవలెను. 
దప్పికతో ఉంచుట, ఎండను సేవించుట, గాలిని సేవించుట, పాచనము, 
ఉపవాసము, వ్యాయామము మరియు శోధన చికిత్సలు (వమనము, విరేచ 
నము, ఆస్థాపనవస్తి, శిరో విరేచనము) మొదలగునవి. 
లంఘన చికిత్సలు : ఆయుర్వేద పరిభాషలో లంఘనము అనగా 
కేవలము ఉపవాసము చేయుట మాత్రమె కాదు. పైన పేర్ళొనబడి వానిలో 
దేనినాచరించినను అవి లంఘనము అని చెప్పబడినవి. ఈ చికిత్సలు వ్యక్తి 
యొక్క బలముననుసరించి చేయవలెను. 


రూక్షణ చికిత్స : ఆమము, ఉరుస్తంభ వ్యాధి మొదలగు స్థితులలో ఈ 
చికిత్స ప్రయోజనకారి. ఇందులో రూక్షము కల్లించునవి, తీక్ష మైనవి మరియు 
తేలికదనమును కల్గించు బెషధములు ఉపయోగంవదిదకాయ. 


స్వేదన చికిత్స : చెమటను పుట్టించు చికిత్సలన్నింటినీ సే స్వెదన చికిత్స 
అంటారు. వాతవ్యాధులు మరియు కఫ వ్యాధులలో ఈ చికిత్స ఉపయుక్తము. 

బృంహణ చికిత్స : ధాతువులను పెంపొందించు చికిత్సను, బృంహణ 
చికిత్స అంటారు. శరీరము కృశించినపుడు, నీరసించినపుడు ఈ చికిత్స 
ఉపయోగపడుతుంది. 

స్నేహన చికిత్స : వాత దోషములు యొక్క చికిత్సకు ప్రత్యేకముగా 
ఉపయోగకరము స్నేహ ద్రవ్యములు, నూనెపదార్థములు ఈ చికిత్సకై 
ఉపయోగిస్తారు. 

స్తంభన చికిత్స : ఈ చికిత్స పిత్తవ్యాధులకు, వళ్ళు కాలినవారికి, 
విరేచనములకు, వాంతులకు, ఉపయోగకరము. శీత, మంద, మృదు, 
శుక్ల రూక్ష్మ సూక్ష్మ, ద్రవ, స్థిర మరియు లఘు గుణముల కల ద్రవ్యములు 
ఈ చికిత్సకు ఉపయోగపడతాయి. 

పథ్యము : పథ్యము అనగా వాడదగిన ఆహారము, అలవాట్లు ఏ వ్యక్తి 
అయిన వ్యాధి కలిగినపుడు పథ్యమును (వాడదగిన ఆహారము, చేయదగిన 
విహారము) సరిగ్గా పాటించినచో అతనికి జషధముల అవసరమే, కలుగదని 
ఆయుర్వేదం చెపుతుంది. బెషధాలు వాడినప్పటికీ పథ్యము పాటించనట్ల 
యిన, బెషధము యొక్క ప్రభావము కూడా తగ్గిపోతుంది. 


తీసుకోవల్సిన ఆహారము యొక్క నిర్ధారణ పతే రసము (రుచి), 
గుణము, వీర్యము (శక్తి), వివారముఅంతపముగా కల్లు మార్పులు), 


రహస్య అనపాన్‌ వైస్య సర్వస్వం లా 6593 
(ప్రభావము (ప్రత్యేకమైన కార్యములు), సాత్యము, అసాత్యము 
(శరీరమునకు అనుకూలించునవి) మొదలగు అంశములను పరిగణించ 
వలెను. ఇవి కాకుండా ఆహారము సేవించు పద్ధతులు, ఆహారము సేవించు 
సమయము, సాత్యము, వాతావరణము యొక్క పరిశుభ్రత, నీటిని దూషిత 
ముకాకుండా ఉంచుకొనుట, దేశము (నివసించు ప్రదేశము) కాలము, 
జనవదోధ్వంసము (సాంక్రామిక వ్యాధులు, అసహజ పరిణామములు) 
మొద లగునవి పరిగణించవలెను. 


ఆరోగ్యకరమైన జీవనము గడుపుటకు ఆచరించవలసిన పద్ధతులను 
స్వస్థవృత్తము అంటారు. ఆధునిక కాలములో ఆరోగ్యవంతుని నిర్వచించు 
టకు ఎన్నో రకముల ప్రయత్నములు చేయబడినవి. కానీ ఏ ఒక్కటి కూడా 
సంపూర్ణ అర్థంలో ఆరోగ్యమును, నిర్వచించలేకపోయినవి. మన పూర్వ 
ఆచార్యులు సుశ్చత సంహితలో తెల్పిన నిర్వచనము అన్నిటికన్నా ఉత్తమ 
మైనదిగా పరిపూర్ణమైనదిగా పరిగణింపబడినది. 

సమదోవః: సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ । 

వ్రసన్నాత్మేంద్రియ మనా; స్వస్థ ఇత్యభిభీయతే I 

(సుశ్చతసంహిత, సూ.స్టా) 

ఈ నిర్వచనం ప్రకారము, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వాస్థ్యములు 
వివరింపబడినవి. ఆరోగ్యమనగా కేవలము వ్యాధులు లేకుండా ఉండడము 
కాదు. ఆరోగ్యమనగా మనస్సు, ఆత్మల యొక్క ప్రసన్నత సంపూర్ణ మానసిక 
శారీరిక సమతుల్యము. 

ఆరోగ్యము సంపాదించుటకు పద్దతులు 

సంపూర్ణ ఆరోగ్యము పొందుటకు శారీరక మరియు మానసిక సమతు 
ల్యము అత్యంత ప్రధానము. శారీరిక ఆరోగ్యమును పొందుటకు దినచర్య, 
రాత్రిచర్య మరియు బుతుచర్యలు వివరింపబడినవి. సంపూర్ణ మానసిక 
ఆరోగ్యమునకు సదాచారము మూలము. సామాజిక పరిశుభ్రత, మానవ 
స్వాస్థ్ర్యమునకు, జీవనమునకు అత్యంత ప్రధానము. సరియైన సామాజిక 
ప్రవర్తన, నైతిక బాధ్యతవలన ఒక గ్రామము, పట్టణము మరియు దేశము 
యొక్క అభివృద్ధి జరుగుతుంది. 


654 లా లహాన్య అనుపా వైష్య న్వన్వం 
దినచర్య : ప్రాతఃకాలము నిద్రలేచినప్పటి నుండీ రాత్రి పడుకునే వరకు, 
ప్రతిదినము చేయవలసిన, చేయకూడని వివిధ చర్యల వివరణ దినచర్యలో 
తెలుపబడుతుంది. 
నిద్రమేల్కొనుటకు సరియైన సమయము : ప్రాతఃకాలమున సూర్యో 
దయమునకు ముందు బ్రాహ్మీ ముహూర్తములో నిదురలేవవలెను. ఈ 
విధముగా మేల్మొనుట వలన అర్ధనిద్రావస్థలో వచ్చు కలలు, అనవసర 
శుక్ర ప్రవృత్తి మొదలగు వానిని అరికట్టవచ్చును. ఈ సమయములో మనస్సు 
నిర్మలముగా ఉంటుంది. కావలసినంత సమయం చిక్కుతుంది కనుక శరీరా 
నికి తగిన బలము కలుగును. 


ఉషుపానము (నీరు త్రాగుట) : ప్రాతఃకాలమున లేచిన వెంటనే నీటిని 
త్రాగుట వలన మలమూత్రములు సాఫీగా జారీ అగును. 


మలమూత్రముల విసర్జన : ఉదయము నిద్దుర లేవగానే మలమూత్ర 
విసర్జన చేయు అలవాటు చేసుకొనుట మంచిది. సహజమైన మలమూత్ర 
వేగములను అడ్డగించుట వివిధ రకముల వ్యాధులను మూలకారణము. 

దంతధావనము : ముఖమును శుభపరచుకొనుట తప్పనిసరి. ప్రతి 
ఉదయము నోటిని, నాలుకను, పండ్లను శుభము చేయవలెను. నల్ల తుమ్మ 
వంటి కషాయరసము, క్రిమి సంహారక గుణము,మురికిని తొలగించు 
గుణము, పండ్లపాచిని తొలగించు గుణముకల మూలికల పండ్లపొడిని ఉ 
పయోగించవలెను. దంతములు, చిగుళ్లపై ఏమైనా వ్యాధులున్నట్లయిన 
చిగుళ్ళను నూనెతో మృదువుగా మర్ధన చేయవలెను. నాలుకను గీచుకొనుటకు 
ఉపయోగించు జింహ్వానిరేఖని మృదువుగా కోసుకొనునట్లుగా ఉండ వలెను. 
ముఖము కడుగుటకు ముందు, తరువాత కాళ్ళు, చేతులు శుభ ముగా 
కడుకొనవలెను. 

తైలాభ్యంగము : శరీరమంతయు నూనెతో మర్జించుట చాలా 
ముఖ్యము. మర్దనకు నువ్వులనూనె, కొబ్బరినూనె, లేదా ఆవాల నూనెను 
వాడవచ్చును. దీనిలో ఆవాలనూనె అన్నిటికన్నా శ్రేష్టము. బెషధ తైలములను 
కూడా వాడవచ్చును. 

తైలాభ్యంగము వలన ప్రయోజనములు 

1. చర్మము మృదువుగా, కోమలముగా తయారగును, ఇందువలన 
చర్మ వ్యాధులు కలుగవు. 


రహస్య అనుపాన వైస్య సర్వస్వం లాలా 6955 
2. కీళ్ళు, కండరాలలో కదలికలు చక్కగా జరుగును. 


3. రక్త ప్రసరణ పెరుగును. 
4. చర్మము ద్వారా, మలపదారములు త్వరగా తొలగింపబడును. 


స్‌; ఆరోగ్యము సంపూర్ణముగా రక్షింపబడును. కొంతమేరకు అభ్యం 
గము వ్యాయామముగా కూడా ఉపయోగపడుతుంది. 


వ్యాయామము : చక్కటి ఆరోగ్యమునకు వ్యాయామము చాలా అవస 
రము. ఇందువలన శరీర పటుత్వము పెరుగును, వ్యాధినిరోధకశక్తి పెరు 
గును. శరీరములో ప్రోతస్సులు నిర్మలమగును. రక్తప్రసరణ పెరుగును 
మరియు ఊపిరితిత్తులు బలపడును. వ్యాయామము కొరకు దేశీయ యోగ 
విధానములు లేదా పాశ్చాత్య పద్ధతులను అవలంబించవచ్చును. ఏ 
వ్యాయామమైనను అర్థశక్తి పర్యంతము అనగా నుదుటిపై చెమట వచ్చు 
నంతవరకు చేయవలెను. దగ్గు, ఆయాసము, క్షయ, గుండె జబ్బులు కల 
వారు వైద్యసలహామేరకు వారికి అనుకూలమైన వ్యాయామముచే చేయ 
వలెను. 


స్నానము : సాధారణముగా గోరువెచ్చని నీటితో స్నానము 
చేయవలెను. తల స్నానము శరీర ఉష్ణోగతకు సమముగా కలనీటితోనే 
చేయవలెను. (హెచ్చు ఉష్ణోగత కలనీటిని వాడకూడదు.) స్నానము వలన 
జఠరాగ్ని పెరుగును, రోమకూపములు, స్వేద రం(ధములు, చర్మము శు 
(భపరచబడి శరీరము నిర్మలముగా ఉండును. 

ఆహారము : నివసించు ప్రదేశము, కాలము మరియు అలవాట్ల 
ననుస రించి ఆహారమును నిర్ణయించవలెను. తీపి, పులుపు, ఉప్పు, 
కారము, చేదు, వగరు అను ఆరు రుచులు కలిగివుండు ఆహారమును 
తినవలెను. జీర్ణశక్తికి అనుకూలముగా ఆహారము యొక్క మోతాదు 
నిర్ణయించుకొని అన్ని పోషకాంశములు కల సమతుల్య ఆహారమును ఉ 
పయోగించవలెను. 


సూచనలు : 


1. భోజనము చేయుటకు 10-15 ని॥ ముందు పచ్చి అల్ల ముక్కలను 
కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను. 


2. గట్టిగా ఉండు పదార్ధములను బాగా నమిలి తినవలెను. 
నిః సాధ్యమైనంతమేరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ 


656 _ాాాాాాాా రహాన్య అనిపా వైష్య నర్వీన్వం 
సేవించవలెను. 

4. ఆహారము రుచిగా, తాజాగా మరియు చక్కగా ఉండవలెను. 

5. బాగా చల్లగా లేదా అతివేడిగా ఉండరాదు. 

6. ఆహారము తినుటకు 15 ని.లోపు నీరు తీసుకోరాదు. తిన్నవెంటనే 
అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు. మధ్యమధ్యలో కొద్దికొద్దిగా 
సేవించ వచ్చును. 

7. ఆలస్యముగా జీర్ణమగు భారీ ఆహారము (గురు ఆహారము) 
కొద్ది మోతాదులోనే తీసుకొనవలెను. 

8. గురు ఆహారమును రాత్రివేళలో తినకూడదు. నిద్రించుటకు 
రెండు నుండి మూడు గంటలకు ముందే భోజనము చేయవలెను. రాత్రి 
భోజనం చేసిన పిదప కనీసం వంద అడుగులు, నెమ్మదిగా నడువవలెను. 

9. అధిక శారీరక వ్యాయామము చేయకూడదు. మానసిక వత్తిడికి 
లోనుకాకూడదు. భోజనము చేసిన పిదప కొంత విశ్రాంతి నిచ్చుట 
ఆహారము జీర్ణమగుటకు చాలా (ప్రధానము. 


నిద్ర : మానవుని ఆరోగ్యమునకు మరియు దీర్భ జీవనమునకు 
నిద్ర అత్యంత ప్రధానమైన అంశము. నిద్రను జగద్దాత్రీ అనగా 
ప్రపంచమునకు తల్లివంటిది అని పేర్కొన్నారు. శారీరక శ్రమ మరియు 
మానసిక అలసట, శరీరమునకు కల్లిన అన్ని రకాల నష్టమును 
తగ్గించుటకు, తిరిగి కోలుకొను టకు నిద్ర అత్యంత ఆవశ్యము. 

1. పూర్వ ఉత్తర దిశలందు శిరస్సు ఉంచి నిదురించవలెను. 

2. శయన కక్ష (గది) అత్యంత స్వచ్చముగా గాలివీచునటుల, 

నిశ్శబ్దముగా, (ప్రశాంతముగా ఉండవలెను. 

3. మంచము ఎత్తువంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను. 

4. గది వాతావరణపు దుష్ప్రభావము లేకుండ నుండవలెను. 

5. మెదడును ఉత్తేజపరచు పనులు ఉదా:- గట్టిగ చదువుట, 
ఆలో చించుట మద్యపానము, కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని 
తర్వాత వెంటనే పడుకోకూడదు. 

6. నిదురించు సమయమున మన సంసారిక విషయములను 
విడనాడి, ఆలోచనలకు స్వస్తి చెప్పి నిదురించుటకు ఉపక్రమించవలెను. 
మరియు నిదురించుటకు ముందు దైవ ప్రార్థనచేయుట వలన వీటిని 


రహస్య ఠనుపా్‌ వైస్య సర్వీన్వం లాలా 65/ 
నివారించ వచ్చును. 
7. రాత్రి ఆలస్యముగా నిదురించుట వలన ఆరోగ్యము పాడగును. 
8. శారీర మానసిక అలసట, ఒత్తుడులను తట్టుకొనుటకు కనీసము 
రోజుకు 7 గంటల నిద్ర అవసరము. 


9. సాధారణముగా దినమున నిదురించరాదు. కాని రాత్రి జాగరణము 
చేసినవారు దినమున కొంత సమయము వరకు నిదురించవచ్చును. వేసవి 
కాలమున దినమున నిదురించవచ్చును. కాని శీతాకాలమున దినమున 
నిదురించుట వలన కఫము వృద్ధిచెంది, దాని ద్వారా శ్వాసన మరియు 
పాచన వికారములు కల్గించును. 


10. శిరస్సు, అరిచేతులు, కాళ్ళును నిదురించుటకు ముందు తైల 
ముచే మర్ధన చేయవలెను. దీనివలన కలలు నియంత్రింపబడును. 

మైథునము : మైథునము సమస్త ప్రాణులకు అత్యంత సహజమైన 
కోరిక మరియు స్వభావము. జీవులు తమ సంతతిని అభివృద్ధి పరచుకొను 
టకు మైథునము తప్పనిసరి. నిమ్నస్థాయి జీవులు కూడా లైంగిక ప్రవర్తనలో 
వానికి సముచితమైన పద్ధతిని పాటిస్తాయి. మానవుని విషయంలో ఈ 
నియంత్రణ చాలా సందర్భాలలో అస్తవ్యస్తంగా ఉంటుంది. అతిగా సంభో 
గించుట, అసహజ లైంగిక ప్రవర్తన మొదలగునవి మానవ ప్రవర్తనలో 
ఒక భాగంగా మారినవి కనుక లైంగిక జీవనంపై కొంతమేరకు నియం 
త్రణ అత్యంత ఆవశ్యకము. 


మైధున నిర్ధేశము : 

1. అధిక మైథునము వలన శరీరమునకు హాని కారకముగ నుండును. 
దీని వలన క్షయ మొదలైన వ్యాధులు కలుగును. 

2. మైథునము రాత్రి మొదటి భాగమున చేయుట ఉత్తమము. ఎందు 
కనగా మైధునకర్మ అనంతరము రాత్రియంతయు విశ్రాంతి లభించును. 

3. కామశాస్త్రమున అనేక రకముల భంగిమలు తెల్పినప్పటికినీ ఉత్తా 
రన (లిధాటామి) స్థితి సంభోగమునకు అనుకూలముగా ఉండును. 

4. హస్త మైథునము,గుదమైథునము వంటి అసహజమైథునములు 
హాని కారకములు. 

ర్‌. సాంక్రామిక యౌవన వ్యాధులతో పీడింపబడు వ్యక్తులతో 
సంభోగము వర్ణించి తద్వారా వ్యాధి సంపర్మము లేకుండా ఉండవలయును. 


658 లా రహాన్య అనుపా వైన న్వన్వం 

6. ఆరోగ్యము వృద్ధి మరియు బలవృద్ధి కొరకు మైథునము తర్వాత 
1 గ్లాసు పాలు (ఇంచుమించు 250మి. లీ.) త్రాగవలెను. 

7. వ్యాధులు ఉన్నపుడు, చికిత్సా సమయములో, వ్యాధుల నుండి 
కోలుకొను సందర్భములో మైధునము చేయకూడదు. ఈ విధముగా చేసిన 
రోగ నిరోధకశక్తి సన్నగిల్లి అనేక ఇతర వ్యాధులు కలుగును. 

అధారణీయ వేగములు : పదమూడు రకముల ఆధారణీయ వేగములు 
పేర్కొనబడినవి. ఈ వేగములను ఆపివేసిన వివిధరకముల వ్యాధులు 
కలుగును. అవి. 

1. మూత్రము 2. మలము 3౩. శుక్రము 4. అపానవాయువు 5. 
వాంతి 6. తుమ్ములు 7. త్రేన్పులు 8. ఆవలింతలు 9. ఆకలి 10. దప్పిక 
11. కన్నీరు 12. శ్వాస 18. నిద్ర. 

వేగధారణము వలన కలుగు లక్షణములు 

1. మూత్రము ఆపుట వలన 

అ) మూత్రము పోయుటలోబాధ ఆ) మూత్రంలో రాళ్ళు ఇ) మూత్రా 
శయము యొక్క కండరాలు పటుత్వము కోల్పోవుట ఈ) మూత్ర మార్గములో 
వాపు మంట కలుగును. 

2 మల విసర్జన ఆపుట వలన 

అ) కడుపులో నొప్పి ఆ) కడుపుబ్బరము ఇ) అజీర్ణము ఈ) అపాన 
వాయువులు ఉ) తలనొప్పి ఊ) కడుపులో పుండ్లు. 

8. శుక్రము నిరోధించుట : శుక్రము బయల్వెడలు సమయంలో 
నిరోధించినచో అ) శుక్రాశ్శరి ఆ) వృషణములలో నొప్పి ఇ) సంభోగము 
చేయుట యందు నొప్పి కలుగును. 

4. వాంతి నాపుట వలన కలుగు లక్షణములు 

సాధారణముగా అజీర్ణము కల్గినపుడు వాంతి కల్లి దోషములు బయటకు 
పంపివేయబడును. ఇట్టి పరిస్థితిలో వాంతి నాపుట వలన - దద్దుర్లు, తల 
తిరుగడము, రక్తహీనత, కడుపులో మంట, చర్మరోగములు మరియు జ్వరము 
కలుగును. 

ర్‌. తుమ్ము నాపుట వలన కలుగు లక్షణములు 

ముక్కలోనున్న మలినాలు, అనవసర పదార్థములను తొలగించుటకు 


రహస్య అనుపాన వైస్య సర్వస్వం లా 659 
తుమ్ములు సహాయపడతాయి. వీనిని ఆపుట వలన జలుబు, దీర్గకాలము 
పాటు ఉండే పీనసము, తలనొప్పి, పార్వ్వపునొప్పి మొదలగు సమస్యలు 
కలుగును. 

6. త్రేన్పుల నాపుట వలన కలుగు లక్షణాలు : ఎక్కిళ్ళు, ఛాతీలో 
నొప్పి,దగ్గు, ఆకలి మందగించుట,రుచి లేకపోవుట కలుగును. 

7. ఆవలింతలనాపుట వలన కలుగు లక్షణాలు : కండ్లు, గొంతు, 
చెవి, ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నమగును. 

8. ఆకలి మరియు దప్పిక నాపుట : ఆకలి దప్పికలు శరీరమునకు 
కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకతను తెలియచేస్తాయి. 
వీనిని అతిగా ఆపుటవలన శరీరమునకు కావలసిన పోషకాలు అందక 
శరీరము క్షీణించిపోతుంది. శరీరమునకు కావల్సిన రోగనిరోధక శక్తి తగ్గి 
రకరకాల సాంక్రామిక వ్యాధులు కల్గుతాయి. ఆకలి మందగించును మరియు 
శరీరము పొడిగా మారిపోవును. 

9. కన్నీటిని ఆపుట వలన కలుగు లక్షణాలు : సంతోషము, దుఃఖము 
వంటి మానసిక స్థితులలో కన్నీరు ఉబికి వస్తుంది. కన్నీటిని ఆపడం అనగా 
ఈ భావనలను బలవంతముగా అణిచివేయడమే. దీనివలన మానసిక 
వ్యాధులు, ఛాతీలోనొప్పి, తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగు 
తాయి. 

10. శ్వాస ప్రక్రియను ఆపుట : ఉచ్చ్వాసనిశ్వాసములను అకారణంగా 
ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు కలిగి మనిషిని ఉక్కిరి 
బిక్కిరి అయి మృత్యువు కూడా సంభవించవచ్చు. 

11. నిద్రనాపుట వలన కలుగు లక్షణాలు : మెదడు, మనస్సు, జ్ఞానేం 
దియములు, శరీరము అలసినపుడు వ్యక్తికి విశ్రాంతి అవసరము ఈ 
విశ్రాంతి నిద్రద్వారా లభిస్తుంది. బలవంతంగా నిద్రనాపుట వలన నిద్రలేమి, 
మానసిక వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు మరియు జ్ఞానేంద్రియములకు 
సంబంధించిన వ్యాధులు ఉత్పన్నమగును. 

సదాచారము (మంచి నడవడి) మంచి నడవడికి సూచనలు 


1. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి పనిచేస్తారు. అందుకే 
సంతోషాన్ని అందరితో పంచుకోవాలి. అందరినీ ఆనందంగా ఉంచడానికి 
ఎంతటి పరిశ్రమనైనా చెయ్యాలి. ఈవిధమైన ప్రవర్తన కల్లి ఉండడాన్ని 


660 _ాాాాాాాాా రహాన్య అపాన వైష్య న్వీన్వం 
హితాయు అంటారు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరటం 
మన సంస్క లత 

2. మన మంచికోరే వారితో ఇగురు పొరుగు వారితో ప్రేమగా మసలు 
కొనవలెను. దుర్మార్గులు, శతృవులు, బాధ్యతాయుతంలేని ప్రవర్తన గల 
వారికి దూరంగా ఉండవలెను. 

3. శారీరకంగా, మానసికంగా వాచికంగా ఏ విధమైన పాపములు 
చేయ కూడదు. దొంగతనముచేయుట, ఇతరులను గాయపరచుట, వ్యభి 
చారము, మానభంగముచేయుట మొదలగునవి శారీరక పాపములు. 
అసత్యము పలుకుట, పరుషమైన మాటలు మాట్లాడుట, ఇతరుల రహస్యా 
లను వేరొకరికి తెలియజేయుట, అసంబద్ధమైన మాటలు మాట్లాడుట మొద 
లైనవి వాచిక పాపములు. అసూయాద్వేషములు, చెడు ఆలోచనలు మానసిక 
పాపములు. 

4. అవసరార్జులకు, వికలాంగులకు సాధ్యమైన మేరకు సహాయపడ 
వలెను. 

5. చదువుకున్న వారిని, జ్ఞానులను, పెద్దవారిని, వృద్దులు, వైద్యులను, 
అతిధులను, ఆవులను గారవించవలెను. 

6. మానవత్వంతో మసలుట నేర్చుకోవలెను. 

7. అవసరంలో ఉన్న శత్రువునైనను ఆదుకోవలెను. 

ది. అన్నివేళలలో సమస్థితి కలిగి వుండవలెను. ధనం కల్లినపుడు 
మిడిసిపాటు, దారిద్ర్యంలో దుఃఖం, అసూయ కల్లి వుండరాదు. 

9. ఎప్పుడూ కారణముల మీదనే దృష్టిసారించవలెను. కాని వాని 
ఫలితాలపై కాదు. 

10. అసంబద్ధముగా, అర్ధరహితముగా మాట్లాడరాదు. 

11. శతృత్వమును, సాన్నిహిత్యమును బహిర్గతము చేయరాదు. 


12. జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచుకొనుట అభ్యాసము 
చేయవలెను. 

13. ధర్మ, అర్ధ, కామములు సాధ్యమగునట్లు మన కార్యకలాపము 
లను నిర్ధారించుకోవలెను. 

14. కేవలము ఒకే ఒక విషయముపై ఆసక్తి పెంపొందించు కోవడం 


శహాన్య ఠనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 661 
హానికరము. 
15. గడ్డము, మీసములు శుభ్రపరచుకొని, క్షవరము చేసుకోవలెను. 


16. ప్రతిరోజు స్నానము చేయవలెను. పరిశుభ్రమైన బట్టలను ధరించ 
వలెను. లోకవిరుద్ధమైన వేషధారణ చేయరాదు. 


17. తుమ్మినపుడు, దగ్గినపుడు, ఆవలించినపుడు జేబురుమాలును 
అద్దు పెట్టుకోవలెను. 

18. విపరీతంగా అలసిపోక మునుపే పనిని ఆపివేయవలెను. 

19. రాత్రివేళలో చెట్లక్రింద పడుకోరాదు. 

20. మద్యము సేవించుట, మద్యమును విక్రయించుట మంచిది 
కాదు. వ్యసనాలు హానికరములు కనుక త్యజించవలెను. 

21. నీచ బుద్ధి కలవానివద్ద, నైతిక విలువలు లేని వానివద్ద పనిచేయ 
రాదు. 

22 సంధ్యాసమయంలో చదువుట, భుజించుట, సంభోగించుట, 
నిద్రించుట చేయరాదు. 

23. ఇంటివద్ద ఉండే చెత్తను సరియైన (ప్రదేశంలోనే వేయవలెను. 

24. సమయాను కూలంగా, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా నడత 
కలిగి వుండవలెను. 

25. దైనందిన కార్యకలాపములను రోజూ క్రమానుసారముగా ఒక 
పుస్తకములో వ్రాయవలెను. అలవాట్లలో చెడుపోకడలు విడిచి పెట్టవలెను. 

సాంఘిక పారిశుధ్యము : మానవుడు సంఘజీవి కనుక అతడు సమాజ 
మునకు అనుకూలముగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ జీవిం 
చాలి. ఈ విధమైన పరిస్థితి కలగడానికి వ్యక్తి తనకు తానుగా మరియు 
సంబంధిత సంస్థలు, అధికారులతో కలసి (కింద పేర్కొన్న కార్యక్రమములు 
చేపట్టవలెను. 

1. ఇంటివద్ద పోగయ్యే చెత్తను వానికి నిర్దేశించిన ప్రదేశంలోనే వేయ 
వలెను. 

2. మురికి కాల్వలు మూసుకుపోకుండా చూడవలెను. 

3. మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రముగా ఉంచుకొనవలెను. 


662 లా లాస్య అపిపాన వైస్యనర్వన్యం 
4. నీటిని నిల్వ ఉంచుపాత్రలు, సేవించు పాత్రలను పరిశుభ్రముగా 
ఉంచుకోవలెను. 


సాంక్రమిక వ్యాధులు ఎక్కడనైనా కల్లినట్లు తెలిసినట్లయితే వెంటనే 
సంబంధిత అధికారులకు తెలియజేసి సత్వర చర్యలను చేపట్ట వలెను. 
ఇందు వలన వ్యాధియొక్క వ్యాప్తి అరికట్టబడి ఎంతో ధన, ప్రాణ, నష్టం 
నివారింపబడుతుంది. 

బుతుచర్య : వ్యక్తి ప్రవర్తన మరియు బుతుమార్చులు వ్యాధికి 
కారణాలౌతాయి. కాళ్ళీర్‌ నుండి కన్యాకుమారి వరకు, కచ్‌ నుండి బెంగాల్‌ 
వరకు విస్తరించిన విశాల భారతదేశంలో, సూర్యగమనాన్ననుసరించి బుతు 
వులు ఏర్పడతాయి. ఈ బుతువులు దక్షిణాయనము, ఉత్తరాయణములని 
రెండు భాగములుగా విభజించడం జరిగింది. అవి హేమంత, శిశిర, 
వసంత, గ్రీష్మ, వర్ష శరత్‌ బుతువులు. 

స్వస్థవృత్తము దినచర్య బుతుచర్య మొదలగునవి సంక్షిప్తముగా ఇచ్చట 
వివరింపబడినవి. ఈ పరిచర్య ఆరోగ్యమును పెంపొందించుటకు, 
అనారోగ్యమును నివారించుటకై నిర్దేశింపబడినవి. వీనిని సరిగ్గా ఆచరించిన 
వారికి చక్కటి శారీరిక, మానసిక ఆరోగ్యం చేకూరుతాయి. మరియు చాలా 
కాలం ఎటువంటి వ్యాధులు లేకుండా జీవించగలరు. 


హేమంత, శిశిర బుతువులు శీతాకాలము, గ్రీష్మ బుతువు ఎండా 
కాలము, వర్షబుతువు వానలతో కూడి ఉంటుంది. శరదృతువు, వసంత 
బుతువులు మధ్యరకమైన వాతావరణాన్ని కలిగి వుంటాయి. 

బుతు ప్రభావం వలన దోషముల యొక్క మార్పులు 

బుతువుల గతి ననుసరించి దోషగతులు మూడు రకాలు : 1. సంచ 
యము 2. ప్రకోపము 3. ప్రశమము. ఈ దోషము గతి బుతు ప్రభావము 
వలన ప్రాకృతికముగా కలుగును. వీనిపై పూర్తి అదుపు సాధ్యముకాదు. 
సరియైన బుతుచర్యను పాటించుట ద్వారా ఈ దోష గతులను కొంతమేరకు 
అనుకూలంగా మరల్చుకోవచ్చును. బుతువులననుసరించి దోష పరివర్తన. 


రహస్య తపప తైష్యసక్నస్యం లాలా 66 


బుతువుల ననుసరించి ఆహారము, విహారము మరియు శోధన చికిత్సలు 


తీపి, ఉప్పు, పులుపు, రుచులు అభ్యంగము,వ్యాయామం 
కల పౌష్టిక ఆహారము చలినుండి కాపాడుకొను 
టకు దుప్పట్లు మొ॥ 


వసంత తేలికైన, రూక్షగుణం కల్గిన, | అభ్యంగము వ్యాయామము వ్రమనము 
బుతువు పేలాలు వేపిన శనగలుమొ॥ |కాపడము 
గ్రీష్మ బుతువు | తీపి, తేలికైన చమురుకల _|చల్లటి వాతావరణం, 
(స్నేహ) పదార్థాలు మామిడి, అల్లనేరేడు, 
చల్లని గాలి మొ॥ 


వర్ష బుతువు | వగరు, తీపి, పులుపు, ఉప్పు నేలపై పడుకోవడం 
మరియు చమురుకల పదా | మానివేయాలి, బురద 


ర్థలు, తేలికగా జీర్ణమగు ఎక్కువ నీరు మొ॥ 
ఉడికించిన ఆహారం, వేడిచేసి 


తొలగించాలి. 
చల్లార్చిన శుభ్రమైన నీరు, 


పరుగు, మజ్జిగ, నిమ్మ, 
క్షారములు మరియు సున్నపు 


పదారాలు 
(n) 


రాత్రి మొదటి భాగంలో 


తీపి,వగరు, స్నిగ్ధ పదార్థాలు 
చంద్రకాంతిలో కూర్చొడం 


ముఖ్యంగా నెయ్యి,పాలు, 

పాతబియ్యం మరియు వ్యాయామం చేయడం 

పాయసం మొ॥ పులుపు పదార్ధాలు, పెరుగు 
వదలివేయడం 


హేమంత బుతువులో ఏ దోషము యొక్క సంచయముకానీ (ప్రకోపము 
కాని కలుగవు కావున ఈ బుతువు బలాన్ని రోగనిరోధక శక్తిని పెంపొం 
దించుటకు అనుకూలము. 

గ్రీష్మ బుతువులో అధిక ఉష్ణోగ్రత వలన, శరీరము బలహీనపడును, 
జీర్ణక్రియ మందగించును. చెమటవలన అధికంగా నీరు నష్టమగును. 
మరియు చర్మ వ్యాధులు కూడా సంభవించును. అధికమైన తేమ వలన 


664 లా రహాన్య అపాన వైష్య సర్వీస్వం 
వర్ష బుతువులో జీర్ణశక్తి క్షీణించును, శరదృతువులు ఆహ్లాదకరంగా 
ఉన్నప్పటికినీ బలహీనమైన శరీరము కలిగి ఉండుటవలన (పూర్వ 
బుతువుల ప్రభావము వలన) విషమ జ్వరము, విశూచిక మొదలైనవి 
కలుగుతాయి. 

వివిధ బుతువులలో ఆచరించవలసిన నియమాలు, పంచకర్మ, ఆహార 
విహార నియమాలు తదుపరి అధ్యాయములలో పేర్మొనబడినాయి. 


బున 


శరదృతువు 


నూ రాబోవు పుస్తకాలు 
అనుభవ నాదీ వైద్య విజ్ఞానము 
అనుఖప థధాతువైద్య విజ్ఞూనము 
సంగీత వైద్య విజ్ఞాన సర్వస్వము 


రీహిస్య అనపాన్‌ వైస్య సర్వీస్యం లా 665 
బైషజ్య కల్పన 
(బషధముల నిర్మాణము మరియు మాత్ర) 

రోగుల చికిత్స కొరకు తయారు చేయు జెషధములకు సంబంధించిన 
మూలికలను సేకరించుట, భద్రపరచుట, మరియు వివిధ రకముల బెషధ 
నిర్మాణ పద్ధతులను వివరించు శాస్త్రమును భైషజ్య కల్పన అంటారు. 

జెషధ మూలికలను, ద్రవ్యములను సేకరించు విధానము 

బెషధముల ఉత్పత్తి స్థానము మరియు బెషధ సంగ్రహణ కాలము 
అను ఈ రెండు విషయములు బెషధ ద్రవ్యముల గుణములపై ప్రభావాన్ని 
కలిగి వుంటాయి. బాగా పరిణతి చెందిన, అనుకూలమైన బుతువులో 
లభించిన మరియు వానికి ప్రతీకలైన రంగు, రుచి, వాసన కలిగి ఏవిధమైన 
పురుగులు, విషము మురికి మొదలగు వానితో దూషితముకాని బెషధములు 
యోగ్యములు, సర్వ సాధారణముగా శరదృతువు, బెషధములు సేకరించు 
టకు అనుకూలముగా ఉండును. పాలు, మూత్రము వంటి జంతువుల 
ఉత్పత్తులు అవి ఆహారమును జీర్ణించుకొన్న పిదపనే సేకరించవలెను. 


జెషథధమును భద్రపరచు విధానము 

బెషధములను సేకరించిన తరవాత వానిని డబ్బాలలో, సంచులలో 
వేసి వేడి, పొగ, నీరు, దుమ్ము ధూళి, క్రిమికీటకాదులు, జంతువులు 
మొదలగు వానికి దూరముగా పొడిగా ఉండు ప్రదేశములో భద్రపరచవలెను. 


ఆయుర్వేద చికిత్సలు ప్రధానంగా శమన చికిత్స, శోధన చికిత్స 
అని రెండు విధములు. దూషిత దోషములను శరీరమునుండి బయటకు 
పంప కుండా వాని స్వస్థానములోనే చికిత్స చేయుటకు శమన చికిత్స, 
దోషములను శరీరము బయటకు పంపివేయు చికిత్స శోధన చికిత్స. 
శమన, చికిత్సలలో శోధన చికిత్స, శ్రేష్టమయినదిగా చరక సంహిత 
మొదలగు వానిలో పేర్కొన బడినది. చరకమతానుసారము లంఘనము, 
పాచనము వంటి శమన చికిత్సల ద్వారా తాత్మాలికముగా ఉపశమనము 
పొందిన దోషములు తిరిగి (ప్రకోపించి వ్యాధులను కల్గించే అవకాశము 
కలదు. శోధన చికిత్సలలో దోషములను పూర్తిగా తొలగించుట వలన 
అవి తిరిగి వ్యాధులను ఉత్సన్నము చేయలేవు. 


666 0 లీహిన్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
దోషములను తొలగించుటకు ఐదురకముల శోధన చికిత్సలు తెలుప 
బడినవి. వీనినె పంచకర్మలుగా పేర్మొనుట జరిగినది. అవి వమనము, 
విరేచనము, అనువాసనవస్తి, ఆస్థాపనవస్తి లేదా నిరూహవస్తి మరియు శిరో 
విరేచనము. కొందరు ఆయుర్వేద విశేషజ్ఞుల ననుసరించి, అనువాసన, 
ఆస్థాపనవస్తులు ఒకే చికిత్స యొక్క Gee లక రక్తమోక్షణ అను 
ఇంకొక పద్దతి కలిపి మొత్తం ఐదు చికిత్సా పద్ధతులుగా పేర్కొనబడినవి. 
అవి వమనము, విరేచనము, వస్తి, శిరో విరచనము మరియు రక్తమోక్షణము. 


పంచకర్మలు ప్రధానకర్మలు కాగా, వీనికి అదనంగా చేయు పూర్వ 
కర్మలు- స్నేహము, స్వేదము మరియు పశ్చాత్మర్మ-సంసర్జ్దన క్రమము 
పంచకర్మ చికిత్సలోని భాగములే. పూర్వకర్మలైన స్నేహ స్వేదకర్శలు దోషము 
లను వాని స్థానముల నుండి కోష్టములోనికి తీసుకొని వచ్చి బయటకు 
పంపుటకు వీలుగా తయారు చేస్తాయి. ప్రధాన కర్మల ద్వారా దోషములు 
తొలగింపబడిన తరువాత అలసి బలహీనపడిన రోగి కోలుకొనుటకు 
సంసర్దన క్రియ మొదలగు పశ్చాత్మర్మలు ఉపయోగపడతాయి. 

శరీరము యొక్కసంపూర్ణ ఆరోగ్యమును పరిరక్షించుకొనుటకు మరియు 
వ్యాధుల నివారణకు పంచకర్మ చికిత్సలు ఉపయోగపడతాయి. బుతువుల 
ననుసరించి కలుగు సంచయ, ప్రకోపావస్థలకు అనుగుణంగా ఆయా 
బుతువులలో (ప్రకోపించు దోషములను తొలగించుటకు పంచకర్మలు 
ప్రత్యేకముగా వివరింపబడినవి. వసంత బుతువులో ప్రకోపించు కఫమును 
తొలగించుటకు వమనము, శరదృతువులో (ప్రకోపించు పిత్తమును 
తొలగించుటకు విరేచనము,రక్తమోక్షణ ము, వర్ష బుతువులో ప్రకోపించు 
వాతమునకు వస్తి, ఉపయోగపడతాయి. 

ఆయుర్వేద పంచకర్మలు వాని పూర్వ మరియు పశ్చాత్మర్మల వివరములు 
ఇచ్చట వివరించబడినవి. 

పూర్వకర్మ : సాధారణ పరిస్థితులలో వ్యాధికారక దోషములు అవి 
ఉత్పన్నమగు (ప్రదేశములో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ దోషములను తొల 
గించుటకు వీనిని కోష్టము (జీర్ణాశయము)లోనికి తీసికొని రావడము 
తప్పనిసరి. దోషములను కోష్టములోనికి తీసుకొని రావడానికి స్నేహకర్మ 
మరియు స్వేదనకర్మ (చెమటపట్టిం2చుట) చేయడం జరుగుతుంది. పూర్వ 
కర్మల వలన వ్యక్తిని చికిత్సకై సం సంసిద్ధము చేయుటకు వీలు కల్గుతుంది. ఈ 
పూర్వకర్శలు, పంచకర్మలోనే కాకుండా, చికిత్సకై ఇతర సందర్భములలో 


రీహన్య అనుపాన వైస్య సర్వస్వం లా 667 
కూడా ఉపయోగించబడతాయి. 

స్నేహన చికిత్స 

వివిధరకముల చమురు పదార్ధముల ద్వారా చికిత్స చేయుట సే స్ప్నెహకర్మ, 
ఈ చమురు పదార్థములు, జల తట నుండి లేదా మొక్కల నుండి 
సేకరించ వచ్చు. స్నేహ పదార్ధములు ఘృతము (నెయ్యి), వసా (జంతువుల 
కండరా లలోని కొవ్వు), మజ్ఞా (మూలుగ), మరియు తైలము (విత్తనముల 
నుండి తీయబడిన నూనె) అనీ నాల్లు రకములుగా వర్గీకరించబడినది. 


స్నేహకర్శ చేయుటకు, ఆహారము ద్వారా స్నేహము వాడుట, స్నేహ 
ద్రవ్యములు త్రాగుట, అభ్యంగనము చేయుట మరియు బస్తి అను పద్ధతులు 
అనుకూలము. చమురు i ae (స్తే స్నెహ ద్రవ్యముల) ఆహార పదార్థ 
ములలో కలపి, లేదా నేరుగా కూడా సేవించ వచ్చును. వీనికి అదనంగా 
గండూషము (పుక్కిలిపట్టుట) కర్ణపూరణము( చెవిలో వేయుట), నస్యము 
(ముక్కు ద్వారా వేయుట) అను పద్ధతుల ద్వారా కూడా స్నేహకర్మలు 
ఆచరించవచ్చును. 

స్నేహకర్మ యోగ్యులు 

స్వేదనకర్మ చేయుటకు ముందు, శోధన కర్మలకు ముందు స్నేహ 
కర్మ తప్పనిసరి, బలహీనముగా, మృదుత్వము లేక , రూక్షముగా ఉండు 
వ్యక్తులకు, వాత వ్యాధి పీడితులకు, అధికముగా వ్యాయామము, సంభోగము 
చేయువారికి , మద్యపానము మరియు ఇతర వ్యసనములు కలవారు స్నేహ 
కర్మకు యోగ్యులు. 

స్నేహకర్మకు అయోగ్యులు 

కఫ ప్రకోపము కల్లినవారు, రూక్ష చికిత్స అవసరమైనవారు,బాగా 
బలహీనముగా ఉన్నవారు, లావుగా ఉండువారు, జీర్ణశక్తి మందగించిన 
వారు, నోటినుండి, గుద ప్రాంతము నుండి స్రావములు కారువారు, దప్పికతో 
బాధపడువారు, మూర్చరోగులు, తాలు (అంగిలి) (ప్రదేశము శుష్మించిన 
వారు, ఆహారము ఇష్టపడనివారు, వాంతులయ్యే స్వభావం కలవారు, ఆమ 
దోషము, ఉదర వ్యాధులు కలవారు, దీర్గకాలము పాటు విషప్రభావమునకు 
లోనైన వారు స్నేహకర్శకు అయోగ్యులు. 

స్నేహ ద్రవ్యములను సేవించు పద్ధతి 

వ్యక్తియొక్క జీర్ణశక్తి అనుసారము స్నేహ [ద్రవ్యముల మోతాదు నిర్ణయించ 


660 ———————— —— కన్న అనుపా వైన న్వీన్వం 
వలెను. 24 గంటలలో జీర్ణమగునది ప్రధాన మాత్ర, పన్నెండు గంటలలోపు 
జీర్ణమగునది మధ్యమ మాత్ర, మరియు ఆరు గంటలలో జీర్ణమగునది 
హ్రస్వమాత్రగా పరిగణిస్తారు. 

స్నేహపానము కనీసము మూడు రోజులపాటు లేదా, అధికముగా 
ఏడు రోజుల వరకు వ్యక్తియొక్క కోష్టముననుసరించి చేయించవచ్చును. 
ఏడు రోజులకన్నా ఎక్కువగా చేసిన స్నేహపానము అలవాటుగా మారుట 
వలన ప్రత్యేక ప్రయోజనములు చేకూరవు కనుక ఏడురోజులకన్నా ఎక్కువగా 
స్నేహపానము చేయించరాదు. 


స్నేహపానము చేయుటకు ముందు రోజు రాత్రి తేలికైన ఆహారము 
తీసుకొని, అది సంపూర్ణముగా జీర్ణమైన పిదపనే స్నేహపానము చేయించ 
వలెను. శమనమునకు, స్నేహద్రవ్యములు భోజనసమయములోనే తీసుకొన 
వలెను. శోధనమునకు ఉద్దేశించిన స్నేహము రాత్రి భుజించిన ఆహారము 
సంపూర్ణముగా జీర్ణమయిన పిదప ప్రాతఃకాలముననే వాడవలెను. 

సమ్యక్‌ స్నేహలక్షణములు 

స్నేహపానము యొక్క పనితీరు అయోగము, సమ్యక్‌ యోగము మరియు 
అతి యోగములు అను మూడు విధములుగా (గహించవచ్చును. 

అయోగము-స్నేహపానము తరువాత, పొడిగా, గట్టిగా మలము విస 
ర్జించుట, అపానవాతము పెరుగుట, అజీర్ణమగుట, శరీరము పొడిగా, 
గరుకుగా తయారగుట సమ్యక్‌ యోగలక్షణములు, సమ్యక్‌ యోగము తరు 
వాత రోగి ఇతర ప్రధాన పంచకర్మలు ఆచరించవచ్చును. 


అతియోగము-శరీరము పాలిపోవుట, బరువుగా ఉండుట, అలస 
త్వము, మలము పలుచగా వెడలుట, లావుదనము,రుచిలేకపోవుట, వాంతి 
వచ్చినట్లుండుట మొదలగునవి స్నేహ అతియోగ లక్షణములు. 


అతియోగములో స్నేహమును ఆపివేసి, తగిన చికిత్సలను చేయవలెను. 


స్నేహపానము తరువాత రోగి కేవలము గోరువెచ్చని నీటిని మాత్రమే 
ఉపయోగించవలెను. సహజవేగములైన మలము, మూత్రము, అపాన 
వాతము, త్రేన్పులు మొదలగు వానిని అపకూడదు. అధికముగా శారీరక 
శ్రమ, వ్యాయామము, కోపగించుకొనుట, దుఃఖించుట, అతిగా మాట్లాడుట, 
అతి చల్లని వాతావరణములో ఉండుట, అధికవేడి మొదలగువానిని విడిచి 
పెట్టవలెను. 


రహస్య అనపాన్‌ వైస్య సర్వస్య 669 

స్నేహపానము యొక్క ఉపద్రవములు 

అయోగ్య వ్యక్తికి స్నేహపానము చేయుట వలన స్థూలకాయము, వాంతి, 
మలబద్దకము, జ్వరము, శరీరము విగుసుకొనిపోవుట, చర్మ రోగ ములు, 
పాలిపోవుట, వాపు, అర్భస్సు, ఆకలి మందగించుట, దప్పిక, గ్రహణీ 
రోగము, మాట్లాడుటకు కష్టముకల్లుట, మెలి పెట్టినట్లు నొప్పి, ఆమదోషము 
మొదలగునవి కల్గుతాయి. 

పైన పేర్కొన్న ఉపద్రవములు చికిత్స వమనము, విరేచనము స్వేద 
నము మొదలగు వానితో చేయవలెను. వీనికి అదనంగా తక్రారిష్ట్ర పొడి 
ఆహారము, త్రిఫలాలు మొదలగు వానిని ఇవ్వవలెను. 

స్వేదన చికిత్స ( చెమట పట్టించుట ) 

స్నేహకర్శ తరువాత స్వేదకర్మ తప్పనిసరిగా చేయడం సర్వసాధార 
ణము, సుశ్రుత సంహితానుసారము స్వేదకర్శ నాల్గు రకములు అవి తాప 
స్వేదము, ఊపష్మ స్వేదము, ఉపనాహ స్వేదము మరియు ద్రవస్వేదము. 

తాపస్వేదము పొడిగా ఉంటుంది. బాగా చేతులతో రుద్దుట, వేడిగా 
ఉండు లోహము, ఇటుక లేదా ఇసుకతో కాపుట మొదలగు “పద్దతులలో 
తాపస్వేదము చేయవచ్చును. ప్రభావితమైన భాగమును పైన పేర్మాన్న 
వస్తువులచే కప్పుట మొదలగునవి తాపస్వేదములో భాగములు. 

ఊపష్మస్వేదము-బాగా ఎర్రగా కాల్చిన లోహము, ఇటుక లేదా రాయి 

వంటి పదార్థమును నీరు, కషాయము వంటి (ద్రవ పదార్థములలో ముంచి 
ఆ నీటిని శరీరముపై పోయటము ద్వారా చేయు చికిత్స. సంపూర్ణ శరీర 
మునకు స్వేదనము ) చేయవలసిన, రోగిని మంచముపై పడుకోబెట్టి, ఆ 
నీటిని ధారగాపోసి, శరీరమును దుప్పటితో కప్పి ఉష్మస్వేదము చేయవలెను. 

ఉపనాహస్వేదము (కావడము) -నొప్పి లేదా వ్యాధికల భాగముపై 
లేపము చేసి పట్టీ కట్టుట ఉపనాహ స్వేదము. 

ద్రవ స్వేదమనగా ఒక తొట్టి తీసుకుని అందులో కావలసిన కషాయము 
వేసి ప్రభావితమైన భాగమునుకానీ, లేదా పూర్తి శరీరమును కానీ అందులో 
ముంచి కాపడము పెట్టుట. 

తాప,ఉష్మ స్వేదములు కఫవ్యాధులలో, ఉపనాహ స్వేదము వాత 
వ్యాధులలో మరియు [ద్రవ స్వేదము పిత్త వ్యాధులలో ఉపయుక్తము. 


670 రహస్య అనుపాన్‌ నైన్యీ సర్వీస్వం 

చరక సంహిత ననుసరించి స్వేదము అగ్నిస్వేదము మరియు నిరగ్ని 
స్వేదము అని రెండు రకములు. 13 రకముల అగ్ని స్వేదనములు తెల్ప 
బడినవి. అవి పైన పేర్కొన్న నాల్గు రకములలో ఏదో ఒక దానికి చెందు 
తాయి. 


నిరగ్ని స్వేదములు అనగా వ్యాయామము, గాలి చొరబడని గదులలో 
ఉండుట, శరీరమును దుప్పట్లతో కప్పుకొనుట, చాలాసేపు ఆతపసేవన 
మొదలగు ప్రక్రియల ద్వారా చెమట పుట్టంచుట మొదలగునవి. 

స్వేదన కర్మకు యోగ్యులు 

జలుబు (ప్రతిశ్వాయము,, దగ్గు (కాస, ఎక్కిళ్ళు (హిక్కా,, దమ్ము 
(శ్వాస), చెవి, మెడ, తలలో నొప్పి మొదలగునవి. గొంతు బొంగురుపోవుట, 
గొంతునొప్పి, పక్షాఘాతము, ముఖము వంకరపోవుట,నడుంనొప్పి, అపాన 
వాతము, కడుపులో నొప్పి, మూత్రము ఆగిపోవుట, తొడలు, కాలిలో 
నొప్పి, ఏ భాగములోనైనా వాపు, బిరుసుదనము, బరువుగా ఉండుట, 
శరీరము మొద్దువల ఉండుట, చలి, వణుకుట మొదలగు వ్యాధులలో 
స్వేదకర్శ చేయించవలెను. 

స్వేదకర్మకు అయోగ్యులు 

గర్భిణి, రక్తస్రావము, అతిసారము, పొడిదనము, మధుమేహము, 
హెర్నియా, మద్యము, విషము సేవించినవారు, అలసట, దప్పిక, ఆకలితో 
ఉండుట, కోపములో ఉన్నవారు, ఆత్రుతతో ఉన్నవారు, కడుపు సంబంధ 
వ్యాధులు కలవారు, తిమిరము, కామలావ్వాధి కలవారు, పిత్తవ్యాధి వీడి 
తులు, బాగా లావుగా ఉన్నవారికి, దెబ్బలు తగిలినవారికి, బాగా సన్నగా 
ఉన్నవారికి స్వేదకర్మ చేయకూడదు. 

సమ్యక్‌ స్వేద లక్షణములు 

చెమట పట్టుట, శరీరములో తేలికదనము కల్గుట, చలి, నొప్పి, 
మొద లగు లక్షణములు తగ్గుట సమ్యక్‌ స్వేద లక్షణములు. 

స్నేహకర్మ వాతాన్ని తగ్గిస్తుంది. శరీరములో మృదుత్వాన్ని 
పెంచుతుంది. మలాలను శిధిలముచేసి బయటకు పంపుటకు ఉపయోగ 
పడుతుంది. స్వేదకర్మ వలన దోషములు బహిర్గతమవుతాయి. 
కోష్టములోనికి తేబడతాయి. అక్కడ నుండి పంచకర్మ పద్ధతుల ద్వారా 
బయటకు పంపుటకు వీలుకల్లుతుంది. 


కహస్య ఠనుపాన్‌ వైన్యీ సర్వీస్యం లాలా 6/71 
ప్రధాన కర్మలు : 

వనము (వాంతి చేయించుట) 

(ప్రకోపించిన కఫము, సంబంధిత దోషములను తొలగించుటకు వమన 
కర్మ ఉపయోగపడుతుంది. వమన కర్మలో దోషములు ఆమాశయము నుండి 
నోటిద్వారా బయటకు పంపబడతాయి. స్నేహ, స్వేదకర్మలను ఆచరించిన 
పిదప వమనకర్మను ఆచరించవలెను. 

వమనకర్మ చేయుటకు ముందురోజు వ్యక్తికి కడుపునిండా కఫకర, 
అభివ్యందకర ఆహార పదార్ధములను తినిపించి, మరుసటి దినము ప్రాతః 
కాలమున వమన ద్రవ్యము ఇవ్వవలెను. తరువాత చెరుకు రసము, యష్టి 
మధుకషాయము లేదా ఉప్పునీటిని ఆకంఠము త్రాగించవలెను. ఇందు 
వలన వాంతి ప్రారంభమగును. వమన జెషధము యొక్క మోతాదు దోష 
ముల ఉత్లేశము, వమన సమయము, మరియు వమన సమ్యక్‌ లక్షణముల 
ఆధారముగా నిర్ధారించవలెను. వమనమునకు మదన ఫలము, బీజములు 
38-5గ్రాల మోతాదులో తేనెలో కలిపి ఇవ్వడం అన్నిటికన్నా ఉత్తమమైనది. 

వమనకర్మకు యోగ్యులు 

జలుబు (పీనస,) చర్మవ్యాధులు (కుష్టు, నవీన జ్వరము, దగ్గు(కాస,, 
దమ్ము (శ్వాస), గొంతు సంబంధ వ్యాధులు, గలగండము, బోదకాలు 
(శ్లీపదము), మూత్ర సంబంధ వ్యాధులు (ప్రమేహము,), మందాగ్ని అజీర్ణము, 
తీవ్రమైన విషప్రభావము, దీర్భకాలిక విషప్రభావము, అధోగత రక్తపిత్తము, 
అర్భస్సు, వాంతి వచ్చునట్లుండుట, రుచి లేకుండుట (అరుచి), సొమ్మ 
రోగము (అపస్మారము), పిచ్చి (ఉన్మాదము), అతిసారము, వాపు, రక్తహీనత 
(పాండు), స్తన్యదోషము, కఫరోగములు వమన కర్మకు అనుకూలము. 

వమనకర్మ అయోగ్యులు 

స్థూలకాయము, బాగా కృశించిన రోగి, చిన్నపిల్లలు, శిశువులు, 
వృద్ధులు, బాగా నీరసించినవారు, అలసినవారు, దప్పికతో, ఆకలితో బాధ 
పడువారు. బాగా అలసిపోయినవారు అనర్హులు. 

ఉపవాసము చేయువారు, నిరుహ, అనువాసనవస్తి చేయించుకున్న 
వారు, అధికముగా సంభోగము, వ్యాయామము చేయువారు, గర్భిణి, బల 
హీనముగా ఉండు వ్యక్తులు వమనము చేసుకొనరాదు. 


6/72. లా లీహొన్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
ముక్కు నోరు మొదలగు భాగముల నుండి రక్తస్రావము కలవారు, 
వాంతులయినవారు, ఉదావర్తము, గుండెజబ్బులలో బాధపడువారు, మూత్ర 
మార్గవ్యాధులు, ప్లీహవ్యాధులు, గుల్మము, పౌరుష (గంధి వాపుకలవారు, 
మూర్చిల్లినవారు, తలనొప్పితో బాధపడువారు, చెవి, నేత్రముల వ్యాధులు 
కలవారు వమనమునకు అనర్హులు. 
సమ్యక్‌ వమన లక్షణములు 


సమ్యక్‌ వమనములో మొదట కఫము, తరువాత పిత్తము బయటకు 
వెడలును. ఛాతీ, గొంతు, తలభాగము నిర్మలముగా, తేలికగా అనిపించును. 


వమనము సరిగ్గా కాని పరిస్థితులలో (వమన అయోగము) రోగివాంతి 
చేయడు, లేదా కేవలము త్రాగించిన బెషధమునే వాంతి చేయును. 


వమనము అతిగా అయినచో రోగి రక్తము కక్కును. ఇందువలన 
అనేక ఉపద్రవములు కల్లును. 


సమ్యక్‌ వమనము కల్గిన తరువాత చేతులు, ముఖము, పాదములు 
శుభ్రపరచి, ఒకగంటపాటు విశ్రాంతి ఇవ్వవలెను. తరువాత ధూమపానము 
చేయించి, వమనక్రియ ముగించి సరియగు సంసర్దన కర్మ చేయించవలెను. 

విరేచన కర్మ : వమన కర్మ పూర్తి అయిన పిదప తిరిగి స్నేహ, స్వేద 
కర్మలను చేయించవలెను. తరువాత శుభదినమున తెగడవేరు (త్రివృత్‌) 
చూర్ణమును 10-15 గ్రా.ల సరియైన అనుపానములో కలిపి విరేచనము 
చేయించవలెను. 

విరచనమునకు యోగ్యులు : చర్మరోగములు (కుష్టు, జ్వరము, మూత్ర 
వ్యాధులు, ఊర్ధ్వగత రక్తపిత్తము, భగందరము, ఉదర సంబంధ వ్యాధులు, 
అర్భస్సు, గజ్జలలో వాపు, ప్లీహ సంబంధ వ్యాధులు, అర్చ్బుదము, గలగం 
డము, విసర్పము, ప్రక్కటెముకలలో తీవ్రమైన నొప్పి, తలనొప్పి, 
ఉదావర్తము, అపానవాతము, కండ్లలో నోటిలో మంటగా ఉండుట, 
గుండెజబ్బులు, మచ్చలు, నోటినుండి, నేత్రములనుండి ముక్కునుండి నీరు, 
(స్రావములు కారుట, రక్తహీనత (పాండు), హలీమకము, దమ్ము (శ్వాస), 
దగ్గు(కాస), అరుచి, అపస్మారము, పిచ్చి (ఉన్మాదము) వాతరక్తము, యోని 
దోషములు, శుక్ర దోషము, మూర్చిల్లుట, ఆకలి లేకుండుట, వాంతి 
అగుట, వాపు, తెల్లబట్ట (ప్రదర), మరియు పిత్తజ వికారములు. 


కహస్య అనపాన్‌ వైస్య సర్వస్వం లాలా 6/7 

విరచనములకు అయోగ్యులు : బాగా దుర్చల ప్రకృతి కలవారికి 
విరేచనము చేయకూడదు. గర్భిణి, గుదభాగముపై పుండుకలవారు, గుదము 
బయటకు వచ్చినవారు, అధోగతి రక్తపిత్తము, దీర్గకాలము 6 
పవాసము చేసినవారు, జ్ఞానేంద్రియములు బలహీనముగా ఉండుట, 
అల్ఫాగ్సి నిరూహ వస్తి చేయించుకున్నవారు, నఫిన జ్వరపీడితులు, మద్యము 
సేవించువారు, కడుపుబ్బరము కలవారు, శరీరములో ఏదైనా శల్య 
పదార్ధములు చేరినవారు, దెబ్బలతో బాధపడువారు (క్షత), అతిరూక్షులు, 
క్రూరకోష్టము కలవారు, విరేచనములకు అయోగ్యులు. 

విరేచన అయోగము : దోషములు పెరుగుట, విపరీతమైన అలసట, 
జీర్ణశక్తితగ్గుట, శరీరము బరువుగా మారుట, చలి, లావుదనము, ఆకలి 
లేకుండుట మొదలగునవి అయోగ లక్షణములు. 

సమ్యక్‌ యోగ లక్షణములు : మలము, పిత్తము, కఫము, (మ్యూకస్‌) 
మరియు వాయువు ఒకదాని వెంట మరొకటి వెడలవలెను. జ్ఞానేంద్రియ 
ముల నైర్మల్యము, శరీరములో తేలికదనము, ఆకలి పెరుగుట, అన్నిరకము 
లుగా అనుకూలముగా, హాయిగా ఉండుట, సమ్యక్‌ విరేచన లక్షణములు. 

అతియోగ లక్షణములు : తిమ్మరి, వళ్ళునొప్పులు, అతిగా అలసట, 
శరీరము వణుకుట, మరియు కఫము, రక్తము, పిత్తక్షయ లక్షణములు, 
శరీరము పటుత్వము కోల్పోవుట, మూర్చ, మానసిక దౌర్భల్యము, నిద్రలేమి, 
ఎక్కిళ్ళు మొదలగునవి. 

రోగికి విరేచన సమ్యర్యోగలక్షణములు కలిగిన పిమ్మట సంసర్దన 
కర్మ చేసి తొమ్మిదవరోజు నెయ్యి లేదా అనువాసన వస్తిని ఇవ్వవలెను. 

వస్తి (ఎనీమాథెరపి) 

గుదమార్గముద్వారా బెషధములను ఇచ్చుటను వస్తి అంటారు. వాత 
దోష చికిత్సకు వస్తి చాలా ప్రయోజనకరమైన చికిత్స. వ్యాధుల చికిత్సకే 
కాకుండా, ఆరోగ్యము, ఆయుః ప్రమాణము, సంతోషము, శారీరక బలము, 
జీర్ణశక్తి, మేధాశక్తి, స్వరము మరియు శరీర వర్ణము, కాంతి పెంపొందించు 
కొనుటకు కూడా ఉపయోగించవచ్చును. వస్తి, అవసరమైన మలమును, 
కఫమును, పిత్తమును, అపానవాతమును, మూత్రమును బయటకు పంపి 
వేస్తుంది. వస్తి శరీరానికిపటుత్వాన్ని దృఢత్వాన్ని కల్గిస్తుంది. శుక్రమును 
పెంపొందిస్తుంది. శరీరానికి శక్తిని కల్గిస్తుంది. 


674 లా రహాన్య అనుపా వైన న్వీన్వం 
నిరుహవస్తి, అనువాసన వస్తులని వస్తికర్మ రెండు ప్రకారములు. స్నేహ 
(దవములతో కూడిన వస్తిద్రవ్యము ప్రయోగించిన అది అనువాసనవస్తి, 
కేవలము కషాయ ద్రవ్యములలోనే వస్తి చేసిన అది నిరూహవస్తి (ఆస్థాపన 
వస్తి) అంటారు. 
విరేచన కర్మ అనంతరము రోగికి స్నేహ ద్రవ్యములు ఇచ్చు సమయ 
ములో, తైలాభ్యంగము చేయించి నిరూహవస్తి ఇవ్వవచ్చును. నిరూహవస్తి 
7 రోజులకన్నా ఎక్కువగా ఇవ్వకూడదు. అదే విధముగా నిరూహవస్తి 
చేయునపుడు ఏడురోజులలోపు విరేచనము ఇవ్వకూడదు. 


నిరూహవస్తి యోగ్యములు : 80 రకముల వాత వ్యాధులలో నిరుహ 
వస్తి ఉపయోగించవచ్చును. పక్షాఘాతము, కుక్షిరోగములు, ఆధ్మానము, 
విబంధము, మూత్రాఘాతము, శుక్రనిరోధము, బలక్షయము, వర్ణక్షయము, 
మాంసక్షయము, అంగసుప్తి, కృమి, గుల్మ, ఉదావర్త, పర్వ భేదము, 
అభితాపము, ప్లీహ, హృదయ రోగములు, భగందరము, ఉన్మాదము, 
జ్వరము, గజ్జలలోవాపు, తలనొప్పి, ఎముకలలోనొప్పి, పిరుదులు, మోకాళ్ళ, 
తొడలు, మడమలు, పాదములు, చేతులు, వేళ్ళు, పండ్లు, గోళ్ళు, మొదలగు 
వానిలో నొప్పి, ప్రక్కలలో, వీపులో, పిరుదులలో జదత్వము, కంప, ఆక్షేప, 
గౌరవము, శోష స్థంభ, కడుపులో గడబిడ, దుర్గంధము గల మలము, 
మూత్రము విసర్జించుట మొదలగునవి. 

నిరుహ అయోగ్యాలు : అజీర్ణము, అతిన్నిగ్గత, మందాగ్ని, 
అలసిపోవుట, బలహీనత, ఆకలి, దప్పిక, బాగా కృషించిపోవుట, భోజనము 
చేసిన వెంటనే విరేచనము. శిరో విరేచనము, కోపగించిన తరువాత, 
భయము, విషప్రభా వము, దమ్ము ఆయాసము, ఎక్కిళ్ళు, అంత్రశోధ, 
వ్రణము, ఆధ్మానము, ఆలసకము, విషూచిక, గర్భస్రావము, విరేచనములు, 
ఆమాతీసారము, మధు మేహము, మరియు చర్మ రోగములు. 

అనువాసన వస్తి యోగ్యులు : నిరుహవస్తి చేయదగిన అన్ని సందర్భా 
లలో అనువాసనవస్తి ఇవ్వవచ్చును. ప్రత్యేకించి రూక్ష శరీరము కలవారు, 
తీక్షాగ్ని కలవారు మరియు వాత వ్యాధి పీడితులకు అనువాసన వస్తి ఉప 

అనువాసన వస్తి అయోగ్యులు : నిరుహవస్తికి సంబంధించిన అన్ని 
అయోగ్యతలు, మరియు ఏవిధమైన ఆహారము సేవించక ఖాళీ కడుపుతో 
ఉన్నవారు, నవిన జ్వరపీడితులు, రక్తహీనత, కామెర్లు, (ప్రమేహము, అర్మస్సు, 


రహస్య అనుపాన వైస్య సర్వస్వం లాలా 6/5 
'ప్రతిశ్యాయము, అరుచి, మందాగ్ని దౌర్భల్యము, ప్లీహ రోగములు, కఫజ 
ఉదర రోగములు, ఉరుస్తంభ, పలుచగా మలము వచ్చుట, విషముతో 
కూడిన అజీర్ణము. కఫము, పిత్తము (స్రవించుట, ఉరుస్తంభ, గట్టిగా మలము 
(స్రవించుట, శ్లీపదము, గలగండము, అరుచి, ఉదరకృమి మొదలగునవి. 

వస్తిక్రమము : నిరుహవస్తి ఇచ్చిన తరువాత, లోనికి పంపిన కషాయ 
మంతయూ బయటకు వచ్చిన తరువాత,మధ్యాహ్నము, సాయంత్రము ఆహా 
రము ఇవ్వవలెను. నిరుహవస్తి ఇచ్చిన రెండవ రోజు, మూడవ మరియు 
ఐదవ రోజు అనువాసన వస్తి ఇవ్వవలెను. కఫ వ్యాధులలో 1-3 వస్తులు 
ఇవ్వవలెను. పిత్తజ వ్యాధులలో ర్‌-7, వాత వ్యాధులలో 9-11 వస్తులు 
వ. 

వస్తి ప్రభావము : నిరుహవస్తిచే నిర్మలమై, శుద్ధిచేయబడిన ప్రోతస్సులు 

అహీవానక వస్తిచే బలపరచబడి, శరీరమునకు కొరత, బలము కల్లించును. 
స్నేహవస్తి రూక్షతను, లాఘవత్తాన్ని శీత గుణాన్ని తగ్గించి “వాతాన్ని 
నియంతి స్తుంది. అనువాసన వస్తి వలన మనోనైర్మల్యము, బలము, కాంతి 
మరియు చక్కటి జీర్ణశక్తి లభిస్తాయి. 

నిరుహవస్తి సమ్యగ్యోగము : మలము, మూత్రము, అపానవాతము 
సరిగా బయటకు వెడలుట, ఆకలి పెరుగుట, శరీరము, పక్వాశయము 
తేలికగా తోచుట, వ్యాధి లక్షణములు తగ్గుట, ఆరోగ్యము పునరుద్ధరింప 
బడుట, శరీర పటుత్వము పెరుగుట మొదలగునవి నిరుహవస్తి సిద్ద లక్షణ 
ములు. 

అయోగలక్షణములు : తలనొప్పి, గుండెభాగములో నొప్పి, కడుపు, 
గుద భాగములో వాపు, జలుబు, పొడిచినట్లుగా నొప్పి, వాంతి వచ్చినట్లుం 
డుట, అపానవాత నిరోధము, మలమూత్ర నిరోధము, శ్వాస, అయోగ 
లక్షణములు, విరేచన అతియోగములో చెప్పబడిన అన్ని వ్యాపత్తులు అతి 
యోగముగా పరిగణింపవలను. 


అనువాసన సమ్యగ్యోగలక్షణములు : స్నేహద్రవ్యము మలముతో కూడి 
తిరిగి పూర్తిగా బయటకు వచ్చుట, రక్తధాతు శుద్ధి, మేధస్సు నిర్మలమగుట, 
జ్ఞానేంద్రియములు నిర్మలముగా ఉండుట, నిద్రవచ్చుట, శరీరము సుఖముగా 
ఉండుట; పటుత్వము పెరుగుట,మలమూకత్రాదులు సరిగ్గ బయటకు 
వెడలుట మొదలగునవి. 


676 లా రహాన్య అపాన వైష్య సర్వీస్యం 

అయోగలక్షణములు : శరీరము యొక్క అధోభాగములో వేదన, 
కడుపు, చేతులు, వీపు, ప్రక్కృటెముకలలో వేదన, చేతులు కాళ్ళు రూక్షముగా 
అగుట, మల,మూత్ర,అపానవాత అవరోధము అనువాసనవస్తి అయోగ 
చిహ్నములు. 

వాంతి వచ్చునట్లుండుట, మత్తుగా ఉండుట, అలసిపోవుట, మూర్చ, 
గుద భాగములో కోసినట్లుగా నొప్పి మొదలగునవి అనువాసనవస్తి అతి 
యోగ లక్షణములు. 

శిరో-విరేచనము : ముక్కు ద్వారా వివిధ బెషధముల ప్రయోగము 
చేయుటను నస్యము (శిరోవిరేచనము) అంటారు. వమన విరేచనములతో 
నిర్మలమైన శరీరము కల వ్యక్తికి, అరచేతులలో స్నేహ పదార్ధములు తీసుకొని 
ముఖముపై మర్ధన చేసి దోషముల స్థితిననుసరించి నస్యము చేయించవలెను. 

శిరోవిరేచన యోగ్యములు : శిరోరోగములు, బిగుసుకొని పోయినట్లున్న 
మెడ, గొంతులో మెలిపెట్టినట్లుండుట, దవడ పట్టుకుపోవుట, పీనసము, 
గలాయు,తిమిరము, జిహ్వశోధ, పార్శ తూల, మెడరోగాలు, భుజాలు,నోరు, 
చెవులు, కండ్లు, నుదురు, సంబంధ వ్యాధులు, అపస్మారము, గలగండము, 
దంతవేదన, చలదంతములు, కంటిజబ్బులు, అర్చుదము, స్వరభంగము, 
మాటపడిపోవుట, ఊర్జ్వజతృగత వ్యాధులు. 

శిరోవిరేచన నిషిద్ధులు : శిరోవిరచనము మేఘములు ఆవరించినపుడు 
చేయకూడదు. విరేచనము లేదా అనువాసన వస్తులు ఇచ్చినవారికి నస్యము 
చేయకూడదు. అజీర్ణముతో బాధపడువారు అపుడే స్నేహయుక్త ఆహారము 
తీసుకున్న వ్యక్తులు, దప్పికతో బాధపడువారు, శిరస్నానము చేసినవారు, 
ఆకలితో ఉన్నవారు, అలసినవారు, తలస్నానము చేసినారు, మూర్చితులు, 
మైధునము, వ్యాయామములలో అలసినవారు, గర్భిణి, జలుబుతో బాధపడు 
వారికి శిరోవిరేచనము చేయకూడదు. 

శిరోవిరేచన సమ్యగ్యోగము : శిరస్సు మరియు ఛాతీ ప్రదేశములు, 
జ్ఞానేంద్రియములు, శరీరావయవములను (స్రోతస్సులను) నిర్మలముగా 
ఉండుట శిరోవిరేచన సమ్యక్‌ లక్షణముగా గ్రహించాలి. కంఠము నుండి 
కఫ(స్రావము తగ్గి, శుభ్రమగును. 

శిరోగురుత్వము, లాలాస్రావము, మొదలగు లక్షణములు శిరోవిరేచన 
అయోగ లక్షణములు శిరస్సు, నేత్రములు, కంఠము మరియు కర్ణములందు 


రహస్య ఠనుపా్‌ వైస్య సర్వీన్వం లాలా 6/7/ 
నొప్పి, మరియు మూర్చ అతియోగ లక్షణములుగా (గ్రహించాలి. 

నస్యము : నాసామార్గము ద్వారా వివిధ ప్రకారముల బెషధములు, 
ఆహారము అందజేయుట ఎంతో ఉపయోగకరమైన చికిత్సా విధానము. 
నిపుణుడైన వైద్యుడు నాసామార్గము ద్వారా, బృంహణ, శోధన, శమన 
జెషధములు ఇవ్వగలడు. చెవి, ముక్కు గొంతు మరియు ఇతర ఊర్థ్వ, 
జతృగత వ్యాధులు కూడా తగ్గించవచ్చు. బిగుతుగా ఉండుట, తిమ్మిరి, 
బరువుగా ఉండుట, మొదలగునవి శోధన చికిత్స ద్వారా తొలగించవచ్చు. 
శిరకంప, అర్జిత, రక్తస్రావము మరియు ఇతర వాత వ్యాధులలో తర్పణము 
మొదలగువానికి నశ్యము ఉపయుక్తము. 

పశ్చాత్మర్మ 

(శోధనానంతర పరిచర్య) 

శోధనప్రక్రియ ముగిసిన తరువాత ఎక్కువగా నిలబడుట, కూర్చునుట, 
మాట్లాడుట, వాహనములు అధిరోహించుట, దివాస్వప్నము, మైధునము, 
ప్రాకృతిక స సహజవేగములను ఆపుట, చల్లటి పదార్ధములు సేవించుట, 
ఎండవేడి, చిరాకు, కోపము, ఆ సమయ కోజకరుత మొదలగునవి 
మానివేయవలెను. 

సంసర్జన కర్మ 

శోధనప్రక్రియ ద్వారా బలహీనపడిన జీర్ణశక్తి, శరీరబలము, పటు 
త్వము, ఓజస్సు తిరిగి పొందుటకు సంసర్జ్దన కర్మ తెలుపబడినది. క్రమ 
క్రమముగా ఆహారము, వ్యాయామములను సేవించు విధానము సంసర్జన 
కర్మయందు తెలుపబడినది. ఆహారమును క్రమముగా రోగి బలానుసారము 
పేయూ, విలేపి, కృతయూష, ఆకృతయూష, మాంసరసము మొదలగు 
వానిని ఇవ్వవలెను. 

శోధనము జరిగిన వ్యక్తికి సరిపడు సంసర్దన కర్మ వివరములు 


శోధనము జరుపబడిన రోజు సాయంత్రము యవాగు ఇవ్వవలెను. 
తరువాత రెండవ, మూడవ ఆహార సమయములలో యవాగు, నాల్దవమారు 
విలేపి ఇవ్వవలెను. తరువాత ఐదవ ఆరవ సమయములలో విలేపి ఇచ్చి 
ఏడవ పర్యాయము కృత అన్నము ఇవ్వవలెను. (కిచిడి) తరువాత ఎనిమిదవ, 
తొమ్మిదవ పర్యాయులు కిచిడి ఇచ్చి, పదవ సమయమునకు మాంసరస 
ముతో కూడిన అన్నమును ఇవ్వవచ్చును. తరువాత పదకొండవ మరియు 


678 లా రహాన్య అనుపా వైన నన్వం 
పన్నెండవ పర్యాయము ఈ ఆహారమునే ఇచ్చి తదుపరి సాధారణ ఆహారము 
(ప్రారంభించవలెను. 

(ప్రతిరోజు మూడుమార్లు భోజనసమయముగా పరిగణించి పైన 
తెల్పిన సంఖ్య అన్వయించుకొనవలెను. ) కేవలము వమన, విరేచనములు 
మాత్రమే పంచకర్శకాదు. పంచకర్మ ఒక సంపూర్ణ చికిత్సా ప్రక్రియ. 
వివిధ వ్యాధులలో, వ్యాధి కారకరములైన దోషములను సంపూర్ణముగా 
తొలగింపజేసి, వ్యాధులను నివారింపజేయు శక్తి కలది కనుక పంచకర్మ 
అత్యంత ప్రధానమైన చికిత్సా పద్ధతి. 

పంచకర్మల నుండి చక్కటి ప్రయోజనములు పొందుటకు, చికిత్సల 
సంపూర్ణ స్వరూపమును అవగతము చేసుకొని యోగ్యత, అయోగ్యతలు, 
ఉపద్రవములను సమగ్రముగా దృష్టియందుంచుకొని చికిత్సలను చేయుట 
చాలా అవసరము. 


రసాయన మరియు వాజీకరణ 


సంక్షిప్తముగా ఆయుర్వేద వైద్యము రెండు విభాగములు. ఇందులో 
మొదటిది బలవృద్ధిని కల్గించుట మరియు ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్య 
మును పెంచుట రెండవది రోగియొక్క వ్యాధిని నశింపచేయుట. రసాయన 
మరియు వాజీకరణ చికిత్సలు మొదటి విభాగములోకి వచ్చును. ఈ 
రెండు ప్రక్రియలు బలమును పెంచి, ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమును 
పెంపొం దించును. 
రసాయనము 


రసాయనమనగా దీర్చాయువును ప్రసాదించు చికిత్సా ప్రక్రియ. ఇందు 
వయఃస్థాపనము, మానసిక మరియు శారీరక ఆరోగ్యమును జ్ఞాపకశక్తి, 
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించును. ఈ చికిత్స మధ్య వయస్కులకు 
సమయానుకూలముగా చేయించినచో ఉత్తమ వయఃస్థాపన ప్రక్రియగా 
ఉపయోగపడును. ఈ విధంగా వాడిన చ్యవన బుషి యవ్వనాన్ని పొందినా 
దని ఉదాహరణలు కలవు. 

రసాయనము అనగా - ధాతువులకు సరియైన పోషణ లభించుట. 
మానవ శరీరములోని ధాతు, అగ్ని మరియు స్రోతస్సుల యొక్క బలమును 
పెంచి, శరీర బలమును పెంపొందించుటతోపాటు మానసిక శక్తి మరియు 
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 


రహస్య అనుపాన వైస్య సర్వస్వం లాలా 6/7 

రసాయన చికిత్సలను రోగిని ప్రత్యేకమైన ప్రదేశములో ఉంచి చేయుట 
కుటీ ప్రవేశిక. వారి ఇంటివద్దనే ఉంచి మామూలు దినచర్యకు భంగము 
కాకుండా చేయు రసాయన చికిత్సా ఫలము పొందుటకు ముందుగా శోధన 
చికిత్సలు చేయుట తప్పనిసరి. 

ఆయుర్వేద గ్రంధకర్తల అనుసారము రసాయనము 4 రకములుగా 
చెప్పబడినది. అవి 

1. కామ్య రసాయన 2. నైమిత్తిక రసాయన 3. మేధ్య రసాయన 4. 
ఆచార రసాయనము. 

1. కామ్య రసాయనము : బెషధములు స్వస్థ వ్యక్తుల స్వాస్థ్యము 
మరియు బలములను చక్కగా నుంచునో దానిని కామ్య రసాయనమందురు. 

2. నైమిత్తిక రసాయనము : వ్యాధి పీడితులకు బలవృద్ధి కల్గిచుటకు 
ప్రయుక్త జెషధములను నైమిత్తిక రసాయనమందురు. వీనిని విశిష్ట వ్యాధు 
లందు చికిత్స కొరకై ప్రయోగము చేయవలయును. తద్వారా రోగి శీఘ్రముగా 
స్వస్థత పొందును. 

8. మేధ్య రసాయనము : ఈ రసాయనౌషధములు స్మృతి మరియు 
మేధా శక్తిని పెంపొందించును. శంఖపుప్పి, బ్రాహ్మి, వచా మొదలగునవి 
ఈ కోవలోకి చెందుతాయి. 

4. ఆచార రసాయనము : సరియైన, ఆమోదయోగ్యమైన వ్యక్తిగత 
ప్రవర్తనను ఆచార రసాయనము అంటారు. సత్యము పలుకుట, శారీరక, 
మానసిక పరిశుభ్రత, బాధ్యతాయుతమైన ప్రవర్తన, దినచర్య, బుతుచర్యలను 
తు.చ తప్పకుండా పాటించుట, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగియుండుట, 
అహింసా ప్రవృత్తి కలిగియుండుట. అనవసర క్రోధము, (శ్రమ, విడిచిపెట్టుట, 
మత్తు పదార్ధముల సవన; వ్యభిచారము, జూదము మొదలగు వ్యసనములకు 
బానిస కాకుండుట మొదలగునవి ఆరోగ్యకరమైన దీర్షజీవనానికి తప్పనిసరిగా 
ఆచరించవలసిన నియమములు. 

రసాయన చికిత్సకై ఉపయోగపడు ఏకమూలికా ప్రయోగాలు, సామాన్య 
యోగములు, బెషధ యోగములు క్రింద తెలుపబడినవి. 
ఏకమూలికా ప్రయోగము మరియు సామాన్య యోగములు 

1. భృంగరాజ (గంటగలగర) సమూల స్వరసము : 14-28 మి.లీ. 
(ప్రమాణములో రోజుకు రెండుమార్లు ఒక మాసము వరకు ప్రయోగించ 


680 లా రహాన్య అపాన వైష్య సక్వీస్యం 
వలయును. ఈ చికిత్సా కాలమున రోగి కేవలము పాలు మాత్రమే ఆహార 
ముగా వాడవలెను. 

2. భోజనమునకు ముందు 2 తానికాయ (విభీతకి ఫలమజ్జ) చూర్ణము 
4 ఉసిరికాయల (ఆమలకీ ఫలమజ్జ) చూర్ణము తీసుకొని, మరియు 1 
కరక్కాయ చూర్ణమును భోజనము తరువాత 2-4 గం॥కు, తేనె మరియు 
నెయ్యితో కలిపి ఒక సంవత్సరకాలము వరకు వాడవలెను. 

3. మండూకపర్ణి (సరస్వతి ఆకు) స్వరసము 6-14 మి.లీ. యష్టిమధు 
(అతిమధురము) చూర్ణము 1-2 లేదా గుడూచి (తిప్పతీగ) స్వరసము 
6-15 మి.లీ. లేదా శంఖపుపష్పీ సమూలము, కల్మము 12గ్రా. పాలతో 
దినమునకు రెండుమార్లు వాడవలెను. 

జెషధ యోగములు 

1. చ్యవన ప్రాశము : 12-24 గ్రా. దినమునకు 3 మార్లు 100-250 
మి.లీ. పాలతో వాడవలెను. 

2. బ్రాహ్మీ ఘృతము : 12-24 గ్రా. 100-250 మి.లీ. పాలతో 
దినమునకు రెండుమార్లు వాడవలెను. 

3. శతావరీ ఘృతము : 12-24 గ్రా. 100-250 మి.లీ. పాలలో 
దినమునకు రెండుమార్లు వాడవలెను. 

4 వసంతకుసుమాకరము : 60-120 మి.గ్రా. తేనెతో తీసుకొని 
100-250 మి.లీ. పాలు త్రాగాలి. 

5. మహాలక్ష్మి విలాస రసము : 60-120 మి.గ్రా. తేనెతో దినమునకు 
3 మార్లు వాడవలెను. 

6. మకర ధ్వజము : 30-36 మి. గ్రా. తేనెతో దినమునకు 3 మార్లు 
వాడవలెను. 

7. ధాత్రీ రసాయము : 12-24 గ్రా. 100-250 మి.లీ. పాలతో 
దినమునకు 3 మార్లు వాడవలెను. 

8. అమృత ప్రాశము : 12-24 గ్రా. 100-250 మి.లీ. పాలతో 
దినమునకు ౩ మార్లు వాడవలెను. ఇది బరువును పెంచుటకు ఉప 
యోగపడును. 

9. అగస్త్య హరీతకి : 12-24గా. 100-250 మి.లీ. పాలతో 
దినమునకు 3 మార్లు వాడవలెను. ఇది స్థూలకాయము కల వ్యక్తుల శరీర 
భారము తగ్గించును. 


రహస్య నుపాన్‌ వైస్య సర్వీన్వీం లాలా 681 
10. పూర్ణచంద్ర రసము : 60-120 మి.గ్రా. తేనెతో తీసుకొనిన 
అనంతరము 100-250 మి.లీ. పాలు త్రాగాలి. 
11. అభ్రకభస్మము : 60-120 మి.గ్రా. తేనెతో తీసుకొనిన అనంత 
రము 100-250 మి.లీ. పాలు త్రాగాలి. 


వాజీకరణ చికిత్స ఆయుర్వేద అష్టాంగాలలో ఒకటి. లైంగిక సామ 
ర్ధ్యము పెంచుటకు, ఆరోగ్యము 'పెంపొందించుటకు, లైంగిక సామర్ధ్యము 
సన్నగిల్లినవారికి చికిత్స చేయుటకు వాజీకరణ చికిత్స ఉపయోగపడుతుంది. 
శరీరమునకు పటుత్వమును, బలమును, సంభోగేచ్చను 'పెంపొందించునది. 
జననేంద్రియాలను ఉత్తేజపరచునది,సంభోగమునందు ఆనందమును పెం 
పొందించు చికిత్స వాజీకరణము. 


వాజీకరణ జెషధములు బాగా పనిచేయుటకు, వాజీకరణ చికిత్సకు 
ముందు శోదన చికిత్స చేయుట తప్పనిసరి. వాజీకరణ బెషధములు నాల్లు 
రకాలుగా పేర్మొనబడినాయి. అవి శుక్రల, శుక్రరేచ, శుక్ర స్తంభన, శుక్ర 
శోషకములు. 

ముందుశోధన కర్మలు ఆవశక్యముగా చేయవలయును. వాజీకరణ 
మున ప్రయోగించు బెషధము 4 వర్గాలలో విభజించిరి. అవి శుక్రల, శు 
క్ర రేచక, nn మరియు శుక్ర శోషకములుగా పిలుతురు. 


1. శుక్రలము : ఏ బెషధములు శుక్రము యొక్క మాత్ర మరియు 
గుణములు పెంచునో దానిని శుక్రల మందురు. అశ్వగంధ, ముసలి, 
పంచదార, శతావరి మొ॥నవి ఈ వర్ణమునకు చెందినవి. ఈ బెషధములు 
శుక్రమునందు కణముల సంఖ్య తగ్గించుట లేక అసలు లేని పరిస్థితులలో 
ఉపయోగపడతాయి. 


2. శుక్ర రేచకము : ఏ బెషధములు శుక్ర స్థలనమున సహాయము 
చేయునో వానిని శుక్రరేచక మందురు. బృహతి ఫలము మరియు స్రీలు 
ఈ వర్గములో చేర్చబడినవి. ఆ స్థలన శుక్రము (ఎస్ఫర్మియా) లాంటి 
స్థితులందు ఈ బెషధములు ఉపయోగింతురు. పాలు, మినుములు, భల్లాతక 
ఫలమబజ్డా, ఆమలకీ మొ॥నవి శుక్రలములు మరియు శుక్రరేచకములు. 


8. శుక్ర స్తంభకము : ఏ బెషధములు శుక్రము బయట పడకుండ 
మైథన సమయమును 'పెంచునో వానిని శుక్రస్తంభక మందురు. జాతీ 


682 లా రహాన్య అనుపా వైష్య సర్వస్వం 
ఫలము ఈవర్గంలో చేర్చిరి. వీనిని శీఘ్ర వీర్యస్థలనమునందు ఉపయో 
గింతురు. 

4. శుక్ర శోషకము : ఏ బెషధములు శుక్రమును శోషింపచేయునో 
దానిని శుక్ర శోషక మందురు. కరక్మాయ ఈ వర్గమునకు చెందినది. 

సామాన్యముగా ప్రయోగించు వాజీకరణ బెషధములు (క్రింద 
తెలుపబడినవి. 


ఏకమూలికా ప్రయోగములు 

1. అశ్వగంధవేరు చూర్ణము 1-8 గ్రా.లేదా ముసలివేరుచూర్ణము 
1-3 గ్రా. లేదా శతావరీ వేరుచూర్ణము 1-3గ్రా. లేదా కపికచ్చు బీజ 
చూర్ణము 1-8 గ్రా. లేదా విదారిగంధ చూర్ణము 1-38 గ్రా.లేదా నాగబలా 
చూర్ణము 1-8 గ్రా. 100-250 మి.లీ. పాలతో దినమునకు రెండు 
మార్లు సేవించిన ఈ జెషధములు శుక్రజనమునకు ఉపయోగపడును. 

2. ఖర్జూరము 25-50 గ్రా. 100-250 మి.లీ. పాలతో దినమునకు 
మూడుమార్లు తీసుకొనిన ఇది శుక్రరేచనము చేయును. 

3. భంగ పత్రచూర్ణము 200-500 మి.గ్రా 4-6 గ్రా. తేనెతో మరియు 
100-250 మి.లీ. పాలతో దినమునకు 3 మార్లు తీసుకొనిన ఇది శీఘ్ర 
వీర్య స్థలనమున స్తంభమునకు ఉపయోగపడును. 

4. జాతీఫల చూర్ణము 1-8 గ్రా. 100-250 మి.లీ. పాలతో శీఘ్ర 
వీర్య స్థలన పరిస్థితి యందు దినమునకు రెండుమార్లు వాడవలెను. 

5. జాపత్రిచూర్ణము 1-3 (గ్రా. 100-250 మి.లీ. పాలలో దినము 
నకు రెండుమార్లు సేవించుట శీఘ్ర వీర్యస్థలనమున ఉపయోగకరము. 

6. లవంగముల చూర్ణము 1-8 గ్రా. 100-250 మి.లీ. పాలతో 
శీఘ్రవీర్య స్మలనమున దినమునకు రెండుమార్లు వాడవలెను. 

బెషధ యోగములు 

1. వసంత కుసుమాకర రసము 60-120 మి.గ్రా. 100-250 
మి.లీ. పాలతో దినమునకు రెండుమార్లు వాడవలెను. 

2. మకరధ్వజవటి 60-120మిగ్రా. తేనె శర్మరలు జేర్చి దినమునకు 
రెండుమార్లు వాడవలెను. 

3. అశ్వగంధఘృతము 12-24 గ్రా. 100-250 మి.లీ. పాలతో 
దినమునకు మూడుసార్లు వాడవలెను. 

4. బృహత్‌ ఛాగల్యాది ఘృతము 12-24 గ్రా. 100-250 మి.లీ. 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ——————————————— 683 
పాలతో దినమునకు మూడుమార్లు వాడవలెను. 
5. మృత సంజీవని సురా 7-14 మి.లీ. సమాన మాత్రలో నీరు 
చేర్చి రోజుకు రెండుసార్లు భోజనము తరువాత ఇవ్వాలి. 
6. ధాతుక్షయ రోగచికిత్స యందు చెప్పబడిన విశిష్ట మాంసాహార 
ములు మరియు ఇతర బెషధములను కూడ వాజీకరణము నందు ఉప 
యోగించవచ్చును. శ్రీ గోపాల తైలమును లింగముపై రాసుకోవాలి. 


1. శరీరం యొక్క ఎత్తుననుసరించి, కనిష్ట మరియు గరిష్ట శారీరక భారము 


ఎత్తు(సె. మీ.) శారీరక బరువు (కి.గ్రా.) 


ర రహస్య అపా వైన సీర్వీస్యం 


2. సాధారణ నాడీ మరియు శ్వాసగతుల సంఖ్య 


ప్రతి నిముషమునకు 


నవజాత శిశువు 140-130 
(అప్పుడే పుట్టినబిడ్డ) 


మొదటి సంవత్సరము 130-115 
రెండవ సంవత్సరము 115-100 
మూడవ సంవత్సరము 100-95 


నాలుగు -పధ్నాలుగు సగటు-74 
సంవత్సరాలు 


యుక్త వయస్కులు సగటు-72 
ముసలితనము సగటు-70 


వయస్సు రక్త చాపము (బి.పి. మి.మీ. 


105-129 


108-132 
109-133 
110-134 
111-135 
112-137 
115-139 
116-142 
118-144 
121-147 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్యం లాలా 685 

1. ప్రతిరోజూ కషాయము తయారుచేసికొనుచుండుట మంచిది. లేదా 
ఆ కషాయమును మూడురోజుల వరకు నుపయోగింపవచ్చును. అయిదు 
రోజులు వరకు కూడ నుపయోగించుట సామాన్య పక్షము. ౩లేకర్‌ 
రోజులు ఉంచుకునే యెడల ప్రతిరోజు ఉదయము ఒకసారి కొద్దిగ 
వెచ్చచేయుచుండవలయును. లేనిచో బూజుకట్టి చెడిపోవును. ఉదయము 
వెచ్చపెట్టిన కషాయమును మరల వెచ్చ పెట్టకుండగనే రాత్రి పరుండు వరకు 
ఉపయోగింపవచ్చును. అయిదు రోజులు అయిన పిదప మరల క్రొత్త 
కషాయమును పెట్టుకొనవలయును. కషాయము కాచునప్పుడు పైన మూత 
పెట్ట కూడదు. ఇతర సమయములలో మూత తప్పక యుండవలయును. 
కషాయము క్రొత్త కుండలో పెట్టుకొనుట మంచిది. మోతాదు 3-4-5 
తులముల వరకు. 

2. చూర్ణములు, మాత్రలు, భస్మములు, మెత్తగ చేయబడిన రసౌషధ 
ములు మొదలగువానిని నోటిలోవేసుకొని (మింగి, వెంటనే కషాయము 
మొదలగు ద్రవానుపానమును త్రాగవచ్చును. లేదా దానిలో కలుపుకొని 
త్రాగవచ్చును. 


3. ఆయా రసములనువేసి ఆయా మాత్రలు మొదలగునవి కట్టుకొన 
మని చెప్పినప్పుడు కొద్దిగ రసమును పోయుచు అన్నియు కలసి మెత్తనగు 
వరకు మర్ధించి అసలు మందు యొక్క మోతాదుకు సరిపోవునట్లు మాత్రలు 
మొదలగువానిని చేసికొనవలయును. 


4. వసంత కుసుమాకరము మొదలగువానిని మాత్రలుగ చేయునప్పుడు 
చేతికి అంటుచున్న యెడల త్రిఫలాచూర్ణము మాత్రలుగ చేసి సీసాలో వేసి 
నప్పుడు కలసి ముద్దగ అగునని తోచినచో అందు త్రికటు చూర్ణము మొద 
లగువానిని చల్లవలయును. 

ర్‌. క్రవ్యాది మొదలగు వానిని మాత్రలుగచేసి సీసాలో వేసినప్పుడు 
కలసి ముద్దగ అగునని తోచినచో అందు త్రికటుచూర్ణము మొదలగువానిని 
చల్లవలయును. 


6. కషాయమునకు చెప్పబడిన ద్రవ్యమునకు పరిమితి చెప్పనియెడల, 
ఆ కషాయము ఎన్నిదినములకు ఉపయోగింపదలచినచో ఆ దినములను 
బట్టియు వస్తు సముదాయమునుబట్టియు ఒక్కొక్కటి సుమారు 5-6 తుల 
ముల చొప్పున గ్రహింపవలయును. 


686 రహస్య అనపాు వైస్యనర్వన్వం 

7: వేడినీళ్ళు, పాలు, మొదలగు సామాన్య అనుపానములను 
చెప్పినప్పుడు (గుక్కెడు వేడినీళ్ళును పావుశేరు లేక పావుసేరులో సగము 
ఆవు పాలును ఇట్లు యుక్తినిబట్టి వూహింపవలయును. 

8. ఈమందును ఈ మోతాదులో వాడమని చెప్పినప్పుడు వ్యాధి 
స్వభావమును బట్టియు, మందు యొక్క స్వభావమునుబట్టియు రోజుకు 
2-3-4-5-6 సార్లు వాడవలెను. 

9. మాత్రలు మొదలగు కొన్నిటికి ద్రవానుపానము చెప్పనియెల కొద్దిగా 
వేడినీటినిగాని చన్నీటిని గాని అనుపానముగా నుపయోగింపవచ్చును. 


10. వ్రాసిన అనుపానదినుసులలో కొన్ని దొరకనియెడల వానికి 
సమానగుణముగల వస్తువులను చేర్చుకొనవలయును. లేదా ఆ వస్తువును 
మాని మిగతావస్తువులను గ్రహింపవలయును. సరిగ గ్రహించుటయే 
శ్రేష్టము. 

11. 2,3,4, వస్తువులను చెప్పి 2,3 రెట్లు అని చెప్పినప్పుడు అన్నిటి 
యొక్క చూర్ణమును కలిపియే 2,3 రెట్లు అని గ్రహింపవలయును. 

12. తేనె, నెయ్యి, పంచదార మొదలగు అనుపానములను మందు 
బాగుగ కలియునంతవరకు నుపయోగింపవలయును. 


13. వ్రాసిన అనుపానములు ఏకారణము చేతనైనను సందర్భ 
(సరిగాపనిచేయని) పడని యెడల సామాన్యముగ సందర్చపడు తేనె, నెయ్యి, 
పంచదార, వెన్న జలము మొదలగు అనుపానములతో వాడవలయును. 

14. వాసిన అనుపానములను దేని కాల తత్వాదులనుబట్టీ మార్చి 
వేరు విధముగ పరికల్పించు కొనవచ్చును. 


15. మందుల యొక్క స్వభావమునుబట్టి అనుపానములను 
వ్రాసితిమిగాన ఈ అనుపానములను ఇంకొకరి మందులకు సమకూర్చుట 
అంతమంచిదికాదు. 


16. ఏదైన నొకమందును ఒక తులము నుపయోగించదలచుకొన్నను 
అంత మందుకు ఒకేసారి పొట్లములు కట్టుటకంటే సుమారు పావుతులము 
చొప్పున కట్టుకొనుచుండుట అనేక విధముల మంచిది. 

17. రసౌషధములు, భస్మములు, చూర్ణములు, ఆసవారిష్టములు మొద 
లగు వానిని వ్యాధుల ననుసరించి 2-3-4 రకములను యేకముగ కలుపు 
కొని వాడవచ్చును. ఎన్నిటిని కలిపినను మోతాదు మాత్రము ఒక మందువ 


రహస్య ఠనుపాన్‌ వైన్యీ సర్వీస్వీం లాలా 68/7 
కుండు మోతాదుకంటె విశేషము హెచ్చకూడదు. 

18. ఒకపూట ఒక అనుపానముతోడను ఇంకొకపూట ఇంకొక అను 
పానముతోడను లేక ఒక పూట కేవలము మందును ఇట్లు వాడవచ్చును. 


19. కొన్నిసార్లు రసౌషధాదులను కొన్నిసార్లు ఆసవారిష్టాదులను వాడ 
వచ్చును. 

20. అల్లము, ఎండుఖర్జూరపు కాయలు మొదలగువాని యొక్క 
గంధములను అనుపానముగ చెప్పినప్పుడు వానిని నీటితో సానమీద 
గంధముగ అరగదీసి అందుమందును కలిపియివ్వవలయును. 


21. 1/4 చ॥ మొ॥1/2 చి॥ వరకు అవి సామాన్యముగ చెప్పినపుడు 
ఆరెండిటిలో నొకదానినిగాని ఆ రెండింటికి మధ్యలోగాని మోతాదును 
పరికల్పించుకొనవచ్చును. 


22. చెప్పిన మోతాదునకు రోగతత్వాదులనుబలట్టి కొంచెము 
హెచ్చుగాగాని తక్కువగాగాని మోతాదును నిర్ధారణ చేసికొనవచ్చును. 


23. మందులలో నొకదానియొక్క అనుపానమును ఇంకొకదానికి 
యుక్తిని బట్టి అనగా ఆయా లక్షణములను బట్టియు సందర్భమునుబట్టియు 
చేర్చుకొనవచ్చును. (అందుచేతనే) (ప్రతిమందునకు ఇంకను అనేక అను 
పానములను వ్రాయలేదు.) 

24. మర్రిపట్ట తిప్పతీగ మొదలగు పచ్చిగనుండు ద్రవ్యములను, 
కషాయములకు పచ్చివిగను, చూర్ణములకు ఎండువిడగను నుపయోగింప 
వలయును. 


25. అనుపాన చూర్ణములకుగాని కషాయమునకుగాని కొన్ని వస్తువు 
లను చెప్పి వానికి భాగములను చెప్పకపోయినప్పుడు వానిని సమభాగము 
లుగనే గ్రహింపవలయును. 

26. అల్లము, జీలకర్ర మొదలగువాని యొక్క రసములను చెప్పి 
నప్పుడు- వానిని కొద్దిగ నీళ్లుపోసి నూరి, 2-8 పొంగులురానిచ్చి గాని 
ఒట్టిదానినేగాని ఒడకట్టి ఆ రసము నుపయోగింపవలయును. మోతాదు 
2-3 తులములు. 

27. పొట్లములు మొదలగువానిని ఏ మోతాదున కామోతాదును 
కట్టుకొనుట కంటె 1/8 లేక 1/4 తులము చొప్పున వానికి చెప్పబడిన 
ఆయా రెట్ల ద్రవ్యములతో గాని ఒట్టివానినేగాని ఒకే దఫా కట్టుకొనుట 


688 లా తస్య అనుపా వైన న్వీన్వం 
మంచిది. 

28. గట్టిగ నుండు కాంతవల్లభరసము మొదలగువానిని మొదట 

మెత్తగనూరి పిదప అనుపాన చూర్ణమును చేర్చి పొట్లములను కట్టవలయును. 


29. వసంతకుసుమాకరము, ఆనందభైరవి మొదలగు మందులను 
మాత్రలుగ కట్టునప్పుడుగాని వాతవిధ్వంసి మొదలగు మందులను ముద్దగ 
మర్దించి మాత్రలుకట్టునప్పుడుగాని ఒక తులము కట్టదలచినచో నాలుగు 
లేక ఆరు లేక ఎనిమిది ముద్దలుగ చేసి తులమును ఎన్ని మాత్రలుగ 
కట్టదలంచితిమో దానికి తగినట్లు ఒక్కొకముద్దను 17-15-11 మొదలుగా 
గల మాత్రలుగ చేసికొన్నచో హెచ్చుతగ్గులును శ్రమయు లేకుండ అన్ని 
మాత్రలు సరిగా రాగలవు. పొట్లముల విషయమై కూడ ఇట్టి విభాగము 
చేసికొనుట మంచిదే. 

80. మందును ఒకపూట ఒక రకము ఇంకొకపూట యింకొక రకము 
యియ్యవచ్చును. 

31. చాల దినములు వాడదలచిన సువర్ణ సూర్యావర్తి, రజతలోహ 
రసాయనము మొదలగు కొన్ని మందులను కొందరు ఆయా అనుపానము 
లతో అరగదీసి యిచ్చెదరు. మెత్తగ గంధమువలె అరగి పుచ్చుకొనుటకు 
శ్రేష్టముగానేయుండును. కాని ఉజ్ఞ్జాయింపుగ అరగదీయబడుటచే మోతా 
దులో కొంత హెచ్చుతగ్గులు కలుగువచ్చును. కాన సమానమగు పొట్లములుగ 
కట్టి ఉపయోగించుటయే శ్రేష్టము. 

32. కాంతవల్లభరసము, సువర్ణసూర్యావర్తి మొదలగు మందులయొక్క 
కుప్పెలను ఎప్పటికప్పుడు కొద్దిగా నూరుకొనుచుండుటకంటే, 1,2 తుల 
ములు నూరి వుంచుకొని దానినుండి కావలసినది పొట్లముల నిమిత్తముప 
యోగించుకొనుట మంచిది. 


రహస్య ఆసా ష్య కృషం లా 689 


ఆయుర్వేద బెషధ ప్రయోగమునందు తీసుకొనవలసిన జాగ్రత్తలు 
( రసతంత్రసారవ సిద్ద ప్రయోగ సంగ్రహ) 


1. 


కఫనాశక బెషధమునకు అనుపానముగా తేనెను ఇవ్వవలసి 
వచ్చినపుడు పాత తేనెను ఇవ్వవలెను. 

ధాతు పుష్టినిచ్చు బెషధములకు అనుపానముగా తేనెను ఇచ్చునపుడు 
కొత్త తేనెను ఇవ్వవలెను. 

వత్సనాభి ప్రధానముగా ఉన్న బెషధములను శీతాంగ జ్వరము, 
ముద్గతీ తాపము, విశూచిక, గుండెదడలందు ఇవ్వరాదు. 
అవసరమైన యెడల జాగ్రత్తగా తక్కువ మోతాదులో ఇవ్వవలెను. 
నాభి శరీర ఉష్ణోగ్రతను, స్వేదము, మూత్రములను తెప్పించుట ద్వారా 
తగ్గించును. హృదయ స్పందన గతిని తగ్గించును. కనుక దేహ ఉ 
ష్టోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమె నాభియుత బెషధమును 
వాడవలెను. 

నవీన, రీక్ష్య వాత ప్రకోపము నందు విషముష్టి గింజలతో కూడిన 
బెషధములు హాని కల్లించును. పురాణ వాత వ్యాధులందు అధిక 
లాభదాయకముగా పనిచేయును. దీనిని అధిక మోతాదులో 
వాడరాదు. 

పాదరస మిశ్రిత బెషధములు గర్భిణీ స్త్రీలు, బలహీనులు, వృక్క 
శోధ గలపాండు రోగులు, మరియు గండమాల కలవారికి తక్కువ 
అను కూలముగా ఉండును. ప్రీలలో గర్భాశయ, యోని రోగములందు 
హితకరము. 

మల్లముగల బెషధమును నెయ్యి లేదా పాలు త్రాగించిన తరువాత 
ఇవ్వవలెను. కానీ, న్యుమోనియా, సన్నిపాతము మొదలగు రోగము 
లందు రోగానుసారము అనుపానముతో నీయవలెను. శుక్ర క్షయము 
నందు మల్లముతో కూడిన బెషధములు హితకరము కాదు. 
సన్నిపాతము నందు పిత్త ప్రకోపముచే కలుగు ప్రలాపము, కళ్లు 
ఎర్ర బడుట, సృహతప్పుట, మొదలగు ఉపద్రవములందు 
మల్లయుత బెషధమును వాడరాదు. 

న్యుమోనియో మొదలగు కఫ ప్రధాన రోగములందు మల్లయుక్త 
బెషధములైన మల్ల చంద్రోదయము, సమీర పన్నగ రస మొదలగునవి 
సత్వరము లాభమును చేకూర్చును. కఫ ప్రధాన రోగముల యందు 


690 


10. 


11 


12. 


193. 


14. 


tt రహొన్య అపాన వైన్యీ సర్వస్వం 
మల్లభస్మము నిషిద్ధమగు సందర్భములో మల్ల చంద్రోదయము లేదా 
సమీర పన్నగ రసను వాసా స్వరసము లేదా చూర్ణముతో ఇవ్వవచ్చును. 
శీతాంగ సన్నిపాతము నందు మల్లయుత బెషధము సత్వరము ఫలప్రద 
ముగా ఉండును. అధిక ప్రస్వేదము వలన శరీర ఉష్ణోగ్రత విశేషముగా 
తగ్గకుండా ఉండుటకు అట్టి జ్వరము లందు మల్ల యుత బెషధములు 
ఉపయోగకరము. 

హరతాళ భస్మము మరియు హరతాళ మిశ్రిత బెషధములు పిత్త ప్రధాన 
కుష్టము మరియు పిత్త ప్రధాన వాత రక్తమునందు హానికరము. 
మూత్రపిండ శోధవలన ఉత్పన్నమగు ఉదర రోగమునందు తామ 
భస్మము హానికరము. తామ భస్మము ఉష్ణ, పిత్త విరేచకము అగుట 
వలన మూత్రపిందముల యొక్క క్రియలకు ప్రతి బంధకమగుటయే 
దీనికి కారణము. దీని వలన మూత్రము నందు పిత్తము కలియుట 
వలన మూత్రోత్సర్గ క్రియ (మూత్ర విసర్జన) తక్కువ స్థాయిలో జరు 
గును. తద్వారా ఉదరము నందు జలసంచయము ఎక్కువై, శోధ 
మరింత ఎక్కువవుతూ ఉండును. 

స్వర్ణమాక్షిక భస్మము క్వినైన్‌ యొక్క విష ప్రభావమును దూరము 
చేయును. దీనిని నవీన తీవ్ర జ్వరములందు ఇవ్వరాదు. శృంగ భస్మము 
వాత జన్య శుష్మకాసయందు హానికరము. కఫ ప్రధాన కాస, శ్వాస, 
మరియు న్యుమోనియాలయందు హితకరము. జసద భస్మము ఉపదంశ 
జన్య కంఠరోగములందు హితకరము కాదు. 

వరాటికా భస్మము ఆమయుక్త జీర్ణసంగ్రహణి యందు లాభదాయకము. 
కానీ, నూతన అనుసంగ్రహణి యందు హితకరము కాదు. 

లోహ భస్మము రక్తార్శస్సు మరియు రక్తాతిసారముల ప్రారంభ దశలలో 
హానికరము. కానీ, వాతార్శస్సు, పిత్తార్శస్సులందు అధిక రక్తస్రావము 
జరుగుచున్నప్పటికీ వాడవచ్చును. 

లోహభస్మమును భోజనానంతరము ఇచ్చుట వలన రక్తవృద్ధి, పుష్టిలకు 
దోహదము చేయును. 

మల్లముచే మారణము చేయబడిన సువర్ణ భస్మము క్షయ రోగము 
యొక్క ప్రధమ దశలో ఇచ్చుట వలన శుష్క కాస పెరుగును. పాద 
రసము, గంధకము లేదా మూలికలచే మారణము చేయబడిన స్వర్ణ 
భస్మము క్షయ రోగము నందు విశేష గుణకరము. 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం ఆం 6931 


15. 


16. 


17. 


15. 


19. 


20. 


21. 


22. 


పురాణ సంగ్రహణియందు ఏర్పడిన జ్వరము నందు, మానసిక 
వికృతుల యందు, సువర్ణ పర్పటిని ఇవ్వరాదు. సువర్ణ పర్పటిని 
సేవించు కాలమున క్షీరాహారము విశేష లాభదాయకము. 
సువర్ణమిభ్రిత బెషధములను క్షయరోగికి అధిక మోతాదులో ఇవ్వరాదు. 
అధిక మోతాదు వలన క్షయ కారక సూక్ష్మ జీవులు ఒక్కసారిగా నశించి, 
విషవృద్ధి అగుట వలన జ్వరో(గత పెరుగును. కావున శుద్ధ సువర్ణము 
యొక్క మోతాదు ఒక పర్యాయమునకు 1/100 రత్తి, మరియు సువర్ణ 
భస్మము యొక్క మోతాదు 1/32 రత్తి వరకు ఇవ్వవలెను. (రత్తి=125 
మి.గ్రా 

క్షయ నందు ఉష్ణోగ్రత 99'ఫా, ఎక్కువ ఉన్నప్పుడు సువర్ణ మిశ్రిత 
బెషధమును ఇవ్వరాదు. జ్వరమును అన్యబెషధములచే తగ్గించిన 
పిమ్మట సువర్ణయుత బెషధమును ఇవ్వవలిను. మంద జ్వరమునందు 
విషమును తగ్గించుటకు, స్థావర, జాంగల విషశమనార్థము సువర్ణ 
ప్రధాన బెషధములు ఉపయోగింపవచ్చును. 

ముసాంబ్రము కలిగి ఉన్న బెషధములను స్రీలకు రాత్రిపరుండబోవు 
నపుడు ఇవ్వవలెను. గర్భవతులకు ఇవ్వరాదు. 

నల్లమందు ఉన్న బెషధములను పిల్లలకు అధిక మాత్రలో ఇవ్వరాదు. 
రక్తార్శస్సు,రక్తాతిసారములందు, దూషిత రక్తము, ఆమ్లములను బయ 
టకు వెడలించిన తరువాతనే నల్లమందుఉన్న బెషధమును ఇవ్వవలెను. 
గర్భవతి అయిన స్త్రీకి నల్లమందుతో కూడిన జెషధమును ఎట్టి పరిస్థితి 
లోనూ ఇవ్వరాదు. బలహీనమైన అంత్రము గల ప్రమేహ రోగికి 
జాగ్రత్తగా ఇవ్వవలెను. 

లోహభస్మము, మల్లము ఇంగువ, నల్లమందు, క్వినైన్‌ మొదలగు 
జెషధములు రోగనాశకములైనప్పటికీ, అవి రోగికి అనుకూలముగా 
లేనపుడు ఇవ్వరాదు. 

శోధహర బెషధములు వాడుచున్న కాలమున ఉప్పు, సారాయి,మాంసా 
హార సేవనము వలన బజెషధము వలన ఆశించిన ఫలితము ఉండదు. 
మేదోహర బెషధములు వాడు సమయమన నెయ్యి, తీపి పదార్థములు, 
పెరుగు మొదలగు మేధోవృద్ధికర ఆహార సేవన వలన జెషధము 
నుండి ఆశించిన ఫలితము ఉండదు. 

శుక్ర వరక బెషధ సేవన కాలము నందు బ్రహ్మచర్యము పాటించ 
వలెను. 


692 
28. 


24. 


25. 


26. 


27. 


28, 


29. 


30. 


81. 
32. 


38. 


లా రపాస్య కపప వైన్యీ సక్వీన్యం 
పాదరసము, మల్లము, విష ముష్టిగింజలు మొదలగు వానితో కూడిన 
బెషధములను దీర్హకాలము వాడవలసి వచ్చినపుడు మధ్య మధ్యలో 
కొంత విరామమిచ్చి వాడుట శ్రేయస్మరము. 

చూర్ణములు, గుటికలకన్నా ఆసవ అరిష్టములు, అర్మములు, కషాయ 
ములు మున్నగునవి సత్వరముగా దేహములో శోషింపబడి ఫలితముల 
నిచ్చును. కావున, తీవ్ర వికృతుల శమనార్ధము (ద్రవరూప బెషధముల 
నిచ్చుట విశేష హితకరము. 

పరగడుపున (అమాశయము ఖాళీగా ఉన్నప్పుడు) తీసుకొనిన బెషధము 
సత్వరము శరీరము నందు శోషింపబడును. (ప్రయోగభేదము, రోగ 
భేదము, ప్రీపురుషభేదము, వయోభేదము, బుతుభేదము, ప్రాంత 
భేదము, అభ్యాస భేదము, శరీరోష్ట భేదములపై బెషధము శరీరములో 
పనిచేయు వేగము ఆధారపడి ఉండును. 

ప్రస్వేద (చెమటపట్టించు) బెషధములను ఇచ్చినప్పుడు రోగిని బాగుగా 
వస్త్రములో చుట్టి కూర్చుండబెట్టవలెను. లేదా పరుండబెట్టవలెను. 
నెయ్యి లేదా తేనెను అనుపాన రూపములో తీసుకున్నపుడు ఒక గంట 
వరకూ చల్లని నీటిని త్రాగరాదు. అత్యవసర పరిస్థితిలో కొద్దిగా గోరు 
వెచ్చని నీటిని సేవించవచ్చును. 

నల్ల జీడి గింజలు కలిగి ఉన్న బెషధములకు అనుపానముగా టీ,కాఫీ 
లేదా వేడినీటిని సేవించరాదు. మజ్జిగ, నిమ్మరసము, కొబ్బరినీరు, 
చల్లని నీరు మొదలగునవి హితకరము. 

నూతన జ్వరము నందు పగటిపూట ఎక్కువగా నిద్రించుట, స్నానము, 
అభ్యంగనము, మైథునము, కోధము, (శమలను వర్ణించవలెను. 
ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్న జ్వరమునందు జ్వరహర బెషధములనీయ 
రాదు. 

నూతన జ్వరము ఉన్నంతవరకు రోగికి తినుటకు ఏమియూ ఇవ్వరాదు. 
జ్వరము నందు కాచి చల్లార్చిన నీటిని కొద్దిగా ఆవశ్యకతానుసారము 
ఇచ్చుచుండవలెను. 

పురాణ జ్వరములందు రోగికి పాలు, నెయ్యి తప్పక ఇవ్వవలెను. 
క్వాథ, వమన, లంఘన మరియు లఘు భోజనముచే తగ్గని జీర్ణ 
జ్వరములందు శాస్త్రములో చెప్పబడిన ఘృత పానము హితకరముగా 
చెప్పబడుచున్నది. ఇట్టి రోగిని ఉపవాసము చేయనివ్వరాదు. అపథ్యము 


కస్య అపపాన వైష్యసక్నష్యం లాలా 693 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42, 


483. 


44. 


వలన దోషము ప్రకోపించినచో, జాగ్రత్తగా లంఖణము చేయించ 
వలెను. 

ముద్దతీజ్వరము (టెఫాయిడ్‌) నందు జ్వరశామక జెషధములను 
ఇవ్వరాదు. వికారమును తగ్గించు పాచక, శోధక జెషధములను 
ఇవ్వ వలెను. 

చాతుర్ధిక జ్వరము నందు జ్వరము తగ్గినప్పటికీ, రెండు మూడు 
నెలల వరకు బెల్లము ఉన్నపదార్థములను ఇవ్వరాదు. ఇచ్చిన యెడల 
జ్వరము తిరుగబెట్టును. 

శీతల జ్వరము నందు రోగికి త్రాగుటకు చల్లని నీటిని ఇవ్వవలెను. 
తరుణ జ్వరములందు ద్విదళ ధాన్యములను భుజించుట, మాంసము, 
పలుచని గంజి, స్త్రీ సేవనము మొదలగునవి ప్రమాదకరము. 
(త్రిదోష జ్వరము నందు ఘృతము, మాంసము, అన్నము 'సేవిఠచ 
రాదు. 

సన్నిపాతము నందు దాహమైనప్పటికీ చల్లని నీటిని ఇవ్వరాదు. చెమట 
పట్టుచున్న యెడల సత్వరము దానిని ఆపుటకు చికిత్స చేయవలెను. 
తంద్రతో కూడిన సన్నిపాతము నందు తీక్షణమైన నస్యము మొదలగు 
తంద్రను పోగొట్టు బెషధములిచ్చి రోగిలో వెంటనే చైతన్యము తెప్పించు 
టకు ప్రయత్నించవలెను. 

సన్నిపాతము నందు కర్ణ శోధ ఉన్న యెడల వాపును వెంటనే తగ్గించు 
టకు చికిత్స చేయవలెను. 

సన్నిపాతమునందు ప్రథమముగా వాత కఫములను శమింపజేసి, 
అనంతరము వాతపిత్తములను దూరము చేయవలెను. 

జ్వరము తగ్గిన తరువాత, రోగికి శరరీరము నందు శక్తివచ్చునంత 
వరకు మైథునము, వ్యాయామము, నడచుట, ఆలశ్యముగా జీర్ణమగు 
ఆహారము, ఎండ, గాలి మరియు చన్నీటి స్నానములను 
వర్ణించవలెను. 

జ్వరహర బెషధములను రోజునకు మూడుసార్లు ఇవ్వవలెను. విడిచి 
విడిచి వచ్చు జ్వరము నందు ఆరుగంటల ముందు నుండి రెండు 
గంటల కొకసారి చొప్పున 3౩సార్లు బెషధమును ఇవ్వవలెను. సన్ని 
పాతమునందు రోగము అదుపులోనికి వచ్చువరకు రెందు గంటలకొక 
సారిచొప్పున మూడు, నాలుగు లేదా అంతకన్నా ఎక్కువసార్లు బెషధ 


694 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


రహస్య అన్‌పాన్స్‌ వైన్యీ స్రర్వీస్త౦ 
మును ఇచ్చుచుండవలెను. 
సన్నిపాతము, ముద్దతీ జ్వరము, ప్లేగు మరియు క్షయలందు రేచక 
బెషధమును ఇవ్వవలెను. సన్నిపాతమునందు రోగము అదుపులోనికి 
వచ్చువరకు రెండు గంటలకొకసారి చొప్పున 3౩సార్లు బెషధమును 
ఇవ్వవలెను. సన్నిపాతమునందు రోగముల అదుపులోనికి వచ్చువరకు 
రెండు గంటటకొకసారి చొప్పున మూడు,నాలుగు లేదా అంతకన్నా 
ఎక్కువసార్లు బెషదమును ఇచ్చుచుండవలెను. 
అతిసారరోగికి పచ్చిపాలు, గంజిలను ఇవ్వరాదు. ఉపవాసముండుట 
శ్రేష్టము. బెషధమును తక్కువ మోతాదులో రోజుకు 3-4సార్లు 
ఇచ్చుట ఉచితము. ఒకేసారి ఎక్కువ మోతాదు నిచ్చుట హానికరము. 
అతి సారము తగ్గిన తరువాత పదిహేను రోజుల వరకూ అధిక 
భోజనము, గురుత్వము చేయు పదార్థములు, ఆలశ్యముగా జీర్ణమగు 
పదార్థము లను సేవించరాదు. 
విసూచిక(కలరా) నందు రోగికి పలుమార్లు ఒక్కొక్క తులము చొప్పున 
శీతలజలము (ఐస్‌వాటర్‌)ను ఇచ్చుచుండవలెను. లేదా కాచి 
చల్లార్చిన నీటిలో సోంపు అర్మమును కలిపి ఒక్కొక్క చెమ్పాడు 
ఇచ్చుచుండవలెను. 
జీర్ణమలావరోధము (చిరకాల మలబద్ధత) నందు పలుమారులు 
విశేచక జొషదములనీయరాదు. అవేసరమైనపుడు వస్తికర్మచే 
అంత్రమును శుద్ది చేయవలెను. ఈ క్రియను కూడా పలుమారులు 
ఆచరించుట తగదు. 
ఆమ్ల పిత్తము (అసిడిటీ) నందు భోజనమునకు మధ్యలో లేదా భోజ 
నము చేసిన వెంటనే అదిక జలమును త్రాగుట, ఆకుకూరలు 
ఎక్కువగా తినుట, పుల్లని మరియు పులిసిన పదార్థ సేవన, వేడి 
వేడి అన్నము, టీ, కాఫీ మొదలగునవి సేవించుట హానికరము. 
మంటతో కూడిన ఆమ్ల పిత్తమునందు వమన, విరేచనములను 
చేయనిదే బెషధమిచ్చు వలన గుణము ఉండదు. 
రక్తపిత్తము నందు రోగి ధూమపానము మొదలగు వ్యసనములు 
మరియు పిత్త వర్ధక ఆహార విహారములను త్యజించవలెను. 
అన్ని విధములైన ఉదర రోగములందు మజ్జిగ, గోమూత్రముల 
సేవన అతి లాభదాయకము. 


రీహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర లలా 695 


53. 


54. 


ర్‌ర్‌. 


56. 
57. 


ర్‌రి. 


59. 


60. 


61. 


62. 


69. 


(క్రిమి రోగములందు తీపి పదార్ధములు, బెల్లము, అధికముగా పాలను 
సేవించుట, పచ్చి పాలను పేబుచుత మంచిదికాదు. నూనె పదార్ధము 
లను సేవించుట హితకరము. 

భగందరము నందు ఇంగువ, శనగపప్పు మరియు తీపి పదార్ధముల 
సేవన తగదు. 

రక్తగుల్మము నందు శాస్తానుసారము పదినెలల తరువాతనే చికిత్స 
చేయవలెను. కానీ ఆధునిక అభిప్రాయము ప్రకారము రోగ నిర్ణయము 
జరిగిన యెడల, వెంటనే చికిత్స మొదలు పెట్టవచ్చును. 

కఫ ప్రధాన గుల్మ రోగము నందు వమన క్రియ చేయుట హానికరము. 
శూల రోగము నందు ద్విదళ ధాన్యములను (శనగలు, బఠాణీలు 
మొ॥) సేవించుట మంచిదికాదు. వమనము, లంఘనము, స్వేదనము 
మరియు పాచనౌషధములు మిక్కిలి హితకరము. ముందుగా స్వేదన 
కర్మ చేయించుట విశేష హితకరము. 

వాతజన్మ శూలనందు రేచన బెషధములు, నిరూహవస్తి హితకరము, 
పిత్తజన్మ శూల నందు మధుర బెషధములు కలపబడిన పాలు, కఫ 
జన్యశూల నందు చేదుగా నుండు మరియు సువాసన గల బెషధములు 
మరియు వమనము మిక్కిలి శ్రేయస్కరము. 

పరిణామ శూలనందు లంఘనము, వమనము, విరేచనము మరియు 
శీతలయుక్త వస్తి అత్యంత లాభదాయకము. 

అన్నద్రవ శూలనందు పిత్తశమనార్ధము, కఫమును హరించుటకు 
విరేచనము మరియు ఆమ్లపిత్తహర' బెషధమునిచ్చుట చేయవలెను. 

ఆమజన్య తీవ్ర ఉదరశూలనందు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో 
వమనము చేయించవలెను. తీవ్ర శూలహర బెషధమును యివ్వరాదు. 
శుష్మవాతిక కాస మరియు పిత్తప్రధాన శుష్మక్రాసనందు రోగికి పుల్లని 
పదార్థములు, అజీర్ణకర ఆహారము, ఇంగువ హానికరము. అట్లే 
జత 1 కము, అభ్రకము, మల్లము, విషముష్టి విత్తులు, తేకిగతజలు 
మొదలగు ఉత్తేజక బెషధములనివ్వరాదు. 

క్షయరోగము నందు విరేచనము, స్త్రీ సేవనము హానికరము. క్షయ 
నందు సూక్ష్మక్రిములను నాశనము చేయు జెషధము స్వర్ణము, అయి 
నప్పటికీ, జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్వర్ణయుక్త బెషధములను 
ఇవ్వరాదు. పలుచని విరేచనములు అగుచున్నచో వెంటనే ఆపుటకు 


696 


64. 


65. 


66. 


67. 


65. 


69. 


70. 


71 
72. 


tt కహ నప వైన్యీ సక్వీస్వం 
(ప్రయత్నించవలెను. ఇట్టి పరిస్థితులలో నల్లమందుతో కూడిన జెషధ 
మును ఉపయోగించుట హితకరముకాదు. మల్లమున్న బెషధమును 
శుష్మకాసనందు వాడరాదు. క్షయరోగిని దేవదారు చెట్లు లేదా వెదురు 
పొదలవద్ద ఉంచుట లేదా మేకల మధ్య ఉంచుట చేయుట వలన 
సత్వరము లాభము కలుగును. 

క్షయ రోగులకు భోజనమునందు మేకపాలు, మేకనెయ్యి, వెల్లుల్లి 
మిక్కిలి శ్రేయస్మరము. ఉపవాసము, పరిశ్రమ, మానసిక చింత, గాలి 
అతిహానికరము. 

క్షయరోగి యొక్క కఫమును నేలలో గుంటను చేసి పాతిపెట్టవలెను. 
వస్త్రములను,పరిసరములను పరిశుభ్రముగా నుంచవలెను. ఉ 
మ్మివేయు టకు ఉపయోగించు పాత్రపై ఈగలు వాలకుండా దానిలో 
ఫినాయిల్‌, కిరోసిన్‌ లేదా బూడిదను ఉంచవలెను. లేదా పాత్రను 
మూసి ఉం చుట ద్వారానైనా రోగవ్యాప్తిని నిరోధించవచ్చును. 
క్రిమిజన్య హృద్రోగమునందు వమనము నిషేధము, విరేచనము 
హితకరము. 

ఊరుస్తంభమునందు వమన విరేచనములు, వస్తి, తైల మర్దనము, 
శిరావేధ మరియు సిగ సబా సేవన హానికరము, లేపనము, ఇటుకను 
వేడిచేసి కాపడము పెట్టుట, se ఉపవాసము మరియు ఆమ, 
మేద, కఫనాశకపదార్థములను సేవించుట మంచిది. జలాశయము 
నందు ఈతకొట్టుట కూడా శ్రేయస్మరము. ఈ రోగమునందు మొదట 
కవనాశక ఇ వరములను చేసిన అనంతరము వాతహర 
బెషధములను యివ్వవలెను. 

అపతం(త్రకము (హిస్టీరియా) నందు లంఘనము చేయరాదు. వమ 
నము, అనువాసన వస్తి, ఆస్థాపనవస్తి కర్మలను కూడా చేయరాదు. 
అపతంత్రకముచే జాధపడువాళికి 'వాతశ్లేష్మ వికృతినందు లేదా 
శ్వాసావ రోధము ఏర్పడినపుడు తీక్ష్య నస్యమును ఇవ్వవలెను. 
కంపవాతమునందు తైలమర్దన, పుష్టికర ఆహారము, నల్లమందు, 
విష ముష్టి విత్తులు, గుగ్గుల సేవనము అత్యంత హితకరము. 
ఆర్థిత వాతమునందు తైలమర్దన, నూనెగల పదార్థ సేవన హితకరము. 
మన్యాస్తంభము నందు రూక్షస్తే స్వాదనము మరియు నస్యము వలన 
సత్వర ఫలితము అవిళళనండు. 


రీహిన్య ఠనుపాన వైష్య సర్వీస్వర ఆాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాా 69 


78. 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


84. 


జీర్ణ అమవాతమునందు లంఘనము, స్వేదనము, స్నేహపానము, 
విజేచనము, వస్తి కర్మలతో పాటు అగ్నిదీప్తిని కలిగించు బెషధముల 
నిచ్చుట వలన సత్వరము ఫలితముండును. 

వాతరోగమునందు వాపునకు రాత్రి సమయమున లేపనము చేయ 
రాదు. పగటిపూట లేపనము చేసి, ఎండిన తరువాత తుడిచివేయ 
వలెను. 

అస్థిభంగము నందు లేపనము చేసి వేసిన కట్టును. రెండు మూడు 
రోజుల తపవాక విప్పవలెను. ముందుగా విప్పరాదు. 

విద్రధి పక్వమగుటకు వేయు పిండికట్టును రెండు మూడు గంటలకొక 
సారి మార్చుచుండిన త్వరగా పక్వమగును. కట్టును ఎక్కువసేపు మార్చ 
కుండిన లాభదాయకము కాదు. 

విద్రధిని శస్తముతో ఛేదించవలెనన్న నిలువుగా గాటు పెట్టవలెను. 
అడ్డముగా కోత పెట్టుట వలన అధిక రక్తస్రావము జరుగును. 
పిత్తప్రధాన ఉన్మాదమునందు రోగికి సమోష్టమైన పాలు, ఆవునెయ్యి 
లను యిచ్చుట, పుష్టికర ఆహారమును యిచ్చుట మంచిది. ఎండ, 
మైథునము, శోకము, క్రోధము అతి హానికరము, చల్లని నీటిలో 
కూర్చుండుట శ్రేయస్మరము. 

కుష్టరోగమునందు మాంసము, పాలు, పెరుగులను సేవించరాదు. 
శనగలు, నెయ్యి హితకరము, వమనము, విరేచనము, స్వేదనము, 
వస్తి కర్మలను చేయించవలెను. 

విసర్పమునందు నెయ్యి, నూనెలతో కూడిన పదార్థములు హానికరము. 
శ్షీపదము (బోదకాలు) నందు తైలమర్దన శేరపరాడు. కానీ, రక్షస్రావము 
జరుగుచున్నప్పుడు తైలమర్దన, స్వేదన క్రియలను జరుపవచ్చును. 
నాడీ వ్రణమునందు వ్రణ ముఖము చిన్నదిగా ఉన్నయెడల, ముందుగా 
సున్నము, సైంధవలవణము లేదా ఏదైనా క్షారయుక్త లేపమును ఉప 
యోగించి పెద్దదిగా చేయవలెను. తరువాత నిర్దేశింపబడిన ఘృతము 
లేదా తైలమును పిచికారీ చేయుట ద్వారా ప్రవేశింపచేసిన, రోగము 
నివృత్తి అగును. 

పిచ్చికుక్క కాటుకు గురియైనవారు ఒక సంవత్సరము వరకు 
వాతమును ప్రకోపింపజేయు ఆహారమును వర్ణింపవలెను. 
పాముకాటుకు గురయైనవారు పదహేను క్రోబు వాటు నిత్యము రోగి 


698 లా రహాన్య అనుపా వైష్య న్వీన్వం 
యొక్క శక్తి ననుసరించి భోజనమునకు మూడు గంటల ముందు 
2-4 తులముల (25-50గ్రా.) నెయ్యి సేవించుటవలన దృష్టిమంద 
గించదు. 

85. ఎలుక కాటుకు గురియైనవారికి చల్లనిగాలి, చల్లని నీరు, శీతల 
గుణము గల భోజనము, పగటి నిద్ర మొదలగునవి హానికరము. 

86. బహుమూత్రమునందు మూత్ర విసరన పలుమారులు కొద్దికొద్దిగా 
చేయుట, మూత్రదాహము (మంట) ఉన్నపుడు నెయ్యి,పులుపు, కొత్త 
బియ్యము, ఎక్కువగా తీపి పదార్థములనుతినుట, అజీర్ణమునందు 
భుజించుట, ఆహారము జీర్ణముకాక మునుపే మరల ఆహారమును 
సేవించుట, భోజన సమయమున అధికముగా నీరు త్రాగుట ఇవ 
న్నియు హానికరము. భోజనము చేసిన ఒక గంట తరువాత నీటిని 
త్రాగుట, సరళ ఆహారము తక్కువగా సేవించుట, ఆరుబయట 
తిరుగుట చేయదగును. 

87. స్వప్న దోషమునందు రాత్రిపూట తీపి య సేవించుట, 
అజీర్ణమునందు భుజించుట, వాతల పదార్థ సేవన,పుల్లని పదార్థ 
ములు, పుగాకు,టీ మొదలగునవి వర్ణించవలెను. నల్లమందు, 
మల్లము, తాళకము కలిసిన బెషధములను సేవించుట కూడా 
సామాన్యముగా మంచిదికాదు. సాయంకాలమున ఆరుబయట 
తిరుగుట,సాత్విక ఆహారము, రాత్రి సమయమున భోజనమునకు 
బదులు కేవలము పాలను త్రాగుట మొదలగునవి శ్రేయస్కరము. 

88. పూయమేహమునందు రక్తశోధనము చేయకపోవుట, తినకూడనివి 
తినుట వలన మూక్రకృ(చ్చము, రక్తయుత మూత్రము, వృషణవృద్ధి, 
నేత్రాభిష్యందము, మందాగ్ని సంధివాతము, ప్రమేహపిటిక 
మొదలగు ఉపద్రవములు వచ్చుటకు అవకాశము కలదు. 

89. పూయమేహము, ఉపదంశములందు అపథ్యము చేయుట వలన, 
రోగమూలము శరీరమునందు బాగా దృఢపడి,విద్రధి, నేత్రవ్యాధులు, 
గోళ్ళుపుచ్చుట, రక్తవికారము, సంధివాతము, మందాగ్ని, 
మలబద్ధకము మొదలగు ఉప(దవములు జీవితాంతము 
వచ్చుచుండును. 

90. దంత రోగములు, నేత్రరోగములు, తలనొప్పులు, పడిశములందు 
అవసరమైనపుడు ఉదరశుద్ధిచేయు బెషధములనిచ్చుచుండవలెను. 


రహస్య అసో వైక్యీ ఫక్వీన్యం 69 


91. 


92. 


99. 


94. 


95. 


96. 


97. 


98. 


99. 


సాధారణముగా కదులుచున్న పై వరుస పండ్లు మరియు 
దంతములను శస్త్రములతో పీకరాదు. అట్లు చేయుటవలన 
రక్తనాళములు తెగి అధిక రక్తస్రావము జరుగుట, తలనొప్పి, కంటి 
బలహీనతలు మొదలగు తీవ్రమైన రోగములుత్పన్నమగును. 
అవసరమైనపుడు అనుభవజ్ఞుడైన వైద్యునితో మా(తమే 
పీకించుకొనవలెను. 

తీవ్ర నేత్ర రోగములందు చల్లని నీటితో కండ్లను కడుగుట, చల్లని 
గాలిలో తిరుగుట నిషిద్ధము. గోరువెచ్చని నీటితో కండ్లను శుభ్రపరుప 
వలెను. బెల్లము, కారము, తైలము, ఎండిన అన్నము, మలబద్ధకర 
పదార్థములు మొదలగు వానిని పవితవరాదు జాగరణ కేయురాడు 

అలసినవారు, విలపించినవారు, భయభీతులైనవారు, మాదక ద్రవ్యము 
లను సేవించినవారు, నవీన జ్వరము కలవారు, అజీర్ణము కలవారు, 

మలమూత్ర వేగ నిరోధక చేయువారు నేత్రములకు అంజనము చేయ 
రాదు. 

కంటిపువ్వులు, శుక్లము నందు రీక్ష్య బెషధమును ప్రయోగించవలెనన్న 
అందు పట్టిక బెల్లము మొదలగు తీపి పదార్థములను కలుపరాదు. 

కేవలము కను కలుపవచ్చును. తఅఠజన ము చేయుటకు రాగి 
సలాయిని ఉపయోగించవలెను. 

కాటరాక్ట్‌ నందు రోగికి కన్నుల వెంట నీరు కారు బెషధమును 
యివ్వ రాదు. 

పిత్తజ అభిష్యందము నందు స్వేదనము చేయరాదు. 

నేత్రములు, వృషణములు, హృదయము సున్నిత భాగములగుటచే 
స్వేదనము చేయరాదు. అవసరమైనపుడు సౌమ్య స్వేదనమును చేయ 
వచ్చును. 

మూత్ర రోగములందు మూత్రమును వెడలించవలెనన్న ఉదయము 
సమయమున చేయవలెను. 

కఫవృద్ధి నందు కఫమును బయటకు వెడలించవలెనన్న ఉదయము 
గంజిని త్రాగించి, వమన బెషధమును ఇవ్వవలెను. 


100. మలబద్ధకము మరియు ఇతర రోగములందు విరేచనమునకై బెషథ 


మును యివ్వవలెనన్న ఉదయము యివ్వవలెను. మృదు విరచనము 
నకై రాత్రి పూట యివ్వవలెను. 


700 


101. 


102. 


109. 


104 


105. 


106. 


107. 


108. 


109. 


దై కన్య అటపా వైన్యీ సీక్వీన్యం 
అగ్నిమాంద్యము, అజీర్ణమునకు వాడు జెషధమును భోజనముతో 
పాటు తీసుకొనవలెను. అజీర్ణ నాశక బెషధము రాత్రిపూట కూడా 
యివ్వబడును. 

తృష్ణ, ఎక్కిళ్ళు, శ్వాస మరియు విషప్రకోపములందు బెషధ సేవన 
పలుమార్లు చేయవలెను. 

మానసిక చింత లేదా యితర రోగముల వలన నిద్రపట్టని వారికి 
మాదక బెషధమును రాత్రి పరుండుటకు రెండు గంటల ముందు 
యివ్వవలెను. 

రక్తవికారము, కఫ ప్రకోపము, జీర్ణ విషపీడ మరియు ఇతర రోగము 
లందు రాత్రి సమయమున స్వేదల బెషధమును పరుండుటకు 
రెండు గంటల ముందు యివ్వవలెను. 

కర్ణరోగములందు రసాది జెషథధములను ఉదయము, తైలాది 
జెషధము లను రాత్రి వాడవలెను. 

మంటతో కూడిన తలనొప్పి యందు తైలమర్దన చేయరాదు. 
అసాధ్య రోగనివారణ సాధ్యము కానపుడు తీవ్ర పీడ మొదలగు 
రోగ లక్షణములను తగ్గించుటకు ప్రయత్నించవలెను. కానీ రోగము 
తగ్గునని రోగికి కానీ బంధువులకు కానీ చెప్పి (భ్రమలో వుంచరాదు. 
అష్టిలావృద్ధినందు రోగికి శీతలము చేయకుండా, జాగ్రత్త వహించ 
వలెను. నియమిత వథ్యమును చేయవలెను. నియమిత 
కాలమునందు ఉదర శుద్ధి జరుగునటుల చూచుకొనవలెను. అధిక 
(శ్రమను చేయ రాదు. మూత్రావరోధక ద్రవ్యములు లేదా 
మూత్రోత్పత్తిని తగ్గించు ఆహారము మరియు బెషధములను 
(మల్లము, క్వినైన్‌ వంగ భస్మము, విషముష్టి విత్తులు, ఇంగువ, 
తైలము, జీడిగింజలు మొదలగునవి) యివ్వరాదు. 

బాలకులకు ధనుర్వాతమునందు రోగియొక్క వస్త్రములను తీసివేయ 
వలెను. ముఖముపై నీటిని చిలకరించి విసరవలెను. కాళ్లను వేడినీటి 
యందు ఉంచవలెను. 


. ప్రసూతి ఆక్షేపము నందు గర్భాశయమునకు ఉత్తర వస్తినిచ్చి దోష 


మును వెడలించవలెను. కాళ్లకు వేడినీటి కాపడము పెట్టవలెను. 


. యకృత్‌ వికారములు, కామలనందు నెయ్యి, తైలములను 


వాడరాదు. 


శహిన్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం — 701 


112. 


119. 


114. 


119. 


యకృత్తునందు రక్తసంగ్రహముచే బాధపడు రోగులకు మత్తుపానీయ 
ముల వ్యసనమున్నచో మాన్పించవలెను. వ్యాయామము, 
లంఘనము, విరేచనము, యకృత్‌పై కాపడము,రక్తస్రావము 
చేయించుట హితకరము. 

రక్తపోటు, చర్మరోగములు, కుష్టము,రక్తవికారము, వృక్కశూల, 
మూత్రావరోధము మరియు శోధరోగములందు వీలైనంత వరకు 
ఉప్పును వాడుట పూర్తిగా మానవలెను. వీలుకాని పరిస్థితి నందు 
స్వల్ప పరిమాణములో సైంధవ లవణమును వాడవచ్చును. 
మలబద్ద కము లేకుండా చూచుకొనవలెను. వేడి టీ, పుగాకు, 
ధూమపానము, సారాయి, కారము వీని సేవన నిషిద్దము. మానసిక 
చింతను తగ్గించు కొనుటకు ప్రయత్నించవలెను. 

నిద్రానాశము నందు నియమిత కాలమునందు ఉదరశుద్ధి జరుగు 
నట్లు చూచుకొనవలెను. మానసికముగా బాధపడుట వలన నిద్రా 
నాశము జరుగుచున్నసాయంత్రము ద్రాక్షాసవము లేదా కురాసాని 
వామును యివ్వవలెను. నిద్రానాశమునకు రక్తపోటు కారణమైన 
విరేచనము హితకరము. సమశీతోష్ణ భోజనము చేయవలెను. 


- గర్భపాతము జరిగినపుడు గర్భాశయమున మిగిలిన అంగ,ఉపాంగ 


ములను వెడలించి, గర్భాశయ శోధనము చేయవలెను. 


. కర్ణశూల, పూయపాకము లందు, చెవిని శీతల వాయువు, శీతల 


జలముల నుండి దూరముగా ఉంచవలెను. 


. ఉరఃస్తోయ రోగికి చల్లదనము తగలకుండా చూడవలెను. రోగికి 


పూర్తి విశ్రాంతి అవసరము. 


. ఆమ్ల లేదా మంట పుట్టించు పదార్థముల వలన విషము (ప్రకోపించి 


నపుడు వానికి ప్రతి విషములిచ్చుటచే విషము శమించును. 
నల్లమందు,నేపాళము, ముషిణి విత్తులు, బీసము, మృదారుశ్చంగి, 
సిందూరము, జసదము, వత్సనాభి, తామ్రము వీని, సవన 
చేసినపుడు వమనము చేయించవలెను. స్వభావికముగా వమనము 
జరిగిన యెడల తిరిగి వమనము చేయించనవసరము లేదు. 
పాదరసము, రస కర్పూరము వీని విషప్రకోపములందు వమనము 
చేయించరాదు. పాలు, నెయ్యిలను యివ్వవలెను. 
సర్పవిషము, అహిఫేన విషములచే పీడింవబడు రోగికి 


000 0 దద —— రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
నిద్రరాకుండా జాగ్రత్త వహించవలెను. తీక్ష్య అంజనాది 
ప్రయోగములు చేయవలెను. హృదయ సంరక్షణార్ధము హృద్య 
బెషధములను యివ్వవలెను. 

120. పిచ్చికుక్క కాటుకు గురియైన వారికి పదిహేను రోజుల తరువాత 
దత్తూర మొదలగు ఇతర బెషధములచే విషమును హరింపజేయ 
వలెను. 

121. మల్లమును విషపరిమాణములో తీసుకొనిన, సాధ్యమైనంత త్వరగా 
వమనము చేయించవలెను. విషము అంత్రములోనికి, రక్తములోనికి 
ప్రవేశించిన యెడల, పాలలో నెయ్యి లేదా నీటిలో ఆముదమును 
వేసి క్రాగించవలెను. 

122. నాసారక్తస్రావము, మస్ప్తిష్మమునందు రక్తవృద్ధి వలన జరిగిన, 
దానిని ఆపుటకు ప్రయత్నింపరాదు. అన్యధా పక్షవాతము, నేత్రాది 
మార్గముల వెంట రక్తస్రావము, ఏదేని సిర తెగుట వలన 
మృత్యుసంప్రాప్పి లేదా ఇతర వికారములు ప్రాప్తించవచ్చును. 

123. ఆశుకారి ఆమవాత జ్వరమునందు 104౯ కు మించి ఉష్ణోగ్రత 
ఉన్న యెడల హృదయమునకు హానికలుగు అవకాశము కలదు. 
క్షయ రోగమునందు ఉష్ణోగ్రత పెరిగిన కొలది రోగకారక క్రిమి 
విషము రక్తములో కలియుచుండును. అట్లే మాంసక్షయము కూడా 
జరుగు చుండును. 

124. కామల రోగము రక్తములో పిత్తము కలియుట వలన వచ్చును. 
ఈ వ్యాధినందు ఉష్ణోగ్రత పెరిగిన కొలది వ్యాధి తీవ్రత ఎక్కువగా 
ఉన్నటుల భావించవలెను. 

125. అం(తిక జ్వరమునందు సామాన్యముగా ఉదయముకంటే 
సాయంత్రం జ్వరము రెండు డిగ్రీలు ఎక్కువ ఉండును. మొదటి 
వారములో ఉష్ణోగ్రత క్రమముగా పెరుగును. వారాంతమున 6 
దయము102°F ఉన్న యెడల రాత్రి 104°F జ్వరము ఉండును. 
రెండవ వారమునందు ఈ పరిణామము స్థిరముగా ఉండును. 
మూడవ వారమునందు ఉష్ణోగ్రత క్రమముగా తగ్గును. 

126. జ్వర తీవ్రత వలన పెద్దవారి యందు ప్రలాపములు, చిన్నవారి 
యందు ఆక్షేపములు కలుగును. చిన్నపిల్లలో జ్వరవృద్ది త్వరగా 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


127: 


128. 


జరు గును. అట్లే జ్వరము త్వరగా ఉపశమించును. 


703 


ఉదరమునందు మలము, ఆమము లేదా విషము సంచయనము 
చెందినపుడు జ్వరావస్థ ఎక్కువ సమయము ఉండును. తగ్గనను, 


మరల వెంటనే ఉష్ణోగ్రత పెరుగును. 


నాడి వేగము పురుషులలో కంటే స్త్రీలలో అధికముగా ఉండును. 
ఆహారము జీర్ణమగు సమయమున పరిశ్రమ చేయుటవలన, 
మానసిక ఉద్వేగమునకు గురి అయినపుడు నాడి వేగము పెరుగును. 
భయము వలన నాడి మందగించును. హృదయము 
బలహీనపడినపుడు నాడి గతి బలహీనముగానూ, వేగముగాను 


ఉండును. 


ఆరోగ్య వంతునిలో శరీర ఉష్ణోగ్రత నాడి యొక్క సంబంధము 
(క్రింది విధముగా ఉండును. (నిమిషమునకు) 


ఉష్ణోగత 
98°F 
100°F 
101°F 
102°F 
103°F 
104°F 
105°F 
106°F 


నాడి స్పందనము 
60 


140 


సాధారణముగా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినపుడు నాడీ స్పందనము 


నిముషమునకు 8-10 సార్లు పెరుగును. 


గర్భావస్థనందు మొదటి మూడు నెలల తరువాత నాడిగతి సామా 
న్యముగా తగ్గును. ఉచ్వాస, నిశ్వాసముల వేగము పెరుగును. 
ఆరోగ్య వంతునిలో నాడీ స్పందనము (నిముషమునకు) క్రింది 


విధముగా ఉండును. 
వయస్సు 

గర్భస్థ శిశువు 

జన్మంచినపుడు 

మొదటి సంవత్సరము 


నాడి 
140-150 
130-140 


115-130 


704 


129. 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


రెండవ సంవత్సరము 100-115 
మూడవ సంవత్సరము 95-105 
3౩ నుండి 7 సం॥ 90-100 
7 నుండి 14 సం॥। 75-95 
14 నుండి 25 సం॥ 75-55 
25 నుండి 60 సం॥ 65-75 

60 సం॥పైన 75-585 


సామాన్యముగా వయస్సు, బలము పెరిగిన కొలది నాడీ 
స్పందనము తగ్గును. వృద్ధావ్యమునందు హృదయము 
బలహీనపడుట వలన నాడి వేగము తగ్గును. 

ఆరోగ్య స్థితిలో ఉష్ణోగ్రత, నాడిగతి, ఉచ్చాస నిశ్వాసముల సంఖ్య 
నియమితముగానూ, పరస్పరమూ సంబంధము కలవిగానూ ఉం 
డును. సాధారణముగా నాడీ స్పందనము మరియు శ్వాసయొక్క 
అనుపాతము 4:1 నిష్పత్తిలో ఉండును. ఈ నియమము పుప్పున 
(ప్రదాహము మొదలగు వ్యాధులందు వర్తించదు. 

ఆయుర్వ ధక శ్వాసకోశముల బలపడుతున్న కొలది శ్వసన సంఖ్య 
తగ్గుచుండును. సమవయస్ములయిన స్ర్తీ పురుషులను పోల్చినపుడు 
స్త్రీలలో శ్వసన సంఖ్యఎక్కువగా ఉండును. గర్భావస్థలనందు 
మరింత ఎక్కువగును. సాధారణముగా వయస్సుననుసరించి శ్వసన 
సంఖ్య (క్రింది విధముగా ఉండును. 


వయస్సు శ్వసన సంఖ్య 
2 మాసముల నుండి 2సం॥వరకు 30-35 
2 సం॥ నుండి 4 సం॥వరకు 25-35 
ర్‌ సం॥ నుండి 10 సం॥వరకు 292-25 
10 సం॥ నుండి 15 సం॥వరకు 18-22 
15 సం॥ నుండి 40 సం॥|వరకు 18-20 
40 సం॥ ల తరువాత 20-25 


న్యుమోనియా, కాస, శ్వాస మొదలగు పుప్పుస రోగములందు 
శ్వసన సంఖ్య పెరుగును. అట్లే జ్వరము, గుండె బలహీనత లేదా 
యితర కారణముల వలన కూడా శ్వసన ప్రియ త్వరగా జరుగును. 
తద్వారా శ్వసన సంఖ్య పెరుగును. 


శహిన్య అనుపాన్‌ వైన్యీ సర్వస్వం లాలా 705 
180. ఆరోగ్య స్థితిలో హృదయము, ధనుని, సిర మరియు రక్త ప్రసారము 


నకు సహకరించు అవయవములు సబలముగా నున్నంత వరకు 
రక్తపోటు సాధారణముగా క్రమముగా ఉండును. కానీ వేడి వేడి 
ఆహారమును, వేడి పానీయములను సేవించుట, సారాయి వంటి 
ఉత్తేజక పదార్థసేవన, వ్యాయామము, విరేచనము,ఉపవాసము, 
రక్త స్రావము, క్రోధము, చింత మొదలగువాని వలన ఎక్కువ 
తక్కువలు ఉండును. మదాత్యయము మరియు ఉపదంశము 
మొదలగు రోగ ములందు రక్తనాళముల గోడలు మందమగుట 
వలన రక్తపోటు పెరుగును. పాండురోగము, దేహమునందు రక్తము 
లేకపోవుట, అతి హృదయ శామక బెషధములను తీసుకొనుట 
మొదలగు సందర్భ ములందు రక్తపోటు తగ్గును. 
సాధారణముగా రక్తపోటు వయస్సు ననుసరించి క్రింది విధముగ 
ఉండును 


. కండరములను ధృడపరచుటకు, అలసటను పోగొట్టుటకు 


అంగమర్దనము (మసాజ్‌) అతి ఉపయోగకరము. కండరము యొక్క 
స్థితిని అనుసరించి బలమును ప్రయోగింపవలెను. కండరము యొక్క 
ఒక చివరినుండి రెండవ చివరివరకు ఘర్షణకు ఉపయోగించ 
వలెను. రక్తగతి అనుసారము బలమును, ప్రయోగింపవలెను. 
విరుద్దదిశలో ప్రయోగింపరాదు. 


మ కుంచిత ప్రసారణ 

వయ 5 

 వయస్స | రక్తభారము రక్తభారము నాడి. 
2-4 81 45 36 


సం। 
5-10 సం॥ 
10-15 సం॥ 
15-20 సం॥ 
20-30 సం॥ 


30-35 సం॥ 
35-40 సం॥ 
40-50 సం॥ 
50-60 సం॥ 
60-65 సం॥ 
65-70 సం॥ 
80సం॥ పైన 


706 


132 


189. 


134. 


135. 


136. 


137. 


138. 


దై కన్య అటపా వైన్యీ సీక్వీన్యం 
అంగమర్దనము చేయుటకు ముందు చర్మమును స్నిగ్గముగా ఉ 

ంచుటకు తైలమును లేపనము చేయవలెను. రుగ్మత గల (ప్రదేశము 

నందు మలాము లను మర్దన చేయుట కూడా కలదు. అంగమర్దన 
వలన చర్మము ఉత్తేజిత మగును. కండరములు దృఢపడును. 

సుఖముగా నిద్రపట్టుట వలన రోగ నివారణము జరుగును. అలసట 

తొలగును. 


. బెషధముల మోతాదు : పురుషుల కన్న ప్రీలకు మోతాదును తగ్గించి 


యివ్వ వలెను. రోగమును త్వరగా తగ్గించుటకు ఎక్కువ మోతాదులో 
బెషధమిచ్చుట వలన గుణవంతమైన బెషధము కూడా నష్టము 
కలిగించవచ్చును. 

విరేచన బెషధముల యొక్క మోతాదును శరీరబలము, రోగబలము, 
మల సంగ్రహము మరియు బెషధమిచ్చు సమయములపై ఆధారపడి 
నిర్ణయించ వలెను. 

మాదక, నిద్రాకర బెషధముల మోతాదును వ్యక్తి స్వభావము, 
వ్యసనములు, ప్రకృతిలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించవలెను. 
గర్భిణీ (స్రీలకు నల్లమందు, నేపాళము, ముసాంబ్రము మరియు 
తీక్ష్య బెషధ ములను యివ్వరాదు. 

సూతికా జ్వరము, సన్నిపాతములందు, యకృత్తు శిధిలమగుటచే 
ఏర్పడిన మందాగ్ని మరియు బహు మూత్రమునందు నెయ్యి 
సేవించరాదు. 

ఆహార - విహార సంబంధిత సూచనలు : 

శీతల జలపానము : మూర్చ, పిత్త, తాపము, దాహము, 
విషవికారము, రక్త వికారము, మదాత్యయము, శ్రమ, తమకశ్వాస, 
వమనము, ఊర్థ్వ రక్తపిత్తము మొదలగు రోగములందు ఆహారము 
జీర్ణమయిన తరువాత చల్లని నీటిని (త్రాగవలెను. రక్తపిత్తము, 
మూర్చ, రక్తవికారము మరియు పిత్త ప్రధాన రోగములయందు 
వేడినీటిని ఉపయోగించుట హానికరము. 

ఉష్ణజలపానము ఆ పార్వ్వశూల, (ప్రమేహము, అర్భస్సు, పాండువు, 
జలుబు, వాతరోగము, గళరోగములు, ఉదరవాయువు, 
మలబద్దకము, విరేచనము, నవీన జ్వరము, గుల్మము, క్షయ, 
మందాగ్సి అరుచి, నేత్రరోగములు, సంగ్ర హణి, కఫ ప్రధాన 


రహస్య అనుపాన వైస్య సర్వస్వం ఆ 707 


139. 


140. 


141. 


142. 


143. 


144. 


రోగములు, శ్వాస,కాస, వ్రణములు, ఎక్కిళ్లు మొదలగు వాని 
యందు వేడినీరు లేదా కాచి చల్లార్చిన నీరు త్రాగుట ఉ 
చితము. 

అల్పజలపానము : అరుచి, జలుబు, మందాన్ని శోధ, క్షయ 
నోటియందు నీరు ఊరుట, ఉదర రోగములు, కుష్టము, తీక్ష్య, 
నేతరోగములు, నూతన జ్వరము, (వ్రణములు, 
మధుమేహములందు కొద్ది కొద్దిగా నీటిని అవసరమైన పుడు 
త్రాగవలెను. విశూచిక నందు సోంపుతో మరిగించిన నీటిని 
చల్లారిన పిదప కానీ, లేదా శీతల జలమును చెంచాడు చొప్పున 
సేవించుచుండిన వమన వేగము తగ్గును. 

శీతల జలనిషేధము : ఘృతపానము లేదా తైలపానము చేసిన 
పిమ్మట దాహము వేసిన, గోరువెచ్చని నీటిని త్రాగవలెను. చల్లని 
నీటిని వెంటనే త్రాగుట హాని కరము. సస. రోగికి చల్లని 
నీటిని సేవించుట, స్నానము చేయుట పూర్తిగా నిషేధము. 
అధిక జలపానము : ఒకేసారి ఎక్కువ నీటిని సేవించుట వలన 
ఆమము పెరిగి, తద్వారా అనేక రోగములు ఉక్సిత్తి అగును. 
మధుర జలపానము : చక్కెర కలిపిన నీటిని త్రాగుట వలన కఫము 
వృద్ధి అగును. వాయువు వృద్ధి అగును. పటిక బెల్లము కలిపిన 
నీరు దోషనాశకము, శుక్రలము, బెల్లము కలిపిన నీరు 
మూత్రకృచ్చమును హరించును. పిత్తకరము, కఫమును వృద్ధి 
చేయును. పాతబెల్లము కలిపిన నీరు పిత్తనాశకము, పథ్యము. 
జలపాన నిషేధము : మల విసర్జన తరువాత, ఎండలో తిరిగి 
వచ్చిన వెంటనే, వ్యాయామము డా శారీరక పరిశ్రమ చేసిన 
వెంటనే నీటిని త్రాగుట నిషిద్ధము. భోజన ప్రారంభమున నీటిని 
క 

క్షీర నిషేధము : తీవ ఆమప్రకోపయుక్త నూతన జ్వరము, 
మందాగ్నిి త కుష్టము, ఉదరశూల, కఫవృద్ధి మరియు 
(క్రిమిరోగములందు “వలను త్రాగుట నిషేధము. అర్భస్సునందు 
పచ్చిపాలను త్రాగరాదు. నూతన ఉపదంశము, పూయమేహము, 
వ్రణముల వెంట చీముకారుట మొదలగు రోగములందు 


708 


145. 


146. 


147. 


148. 


149. 


150. 


రీహిన్య అనుపాఫ్‌ వైస్య సీర్వీస్వం 
అధికముగా పాలను (త్రాగరాదు. 
ఉషఃపానము: ఉదయము నిద్రలేచిన వెంటనే, మలవిసర్జనకు 
ముందు జల పానము చేయుట అత్యంత శ్రేష్టము. కఫ ప్రకోపము, 
మందాగ్ని నూతన జ్వరము మొదలగు రోగములందు ఉదయము 
నీటిని సేవించరాదు. 
పాలకు విరుద్ధ పదార్థములు : సైంధవ లవణము తప్ప మిగిలిన 
క్షారములు, లవణములు; ఉసిరిక తప్ప మిగిలిన పుల్లని 
పదార్థములు, బెల్లము, ముల్లంగి, మద్యము, చేపలు వీనితో పాలను 
సేవించరాదు. 
మజ్జిగ నిషేధము : ఉపదంశము, పూయమేహము, ప్రమేహము, 
మూత్ర మార్గ దాహము, క్షతము, మూర్చ, (భ్రమ, దాహము, తృష్ణ, 
రక్త పిత్తము, ఆమ్ల పిత్తముల యందు, బలహీనులు మజ్జిగను 
సేవించరాదు. 
పెరుగు నిషేధము : రక్తపిత్తము, ఆమ్లపిత్తము, కఫ వృద్ధి, క్షయ, 
వాపు, ఆగంతుక క్షతరోగము, అస్థిభంగము, పీనసము, ఉ 
పదంశము, పూయ అహము, నేత్రమీట మంటలు, నేత్రములు 
ఎ(ర్రబదుట, విత్సజవేంవహాము, అశ్యరి, మూ(తకృఛము, 
మూత్రాఘాతము మొదలగు మూత్ర రోగములు, మదాత్యయము, 
కుష్టము, వాతరక్తము, అంతర్‌విద్రధి మరియు మూత్రరోగ జనిత 
సంధివాతములచే బాధపడువారు పెరుగును సేవించరాదు. వసంత, 
గ్రీష్మ, తంది తున ఎలా పెరుగును సేవించరాదు. రాత్రివేళల 
పెరుగును సేవించరాదు. 
ఘృతనిషే షధము : జ్వరయుక్త రాజయక్ష క్షే క్ష రోగులు, తల్లిపాలు త్రాగు 
పిల్లలు, వృద్ధులు వఘృతమును సేవించరాదు. కఫ వృద్ధి, 
మలబద్ధకము, ఆమరక్తము, జీర్ణ జ్వరము, మందాగ్నితో కూడిన 
జవత ప్రమేహము, అజీర్ణ జనిత విశూచికలందు నెయ్యి 
కొద్దిగా న సన్నిపాతము, నూతన జ్వరములందు 
పూర్తిగా నిషేధము. 
అల్లము నిషేధము : కుష్టము, పాండు, మూక్రకృచ్చము, వాపు, 
రక్తపిత్తము, వ్రణము, శుష్మకాస, దాహము, నిద్రానాశము 
మొదలగు రోగములందు పిత్త ప్రకృతిగల వారికి అల్లము నిషేధము, 


రహస్య ఈనుపాన వైష్య సర్వస్వం ఆ 709 


గ్రీష్మ, శరదృతువులలో అల్లమును సేవించుట మంచిదికాదు. 


151. తేనె : తేనెను వేడిచేసి సేవించరాదు. తేనెకు శీతవీర్యము, లఘు, 


152. 


1593. 


154. 


155. 


కషాయయుక్త మధుర రస, రూక్ష్మ గ్రాహి, లేఖన, అగ్నిదీపన, 
స్వర వర్ధక, (వ్రణ శోధక, వ్రణరోపక, కోమలత్వ ప్రసాదక, సూక్ష్మ 
(స్రోతోగామి, ప్రోతశ్ళోదక, ఆహ్లాద జనక, ప్రసాదక, వర్ణకారక, 
మేధాజనక, కామోత్తేజక, విశద గుణయుక్త, రుచికర, నేత్రహిత, 
యోగవాహి మరియు స్వల్పముగా వాతకారక గుణములు కలవు. 
కుష్టము, అర్భస్సు, కాస, రక్తపిత్తము, కఫము, (ప్రమేహము, కాంతి, 
కృమి, మేద, పిపాస చమన, శ్వాస, హిక్కా అతిసారము, 
మలబద్దకము, దాహము, క్షత్రము మరియు క్షయరోగములందు 
తేనె యొక్క సేవనము అత్యంత శ్రేష్టము. 

కొత్తతేనె బృంహణము, పౌష్టికము, స్నిగ్ధము, అసూలోమకము 
మరియు శ్లేష్మకరముగా పనిచేయును. 

పాతతేనె రూక్షముగాను, మేద, కఫ నాశకము గానూ, గ్రాహి, 
అతిలేఖన ద్రవ్యముగానూ పనిచేయును. 

ఆధునిక పరిశీలన వలన తేనెయందు వివిధ చక్కెరలు (Dextrose, 
Glucose and Fructose) కలవని బుజువయినది. అనేక 
రోగములందు బలము నకై తేనెను యిచ్చుట జరుగుచున్నది. తేనె 
అంత్రము వరకూ వెళ్ళనవసరము లేకుండానే ఆమాశయములోనే 
శోషితమగును. అందువలననే మధుమేహ రోగులకు తేనెను 
యిచ్చెదరు. చక్కెరపడని వారికి (ప్రతిరోజూ భోజన సమయ మున 
2-4 తులముల తేనెను యిచ్చిన, హృదయమునకు బలము 
చేకూరును. 

మూత్రము యొక్క ప్రతిక్రియ ఆమ్షమైనచో ఘృతము మొదలగు 
తైల పదార్థ ములను అధికముగా తీసుకొనరాదు. 

ఉదయము బోజనము చేసిన తరువాత అరగంటసేపు 
విశ్రమించుట, సాయంకాల భోజనము తరువాత కొద్దిసేపు నడక 
ఆరోగ్యకరము. 

ఉదయము భోజనానంతరము మజ్జిగను సేవించుట, రాత్రి 
భోజనానంతరము పాలను సేవించుట ఉత్తమము. 

తాంబూల సేవనము : వ్రణము, విద్రధి, దంత రోగములు, 


710 


156. 


157. 


158. 


దై కన్య అటపా వైన్యీ సీక్వీన్యం 
తాలురోగములు, ఉపజిహ్వ వికారములు, అర్బుద రోగము, 
గళగందము, అపచి, తాలుశోష మరియు కఫ ప్రకోపములందు 
తాంబూలమును సేవించుట లాభదాయకము. 

తాంబూల నిషేధము : నేత్రరోగములు, రక్తపిత్తము, క్షతము, 
దాహము, విష ప్రకోపము, రాజయక్ష్మ మదాత్యయము, మోహము, 
మూర్చ, శ్వాస మొదలగు రోగములందు తాంబూల సేవనము 
చేయరాదు. 

మల విసర్జన తరువాత, భోజనమునకు ముందు, నూతన 
'ప్రతిశ్యాయము నందు, నేత్రరోగములందు, వినికిడి శక్తి 
నశించు టయందు, దంతరోగము లందు శమచేయుట వలన 
చెమట పట్టినపుడు తాంబూల సేవనము చేయరాదు. 

అతిగా తాంబూలమును సేవించుట వలన వివిధ రోగములు, అనగా 
దంత, కర్ణ, నేత్రముల శక్తి నశించుట, శోష, రక్తపిత్తము, దాహము 
మరియు వాత రక్తము మొదలగు రోగములు వచ్చుటకు అవకాశము 
కలదు. 

శిరస్సుపై అతివేడినీటితో స్నానము చేయుట వలన నేత్రములకు 
హాని కలు గును. అతి ఎక్కువ లేదా అతి తక్కువ కాంతిలో చదువుట, 
వ్రాయుట లేదా ఇతర సూక్ష్మమైన పనులను చేయుట, 
నిద్రవచ్చునపుడు, షన. వాహన మునందు చదువుట, 

అత్యుష్ట పదార్థములను అతిగా సేవించుట, నేత్రములకు అత్యంత 
(శ్రమను కలిగించు పనులను చేయుట, పొగలో కూర్చొనుట, అధిక 
తాంబూల సేవన, మంటవద్ద ఎక్కువ సమయము కూర్చొనుట, 

ఎండలో తిరుగుట మొదలగు వాని వలన నేత్రములకు హాని 
కలుగును. 

ఉపవాసము : వాతరోగులు, దాహము ఎక్కువగా కలవారు, 

చిన్నపిల్లలు, వృద్దులు, గర్భిణీ ప్రీ స్త్రీలు, క్షయరోగులు, జీర్ణ జ్వరము 
కలవారు, అనేక రోగముల వలన పీడింపబడువారు. అలసిన వాత 

ఆకలి ఎక్కువ కలవారు ఉపవాసము చేయరాదు. ఉపవాసము 
చేయుట వలన ఎముకల నొప్పులు, మానసిక భ్రమ, కండ్లు చీకట్లు 
కమ్ముట, హృదయావ రోధము మరియు శక్తిహీనత ఏర్పడినపుడు 
ఉపవాసము చేయరాదు. 


కహాన్య అనుపాన వైన్యీ సర్వస్వం లాలా 711 


159. 


160. 


నూతన రోగములందు వాత,పిత్తకఫ ధాతువులు శక్తివంతముగా 
ఉన్నపుడు బెషధము యొక్క మోతాదును పూర్తిగా యివ్వవచ్చును. 
కానీ, జీర్ణ రోగము లందు వాతాది ధాతువులు నిర్భలముగా ఉ 
ండుట వలన జెషధము జీర్ణమగు నంతమాత్రమే యిచ్చుచూ, 
ఎక్కువ రోజులు యివ్వవలెను. ఉదాహరణకు, హృదయ 
రోగములందు లోహభస్మము, సువర్ణభస్మము, ముత్యభస్మము, 
ప్రవాళ పిష్టి లేదా యితర హృదయ పౌష్టిక జెషధములను సంపూర్ణ 
మోతాదులో యిచ్చుట వలన హానికలుగును. కానీ అందు 16వ 
వంతు మోతాదును యిచ్చుట వలన అదిపూర్తిగా శోషింపబడి 
క్రమముగా రోగ నివారణ జరుగును. 

విరుద్ధాహారములు : బెషధ సేవమునందు సేవింపకూడని 9 
రకముల విరుద్ధా హారములను అష్టాంగ సంగ్రహకారుడు 
పేర్ళానెను. 

(అ) పాలు, ఉలవలు ఈ రెంటి యొక్క విపాకము మరియు 
వీర్యములందు విరోధము కలదు. ఇందు పాలు మధుర విపాక, 
శీతవీర్యము ఉలవలు ఆమ్ల విపాక, ఉష్ణ వీర్యము, ఈ రెంటిని 
ఒకేసారి సేవించుట చేయరాదు. ఇది విరుద్ధ గుణ విపాకమునకు 
ఉదాహరణ. 

(ఆ) పాలు, పనసపండ్లు యొక్క రసము, వీర్య, విపాకములలో 
సమానత్వము ఉన్నప్పటికీ, పరస్పరము విరుద్ధములు. ఇది 
సదృశగుణ విరుద్ధములకు ఉదాహరణ. 

(ఇ) పాలు, అన్నిజాతుల చేపలు పరస్పర విరుద్ధములు. పాలు, 
చేపలు, రెండింటిలో మధుర గుణముండుటచే ఒక అంశమున 
సమాత్వమున్నప్పటికీ, పాలు శీతవీర్యము మరియు చేపలు ఉష్ణ 
వీర్యము అగుటచే ఈ రెంటిని ఒకేసారి సేవించుట నిషిద్ధము. 
ఇది దేశ విరుద్ధములకు ఉదాహరణ. 

(ఈ) నెయ్యి వేడిచేసి సేవించరాదు. ఇది విరుద్ధ సంస్మారమునకు 
ఉదాహరణ. 

(ఉ) తేనె, నెయ్యిలను సమభాగములుగా గ్రహించి స్వీకరించరాదు. 
ఇది మాత్రావిరుద్ధమునకు ఉదాహరణ. 

(ఊ) బంజరు భూమినందు గల నీరు విరుద్ధ స్వభావము కలదిగా 


0D లా రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
ఉండును. 

(ఎ) వేగించి పొడిచేసిన ధాన్యము, యవలను రాత్రిసమయమున 
సేవించుట కాల విరుద్ధము. 

(ఏ) వేగించి పొడిచేసిన ధాన్యము, యవలను (సత్తుపిండి) నీరు 
కలువకుండా సేవించరాదు. 

(ఐ) కేవలము బార్లీ మాత్రమే సేవించుట, ఇతర పదార్ధములను 
పూర్తిగా సేవింపకుండుట చేయరాదు. ఇది నియమ విరుద్ధమునకు 
ఉదాహరణము. 

161. కుటజనందలి ఆల్మలాయిడ్‌ జీర్ణప్రక్రియకు తోడ్పడు టయలిన్‌, 
ట్రిప్సిన్‌, మరియు పెస్సిన్‌ల చర్యలను నిరోధించును. కావున కుటజ 
ఉన్న బెషధము లను భోజనానంతరము 2 గంటల తరువాత 
యివ్వవలెను. 


4. కొన్ని అంటువ్యాధులు శరీరములో ఉత్పన్నమగుటకు పట్టుకాలము 


వ్యాధి ఉత్పన్నమగుటకు పట్టుకాలము 


కలరా కొన్నిగంటలను నుండి, 10 రోజులవరకు 
(సాధారణంగా 3-6 రోజులు) 

చికెన్‌ పాక్స్‌ 10-21 రోజులు 

డిప్తీరియా 2-10 రోజులు 

మీజిల్స్‌ (పొంగు) "7-14 రోజులు లేదా కొంత ఎక్కువ సమయం 


1-4 రోజులు (సాధారణంగా 3-4 రోజులు) 
10-21 రోజులు 
2-8 రోజులు (కొద్దిమందిలో 15 రోజులు) 
మసూచిక(స్మాల్‌ ఫాక్స్‌) 12-14 రోజులు 
టైఫాయిడ్‌ జ్వరము 7-21 రోజులు 
కోరింత దగ్గు 7-14 రోజులు 
విసర్పము (ఎరిసి ఫెలస్‌) 3-6 రోజులు 


కహన్య అనుపాన్‌ వైస్య స్వీస్వం కేవ 
జాగ్రత్తలు : 
ఎటువంటి ఓషధులు / మూలికలు సంగ్రహించి, ప్రతి వైద్యుడు / 
ఫార్మశీవారు/ మూలికలు సేకరించేవారు గుర్తించవలసిన కొన్ని అంశాలను 
అనుక్త ద్రవ్య సంగ్రహం పేరిట భైషజ్య కల్పనలో పేర్కొన్నారు. అవి. 
1. ఓషధి గురించి చెపునపుడు జాంగల దేశానికి చెందిన ఓషధి 
(గ్రహించాలి. 
. దేశం చెప్పనపుడు జాంగల దేశానికి చెందిన ఓషధి గ్రహించాలి. 
. ఓషధి భాగం చెప్పనపుడు మూలము వాడాలి. 
వేరు చిన్నగా ఉంటే మొత్తం మొక్కను వాడాలి. 
వేరు పొడవుగా విశాలంగా ఉన్నపుడు వేరు ఒలుపు వాడాలి. 
. మందు మోతాదు చెప్పకపోతే రెట్టింపు రెండు పూటలా వాడవచ్చు. 
. వస్తు / ఓషధి కొలత / బరువు చెప్పనపుడు అన్నీ సమభాగాలు 
వేసుకోవాలి. 
రి. మందు ఎపుడు వేసుకోవాలో చెప్పనపుడు ఉదయకాలం మాత్రం వాడాలి. 
9. గిన్నె ఫలానా అని చెప్పనపుడు మట్టి పాత్రను వాడాలి. 
10. ద్రవం వాడాలని చెప్పినపుడు నీటిని వాడాలి. 
11. పెద్ద వృక్షాలు లోపలి భాగం వాడవలసి వచ్చినపుడు బెరడు 
వాడుకోవచ్చు. 
12. వృక్షం ఏ భాగమో చెప్పనపుడు వేరు / బెరడు వాడుకోవచ్చు. 
13. అనుపానం చెప్పనపుడు నీటిని వాడుకోవచ్చు. 


14. చందనం చెప్పినపుడు తెల్ల చందనం పైకి / నోట్లోకి లేదా మందుగా 
ఎర్ర చందనాన్ని మందు తయారీకి వాడాలి. 


15. జీరకము గురించి చెప్పినపుడు తెల్ల జీలకర్రలోనికి కృష్ణజీలకర్ర 
వెలుపలికి/లోనికి వాడు కోవాలి. 


16. లవణం అని చెప్పినపుడు సైంధవలవణం వాడాలి. 
17. పాలు అని చెప్పినపుడు ఆవుపాలు వాడాలి. 

18. తైలం అని చెప్పినపుడు తిల తైలం వాడాలి. 

19. నెయ్యి (ఘృతం) అని చెప్పినపుడు గోఘృతం వాడాలి. 
20. మూత్రం అని చెప్పినపుడు గోమూత్రం వాడాలి. 


రల మి లు లై 


4 కస్య కపప వైన్యీ సర్వస్వం 
శబ్దార్ద దీపిక 
థ 


అ 

అంగదాహము : శరీరమునందు మంట (Burning senstion) 
అంగశైథిల్యము : శరీరమంతయు శిథిలమై ఏ పనినీ చేయలేకుండుట 
(Function less body) 

అండవృద్ధి : అనగా వృషణముల వృద్ధి. ఇందు పోటు, వాపు కలుగును. 
(Orchitis) 

అంతరాయామము : వాతప్రకోపము వలన శరీరమం తయు ముందువైపు 
నకువిల్లువలె వంగును. కండ్లు కదలకుండుట, దౌడలు బిగిసి 
మాట్లాడలేకపోవుట, ఇరుప్రక్కల నొప్పి, నోట నురుగు వాంతి కల్లును. 
(Emprosthotonos) 

అంతర్వేగ జ్వరము : శరీర అంతర్భాగమునందుండు హృదయము 
మొదలగు అవయవములపై ప్రభావ మును చూపునది. అందు అంతర 
అవయవములందు ఉష్ణోగ్రత అధికమగుట, దప్పిక, ఆయాసము, అసంబద్ధ 
ముగ మాట్లాడుట, మతిభ్రమణము, కీళ్లయందు, ఎముకలయందునొప్పి, 
చెమటపట్టకుండుట మలబద్ద కము కలుగును. 

అకాల వృద్ధాప్యము : చిన్నవయసునుండి వృద్ధాప్య లక్షణములు కన్పించుట 
(Premature ageing) 

అగ్నిదగ్గ వ్రణము : కాలిన గాయము వలన ఏర్పడిన పుండు (WoOUnd 
due to bums) 

అగ్నిమాంద్యము : జఠరాగ్ని మందమై ఆకలి లేకుండుట. ఇందు 
కడుపుబ్బరము, శరీరము మొద్దుబారుట, అరుచి, వాంతులు కల్లును. 
(Atonic dyspepsia) 

అడ్డకర్రలు : వైరస్‌ వలన సోకు వ్యాధి. ఇందు గజ్జల యందు [గ్రంధులు 
వాచుట కలుగును. (LyMpho granuloma venereum) 

అనాస : విరేచనములు, వాంతులు కలిగెడి వ్యాధి 

అనులోమవాతము : శిరస్సునందు దురద, శరీరము తెల్లగా పాలిపోవుట, 
వాంతులు, (భ్రమ, చెమట, మూర్చ, ధాతువులు శోషించుటచే శరీరము 
వికార ముగానుండుట, మిక్కిలి నిద్ర, ఆయాసము కలది. (Vata Moving 
downwards) 


రీహిన్య అనపాన్‌ వైష్య సర్వస్వం ఆలా 071 
అన్నద్రవ శూల : భుజించిన ఆహారము జీర్ణమైనప్పుడు జీర్ణమగుచున్న 
సమయమున జీర్ణము కాకుండ సమయమున ఇట్లు నియమిత కాలము 
లేకుండా నిరంతరము బాధించు నొప్పి (Duodenal ulcer) 
అన్యేద్యుష్మ్క, జర్వము : దినమునందురాత్రిగాని, పగలుగాని ఒకసారి వచ్చు 
విషమ జ్వరము (Quotidian fever) 
అపచి : మెడనరములు, చంకలు, కంఠము, గజ్జలు ఈ స్థలములందు 
సంధి నియమము లేకుండా, మాలవలె కాకుండా పలు విధములుగా 
జన్మించు గ్రంథులు. (1౪061016 glands) 
అపతంత్రకము : వాతము ప్రకోపించి హృదయమున చేరి, గుండెనందు, 
శిరస్సునందు, కణతల యందు నొప్పిని కలిగించి అవయవముల 
నన్నింటిని విల్లువలె వంచి, మూర్చనుకలిగించును. రోగి చాలా సమయ 
మునకు మిక్కిలి కష్టముతో ఊపిరి తీయును. కన్నులు చలించక, 
అరమోడ్సుగా మూసి, పావురమువలె కూయుచు, ఒళ్లెరగక క్రిందపడును. 
(Convulsions) 
అసతానకము : వాతము ప్రకోపించి హృదయమున చేరి, కన్నులు 
చలించక, తెలివి తప్పి, కంఠమున ధ్వనిని పుట్టించును. ఈ వాతము 
హృదయమును విడిచినపుడు స్వస్థత కలుగును. మరల హృదయమును 
చేరినపుడు బాధించును. (Hysterical convulsions) 
అపబాహుకము : భుజములను ఆ[(శయించి ఉండు సిరలు సంకోచించుట 
వలన చేతులు కదల్బలేకపోవుట (Paralysis of the arm) 
అభిఘాతము : దెబ్బ, గాయము (126002) 
అభిష్యందము : కండ్ల కలక (000]401/1,004221012) 
అపస్మారము : ఇందు రోగి స్కృతి లేక చీకటిలో ఉన్నటుల ఏమియు 
తెలియక కండ్లను వికారముగా తిప్పుచూ, కాళ్లు, చేతులు విదిలించుచూ 
(క్రిందపడును. (Epilepsy) 
అరోచకము : నోటికి స్వాభావికమగు రుచి చెడి, మనసునకు 
ఆహారమునందు వాంఛ తప్పి, రుచి తెలియకుండుట (Anorexia) 
ఆర్థిత వాతము : శిరస్సు, ముక్కు పెదవులు, దౌడలు, నుదురు, కన్నుల 
సంధుల యందు వాత (ప్రకోపము వలన నోటి అర్థభాగము వంకరగుట, 
మెడ ఒక ప్రక్కకు ఒరుగుట, తల కదులుచుండుట, పట్టి పట్టి మాట్లాడుట, 
కన్నులు, కనుబొమ్మలు వంకరగుట, ప్రక్క మెడల యందు, దౌడలయందు, 


26. లా రహస్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
దంతముల యందు నొప్పి, చర్మమునకు స్పర్శ జ్ఞానము లేకుండుట, 
సూదులతో పొడిచినటుల పోట్లు, మెడ నరములు లాగుట మొదలగు 
లక్షణములు కలది. (౧4012! Paralysis) 

అర్థావభేదము : వాతప్రకోపము వలన శిరస్సు అర్ధ భాగమునందలి 
నుదురు, కన్ను కనుబొమ్మ, చెవి యందు మిక్కిలి “కీవ్రమైన నొప్పిని 
కలిగించును. ఇది రోజు రోజుకూ వృద్ధి చెందిన యెడల ఆ వైపున గల 
చెవి లేదా కన్నును చెడగొట్టును. (HeMiCrania) 

అర్భుదము : వాతాది దోషము వృద్ధిచెంది, శరీరము నందు ఒకచోట 
మాంసము గట్టిగా, గుండ్రముగా, పెద్దదిగా నుండు కాయవల 
వృద్ధిచెందును. ఇది పెద్దదిగా ఉండి స్వల్పమైన బాధ కలిగి, లోతైన 
మూలము కలదై, దిన దినమునకూ వృద్ధినొందును. (Malignant 
Turmour) 

అర్మము : కంటియొక్క తెల్లగ్రుద్దుపై వ్యాపించెడు పలుచని మాంసపు 
పొర. (Pterygium) 

అర్భస్సు : గుదస్థానమునందు ఏర్పడు వివిధ ఆకార ములు గల మాంసపు 
మొలకలు. (Piles) 

ఆలసకము : ఉదరరోగ భేదము. దీనియందు మిక్కిలి కడుపుబ్బరము, 
మూర్చ, మూల్గులు కల్లును. మలము, అపాన వాయువు బయటకు వెడలక 
నిరోధింపబడును. అట్లు అడ్డగింపబడినవాయువు ఉదరమునందు పైకి 
వ్యాపించును. మిక్కిలి దప్పిక, త్రేన్పులు కల్లును. (410010 dyspepsia) 
ఆలసకము : చర్మరోగ భేదము మిక్కిలి వ్యాపించును. (110060 rUber) 
అవాతల పదార్థములు : వాయువును పెంచనవి. 

అ మూత్రపిండమునందలి రాళ్లు (CalCUlUs) 

అష్టీలావృద్ధి : వాతప్రకోపము వలన జ్‌ నాక యొక్కయు, గుదము 
యొక్కయు మార్గమును అడ్డగించు అష్టీల అనుమూత్ర సంబంధ (గంధి 
వృద్ధి అగును. అది చలించుట వలన తీవ్రమైన బాధ కలుగును. ఇది 
మలమూత్ర విసర్జనను నిరోధించును. (Enlargement of Prostate 
gland) 

అస్ఫగ్ధరసు : రక్తప్రదరము చూడుము (Menohagia) 

అస్థిగత జ్వరము : ఎముకలను ఆశ్రయించి కలుగు ఈ జ్వరమునందు 
ఎముకలు విరుగగొట్టినట్లు నొప్పి మూలుగు, అధికముగా శ్వాస, 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర లా 0717 
వాంతులు, విరేచన ములు, పలు విధములుగా అవయవములు చలించుట 
కలుగును. 
అస్థిగత వ్రణము : ఎముకలయందు కలుగు వ్రణములు (Bone ab- 
scess) 
అస్థివక్రత : కాల్షియం లోపము మున్నగు కారణములచే ఎముకలు 
వంకరపోవుట (Rickets) 
అస్థివాతము : ఎముకల యొక్క కీళ్లయందు తీవ్రమైన నొప్పి శరీరబలము 
నశించుట కలుగును. 
అస్థి శోషహరము : ఎముకల బలహీనతను నశింప చేయునది. 

ఆ 
ఆంధ్రవృద్ధి : చిన్న డగు స్వస్థానమునుండి కిందకు జారి గజ్జల 
సంధియందు చేరి (గంధివలె నుండు వాపును కలుగజేయును. (Ignuinal 
Hermla) 
ఆగంతుక జ్వరము : విరేచనములు, అన్న ద్వేషము, దప్పిక, దేహమంతట 
పోటు, మూర్చ మొదలగునవి విషము చేత కలిగిన జ్వర లక్షణములు త్రీక్ష 

క బెషధ సేవన వలన వచ్చిన జ్వరమునందు మూర్చ, తలనొప్పి, వాంతి, 
తుమ్ములు కల్లును. మదన వికారముచే కలిగిన తాప జ్వరమునందు చిత్త 
భ్రమము, మైకము, అన్న ద్వేషము, హృదయవేదన, శరీర కృశత్వము 
కల్లును. భయముచే కల్గిన జ్వరమునందు అసంబద్ధ (ప్రభావము, 
చిత్తభ్రమకల్లును. శోకముచేత, కోపముచేత కల్లిన జ్వరమున శరీరకంపము 
పుట్టును. అభిచారము చేతను, శాపాదులచేతను కల్గిన జ్వరమునందు 
చిత్త భ్రమ, దప్పికకల్లును. పిశాచాదుల ఆవేశముచే కలిగిన జ్వరము 
నందు ఉద్వేగము, శరీర భావము, అకారణముగా నవ్వుట, ఏడ్చుట కల్లును. 
ఇవన్నియు అగంతుక జ్వర లక్షణములు. 
ఆటోపము : వాయువు వలన కలుగు కడుపుబ్బరము. (FUlIness 01 
stomach) 
ఆధ్మానము : కడుపు ఉబ్బరము (Tympanites) 
ఆనాహము : మలబద్ధకము (Constipation) 
ఆనెలు : అరికాలునందు ఏర్పడు కఠినముగా,రేగు కాయవలె నుండు 
నిర్మాణము. _ (Corn) 
ఆమపాచనము : జీర్ణముకాని ఆహారమును జీర్ణము చేయుట 


0 ట్రా రహస్య అనుస వైస్యనర్వన్వం 
ఆమవాతము (కీళ్ళవాతం) : ఇది అపక్వమగు అన్న రసము వలన పుట్టును. 
ఇందు ఒళ్లునొప్పులు, అరుచి, దప్పిక, పనులయందు ఉత్సాహము 
లేకపోవుట, శరీర మునందు బరువు, జ్వరము, అజీర్ణము, అవయవము 
లందు వాపు కల్లును. (Rheumatism) 
ఆమశూల : అజీర్ణము వలన ఏర్పడు కడుపునొప్పి (౧౭౧ due to 
indigestion) 
ఆమాతిసారము : భుజించిన ఆహారము జీర్ణమవ్వక, మలము 
మాటిమాటికి విసర్జింపబడుట. ఇందు పోటు, నొప్పి మొదలగు బాధలు 
నాభి, గుదము మున్నగు స్థానములందు కలుగును. (MUCous colitis) 
ఆమపిత్తము : ఆహారము జీర్ణము కాకుండుట, బడలిక, వాంతులు, 
చేదుగను, పుల్లగను త్రేన్పులు వచ్చుట. ఒళ్లు బరువుగా ఉండుట, 
ఛాతీనందు, గొంతునందు మంట, ఆరోచకము కలిగి ఉండును. (Hy- 
peracidity, Gastrics) 
ఆమ్ల రసము : (పులుపు) భుజించిన తరువాత నోరు శుభ్రముగా 
కడిగినట్లుండును. దంతములు వులియును. వెం(టుకలు 
నిక్కబొడుచుకొనును. నేత్రములు, కను బొమ్మలు సంకోచమునొందును. 
దీపనము, పాచనము చేయును. రుచిని కల్లించును. వాతానులోమనము 
చేయును. 
ఆమ్ల శూల : ఆమ్లపిత్తమునందు ఏర్పడు కడుపునొప్పి (Pain due to 
acidity) 
ఆర్తవ జననము : రజస్థాపనీయము చూడుము 
ఆర్తవ దోషములు : బుతుధర్మమునకు సంబంధించిన దోషములు 
(Menstrual Disorders) 
ఆక్షేపకము : వాతము ప్రకోపించి శరీరమునందలి ధమనులందు 
వ్యాపించి, మాటిమాటికి శరీరమును ఏనుగునెక్కిన వానివలె కదలించును. 
(Convulsions) 

ఇ 
ఇస్‌నోఫీలియా : శరీరమునందు విశిష్టమైన అలర్జీ లేదా పరాన్న జీవుల 
వలన కలుగు రక్తమునకు సంబంధించిన వ్యాధి. 

6 
ఉదరవాతము : మల మూత్రములు వెడలక బంధింప బడుట, అందవృద్ధి, 


తీహిన్య అనుపాన్‌ వైన్యీ సర్వీస్వీం లాలా 019 
రొమ్ము నొప్పి, గుల్మము, మూల రోగము (అర్శస్సు) (ప్రక్క నొప్పి కల్లును. 
ఉదర శూల : కడుపునొప్పి (Stomach ache) 
ఉదావర్తము : బద్దోదరము చూడుము 
ఉద్దారము : త్రేన్పు (96100100) 
ఉన్మాదము (పిచ్చి) : చిత్తభ్రమము, చూపు చంచలమై వికృతముగా 
ఉండుట, మనోధైర్యము లేకపోవుట, భయము, సంబంధములేని మాటలను 
ఇష్టమొచ్చినట్లు మాట్లాడుట మొదలగు లక్షణములు కలది. (1౧9౧2407 
ఉపదంశ దంతవేష్టము : ఉపదంశమునందు పండ్ల చిగుళ్లనుండి చీము, 
రక్తము (స్రవించు ఉపద్రవము. (Pyorhoea due to Syphils) 
ఉపదంశము : పురుషలైంగికావయవముపై జన్మించు కొరుకుడు వ్యాధి. 
ఇది 5 రకములు. వాతమువలన ఏర్పడిన ఉపదంశము నందు, 
శిశ్నమునందు నల్లని కురుపులు జనించిన సూదులతో గుచ్చినట్లు పోట్లు, 
నొప్పి కల్లును. పిత్తజ ఉపదంశము నందు మిక్కిలి చెమ్మ కలిగి, మంట 
పుట్టించు వచ్చని బొబ్బలు కల్గును. రక్తము వలన ఏర్పడిన 
ఉపదంశమునందు మాంసము వంటి, నల్లని రంగు గల బొబ్బలు ఏర్పడి, 
రక్తము స్రవించుట, మంట, పోటు కలిగి ఉండును. కఫజము నందు 
దురద, వాపు కలిగి, చీము (స్రవించు తెల్లని బొబ్బలు ఏర్పడును. 
సన్నిపాతికోపదంశము నందు పలు రకముల స్రావములు, నానావిధ 
బాధలు కల్లును. (Soft chancre) 
ఉపదంశ వ్రణములు : ఉపదంశ వ్యాధి వలన శరీరముపై ఏర్పడు పుండ్లు. 
(Syphilitic ulcers) 
ఉపశోషకము : ఎండించు స్వభావము కలది. 
ఉరఃస్తోయము : శ్వాసకోసములవాపు ఇందు ఊపిరి తీయునపుడు, 
దగ్గినపుడు నొప్పి మరింత తీవ్రమగును. _(PleUrI5y) 
ఉరఃక్షతము : రొమ్మునందు అధికముగా నొప్పి కలుగును. ఇరుప్రక్కల 
గట్టిగా ఒత్తిపట్టినట్లు బాధ కలుగును. అవయవములు కృశించును. 
వీర్యము, శరీర వర్ణము, బలము, కాంతి, రుచి ఆకలి నానాటికి తగ్గి 
క్రీణిం చును. దగ్గినపుడు చిక్కని కఫముతో పాటు రక్తము కూడా పడును. 
(Pulmonary cavitation) 
ఉష్ణవీర్యము : కఫవాతములను శమింపజేయును. భ్రమ, దప్పిక, బడలిక, 
స్వేదము, తాపము, త్వరగా పాకము చేయు గుణములను కలిగించును. 


20. లా రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 

ఊ 
ఊపిరి నొప్పి : ఊపిరిని లోనికి తీయునపుడు (ఉచ్చ్వాస) కలుగు నొప్పి 
(Pain due to inspiration) 
ఊరుస్తంభము : వాత(ప్రకోపము వలన తొడలు స్పర్శ జ్ఞానము లేక, 
చల్లబడి, బరువుగానూ, నొప్పితో కూడి, కాళ్లు పైకెత్తవలెనన్న మిక్కిలి 
కష్టముగా ఉండును. చింత, ఒళ్లు నొప్పులు, శరీరము జడముగానుండుట, 
మైకము, వాంతి, ఆరోచకము, జ్వరము కలిగి, పాదములు 
కృశించియుండును._ (Stiffness Of the legs, Paraplegia) 

ఎ 
ఎగ ఊపిరి : ఊపిరిని లోపలికి తీయుట (ఉచ్చ్వాసము) నందు అసౌకర్యము 
(Difficulty in inspiration) 

ఏ 
ఏకకుష్టము : విశాలమైన ప్రదేశమును ఆక్రమించి, ఆ ప్రదేశమున చెమట 
పట్టక చేప పొలుసుల వంటి ఆకారము కలిగి వ్యాపించు చర్మవ్యాధి 
(lctyosis) Psoriasis 
ఏకాంగ వాతము : ఏకాంగ శోష చూడుము 
ఏకాంగ శోష : ప్రకోపిత వాతము శరీరమున సగభాగమున వ్యాపించి 
కీళ్లను సడలించి, శరీరమున కుడి లేదా ఎడమ భాగమును కదుల్బుటకు 
వీలు లేకుండా చేయును. (Monoplegia) 
ఏకాహిక జ్వరము : రోజు విడచి రోజు వచ్చు జ్వరము. ఇందు తాపము, 
మూర్చ, తలనొప్పి, అసంబద్ధ 'ప్రలాప ములు, త్రేన్పులు, వాంతులు, 
ఆయాసము, తల తిరుగుట, బలహీనత, దప్పిక, చలి లక్షణములుగా 
వుందును. 

ఓ 
ఓజోక్షయము : ఉత్సాహము, తేజస్సు నశించుట 

క 


కంఠదాహము : గొంతునందు మంట (Burning sensation in throat) 
కంఠశాలూకము : కంఠమునందు రేగు గింజంత ప్రమా ణమున గట్టిగా, 
స్థిరముగా [గ్రంథి రూపము కలిగి ముల్లువలె గొంతుకడ్డముపడును. 
(Tonsiltis) 

కచ్చు : ఎర్రగా, నిగనిగలాడుచూ గట్టిగా, నల్లగా నుండు బొబ్బలు దురద 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా (21 
కలిగి, తొడలు, చంకలు, నడుము వీనియందు జనించును. (Scabies) 
కటిగ్రహ : నడుముచుట్టూ పగులగొట్టినటుల నొప్పి, వికారము, కోపము, 
అపస్మారము మొదలగు లక్షణ ములు గలవాతము, _(LUMb2gం) 
కటిశూల : నడుము నొప్పి (Waist Pain) 

కటిస్తంభ : కటిగ్రహ చూడుము 

కటురసము : (కారము) కుష్టములు, వాపు, వ్రణము లను మానును. 
దీపన, పాచనకారి, దోషములను శోధించును. 

కటు విపాకము : కారముగా పరిణామము చెందును. శ్లేష్మమును 
హరించును. వాత, పిత్తములను వృద్ధిపరచును. 

కఫ నిస్వారకము : కఫమును బయటకు వెడలించును. (EXpPECtorant) 
కఫవాతము : శరీరమునందు వాపు, జ్వరము, శరీరము చిక్కిపోవుట 
లేదా లావెక్కుట, దగ్గు, హీనస్వరము కలిగినది. 

కరపాద దాహము : హస్తపాదాది దాహము చూడుము 

కర్ణస్రావము : చెవినుండి చీము స్రవించుట_(0torrh0ea) 
కలాయఖంజము : సంధి బంధములు సడలి, నడుచుట కారంభించినపుడు 
వణుకుచు, కుంటుచు నడచుట. (Lathyrism) 

కషాయ రనము : (వగరు) నాలుకను వెంద్భు బారునట్లు 
చేయును. కంఠద్వారమును బిగించును. కఫ పిత్తహరము, వ్రణములను 
మాన్సును. అగ్ని దీప్తికరము. 

కష్టార్తవము : నొప్పితో కూడిన బుతుక్రమము (DysMenorrhea) 
కాచ : శుక్లము అనే నేత్రరోగమునందు కంటియొక్క మూడవ పటలము 
(పొర) కు దోషము సంక్రమించుట వలన చూపు చాలా వరకు 
నశించును. (Cataract) 

కామల : పచ్చ కామెర్లు (Jaundice) 

కాస : దగ్గు (౮౦౦౮౧) 

కిలాసము : (స్రావము లేని చర్మరోగము. వాత ప్రకోప మున కలిగిన 
ఎర్రగా గరగరలాడుచును, పిత్త ప్రకోప మున కలిగిన తెల్లగా దురద 
కలిగియు ఉండును. దీనినే శ్విత్రము అందురు. (16౪0౦౦66౧౪) 
కీటదంశోత్టవ్రణశోధ : కీటకములు కుట్టుట వలన ఏర్పడిన గాయపు 
వాపు (Inflammation due to insect bite) 


బద... లా రహస్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
కుంభ కామల : కామల రోగమునకు తగిన చికిత్స చేయనిచో వచ్చు 
వ్యాధి. (Passive congestion of the liver) 
కుబ్దత : వీపునందైనను, రొమ్మునందైనను గూనిని కలుగ జేయు వాతము. 
(Scollosis) 
కురండము : గజ్జల యొక్క సందులయందు (గంధివలె వాపును 
కలిగియుండి, జ్వరము,శూల, శరీర తాపము కలిగి ఉండును. 
కుష్టము : చర్మవ్యాధి (51:10 disease) 
కుష్టహరము క చర్మవ్యాధులను నశింపజేయునది 
కుసుమవ్యాధులు క గర్భాశయమునకు సంబంధించిన స్రావయుక్త వ్యాధులు 
(Gynaecological diseases) 
కృష్ణత్వము : శరీరముపై నల్లని మచ్చలు ఏర్పడుట (Formation of 
black patches on the skin) 
కేశ్యము : వెంట్రుకలకు హితకరమైనది (౮౦006 for hair) 
కోష్టగత వాతము : మలమూ[తములు బంధించుట, అండవృద్ధి, 
రొమ్మునొప్పి, గుల్మము, మూల రోగము, ప్రక్క నొప్పి కల్లును. 
కోష్ట బద్ధత : మల బద్ధకము (Constipation) 
కోష్టము : జీర్దాశయము (Intestine) 
కౌమార దౌర్భల్యము : పిల్లలందు పోషణ లేకపోవుట వలన కలుగు 
బలహీనత. (Malnutrition in children) 
క్రిమిఘ్న : క్రిములను నశింపజేయునది. (BAaCte riocide) 
క్రోష్టు శీర్షము : మోకాళ్లయందు వాతము వలన రక్తము గడ్డకట్టి, వాపు, 
నొప్పి కలిగి ఉండును. (5/౧౦/1159 01 knee joint) 
క్రమము : బడలిక, శ్రమ (Tiredness) 
క్లైబ్యం : లైంగిక బలహీనత (SeXUal debility) 
క్షత వ్రణము : కత్తి మొదలగు ఆయుధముల వలన ఏర్పడిన పుండు. 
(contused wound) 

ఖి 
ఖల్లివాతము : వాతము పాదములయందు, పిక్కల యందు, తొడలయందు, 
మణికట్టునందు వ్యాపించిన సిరలను బంధించి పనులయందు సామర్ధ్యము 
లేకుండు నట్లు చేయును (Muscular spasm of the hand and 
feet) 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 023 
ఖాలిత్యము : బట్టతల (Baldness) 

గ 
గండమాల : కంఠమునందు, మెడకు వెనుక పక్కన, ముందువైపున, 
చంకలయందు, గజ్జలయందు రేగు, ఉసిరికాయంత (గ్రంధులు మాలికవలె 
ఒకటివెంట ఒకటి పుట్టి మెలమెల్లగా పక్వమై పగులును. (0౭౧/6! 
lymph 2660119) 
గతిభంగవాతము : నడచుటకు అసమర్ధము చేయు వాతము 
గలగండ : కంటమునందు క్రింది భాగమున వాపు కలిగి అది ఉండవలె 
(వ్రేలాడుచుండును. ఇది చిన్నదిగా లేదా పెద్దదిగా ఉండును. (6019) 
గళగ్రహము : స్వరము హీనమై, ఆహార పదార్థములను సులభముగా 
కంటమునందు దిగనివ్వని రోగము. _(Pharynigitis) 
గళత్ముష్టువు : నాలుక నల్లగా నుండుట, కాళ్లయందు తాపము, మూడు 
అంగుళముల ప్రమాణమున ముడు తలు కలిగి ఉండుట, ముక్కున రక్తము 
కారుట, హీన స్వరము మొదలగు లక్షణములు కలిగి ఉండు చర్మ రోగము 
గళశోధ : గొంతు వాపు (Swelling of the throat) 
గర్భపాతము : మొదటి నాలుగు నెలల తరువాత గర్భము నశించుట. 
(Mis carriage) 
గర్భ శూల: గర్భావస్థనందు కలుగు నొప్పి (Pain during pregnancy) 
గర్భస్రావము : మొదటి నాలుగు నెలలందు గర్భము నశించుట. 
(Abortion) 
గర్భాశయ వికృతులు ‘ గర్భాశయమునకు సంబంధించిన వ్యాధులు 
(Uterine disorders) 
గాత్ర భంగము : స్వభావ సిద్ధముగానుండు కంఠ స్వర మునందు మార్పు 
కలిగి, ఆ స్వరము హీనముగా ఉండి, చెవుల కింపుగా ఉండకుండుట. 
(Hoarseness of Voice) 
గుద భ్రంశము : గుదమునందలి లోపలి భాగము ఆసనమునకు బయట 
వెడలుట. (Prolapsus ani) 
గురు : ఆలశ్యముగా జీర్ణమగు పదార్థము 
గుద శూకములు : శూక రోగము చూడుము 
గుల్మము . హృదయమునకు, నాభికి మధ్య (గ్రంధి వలె పుట్ట, అది కదలక 
రాయివలెనైనను, లేదా ఒక చోటినుండి మరొక చోటికి మారుచునైనను 


బడ. లా రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
ఉందును. దీని పరిమాణము పెరుగుచూ, తగ్గుచూ ఉందును. 
(Abdominaltumour) 
గుహ్య వ్రణము : స పురుష జననాంగములందు ఏర్పడు 'వ్రణము 
గృధ్రసీ : వాతము ప్రకోపించి, పిరుదులపై భాగము నను, నడుమునను, 
వీపునందు, తొాడలయందు, మోకాటీయందు పిక్కలయందు, పాదమునందు 
వరుసగా వ్యాపించి, కదిలించుటకు వీలుకాకుండా పట్టి, సూదులతో 
గుచ్చినట్టు పోటును, నొప్పిని కలిగించి కాలును మాటిమాటికి 
కదిలించును. (59012402) 
గంధి : త్రిదోషజ ప్రకోపము వలన ఏర్పడి, గుండ్ర ముగా, పెద్దదిగా, 
వాపును కలిగియుండు నిర్మాణము. (Enlarged lymphatic gland) 
గ్రంధిక సన్నిపాతము : ప్లేగు (Plague) 
గ్రహణి : జీర్ణ స్థితిలో లేదా అజీర్ణ స్థితిలో దుర్గంధ యుక్తముగా, ఒకప్పుడు 
గట్టిగా, అప్పుడప్పుడు పలుచగా మాటి మాటికి మలము వెడలుట. 
(Disease of the duodenum, Sprue) 
గహణీ వికారము : (గ్రహణి (జీర్ణాశయమునందలి భాగము)కి 
సంబంధించిన వ్యాధి (Disease of the doudenum) 
గ్రాహి : ఉష్టవీర్యముగానుండి, దీపనము, పాచనమును కలిగించి 
(దవమును శోషింపచేయునది. 
(గీవా కంపము : వాత ప్రకోపము వలన మెడ వణకుట (Tremors of 
the neck) 

చ 
చచ్చువాతము : పాంగుల్యము చూడుము 
చర్మదల కుష్టము : తీవ్రమైననొప్పి, దురద కలిగి, ఎరుపు రంగులో 
నుండు చిన్న బొబ్బలతోకూడి, బద్దలుగా శరీరము పగిలి నీరుకారుచు, 
తాకినచో భరింపరాని బాధ కల్గియుండు చర్మరోగము (Erythema 
Nodosum) 
చక్షుష్యము : కండ్లకు హితకరమైనది (Good for eyes) 
చాతుర్ధిక జ్వరము : జ్వరము తగ్గిన నాల్గవ రోజు మరల వచ్చు జ్వరము. 
ఇందు మిక్కిలి చలి, తాపము, మూర్చ, ధాతుశోష, శరీరము శుష్మించుట, 
కపాలము పోటు, త్రేన్పులు, నోరెండిపోవుట, కాళ్ళు, చేతులు చల్లబడుట, 
అగ్నిమాంద్యము, అరుచి, అన్నద్వేషము, ఆయాసము, కఫము, తల 


రహస్య ఠనుపాన్‌ వైస్య సర్వీన్వీం లాలా 725 
తిరుగుట మొదలగు లక్షణ ములు కల్లును. _(QUaratn fever) 

ఛ 
చేదము : ఒకదానితో ఒకటి కలిసియుండెడి దోషముల యొక్క బంధమును 
బలాత్మారముగా విడదీసి స్వస్థాన మునకు చేర్చుట. 

జ 
జంగమ విషము : పాము, తేలు, ఎలుక మొదలగు వాని కాటుచే జనించు 
విషము. (Poison of animal origin) 
జంఘాగత వాతము : మిక్కిలి భయపడుతూ నడచుట, పిక్కలయందు 
నొప్పి, శరీరము గగుర్పొడుచుట, రెప్ప వేయక చూచుట, కనుబొమ్మల 
నడుమ శూల, మూర్చ కలిగినది. 
జంతు వికారము : క్రిమిరోగము 
జలోదరము : ఉదరము నందు జలము వృద్ధి అగుట. అట్టి ఉదరము 
నూనె పూసినట్లు జిద్దుగా ఉండును. రోజు రోజునకూ పెద్దదగుట, 
గుండ్రనైన బొడ్డును కలిగి ఉండుట, ఉదరమునందు నరములు వ్యాప్తి 
చెంది ఉండుట, జలముతో నిండిన తోలుతిత్తివలె కదిలినప్పు డల్లా 
కడుపులో గళబిళయను శబ్దమును కల్లించును. (AsCifes5) 
జానువాతము : మోకాళ్లు శుష్మించుట, నొప్పి, వణుకు, వాంతులు, 
మూర్చ, మాట తడబడుట, రొమ్ముయందు మంట కలిగినది. 
జిహ్వ స్తంభము : వాత ప్రకోపము వలన నాలుక కదల కుండుట. 
ఇందు వలన అన్నపానములు లోనికి పోవుట, మాటలాడుట 
అసాధ్యమగును. (Paralysis 01106 tongue, Glossal Palsy) 
జీర్ణపూయ మేహము : దీర్షకాలికముగా శరీరమున జీర్ణించిన 
మూత్రమునందు చీము (స్రవించు రోగము. (Chronic Gonorrhoea) 

త 
తంద్ర : వినికిడి, స్పర్శ, చూపు, రుచి, వాసనలను ఎరుగక, శరీరము 
బరువై, ఆవలింతలు, బడలిక కలిగి, మేల్ళొని ఉన్ననూ నిదురించువాని 
వలె ఉండుట. (Drowsiness) 
తనువేదన : ఒళ్లు నొప్పులు (Bodily pains) 
తమక శ్వాస : కఫముచే కంఠనాళములు, నాసా రంధ్ర ములు 
అడ్డగింపబడి గురగురమను ధ్వనితో అతివేగ ముగా ఊపిరి పీల్చుట 
(Asthma) 


7/26. లా రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
తరుణ జ్వరము : అప్పటికప్పుడు కలుగు జ్వరము. (Acute fever) 
తాపము : మంట (Burning sensation) 
తిక్తరసము : (చేదు) నోటిని నిర్మలముగా ఉంచును. అన్యరస (గహణశక్తిని 
తగ్గించును. అరుచి, క్రిములు, దప్పిక, విషము, కుష్టము, మూర్చ, 
జ్వరము, తాపము, కఫ పిత్తములను హరించును. తెలివితేటలను వృద్ధి 
చేయును. స్తన్య, కంట దోషహరము. (Bitter) 
తిమిర రోగము : గ్రుడ్డితనము (Blindness) 
తీక్ష్యము : చురుకైనది 
తృష్ణ: నాలుక ఎండి పలుమారులు నీరు త్రాగినను తీరని దాహము. 
(Inordinate thirst) 
తుండికేరి : తాలు ప్రదేశమున (అంగిలి) ప్రత్తికాయవలె వాపు జనించి, 
పోటు, మంట కలిగి వుండును. (ంగ౧9॥11) 
తూని : మలమూత్రాశయములందు తీవ్రమైన బాధ జనించి, క్రిందికి 
వ్యాపించి, గుదస్థానమునందు, ర పురుషుల గుహ్యస్థలమునందు పోటు 
కల్గుట. 
త్రిదోషజ జ్వరము : సన్నిపాతము చూడుము 
త్వక్‌ దోషహరము : చర్మదోషములను నివారించి, చర్మ వ్యాధులను 
హరించునది. 
త్వచ్యము : చర్మమునకు హితకరము. 
త్ర్యాహిక జ్వరము : మూడు రోజులకొకసారి వచ్చు జ్వరము. చలితో 
కూడిన జ్వరము, ఏడ్చుట, వణుకు, తాపము, తెలివి తప్పుట, శ్రమ, 
నిస్సత్తువ, అవయవ ముల శుష్మించుట, కళ్ళయందు నీరుకారుట, అరుచి, 
అగ్నిమాంద్యము,సర్వనంధంలు కదలకయుండుట, అజీర్ణము, 
అన్నమునందిష్టము లేకుండుట, మలబద్ధకము ఆయాసము కఫము, 
ధాతుక్షీణత మొదలగు లక్షణములు కల్లును. (Tertian fever) 

ద 
దంతవేష్టము : దంతములు పట్టు తప్పి కదులుతూ, చిగుళ్లనుండి 
చీము,నెత్తురు కారుచుండుట (Pyorrhoea) 
దండాపతానకము : కాళ్లు,చేతులు, శిరస్సు, వీపు, పిరుదులను వాతము 
కట్టెవలె స్తంభింపజేయుట. (Orthotonos) 
దంతశూల : పంటినొప్పి (1001) ache) 


తీహిన్య్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 02 
దంతహర్షము :చల్లని లేదా వేడి పదార్థముల స్పర్శను సహించలేక పళ్ళు 
పులిసినట్లు ఉండుట. (11001100 sensation of the teeth) 

దగ్ధ వ్రణము : అగ్ని దగ్గవ్రణము చూడుము 

దద్రు : మొదట దద్దువలె ఏర్పడి, పిమ్మట దురదతో కూడిన ఎర్రని చిన్న 
బొబ్బలు గుండ్రముగా శరీరమునంతటా ఏర్పడును. దీనినే “తామరపొడి 
అందురు. (Ring worm) 

దప్పి: దాహము (Thirst) 

దాహము : మంట (Burning sensation) 

దాహ నాశకము : శరీరమునందలి మంటను శమింప చేయునది. 
(Refrigerant) 

దాహ ప్రశమనము : శరీరమునందలి మంటను నశింప చేయునది. 
(Giving relief from burning sensation) 

దీపనము : ఆహారమును జీర్ణము చేయక, జరఠరాగ్నిని వృద్ధినొందించుట. 
(Camiantion) 

దుష్ట ప్రతిశ్యాయము : ఇది ఒక నాసా రోగము. ఇందు ముక్కు ఒకప్పుడు 
తడిగా ఉండుట, మరొకప్పుడు ఎండి ఉండుట, నిశ్వాసము కష్టముగా 
వెడలుట, నిశ్వాసము వెడలినచో అది మిక్కిలి దుర్గంధముతో కూడి 
ఉండుట, వాసనను గ్రహించు శక్తి లేకుండుట మున్నగు లక్షణ ములు 
ఉండును. (CaAtarrah or cold in the nose) 

దుష్ట వ్రణము : మిక్కిలి దుర్గంధము కలిగిన చీమును, మిక్కిలి రక్తమును 
(స్రవించుట, వ్రణము మిక్కిలి ఉన్నతముగా ఉండుట, చిరకాలమునుండి 
మానకుండుట, మిక్కిలి బాధను కలిగించునది. (INfECtIVe wound) 
దృష్టి నైర్మల్యము : దోషములేని దృష్టిని కలిగి ఉండుట (Good eye 
sight) 

దోషజ జ్వరము : కామము, శోకము, భయము, కోప ముల వలన జన్మించు 
జ్వరము. 

ద్వంద్వ జ్వరము : రెండు దోషాల వలన జనించెడు జ్వరము. 

ద్వాహిక జ్వరము : రెండురోజులకు ఒకసారి వచ్చు జ్వరము. అధికముగా 
చలి, తాపము, మూర్చ, తల బరువు, దప్పిక, మిక్కిలిచెమట, త్రేన్పులు, 
వాంతులు, కళ్లు తిరుగుట, నొప్పి, కరములు,పాదముల యందు మంట, 
నిద్రలేమి, బలహీనత, నురుగుతో ఉమ్మివేయుట, కరపాదములు చల్లబడుట 
ఇందలి లక్షణములు. 


720... లా రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
ధ 
ధనుర్వాతము : గొంతుపట్టుకొనుట, హృదయశూల, పండ్లు బిగించుట, 
నోరు ఎండుట మొదలగు లక్షణ ములు కలిగి, శరీరము విల్లువలె వంగుట. 
(Tetanus) 
ధాతుకృత్‌ : సప్తధాతువులగు రసము, రక్తము, మాంసము, మేధస్సు 
మధ్య, అస్తి, శుక్రములను పోషించునది (119966 bUilder) 
ధాతుగత జ్వరము : సప్తధాతువులగు రసము,రక్తము, మాంసము, 
మేధస్సు, మజ్జ, అస్తి, శుక్రములను ఆశ్ర యించి, దోష (ప్రకోపముచే 
కలుగు జ్వరము. 
ధారణశక్తి : రోగనిరోధక శక్తి (౧651512006 Power) 
దుర్నామము : మూలవ్యాధి (Piles) 
న 


నంజుపొక్కులు : నోటిపూత (510౧2419, apthae) 

నవీన జ్వరము : తరుణ జ్వరము చూడుము 

నష్ట శుక్ర: శుక్ర మేహము చూడుము 

నష్టార్తవము : మానసిక ధర్మములోపించుట (౧౪6౧౦౧౧౦6౭) 

నాడి వ్రణము : బాగుగా చీముపట్టి పక్వమైన ప్రణ మును ఛేదింపకపోవుట 
వలన ఆ వ్రణమునందలి చీము బయటకు వెడలుటకు మార్గము లేక ఒక 
నాడి వలె శరీరములోనికి ప్రవేశించును. (51౧069, 19142) 

నాడీ సంజ్ఞాస్థాపకము : నరములను ఉత్తేజపరచునది. _ (6౧/౧6 
stimulant) 

నాభికుక్షులయందలి బల్లలు : యకృత్‌(కాలేయము) ప్లీ పీహము వృద్ధిచెంది 
ఉదరమునందు ఎడమ (ప్రక్క మిక్కిలి వృద్ధి చెందును. ఇందు 
అగ్నిమాంద్యము, బలహీనత, మందజ్వరము, పాండురోగము కల్లును. 
(Enlargment of liver and spleen) 

నాసార్భుదము : గుండ్రముగా, గట్టీగా కాయవలెనుండు ఈ అర్బుదము 
ముక్కునందు ఏర్పడి, లోతైన వాలము కలదై రోజు రోజుకూ అభివృద్ధి 
చెందును. దీని వలన కష్టముగా ఊపిరి తీయుట పీనసము, మిక్కిలి 
తుమ్ములు ముక్కుతో మాట్లాడుట, నాసికారంధ్రము లందు దుర్గం ధము 
మున్నగు లక్షణములు కల్గును. (0౭౧౦6! Of the nose) 

నిక్కాక : మిక్కిలి వేడిమి (EXCessiVe head) 


రహస్య ఠనుపాన్‌ వైస్య సర్వీన్వీం ఆలా 2029 
నిద్రలేమి : నిద్రపట్టకుండుట (1౧90౧౧12) 
నిద్రాకరము : నిద్రను కలిగించునది. (1౧6౮4669 sleep) 
నీలిక : కోపము వలన, ఆయాసము కల్గించు పనుల వలన ముఖము 
నందుగాని, శరీరమునందుగానీ మిక్కిలి నలుపు రంగులో మచ్చ ఏర్పడుట. 
(Black Pigmented patches on the face or body) 
న్యూనాంశము : తక్కువ ప్రమాణము (Less in quantity) 

ప 
ంక్తిశూల : పరిణామ శూల చూడుము 
పంచవిధకాసలు : కాసము (దగ్గు) వాత,పిత్త, కఫ, క్షయముల వలన 
పుట్టుటచే అయిదు రకములు. ఇవి వరుసగా ఒకదానికన్న ఒకటి బలముగా 
ఉండును. వీనికి సకాలమున చికిత్స చేయనిచో క్షయను కల్లించును. 
పక్వాశయము : పెద్దప్రేవు (Large Intestine) 
పథ్యము : రోగావస్థలో తినుటకిచ్చు తేలికగా జీర్ణమగు ఆహారము (0160 
పరిణామశూల : ఆహారము జీర్ణమగు సమయమున కడుపునందైనను, 
కడుపున కిరుప్రక్కలనైనను, బొడ్డు దగ్గరనైనను, పొత్తి కడుపునైనను, 
గుండెవద్దనైనను, వీవు క్రింది భాగమునైనను మిక్కిలి నొప్పిని కల్గించును. 
ఇది భుజించిన ఆహారము వాంతి అయినపుడుగాని, ఆహారము జీర్ణమయిన 
పిమ్మట గాని తనంటత తనే శమించును. (6౭5142 gokenesis Hunger 
pain) 
పరివర్తకము : రోగ[గస్తమైన శరీరమునందు జీవక్రియ లను మెరుగు 
పరచుట ద్వారా పూర్వపు ఆరోగ్యమును తిరిగి పొందునట్లు చేయునది. 
(Alterative) 
పక్షృశాతము : కనురెప్పల యొక్క వెంట్రుకలు ఊడుట, ఇందు దురద,మంట 
విశేషముగా కల్లును. (1101 Tarst) 
పాంగుల్యము : వాతము (ప్రకోపించి రెండు తొడల యందుచేరి, 
కండరములను కదలకుండా చేయుట వలన నడచుట అసాధ్యమగును. 
దీనినే పంగు అందురు. (HEeMiplegia) 
పాండురోగము : శరీరమునందు రక్తము తక్కువగా ఉండుట వలన 
స్వాభావికముగా నుండు రంగు మారి, పాలిపోయినట్లుండు తెలుపు వర్ణము 
కలుగును. (ANnaEmMIa) 
పాచకాగ్ని : జీర్ణ రసములు. (Digestive juices) 


es 


030. లా రహస్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
పాచనము : ఆహార పదార్ధములను మాత్రమే జీర్ణము చేసి, అగ్నిని 
వృద్ధినొందింపకుండుట. (Digestion) 

పాచన సంస్థాన బల్యము : జీర్ణ వ్యవస్థకు బలమును కలిగించునది. 
(Digestive tonic) 

పాదదారి : కాలిపగుళ్లు (CraCks In the sole) 

పామ : చిన్నచిన్న పొక్కులు అధికముగా నుండుట, వాని యందు తెల్లని 
ద్రవముకారుట, తాపము, దురద కలుగుట మున్నగు లక్షణములు కల 
చర్మరోగము. (౧౧119) 

పార్వ్వశూల : ప్రక్కనొప్పి (Pieurisy) 

పాలుమాలిక : సోమరితనము, బద్దకము (Laziness) 

పాషాణ గర్దభము : దౌడలసంధియందు కఠినమైన వాపును కలిగి, నునుపుగా 
రాయివలె ఉండి బాధను కల్లించును. (144౧౧09) 

పిటిక : పొక్కు బొబ్బ,పుండు (02౧0400169) 

పిత్తజశ్రీపదము క శ్లీపదమనగా బోదకాలు. తొలుత జ్వరము తీవ్రముగా 
ఆరంభించి, గజ్జలయందు మిక్కిలి బాధతో కూడిన వాపు మెల్లగా కాళ్లకు 
వ్యాపించును. ఇట్టి వాపు చేతులయందు, చెవులయందు, కనురెప్పల 
యందు, శిశ్నమునందు, పెదవులయందు, ముక్కు నందు కూడా 
కలుగును. పిత్తజళ్లీపదము పచ్చని రంగు కల్ణియుండును. (Elephantiasis 
due to aggravate bile) 

పిత్తజ్వరము : తీవ్రమైన జ్వరము, పలుమార్లు ద్రవరూప మున మలము 
వెడలుట, నిదుర స్వల్పముగా పట్టుట, పసరు వాంతులుఅగుట, గొంతు, 
పెదవులు, నోరు, నాసారంధ్రములందు పుండ్లు, చెమటపట్టుట, ప్రలా 
పము, నోరు చేదుగానుండుట, మూర్చ, శరీరము నందెల్ల మంట, దప్పిక, 
మత్తు, మలమూత్రములు, కండ్లు పచ్చగా అగుట, శరీరము తిరుగుట 
కలుగును. (FeVEer dUe to pitta) 

పిత్తజదాహము : దాహమనగా మంట పిత్తప్రకోపజ దాహమునందు 
పిత్తజ్వర లక్షణములైన తీవ జ్వరము, అతిసారము, నిద్రలేమి, పసరు 
వాంతులు, గొంతు, పెదవులు, నోరు, నాసారంధ్రములందు పుండ్లగుట, 
చెమట, సంబంధములేని మాటలు మాట్లాడుట, నోట చేదు, మూర్చ 
శరీరము నంతటా మంట, అధిక దప్పిక, మత్తు; మలమూత్రములు, 
నేత్రములు పచ్చబారుట, చక్రమువలె శరీరము తిరుగుచున్నట్లుండుట, 


తీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వం లా 7 
లేక ఇతర వస్తువులు తిరుగుతున్నట్లు కనబడుట కల్లును. 

పిత్తజ విద్రధి : బలవత్తరమైన మూలమును కలిగి గుండ్రముగ మిక్కిలి 
బాధను కల్గించు ఈ విద్రధి (పుండు) మాగిన మేడిపండు రంగులో లేదా 
నల్లని రంగు కల్లి జ్వరమును, మంటను కలిగి ఉండును. (౦900653 
due to excited bile) 

పిత్త విరేచకము : పిత్తసారకము చూడుము 

పిత్తశామకము : పిత్తప్రకోపమును శమింపజేయునది. (Depressant 
of pitta) 

పిత్తసారము : యకృత్‌ యొక్క చర్యలను ప్రేరేపించుట ద్వారా పిత్తమును 
(స్రవింపజేసి విరేచనమును కలుగ జేయునది. (0౧01064046) 
పిష్టమేహము : పిండివలె తెల్లని మూత్రమును అధిక ముగా విడచుట. 
పీనసము : ముక్కులలో వాతము చేత కఫము శుష్మించునపుడు ఊపిరి 
వెడలక బంధించును. శ్లేష్మము ఎడతెగక (్రవించును. ముక్కునకు వాసన 
తెలియదు. నాలుకకు రుచి తెలియదు. అట్టి లక్షణములు కలది పీనసము. 
(Rhintis) 

పీడాయుక్త ప్రవాహిక : బాధతో కూడిన ప్రవాహిక (౧౧౦6010 colitis) 
పీడార్తనము : బాధతో కూడిన బుతుధర్మము. (Painful or difficult 
menstration, Dysnemorhoea) 

పుండరీక కుష్టము : తామరాకువలె గుండ్రముగా, మధ్యలో తెలుపు 
రంగులోను, అంచు రక్త వర్ణములో ఉండి, వ్రణములు పెద్దవిగా ఉందును. 
పుప్పుసగత వ్యాధులు : శ్వాసకోశములకు సంబంధిం చిన రోగములు. 
(lungs) 

పుప్పుస వికృతులు క శ్వాసకోశములకు సంబంధించిన వ్యాధులు. 
(Pulmonary diseases) 

పుపుస వ్రణము : శ్వాసకోశములందు ఏర్పడు వ్రణము. (Lung 
abscess) 

పుప్పుసశోథ : శ్వాసకోశములవాపు (Inflammation of lungs) 
పురాణ జ్వరము : జ్వరము, చిక్కిపోవుట, బలహీనము, దగ్గు, ఆయాసము, 
కఫముపడుట, తల తిరుగుట, శూల, అగ్నిమాంద్యము, మలము 
ఎండినట్లుండుట, అన్న ద్వేషము, అజీర్ణము, అరుచి, వీర్య బలము తగ్గుట, 
సర్వాంగములయందువాపు, శరీరభారము, కఫ,వాతో (దేకములు 


32... లా లీహొన్య రనిపాన వైస్య సర్వస్వం 
లక్షణములుగా గల జ్వరము. (Chronic fever) 
పురాణ రక్తదోషము : చాలా కాలము నుండి రక్తములో జీర్ణించిన దోషము. 
(Chronic infection of blood) 
పురీష-మూత్రశోధకము : మల,మూత్రములను బయటకు వెడలించునది. 
(Depurative) 
పూయమేహము : ఒక సుఖవ్యాధి. మూత్రమునందు చీము, మూత్ర 
విసర్ణఒనయందు మిక్కిలి బాధ కల్లును. (GOnorhoea) 
పూయవ్రణము : చీముపట్టిన పుండు (PUrUlent wound) 
పూయ హరము : చీముపట్టుటను నిరోధించునది. (ANt0 $Uppurative) 
(ప్రతి తూని : గుదస్థానమున తీవ్రమైన బాధ జనించి అదిపైకి సంచరించి, 
పక్వాశయమునకు, “మూత్రాశయ మునకు చేరి బాధించును. 
(పతిదూషకము : శరీరమునందలి సూక్ష్మజీవుల అరుగుదలను 
నిరోధించునది. (౧196010) 
ప్రబలహిక్క : అతితీవ్రముగా వచ్చు ఎక్కిళ్లు (1౧061046 ౧౦౦౦౪౩౧౩) 
ప్రమేహ పిటికలు : ప్రమేహ వ్యాధికి తగిన చికిత్సను సకాలములో చేయనిచో 
సంధులయందు, మర్మముల యందు, మాంసము అధికముగా గల 
అవయవము లందు ఏర్పడు పుండ్లు (0౭/04/0669) 
ప్రమేహము : మూత్రగత వ్యాధులు (AnంMalies of urinary secretion) 
ప్రలాపము : జ్వరతీవ అవస్థనందు అచేతన స్థితిలో అసంబద్ధముగా 
మాట్లాడుట (Delirium) 
ప్రస్వేదము : చెమట పట్టుట. (Prespiration) 
(ప్రవాహిక : కఫముతో కూడిన మలము పెద్ద (పేవు వాపుచే అడ్డగింపబడి 
నపుడు రోగి బలాత్మారముగా ముక్కిన యెడల కొంచెముగనైనను, 
అధికముగానైనను అపాన ద్వారమునుండి బయటకు వెడలును. 
న. 
ప్లీహ వ్యాధి : ప్లీహము వృద్ధిచెంది, ఎడమ పక్క ఉదరము మిక్కిలి 
వృద్ధిచెందును. ఇందు అగ్నిమాంద్యము, మందజ్వరము, బలము నశించుట, 
పాండురోగము కలుగును. (Enlargement of spleen) 
ప్లీహోదరము : ప్లీహవృద్ధిచూడుము. 

బ 

బధిరత్వము : చెముడు (0౪౭0655) 
బద్దోదరము : (ప్రేవుల యందు అడ్డంకి ఏర్పడుట (1018654021 obstuction) 


తీహిస్య అనపాన్‌ వైస్య సర్వస్వం లా 03 
బహిర్వేగ జ్వరము : శరీరము చర్మముపై వ్యాపించు జ్వరము. ఇందు 
శరీరపు పై భాగమున అధికముగా వేడి, సంతాపము కలుగును. దప్పిక, 
ప్రలాపము, ఆయా సము తక్కువగా ఉండును. 
బహు మూత్రము : ఇందు మూత్రము అధికముగా వెడలును. ఇది 
నిర్మలముగా జలమువలె ఉండును. ఒక్కొక్క సమయమున కొంచెము 
కలకబారి జిద్దుగా కూడా వెడలును. దీనినే ఉదకమేహము అందురు. 
(Diabetes insipidus) 
భాధిర్యము : బధిరత్వము చూడుము 
బాహ్యాయామము : వాత (ప్రకోపము వలన శరీర మంతయు వెనుక ప్రక్కకు 
విల్లువలె వంగుట. పండ్లు ముఖము వివర్ధమై, శరీరమున చెమట, పుట్టి, 
అవయవ ములు శిధిలమగును. 
బీజకోశము : ప్రత్యుత్పత్తికి కావలసిన వీజకణములైన అండములను, 
శుక్రమును ఉత్పత్తి చేయు నిర్మాణములు అవి అండాశయము, ముష్మము 
(Testes) 
బుద్ధి ప్రదము : తెలివితేటలను కల్గించునది. 
బృంహణము : బలమును కలిగించుట (Strength giving) 

భ 
భగందరము : గుదమునకు రెండంగుళముల దూరమున బయట లేదా 
లోపలివైపున మూత్రనాళమునకు ప్రక్కన బొబ్బలేచి, అది పగులుట వలన 
(స్రావయుక్తమైన వ్రణము ఏర్పడును. (౯1516412) 
భగ్న : ఎముక విరుగుట (Fracture) 
భస్మకరోగము : భుజించిన ఆహారము వెనువెంటనే జీర్ణమగు రోగము. 
ఇందు రోగికి పలుమార్లు ఆహార మును ఇచ్చుచుండవలెను. 
భూతోన్మాదము : మానవులకు అసాధారణమైన మాటలు, బలము, శౌర్యము, 
చేష్టలు కలిగి ఉండును. తత్త్వ జ్ఞానమును లేదా శిల్ప జ్ఞానమును కలిగి ఉ 
ండును. ఉన్మాదము జన్మించు కాలము నియమితముగా ఉండదు. 
భేదనము : బంధించి ఉన్న మలమూత్రాదులను అధో మార్గమున 
వెడలించుట (Aperient) 
భ్రమ : శరీరము చక్రమువలె తిరుగుచున్నట్లు భావించుచు, నేలపై 
చేష్టలనుడిగి పడి ఉండుట. (16610699) 


త... లా రహస్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
మ 

మండల కుష్టము : వ్రణములు తెల్లని లేదా ఎర్రని రంగును కలిగి, 

కఠినముగా, ఘనముగా, నునుపుగా, పెద్దవిగా, గుండ్రముగా పుట్ట, 

ఒకదానితో ఒకటి వరుసగా చేరి ఉండును. (PatChedleprosy) 

మందాగ్ని : అగ్నిమాంద్యము చూడుము. 

మజ్ఞాగత జ్వరము : ఇందు కళ్లు చీకట్లు క్రమ్ముట, ఎక్కిళ్ళు, దగ్గు, 

చలి,వాంతులు, శరీరములోపలి భాగమున మంట, ఊపిరి ఆడకపోవుట 

కల్లును. 

మదాత్యయము : అతిగా మద్యపానము చేయుట వలన ఏర్పడు రోగము 

(Alcoholism) 

మధుమేహము : మూత్రము నందు చక్కెర శాతము అధికమగుట 

(Diabetes Mellitus) 

మధుర రసము : (తీపి) భుజించిన వెంటనే నోరు జిడ్డుగా నుండును. 

మనసునకు సంతోషము, ఇం(ద్రియ ములకు ప్రసన్నత్వము కలిగించును. 

సప్తధాతువులకు బలము నిచ్చును. శరీరపుష్టిని స్తన్యవృద్ధిని కల్గించును. 

విరివిగ శరీర భాగములను అతుకును. వాత, పిత్త దోషములను, విష 

దోషములను హరించును. 

మన్యాస్తంభము : వాతప్రకోపము వలన మెడకు వెనుక ప్రక్క నుండు 

రెండు ప్రక్కల పెద్ద నరములను లాగిపెట్టి అటు ఇటు మెడను కదలనీయక 

స్తంభింపజేయును. (Stiff neck) 

మలశోధకము : మలమును బయటకు వెడలించుట ద్వారా కోష్టశుద్ధి 

చేయునది. (PUrgative) 

మలావరోధము : మలబద్దకము (Constipation) 

మస్తిష్క ఉష్ణత : మెదడునందలి వేడిమి. 

మస్తిష్క్మదౌర్చల్యము ; మెదడునకు సంబంధించిన బలహీనత. 

మస్త్పిష్మము : మెదడు (Brain) 

మాంసగత జ్వరము : పిక్నలయందు నొప్పి, దప్పిక, మలమూత్రములు 

పలుమార్లు వెడలుట, శరీరము లోపల, బయట మిక్కిలి వేడిమి 

కలిగియుండుట, కాళ్లుచేతులు పలు విధములుగా కదిలించుచుండుట, 

అలసట కలిగియుండును. 

మానస విషాదము : చింత, శోకములతో బాధపడుట (Melancholia) 


రహస్య అనపాన్‌ వైస్య సర్వస్వం లా 035 
ముద్దతీతాపము : టైఫాయిడ్‌ జ్వరము (Typhoid fever) 
మృత గర్భము : శిశువు గర్భమునందే మరణించుట (Still born) 
మూకవాతము : వాతప్రకోపము వలన సమాగతనము ఏర్పడుట. 
(Aphasia) 
మూత్ర కృచ్చము : మూత్ర విసర్దన అతి కష్టమున జరుగుట. (Dysuria, 
Strangrury) 
మూత్రలము : మూత్ర విసర్జన అతి కష్టమున జరుగుట. (Diurestic) 
మూతాఘాతము : మల,మూత్ర, శుక్ర వేగనిరోధము వలన మూత్రావ 
రోధము కలిగి, మూత్రము అతికష్ట ముగ వెడలుట, (Obstructed 
micturition) 
మూత్రపిండ శోథ : మూత్రపిండముల యందలి వాపు (INflaMation 
of Kidney) 
మూత్రమార్గ దాహము : మూత్రవిసర్దనయందు మంట కల్గుట (Burning 
sensation in voiding) 
మూ[తవికారము : మూతమునకు సంబంధించిన రోగము. 
(Renaldisorder) 
మూత్రాశయము : మూత్రపు సంచి (Urinary bladder) 
మూత్ర శర్మర : శర్మర చూడుము 
మూత్రసంగ్రహణీయము : మూత్రాశయమునందలి అశ్శ్మరి (రాళ్లు)ని 
కరిగించుట. (4౧11010) 
మేదోగతజ్వరము : శరీరమున అధికముగా చెమట, దప్పిక, మూర్చ, 
అసంబద్ధముగ మాట్లాడుట, వాంతులు, శరీరదుర్గంధము అలసట, 
కారు ఓర్వలేకపోవుట మున్నగు లక్షణములు క్త. జ్వరము. 
మేదోవినాశకరము : క్రొవ్వును నశింపచేయునది 
మేదోహరము : మేదో వినాశకరము చూడుము 
మేధావర్ధకము : తెలివితేటలను వృద్ధి చేయునది. (Brain tonic) 
మేహపొడలు మధుమేహమునండు శరీరముపై పొడ లుగా కలుగు 
చర్మ రోగము. (Diabetic erethma tosis) 
మేహము : ప్రమేహము చూడుము 
మేహవాతము : మేహము వలన కలిగెడు వాతము 

య 


736. లా లీహొన్య రనిపా్‌ వైస్య సర్వస్వం 
యకృత్‌వృద్ధి : యకృత్‌ వృద్ధి నొందుట. ఇందు అగ్నిమాంద్యము, 
మందజ్వరము, బలము నశించుట, పాండురోగము కలుగును. 
యవాన పిటిక : మొటిమలు (ACrne) 
యక్ష్మ: భుజములు, శిరస్సు, ఇరుప్రక్కలు మరియు హస్త పాదములందు 
మంట పుట్టుట, శరీరమునందు జ్వరము వ్యాపించి ఉండుట కలుగును. 
కఫము, రక్త ముతో కూడిన దగ్గు, అతిసారము, అరుచి మున్నగు 
లక్షణములు ఉండును. దీనిని క్షయ లేదా రాజయక్ష్మ అందురు. (౧౧1519) 
యోగవాహి : బెషధమును శరీరమంతటా త్వరితముగా వ్యాపింపజేసి, 
సత్వర ఫలితములను అందించునది. (Catalyst) 
యోషాపస్మారము : ప్రీలయందు కలిగెడి అపస్మారము (Hysteria) 
ర 


రక్తగుల్మము : నానాటికి రక్తముగూడుకట్టి గుల్మ రూపము దాల్బును. 
ప్రీలయందు కన్పించు ఈ వ్యాధినందు తీవ్రమైన నొప్పి, జ్వరము, దప్పిక, 
గర్భధారణ చిహ్నములైన వేవిళ్లు మున్నగు లక్షణములు కలిగి ఉండును. 
(Ulterine tumour) 

రక్తచాపము : రక్తపోటు (Blood pressure) 

రక్తజ శ్లీపదము : రక్తదోషమున ఏర్పడిన బోదకాలు 

రజోక్షయము : బుతు రక్తము తగ్గుట. 

రజఃస్థాపనీయము 3 గర్భాశయముపై ప్రభావమును కలిగించి, 
బుతుక్రమమును క్రమబద్దీకరించునది. (EMMenagogue) 
రక్తపిత్తము : పిత్తప్రకోపము వలన రక్తము ఊర్థ్వముఖ మున గాని, 
(నాసిక,నేత్రములు, చెవులు మరియు నోటి నుండి (స్రవించుట) 
(Haemorhage) 

రక్తపైత్యము : రక్తపిత్తము చూడుము. 

రక్తప్రదరము : ప్రీయందు బుతురక్తము పరిమితి కన్నా ఎక్కువ వెడలుట, 
బుతుకాలమునందే కాక ఇతర కాలమునంఉ కూడా రక్తస్రావము 
జరుగుట. (Menorhagia) 

రక్తమేహము : రక్తవర్ణములో దుర్గంధముతో కూడిన మూత్రము వేడిగా 
వెడలుట _ (Haematuria) 

రక్తలేమి : శరీరమునందు రక్తము స్థాయికి తగ్గిఉండుట. (Anaemia) 
రక్తవర్ధకము : శరీరమునందు రక్తమును వృద్ధిచేయునది. (1126౧24010) 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వస్వం ఆ 203/ 
రక్త శోధకము : రక్తమును శుభ్రపరచు జెషధము. (Blood purifier) 
రక్తసంగ్రాహకము : రక్తనాశములను సంకోచింప జేయుట ద్వారా 
రక్తస్రావమును అరికట్టునది. (126౧౦51240) 
రక్త స్తంభన : రక్త స్రావమును ఆపుట 
రక్త క్షయము : రక్తలేమి చూడుము. 
రక్తాతిసారము : రక్తముతో కూడిన మలము అపాన వాయువుతో కలసి 
అధికముగ వెదలుట. 
రక్తార్భస్సు : మూలవ్యాధినందు మలము ద్రవము లేక కఠినముగా 
వెడలుట వలన రాపిడిచే వేడిగానుండు రక్తము వెడలును. అందువలన 
రక్తక్షయము కల్లును. నల్లగా, గట్టిగా, ఎండినట్లుండిన మలమును 
విసర్జించును. అపాన వాయువు మిక్కిలి కష్టమున బయటకు వెడలును. 
(anaemia) 
రసకృశత వ్యాధులు : రక్తమునందలి భాగమైన రసము క్షీణించుట 
వలన ఏర్పడు వ్యాధులు. 
రసజన్య మూర్చ : సప్తధాతువులలో ఒకటైన రసము క్షీణించుట వలన 
ఏర్పడు మూర్చ. 
రస సంస్థానము : రక్తమునందలి భాగమైన రస వ్యవస్థ (Lymphatic 
system) 
రస సంస్థానము : రక్తమునందలి భాగమైన రస వ్యవస్థ 
రసక్షయము : రసధాతువు నశించుట. 
రసాజీర్ణము : అజీర్ణము, ఇందు అరుచి, ఒళ్లు బరువుగా నుండుట 
కల్లును. 
రసాదిధాతునాశనము : రసము,రక్తము,మాంసము, మేధస్సు, 
అస్తి, మజ్జ, శుక్రము అను సప్తధాతువుల నాశనము. 
రసాయనము : శరీరమునందలి రోగములను నశింప చేసి 
ముసలితనమును పోగొట్టు బెషధము. (Rejuvenatory) 
రూక్షము : కఠినమైనది, ఎండినది. 
రేచన : విరచనము చేయుట (Purgation) 
రోహిణి : (త్రిదోషప్రకోపము వలన కంఠబిలము (గొంతు) నందు 
మాంసపు మొలకలు ఏర్పడును ఇవి కంఠద్వారమును అడ్డగించును. 
(Diphtheria) 


D0 — రహస్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
ల 
లఘువు : తేలికగా జీర్ణమగును. 
వ 
వంధ్యాదోషము : స్ర్తీలలో సంతానోత్పత్తి లేకపోవుట (Sterility) 
వమనము : వాంతి (Vomiting) 
వయఃస్థాపకరము : వృద్ధాప్యమును దూరము చేయు నది. (RejUVventor) 
వర్ణకరము : శరీరవర్ణమును పెంపొందించునది. (1%0/0౪69 
complexion) 
వర్త్మ : కంటిరెప్పలకు వచ్చు వ్యాధులు (Diseases of the eyelids) 
వస్తి శోధనము : మూత్రాశయమును శుభ్రపరచుట 
వస్థి శోధ : మూత్రాశయమునందలి వాపు. (INflaMmMation of Urinary 
bladder) 
వాత కంటకము : కాలిమడమనందు తీవ్రమైన నొప్పి (Sprain ankle) 
వాతకుండలి : ఒక రకము మూత్రాఘాతము. ఇందు మూత్రము కొంచెము 
కొంచెముగా నొప్పితో కూడి బయటకు వెడలును. _(S5pasmodic 
stricture) 
వాతగుల్మము : గుండెకు, నాభికి మధ్యభాగమున ఒక్కొక్కసారి చలించుచూ, 
ఒక్కొక్కప్పుడు నిశ్చలముగ నుండు నట్టి గుండ్రముగా నుండు (గంధియే 
గుల్మము. వాత గుల్మము నాభియందు, ఇరుప్రక్కల యందు, 
మూత్రాశయమునందు సంచరించుట, చిన్నది, పెద్దది అగుచుండుట, 
మలబద్ధకము, కడుపుబ్బరము, చలి జ్వరము గల్లుట, గుండె, ఇరుప్రక్కలు, 
భుజములు, శిరస్సు, ఉదరములందు నొప్పి అన్నము జీర్ణమగు నపుడు 
మిక్కిలి బాధ మొదలగు లక్షణములు కలిగి వుండును. _ (AbdంmMIinal 
tumour due to excited vata) 
వాజీకరము : వీర్యవృద్ధిని కలిగించి, సంభోగ శక్తిని కలిగించుట. 
(Aphrodislac) 
వాత([గ్రంధి : గుండ్రముగా, పెద్దదిగా వాపును కలిగి యుండు ఈ 
(గంధియను నిర్మాణము పైకి లాగబడి నట్లు, కత్తిచే నరకబడినట్లు, 
సూదులతో గ్రుచ్చినట్లు, చీల్చినట్లు, పగులగొట్టబడినట్లు, నానావిధ బాధలు 
కల్గించుచూ, నల్లని మెత్తని, తిత్తివలె విశాలముగా ఉండి, పగిలినచో శు 
ద్ధమైన రక్తము స్రవించును. (TUMOUr due to excited vata) 


రహస్య అనపాన వైస్య సర్వస్వం లా 0339 
వాతజ పాదవిసృతి : వాతము వలన కలిగిన కాళ్ళ వాపులు (0666౧2 
inthe legs) 

వాతనాడీశామకము : నరములను స్థిమితపరచునది (16౧/6 
depressant) 

వాతరక్తము : రక్తము సహజముగా ప్రవహించక, పాదమునందు కూడి, 
వాపు, ఎరుపు, పోటు కలిగి యుండును. (GOUt) 

వాతవహనాడీ సంస్థానము : నాడీ వ్యవస్థ (Nervous system) 
వాతవస్తి : నిర్బండే కారణములచే మూత్రమున వేగ సమయమగు 
విసర్జింపక అద్దుపరచినచో వాతము ప్రకోపించి వస్తి యొక్క ద్వారమును 
అడ్డగించును. అందువలన మూత్రము బయటకు రాక పొత్తికడుపు, 
ఉదరములందు మిక్కిలి బాధ కలుగును. (౧౪16గ౧(౦౧ of urine) 
వాతశూల : వాత(ప్రకోపమున గుండె, ఇరు ప్రకృలు, వీపు, వెన్నెముక 
క్రింది భాగములందు శూలను (నొప్పి) కల్లించును. ఇది అన్నము జీర్ణమగు 
సమయమున, ఉదయమునందు, వర్షకాలమున, చలికాలమున అధిక 
ముగా ఉండును. ఇందు వాతముచే మలబద్ధకము కలిగి మిక్కిలి బాధ 
కలుగును. (COliC due to excited Vata) 

వాతసంగ్రహణి : అన్నము అతికష్టముగా జీర్ణమగుట, పులిత్రేన్పులు, 
అగ్నిమాంద్యము, చెవులలో ధ్వని, ఇరు ప్రక్కలు, తొడలు, గజ్జలు, 
కంఠములందు నొప్పి, రొమ్ము నొప్పి, శరీరము కృశించుట, అరుచి, 
బలహీనత, గుదము నందు బాధ, కడుపుబ్బరము, భుజించిన పిమ్మట 
ఈ బాధ శమించుట, వాతగుల్మము, హృద్రోగము, పలుచగా లేక 
ఎండినటుల, అల్పముగా, నురుగుతో ఉండును. (Dysentery due to 
excited vata) 

వామకము : పక్వముకాని పిత్తమును, శ్లేష్మమును వాంతి రూపములో 
వెడలించునది. (౬౧6140) 

వింశతి మేహములు : 20 రకముల మేహములు 

విచర్చిక : మిక్కిలి తీవ్రమైన మంట కలిగి, నల్లని రంగు కలిగి, అనేక 
రంధ్రములు కలిగి అధికముగా చీము, నెత్తురు కారుచుండు చర్మరోగము. 
ఇది హస్తములందై నను, పాదములందైనను ఏర్పడి మిక్కిలి మంట, దురద 
గల బొబ్బలను కలిగించును. హస్తమునందు పుట్టినచో విచర్చిక అనియు, 
పాదమునందు పుట్టినచో విపాదిక యని అందురు. _(PErMphigus) 


740. లా రహస్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
విద్రధి : బలవత్తరమైన మూలమును కలిగి, శరీరము నందలి మాంసము 
వృద్ధి చెందిన ప్రదేశములలో గుండ్ర ముగా ఏర్పడి, మిక్కిలి బాధను 
కలిగించు వ్రణము. (Abscess) 

విబంధము : మలబద్ధకము (Conbstipation) 

విశదము : పొడిపొడిగా ఉండుట 

విశ్వాచీ : చేతులయందలి కందరముల పటుత్వమును చెడగొట్టి చేతులను 
పైకెత్తనీయక నిరుపయోగముగా చేయు వాతము. _(Raido Ulnar 
paralysis) 

విషఘ్న : విషమును విరుచునది (ANtidote) 

విషమజ్వరము : సంతతము, సతతము, అన్యేద్యుష్మము, తృతీయకము, 
చతుర్దకము అనునవి విషమ జ్వరములు. _(Malarial fever) 
విష్టంభము : మలబద్దకము (Constipation) 

విసర్పి : చర్మము, మాంసము, రక్తములను ఆ(శ్రయించి శరీరమునందు 
ఒక్కచోటైన నిలకడ లేక, సకల అవయవ ములను సంచరించు స్వభావము 
కలిగిన వాపును అతి శీఘ్రముగా కలిగించు చర్మరోగము. (Erysepalus) 
విసూచిక : మూర్చ, అజీర్ణమలము, పలుమార్లు విరేచన ములగుట, 
వాంతులు, తీరని దాహము, కడుపులోను, సర్వావయవములందు 
సూదులతో గుచ్చినట్లుబాద, కాళ్లు చేతులు ఒంకరపోవుట, వణుకు, రొమ్ము 
నొప్పి, తలనొప్పి మొదలగు లక్షణములు కలది. (ChOlera) 

విస్ఫోట కుష్టము : ఇందు పలుచని చర్మముతో కూడిన నల్లని, ఎర్రని 
బొబ్బలు శరీరము ఏర్పడును. (IMpetigo, veside) 

వీర్యదోషము : శుక్రమునకు సంబంధించిన దోషము 

వీర్యవికారములు : శుక్రగత వ్యాధులు (9601౧2 disorder) 

వృక్క: మూత్రపిండము (Kidney) 

వృక్క శోధ : మూత్రపిండ శోధ చూడుము (Nephotius) 

వృషణ శోధ : వృషణముల వాపు (Swelling of the scrotum) 
వృష్యము : శుక్రోత్సాదకము _(Spematogenetic) 

వేదనావాతము : శరీరమునంతటా బాధను కల్గించు వాతము 

వ్రణ రోపణము : పుండును మానుట (Wound healing) 

(వ్రణ శోధనము : వ్రణమును శుభ్రపరచుట 

వ్యంగు : కోపము వలన గాని ఆయాసము కల్గించు పనుల వలన కానీ 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వస్వ లా 7A 

ముఖమున వెంటనే చిన్నదిగా, బాదను కల్లించని నల్లని మచ్చ ఏర్పడును. 

దీనినే మంగు అందురు. (Blak pigmented patch on the face) 
శ 

శరీరపీడ : ఒళ్లు నొప్పులు (Bodily pains) 

శర్మర : చిన్న చిన్న ముక్కలుగా భేదింపబడిన అశ్శరి (Gravel) 

శాఖాశ్రిత వాతప్రకోపము : కాళ్లు చేతులను ఆశ్రయించి, వానిని పనులు 

చేయుటకు అసమర్ధము చేయు వాతము. 

శామకము : శమింపచేయునది. (06౧9992౧00 

శిరోగ్రహము : వాతము ప్రకోపించి శిరస్సునందలి సిరలను కఠినముగా, 

నల్లగా చేసి అధికముగా బాధిం చును. 

శిరోభ్రమణము : శిరస్సు కంపించుట (TreMOrs in the head) 

శిరోరుజ : శిరోరోగము (Disease of the head) 

శీతజ్వరము * చలి, వణుకు, మిక్కిలి (భ్రమ, గగుర్పాటు, ఆవలింతలు, 

శిరస్సు, నడుము, తొడలు, పక్కలు ఇవి నలిగయొట్టి నట్లుండుట, పిక్కలు 

పీకుట, బడలిక, కన్నులు, శరీరము, గోళ్ళు పచ్చగానుండుట, దప్పిక, 

నోరు చేదుగా ఉండుట, పొడి దగ్గు ఇట్టి లక్షణములు కలది. (౯6/6! 

due to low temperature) 

శీతదంత వ్యాధులు : చిగుళ్ళ నుండి రక్తము స్రవించుట, అవి నల్లగా, 

మెత్తగా ఉండుట కలిగి, కాలక్రమేణా పండ్లు ఊడిపోవుట. 

శీతపిత్తము ; కందిరీగలు కుట్టిన విధముగా శరీరము నందు దద్దులు, 

వాపును కలిగి మిక్కిలి దురద, సూదు లతో పొడిచినటుల పోటును కలిగి, 

మిక్కిలి మంట కలిగి, వాంతులు, జ్వరము కలుగును. (౮గ1౦౭గ౫) 

శీతలోపచారములు : శరీర తాపమును శమింపచేసి చల్లదనము 

కల్గించుటకై చేయు ఉపచారములు. (Cooling measure) 

శీతాంగ సన్నిపాతము : సన్నివాతమునందు శరీరము చల్లబడుట. 

శీర్షకూల : తలనొప్పి (Head ache) 

శీత వీర్యము : రక్తపిత్త దోషహరము, మనస్సంతోషము, ఆయుర్వృద్ధి, 

స్తంభన గుణము కలిగి ఉందును. 

శుక్రమేహము : శుక్రము వంటి మూత్రమునైనను, శుక్రముతో కూడిన 

మూత్రమునైనను విసర్జించుట. (Sprematorhoea) 

శుక్ర క్షయము : శుక్రధాతువు(వీర్యము) నశించుట 


ఉద... లా లీహొన్య రనిపాన్‌ వైస్య సర్వస్వం 
శుష్కకాస : పొడి దగ్గు (Dry ౦౦౪8౧) 
శూక రోగము : పురుషలైంగికావయవముపై పొక్కులు ఏర్పడుట. 
శైత్యము : జలుబు (06016) 
శోథ : వాపు (0666౧2, Anasarca) 
శోధఘ్నము : వాపును నశింపజేయునది (4౧4 1౧12౧౧౭౦౧౧ 
శోఫ : వాపు (EMarCation) 
శోష : అతి మైధునము, దుఃఖము, శరీర వ్రణము శరీరాయాసము, 
మార్గాయాషము, వృద్ధాప్యముల వలన జన్మంచును. (౬౧౭౦౭40౧) 
శ్లీపదము : బోదకాలు (Elephantiasis) 
శ్వసనక జ్వరము : సన్నిపాత జ్వర లక్షణములేకాక, నిస్రాణ, ఆకలి 
లేకుండుట, వణుకు, వాంతులు, రొమ్ము నొప్పి, తలనొప్పి, చిత్తభ్రమ, 
అనిద్ర, బంకగా ఇనుప తుప్పువంటి నల్లని శ్లేష్మము ్రవించుట, కొన్నిసార్లు 
అందు రక్తపు జీరలు ఉండుట కల్లును. ఏడవ ఏలక ఎనిమిదవ దినమున 
మూత్రము, చెమట అధికమగును. నిముషమునకు 96-120 సార్లు 
నాడి కొట్టుకొనును. శరీర ఉష్ణోగ్రత 103-104 డిగ్రీలకు పెరుగును. 
నోరిండి పోవును. శ్వాసకోశములు చెడుట ఈ వ్యాది ప్రధాన లక్షణము. 
శ్వాస : ఊపిరి అతికష్టముగ, ఎక్కువ విడచుట (వగరు) (Dysproea) 
శ్విత్రము : కిలాసము చూడుము 
శ్వేతకుష్టము : కిలాసము చూడుము 
శ్వేతప్రదరము : తెల్లగానగు యోని స్రావము. ఇది తరచుగా శిలీంధ్రము 
వలన కలుగును. (LeUConhoea) 

ష 
షదడ్రసయుక్తము : అరుచులను కలిగినది. 

స 
సంకోచనీయము : శరీరమునందలి కణజాలములను, కండరములను 
సంకోచింపజేయును. దీని వలన రక్షస్రావము అగుట, శ్లేష్మస్తరపు (స్రావము 
తగ్గుట జరు గును. (Astringent) 
సంగ్రహణి : గ్రహణి చూడుము 
సంతత జ్వరము * ఏడు, పది లేక పన్నెండు దినముల పాటు నిరంతరముగా 
ఒక్క క్షణమైనా విడువక రాత్రిం బవళ్లు బాధించు జ్వరము (Malarial 
Remittent fever) 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వం లాలా 043 
సంధిగత వాతము : వాతము ప్రకోపించి గాలిచే నిండియున్న తోలుతిత్తివలె 
నుండు వాపును కల్లించును. కీళ్లయందు పోట్లు కలిగి కాళ్ళుచేతులు, 
చాచునపుడు, ముడుచునపుడు మిక్కిలి బాధ కలిగి కష్టముగ నుండును. 
(Arthristis) 

సతత జ్వరము : ఒక దినమునకు రెండుసార్లు విడచి విడచి వచ్చు జ్వరము 
రాత్రినందైనను, పగటినందైనను రెండుమార్లు విడచి విడచి వచ్చును. లేక 
పగటి యందు జ్వరము తగిలి విడచి, మరల రాత్రి యందు జ్వరము 
తగిలి విడచును. (Double quotidain fever) 

సద్యోప్రణము : కత్తి మొదలగు ఆయుధములచే దెబ్బ తగిలి, అది 
పుండుగామారిన దానిని సద్యో వ్రణమం దురు. (TrAnUMatic wound) 
సన్నిపాతము : ఈ జ్వరమునందు శరీరము ఒక సమయమున ఉష్టముగాను, 
మరియొక సమయమున శీతలముగాను ఉండును. అస్థి సంధులయందు 
వేదన, తలనొప్పి, కళ్ళెర్రబడి నీరుకారుట చెవులలో ధ్వని, నాలుక, గొంతుల 
యందు ముళ్ళు గ్రుచ్చినట్లుండుట, కళ్లు మత్తుగా నుండుట, తరచుగా 
మాటలు, దగ్గు, ఉబ్బసము, భ్రమ కల్చుట, ఉమ్మి కఫ, రక్త పిత్త మిశ్రమముగా 
ఉండుట, తల తిరుగుట దాహము నిద్రాభంగము రొమ్ము నొప్పిహీన 
స్వరము, మూలుగు, మలమూత్ర బద్ధకము, శరీరము కృశించుట, దద్దులు, 
కడుపు బరువుగా నుండుట మొ॥ లక్షణములు ఉండును. 

(Typhiod fever) 

సన్యాసము : వాక్కు యొక్క మనస్సు యొక్క దేహము యొక్క చేష్టలు లేక 
రోగి బలహీనుడై కొయ్యవలె ప్రాణము లేనటుల క్రిందపడియుండును. 
(Apoplex) 

సన్యాసి (సవా మేహము) : ఉపదంశము చూడుము 

సర్పదంశ : పాముకాటు (Snake bite) 

సర్వాంగ వాతము : (ప్రకోపిత వాతము శరీరము నంతట రెండు 
అర్థభాగములందును వ్యాపించి కీళ్లను సడలింవ జేసి, పనిచేయు 
సామర్ధ్యమును నశింప జేయును. (Diplegia) 

సిధ్మ : కొంచెము రక్త వర్ణము కలిసిన తెలుపురంగు కలిగిన చిన్న చిన్న 
పొడలు శరీరముపై కలిగి చేతితో రుద్దినపుడు పిండివలె నుండు పొడి 
రాలును. ఇది శరీరముతో సమానముగా బిళ్లలుగా వ్యాపించును. ఇది 
సాధారణముగా ఛాతీనందు కల్గును. (Ptyriasis versicolor) 


00 లా రహిన్య నప వైస్య సర్వస్వం 
సిర్రాగత వాతము : సిరలయందు పోటు,సిరలు వ్యాకోచించుట, లేదా 
సంకోచించుట, కల్లును. బాహ్యా యామము అంతరాయామము, ఖల్లి, 
కుబ్బతత్వములను కల్గించును. 

సుప్తకుష్ణువు : నల్లని లేదా ఎర్రని వ్రణములు కుండ పెంకు వలె మిక్కిలి 
కఠినముగా నుండి, ఒక్క (ప్రక్క ఎత్తుగా మరొక (ప్రక్క పల్లముగా ఉండి, 
అధికమైన పోటును కల్గించును. దీనినే కపాల కుష్టము అందురు. 
(Anesthetic leprosy) 

సుప్తవాతము : శరీరము ఏనుగు చర్మము వలెనుండి తాకిన తెలియకపోవుట, 
శరీరమున మంటగానుండుట, శరీరాంగములు శోషించుట కల్లును. 
సూతికా రోగములు : బాలింతలకు కలుగు రోగములు ఉదా: జ్వరము, 
ఒళ్లునొప్పులు, కంపము, శరీర భారము దప్పిక, వాపు, శూల, అతిసారము, 
రక్తలేమి మొదలగు నవి (PUErperial diseas) 

సూర్యావర్తము : సూర్యోదయ కాలమున కొంచెముగా ప్రారంభమైన 
తలనొప్పి మెల్లమెల్లగా పెరుగుచూ మధ్యా హ్నమునకు మిక్కిలి ఎక్కువై 
కొద్ది కొద్దిగా తగ్గి, సూర్యాస్త మయమునకు పూర్తిగా తగ్గును. రాత్రంతయు 
(ప్రశాంతముగనే ఉండును. (9106915) 

సూక్ష్మము : శరీరమునందలి సూక్ష్మ రంధ్రములందు కూడా ప్రవేశించునది. 
సేంద్రియ విషశామకము : సేంద్రియ విషములను విరుచునది. (De- 
toxifier of the organic toxins) 

సోమ రోగము : ప్రీల యందు మూత్ర మార్గము నుండి (స్రావము వెడలుట, 
ఈ స్రావము నిర్మలముగా, చల్లగా ఎట్టి వాసన లేనిదిగా, తెల్లని రంగులో 
అపరిమితముగా (స్రవించుచుండును. ఇందు నోరు ఎండుట, మూర్చ, 
ఒడలి విరుపులు, ఆవలింతలు, శరీరము ఎండిపోవుట కల్లును. 
స్తంభకము : నిరోధించునది. ఉదా : లొద్దుగ రక్త స్తంభకము. అనగా 
రక్తస్రావమును నిరోధించును. 

స్తన్య జనకము : స్తన్య వర్ధకము చూడుము. 

స్తన్య వర్ధకం : తల్లిపాలను శుద్ధి చేయుట (Lactagogue) 

స్తన్య శోధనము : "తల్లిపాలను శుద్ధిచేయుట 

స్థావర విషనాశకము : విషయుక్తమై దుంపలు, వ్రేళ్లు (ఉదా. వసనాఖిి 
తత వాని విషములను నశింప జేయునది. 

స్థావర విషము : దుంపలు, వ్రేళ్లు మొదలగు వాని విషము ఉదా . 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీన్వీం లాలా 7 
వసనాఖీ (0910౧0 of plant origin) 
స్థాల్య రోగము : శరీరమునందు (కొవ్వు అధికముగా వృద్ధి నొందుట. 
ఇందు ఆయాసము, దప్పిక, మూర్చ, అధిక నిద్ర, తుమ్ములు, బద్ధకము, 
మిక్కిలి ఆకలి, చెమట, శరీర దుర్గంధము. శరీర బలము క్షీణించుట సంభోగ 
శక్తి తగ్గు మున్నగు లక్షణములు కల్లును. (Obesity) 
స్నిస్ధము : నునుపైనది, చమురుగలది. (SMoంoth,Oily) 
స్నేహనము : చర్మమును ఉపశమింపజేయుటకు పై పూతగాను, శరీర 
అంతర్భాగములో కలుగు వాపులు మున్నగు వానిని తగ్గించుటకు 
అంతర్గతముగనూ వాడు ద్రవ్యము. _ (Emollient) 
స్పర్శనాశము : స్పర్శ జ్ఞానమును కోల్పోవుట. (099 0f sense of touch) 
స్ఫుటిత కుష్టము : (సావయుక్త చర్మవ్యాధి. 
ప్రంసనము : ఆహారమును జీర్ణము చేసి, మలములను బయటకు 
వెడలించుట. 
ప్రోతశ్నోధనము : శరీరమునందలి నాళములలో ఏర్పడు అడ్డంకిని 
తొలగించునది (Deobstruent) 
స్వరభేదము : గాత్ర భంగము చూడుము 
స్వర్యము : కంఠమునకు హితకరమైనది (ఆ౦౦౮ for voice) 
స్వేదలము : చెమటను అధికముగా ఉత్పత్తి చేయునది _(Diaphoretic) 
స్కృతి : తెలివి, స్పృహ (COnsiCiousness) 
స్మృతికరము : స్పృహను కలిగించునది 

హ 
హనుస్తంభము : వాతప్రకోపము వలన నోరు తెరిచిన స్థితిలోగానీ, మూసిన 
స్థితిలో గానీ స్తంభించిపోవును. ఈ వ్యాధి యందు మాటలాడుట, నమలుట 
మిక్కిలి కష్టము. (100% jaw) 
హలీమకము : శరీరము తెలుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ ఇట్టి రంగులు 
కలిగి బలము, ఉత్సాహము క్షీణించును. మైకము, అగ్నిమాంద్యము, కొద్దిగా 
జ్వరము, ఒళ్లు నొప్పులు, దప్పిక, అరుచి కలుగును. _(ChlOrosis) 
హస్తపాద కంపవాతము : కరములు, పాదములు వణుకుట, శరీరము 
తిరుగుట, నిద్రలేమి లక్షణములుగా కలది. 
హస్తపాదాది దాహము : కరములు, పాదముల యందు మంట. (80640100 
sensation of the palms and feet) 


746. లా రహస్య రనిపా్‌ వైస్య సర్వీన్వం 
హిక్కా : ఎక్కిళ్లు (1110006010) 

హృదయశూల : గుండె నొప్పి (Cardiac pain) 

క 

క్షతము : గాయము, దెబ్బ (Trauma) 

క్షతక్షీణ : ఉరఃక్షతము నందు రొమ్ము నొప్పి రక్తపు వాంతులు, దగ్గు 
లక్షణములచే క్షీణించిన రోగికి మూత్రము రక్తముతో కూడి వెడలును. 
ఇరుప్రక్కల, వీపు, నడుము, లాగిపట్టిన విధముగా బాధ కల్లును. 
(Consumption) 
క్రమము : వ్యాధిని తట్టుకొనగల శక్తి (Resistance) 
క్షుధా వర్థనీయము న జీర్ణ రసములను ఉత్పత్తి చేసి, ఆకలిని, జీర్ణశక్తిని 
పెంచుట. (StOMmacic) 


క్షుద్రరోగములు - ఆధునిక వైద్యపుపేర్లు 


. అంతా(లజీ, అంథాలజీ, అలజి (SIMple boils) 
అగ్నిరోహిణి (infection in the axillae (pustules) 
అనుశయీ (Multiple cebacious cysts) 

అరూంషిక (Eczmia face) 

అరోచకం (Anorexia) 

అలసక (అడుసుపుండ్లు) (EcZzIMa face) 
అవపాటిక (PrepUCial Ulcers & craks) 

అహిపూతన -ముడ్డఅనాస (Proctitis ano) 

. ఇంద్రలుప్తము (పేనుకొరుకు) (Aloepacia) 

న ఇంద్రవృద్ధ (Dermatitis) 

. కచ్చపీ / కచ్చపికా (Condiloma) 

స కటికచ్చూ (మొల దురదు 600109 in the waistiline) 
. కదర (ఆన) (Corns) 

. కునఖము (పుప్పిగోరు) (Onychogryphosis) 

. కక్షపిటికా (Herpes Of intercostal nerves) 

. కేశదద్రు [0౧1౧9 at the roots of the Hair) 

. ఖాలిత్వం (Baldness) 

. గంధనామ్ని (SIMIlar to Kaksha pitika baove said) 
. గుదకండూ (600100 in the anus) 


అ 9౦౦౫ రాలు లు కలం గో 


= ష™— 
=~ అ 


OT 
౧౧౦ -ఎ*ఎ రాల|య ల ౬ 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
35. 
36. 
37. 
85. 
89. 
40. 
41. 
42. 
498. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 


గుదభ్రంశ (గూద దిగుట) (Prolapse rectum) 
చర్యకీల (పులిపిరికాయ) (180169) 
చిప్యము-అంగుళివేష్టకము (గోరుచుట్టు) (MIt0w) 
జతుమణి, జంతుమణి (Mole) 

జాలగర్దభ (Herpes simplex) 

తిలకాలకం (పుట్టుమచ్చలు) (Phrynoderma) 
దారుణ (చుండు) PYytiriasis capitis -Dandruff) 
నిరుద్ధప్రకశ (Phymosis) 

నీలిక (Black patches on the body other than the face) 
న్యచ్చం (పుట్టుమచ్చ) (Expanded mole) 

పద్మినీ కంటక (Papilloma) 

పనసిక (FUrUNUCcUlosis of the ear) 

పరివర్తక (Para phymosis) 

పలితము (తలనెరయుట) (Greying of hair) 
పాదదారి (కాలి పగుళ్లు) (202266) 

పాదదాహ (36414109 56502600 of the feet) 

పాషాణ గర్జభ-గవదబిళ్లలు (114౧09 0 Paroitid tumour) 
పుంస్తనవృద్ధి (Growth of breasts in Males) 

మషక /మాష (Elevated mole) 

ముఖమంగు / వ్యంగము (Black pathes on the face) 
యవపథ్య (Karatosis) 

యవానపిడిక (ACNE, PiIMples) 

వదన దుర్గంధం (Bad odour in the mouth) 
వరాహ దంత - శూకరదంష్ట్రం (Lupus vulgaris) 
వల్మీకము (Actinomicosis or madura foot) 

విదారిక - చంక, గజ్జలలోని బిళ్ల (3600) 
వివృతా-పిటికా (PUstUles) 

వృషణకచ్చు (Pruritus scrotum) 

శర్మరార్చుదము (Cebacious horn) 

సన్నిరుద్దగుద (Imperforate anus) 

స్వరభంగము (Acromastitis) 


747 


748 


51. 
52. 
58. 
54. 
ర్‌ర్‌. 


ీహన్య అనుపాన వైస్‌ సర్వస్వం 
శీతరిక-మసూరిక (1105606559 Of vioce) 
చంకలలోని దుర్గంధం (Bad odour in the armpits) 
బొట్టు పెట్టుకునే చోట పుండు (016౪260 at the place of tilakam) 
గుదములనొప్పి (Pain in the heel) 
సొరియాసిస్‌ (కిటాభ కుష్టము) (Psoriasis) 


ఆయుర్వేదంలో వ్యాధులపేర్లు - అల్లోపతి - 


(వెస్ట్రన్‌ మెడిసన్‌ నందు) దాదాపు సమానమైన నామం 


= ష™— 
=~ అ 


SRS 
W™=™OoOO0O0O0NOoONdIE-=Ww0OMm 


. అగ్నిదగ్గ Fire borns 


1 
2 
3 
4 
ర్‌ 
6 
7. 
8 
9 


. అగ్నిమాంద్య Digestive impairment 
: అజీర్ణ Indigestion 

. ఆమ్షపిత్తం Hyperacidity 

. అన్నద్రవ శూల Gastric Ulcer 

. అపస్మారము Epilepsy 


అర్భుద Tumor 


. అర్థావభేదక Hemicramia/migraine 

| ఆర్థితవాతం Facial palsy 

. అరుచి TEstelessness 

ఆర్మం Piles 

. అరుంశిఖ Dandruff 

. అస్ఫగ్ధర Memorrhagia (or) metrorhagia (or) both 

. అతిసారము Diarrhoea 

బ్‌ అవరోధజన్యకామల Obstructive Jaundice 

| అంగమర్థన Body ache 

. అంకుశక్రిమి Hookuorm infestation 

3 అశ్యరీ Calculus 

. ఆమాతిసార Diarrhoea due to indigestion 

. ఆమదోష Products of impaired digestion and metabolism 
. ఆమవాత Rheumatism 

. అనాహ(స) Distension of abdomen due to obstruction to 


passage of urine and stools 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


28. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
539. 


బాధిర్యము Deafness 

బాల(గహ Psychotic syndrome of children 
బాలరోగములు Disease of children 
భగందరము Fistula in ano 

(బ్రమ Vertigo 

చర్ది Emesis 

ద[ధ్రు NEriasi5 

దౌర్భల్యము Weakness 

దాహ 8641009 sensation 

ధాతుక్షయ 155/2 wasting 
దుష్టవణము Non-healing ulcer 
గర్భాశయశూల Uterine pain 
గర్భిణిచరి Morning sickness 


749 


(గ్రహణి (264145 / ulcerative colitis/irritable bowel syndrome) 


గృ(ధ్రశి 5602602 

గుల్మ Abdominal lump 

హిక్కా [116040 

హృద్రోగ Heart disease 
హృదౌర్భల్యము weakness of the heart 
హృల్లాసము Navsea 

ఇంద్రలుప్త Alopecia 

జలోదర As౮ites 

జ్వర Fever 

జీర్ణ జ్వరము Chronic fever 
కఫజశిరోరోగము Catarrhal siroroga /simusitis 
కర్ణశూల 0121912 

కర్ణస్రావ 001062 

కర్ణరోగము Disease of ear 

కండూ 1600100 

కంఠరోగము Disease of throat 
కష్టావర్తము Dysmenorrhoea 


500 కన్య అటా వైస్యనర్వీన్వం 


54. కటిశూల 10౪/6 backache 

ర్‌ర్‌. కుష్ట Leprosy/diseases of skin 

56. కామల Jandice 

57. కార్యా 60262600 

58. కాస Cough 

59. క్రిమి Worm infestation 

60. క్షతజ్షీణ Debility due to chest injury 
61. క్షయ ౧౪1515 

62. మాద 1౧60౫02600 

63. మధుమేహ Diabetes mellitus 

64. మదాత్యయ AlCoholism 

65. మహాకుష్ట Group of major skin diseases 
66. మేదోరోగము 0tesity 

67. మోహ 6416165100 

68. ముఖశోష Dryness of mouth 

69. ముఖరోగ Disease of mouth 

70. మూర్చ Syncope 

71. మూత్రాఘాత Urinary obstruction loleguria 
72. మూత్రకృచ్చ Dysuria 

73. మూత్రరోగము Urinary diseases 
74. మూత్రవికార Urinary diseases 
76. నేత్రరోగము Diseas of the eye 

77. పామా EzeMa 

78. పాండు [౧౭26౧౫12 

79. పార్వశూల Intercostal ౧6౮౪211912 and pleurodynia 
80. పీనస 6౧౧౦౧16 rhirutis / sinusitis 
81. పృష్టకూల Lumbago 

82. పక్షాఘాత Paralysis / Hemiplegia 
83. పక్షవాతం Paralysis / Hemiplegia 
84. పిడక CarbUncle 

85. ప్లీహరోగము Splenic disease 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


86. 
87. 
రిది. 
89. 
90. 
91. 
92. 
99. 
94. 
95. 
96. 
97: 
98. 
99. 


100. 
101. 
102. 
1093. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 
111. 
112. 
119. 
114. 
115. 
116. 


ప్లీహ వృద్ధి Splenomegoly / Enlargement of speen 
(పదర EXCessiVe vaginal dischagrs 
'ప్రలాప Delirium 

ప్రమేహ Metabolic disoroler 

ప్రతిశ్వాయ Oryza 

(ప్రవాహిక Dysentery 

పూయమేహము Urinary infection 

రక్తార్మ Bleeding piles 

రక్తాస్థివణ Haemoptysis 

రక్తదోష Disorder of blood 

రక్తగత వాతము Hypertension 
రక్తపిత్తము Bleeding disorder 

రక్తప్రదర Menorrhagia (or) metrorrhaiga 
రక్తస్రావ Bleeding disorder 

రాజయక్ష్మ Tuberculosis 

సంధిశోధ Arthritis 

సంధిశూల Joint pain 

సంధివాత Arthritis due to vata dosa 
సన్నిపాత జ్వరము High fever due to vilation of al dosa 
సంతర్పణ జయ Disorders due to obesity 
సంతాప Emotional stress 

స్తాల్య Obesity 

స్త్రీ రోగము Gynaecological disorders 
స్వరభేద Hoarseness of voice 
సూతికాజ్వర puerperal fever 
శిరుశూల Headache 

శిరోరోగము Disease of head 
శీతపిత్తము Uricaria 

శ్లీపదము Filariasis 

శోష Emaciation 

శోఫ 0౭69602 


751 


752 


117: 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 
132. 
1392. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 


రహస్య అనుపాన వైన్యీ సర్వీస్యం 


శోధ Inflammation 

(శమ Fatigue / lethargy 
శుక్రదౌర్భల్యము Seminal stress 

శూల Pain / colic 

శ్వాస Asthma 

శ్వేతకుష్ట Leucoderma 

శ్వేత ప్రదర Leucorrhoea 

శ్వితము Leucoderma/vitiligo 
తమకశ్వాస Bronchial asthma 

తం(ధే Drowsiness 

తిమిర Cataract 

తృష్ణ Thirst 

త్వక్‌రోగము Skin diseases 

ఉదర Disease of abdomen 
ఉదర్థ(శీతపిత్తం) Urticaria 

ఉదరశూల Pain 1౧ the abdomen 
ఉదావర్తము Partial intestinal obstruction 
ఉన్మాదము Mania / psychosis 
ఉరఃక్షతము Pulmonary Cavitalion 
ఊరుస్తంభవాతం Stiffness in thigh muscles 
వమనము Emesis 

వస్థిరోగము Disease of urinary system 
వస్తి వికారము Bladder disorders 
వాతార్భ g Piles (dry) 

వాతరక్త 6061 

వాతరోగ Disease due to vata dosa 
వాతవికార/వ్యాధి Disorders due to to vata dosa 
విబంధ Constipation 

విచర్చిక EzeMa 

విదాహ BUrNINg sensation 

విద్రది AbsCess 


తీహాన్య ఈనుపాన్‌ వైష్య సర్వస్వం ఆ 753 


148. విసర్పి Erysipelas 

149. విషమజ్వర Intermittent fever 

150. విషవికార Disorders due to poison 

151. (వణ Ulcer 

152. వృక్కరోగము Renal disorder 

158. యకృతోదర Enlargement of liver/hepatomegaly 
154. యకృత్‌ప్లీహ వికారము Disease of liver and spleen 
155. యకృత్‌ వికారము Disorder of liver 

156. యక్ష్మ Tuberculosis 

157. యవానపిడిక PiIMples / Acne vulgaris 

158. యోనిశూల Pain In female genital tract 

159. యోనిరోగ Disease of female genital tract 


1. అగ్నిదగ్గము (ఒళ్లుకాలుట) బర్న్‌ సః స్మాల్‌ ఎ 
2. అగ్నిమాంద్యము (అజీర్ణము) డిస్పెప్పియా 
3. జలవాయు అగ్నిమాంద్యము (నీరుగాలివల్ల అజీర్ణం) 
సీజనల్‌ డిస్‌ పెప్పియ 
4 అజీర్ణము - ఇన్‌డైజెషన్‌ 
5. అలసకము - (కడుపుబ్బరం) గ్యాస్‌ 
6. అతిసారము (విరేచనాలు) అక్యూట్‌ డయేరియా 
7. రక్తాతిసారము (నెత్తురువిరేచనాలు) డిసెంట్రీ 
8. అంత్రశోధజ అతిసారము - డయేరియా డ్యుటు కొలయిటీస్‌ 
9. జ్వరాతిసారము-డయారియా విత్‌ ఫీవర్‌ 
10. గుదభ్రంశము (మలద్వారం బయటకు వచ్చుట) ప్రొలాప్స్‌ ఏనాస్‌ 
11. ప్రవాహిక (బంకవిరేచనాలు) డీసెంట్రీ 
12. అంతరిక విద్రది (కడుపులో పుండు) ఇంటీరియల్‌ ఏబ్స్బస్‌ 
13. అంత్రవిద్రది (బుడ్డ) హెర్నియా 
14. ఆంద్రపృచ్చప్రదాహ (24గంటలనొప్పి) అపెండిసయిటిస్‌ 
15. అపస్మారము (సొమ్మరోగము) ఎపిలెప్సీ 
16. ఆమ్లపిత్తము (పులిత్రేన్సులు) హయిపర్‌ ఎసిడిటి 


ర కస్య అకపాశ వైష్యన్య్వర్యం 


17. అరోచకము (అరుచి) ఎనోరెక్సియా 
18. అర్బ్చుదము (పుట్టకురుపు) ట్యూమర్‌ 
19. అర్మస్సు (మూలవ్యాధి) ఎన్‌లార్ట్‌డ్‌ ప్రొస్టెటిస్‌ 
20. అశ్యరీ మూత్రాశ్శరీ (మూత్రములోరాయి) స్టోన్‌ ఇన్‌ బ్లాడర్‌ 
21. అష్టీలా (మూత్రగ్రంధివాపు) ఎన్‌లార్జ్డెడ్‌ ప్రొస్టెటెస్‌ 
22. అస్థిభంగ (ఎముకవిరుగుట) ఫ్రాక్చర్‌ ఆఫ్‌ బోన్‌ 
23. అస్థిక్షయము టుబర్‌కులేసిస్‌ ఆఫ్‌ బోన్‌, ఆస్టియో మైలైటిస్‌ 
24. ఆధ్మానము (కడుపుబ్బరం) టింపేనాయిటిస్‌ 
25. ఆనాహము (మలబద్దకం) కాన్టి పేశన్‌ 
26. ఆమవాతము (కీళ్ళనొప్పులు,వాపులు) రుమాటాయిజం 


27. ఆమాశయవ్రణము (పరిణామశూల) 
పెప్టిక్‌ అల్సర్‌ గ్రాస్టిక్‌ అండ్‌ డుయోడినల్‌ అల్సర్స్‌ 
28. ఉదరరోగము- డిసీజ్‌ ఆఫ్‌ డియోడినమ్‌ 
29. యకృత్‌ప్లీ హోదరము-కాలేయం, ప్లీహం పెరుగుదల 
ఎన్‌లార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లివర్‌ & స్పీన్‌ 


380. జలోదరము- అసయిటిస్‌ 
81. ఉన్మాదము -పిచ్చి ఇన్‌సానిటీ 
32. ఉపదంశము-సెగమేహం హార్డ్‌ సాఫ్ట్‌ చాంకర్‌ సిఫిలిస్‌ 
33. ఉరస్తోయము- ప్లూరసీ 
34. కర్ణపాకము -చెవిలోపుండు సైప్పెల్‌ ఇన్‌ ది ఇయర్‌ 
35. కర్ణస్రావము-చెవిలో చీము ఒటేరియా 
36. కర్ణక్షేదము -చెవిదిబ్బడ టిన్నిటయిటీస్‌ 
37. కామలా-పసరికలు(కామెర్లు) జాండీస్‌ 
38. కాస-దగ్గు- కాఫ్‌ 
39. ఆగ్ధకాస-కఫముదగ్గు- కాఫ్‌ విత్‌ ఎక్స్‌ పెక్టొరేషన్‌ 
40. జీర్ణకాస క్రానిక్‌ కాఫ్‌ 
41. ఉరఃక్షతము బ్లీడింగ్‌ ప్రమ్‌లంగ్స్‌, హిమాప్లయిసిస్‌ 
42. కంఠ,గళరోగములు -గొంతురోగాలు డిసీజెస్‌ ఆఫ్‌ త్రోట్‌ 
48. స్వరభేదము-బొంగురుగొంతు హార్స్‌నెస్‌ 
44. గలాయు -అంగటిముల్లు టాన్సిలయిటిస్‌ 


45. అధిజిహ్విక-యువ్వులయిటిస్‌ కొండనాలుక పెరగటం 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


46. 
47. 
48. 
49. 
50. 
51. 
. గుల్మము 
58. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
Tl: 
72. 
"79. 
74. 
75. 


52 


గలౌఘ 


కృమిరోగము-కడుపులో పురుగులు 


కుష్టము - కుష్టు- 
గలగండ 
గండమాల 

అపచీ 


(గహణిరోగం 
ఆంత్రక్షయము 
పామా,కచ్చు-గజ్జి,దురద 
విచర్చికా-నసిమిరి 
అరూంషికా 
యవానపిదకా-మొటిమలు 
దద్రు 
పాదదారి-కాళ్ళుపగులుట 
అహిపూతనా-ముడ్డిఎరుపు 
వృషణకచ్చూ 
చిప్ప,కునఖము 
ఛర్జి-వాంతులు 

జ్వరము 

వాతశ్లేష్మ జ్వరము 
పునరావర్తక జ్వరము 
అన్యేదుష్క జ్వరము -విషజ్వరము 
తృతీయకజ్వరము -వరుసజ్వరము 
చతుర్ధక జ్వరము 

(ప్రలేపక జ్వరము 

సన్నిపాత జ్వరము 

ఆంత్రిక జ్వరము 

(గంధిక జ్వరము-మహామారీ 
పాషాణగర్థభజ్వరము -గవదబిల్లలు 


76. రాజయక్ష్మ-క్షయ 


755 


ట్యుమర్‌ ఇన్‌ ది ప్రీట్‌ 
వర్మి 

లెప్రసీ 

గాయిటర్‌ 

(ప్రొపులా 

క్రానిక్‌లింఫ్‌ అడినైటిస్‌ 


లోకలైజ్డ్‌ అబ్బామినల్‌, ట్యూమర్‌ ఆర్‌ స్పెల్లింగ్‌ 
సూ, మాల్‌ అబ్నార్స్స్‌ల్‌ సిండ్రోమ్‌ 
ఇంటెస్టె-నల్‌ ట్యుబర్ములోసిస్‌ 


రింగ్‌వర్మ్‌ ఇన్‌ ఫెష్టేషన్‌ 
చాప్‌డ్‌ సోల్స్‌ 
నేప్‌కిన్‌రాష్‌, సోర్‌బటర్స్‌ 
ఎగ్జిమా ఆఫ్‌ ది (స్త్మోటమ్‌ 
బనిఖయా 

వామిటింగ్‌ 

ఫీవర్‌ (పైరెక్సియా) 
ఇన్‌పూయోంజా 
రిలాప్సింగ్‌ ఫీవర్‌ 
మిక్స్‌డ్‌ మలేరియా ఫీవర్‌ 
టెర్షియన్‌ఫీవర్‌ 
క్వార్టన్‌ఫీవర్‌ 

హెక్టిక్‌ ఫీవర్‌ 

టైఫాయిడ్‌ 

ఎంటరిక్‌ ఫీవర్‌ 

ప్లేగ్‌ 
ముంప్స్‌,పారోటైటిస్‌ 


థాయిసిస్‌/ట్యూబర్‌కులోసిస్‌ 


756 


రహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


తృష్ట-దప్పికపోలీడెప్పియా, ఎక్ససీవ్‌ తర్ట్స్‌ 


7 

78. దాహము-మంట డిహైద్రేషన్‌,బర్నింగ్‌ సిండ్రోమ్‌ 
79. ధాతుక్షయము -ధాతునష్టము,నపుంసకము ఇంపొటెన్సీ,న్యూర స్థేనియా 
80. ప్రతిశ్యాయము-జలుబు కోరాయిజా కామన్‌కోల్డ్‌ 
81. పీనసము ఓజెనాసైన సైటిస్‌ 
82. నేత్రాభిషప్యందము-కండ్లకలక కంజంక్టైవయిటిస్‌ 
83. కుకూణకము-ఆవిరి కంజంక్టవయిటీస్‌ 
84. అర్మ టెరీజియమ్‌ 

85. ఫోథకీ-దుర్మాంసము ట్రాకోమా 
86. అంజననామికా స్థాయీ 
87. దివాంధ్యము-గుడ్డి బ్లయిండ్‌నెస్‌ 
88. సవణ,అప్రణశుక్షము ఎడరెంట్‌ట్యోకోమా 
89. దృష్టి దౌర్భల్యము-సరిగాకనిపించకపోవుట వీక్‌ ఐ సయిట్‌ 
90. తిమిరము-శుక్షాలు పెరుగుట కాటరాక్ట్‌ 
91. పమేహము-యూరినరీ డిసీజస్‌ లీడింగ్‌టు డయాబెటస్‌ మెలిటస్‌ 
92. ప్రమేహపిదకలు -రాచపుండు కార్భంకల్‌ 
93. పాండురోగము -రక్తహీనత,రక్తలేమి ఎనీమియా 
94. బాలజ్వరము ఇన్‌సాటైల్‌ ఫీవర్‌ 
95. బాలాతిసారము-పిల్లలవిరేచనములు _ ఇన్‌ఫాంటైల్‌ డయోరియా 
96. బాలరకాాతిసారము-రక్తవిరేచనలు డీసెంట్రీ 
97. మలావరోధము -మలబద్దకం కాన్‌ష్టిపేషన్‌ 
98. కుక్కురకాస-కోరింతదగ్గు ఊఫింగ్‌ కాఫ్‌ 
99. ఉదరశూల-కడుపునొప్పి పెయిన్‌ ఇన్‌ అబ్దామిన్‌ 
100. ఫక్క రోగము-పిత్తబారుట,పిట్టబారుట రికెట్స్‌ 
101. తాలుపాక-నోటిపూత మౌత్‌ అల్సర్స్‌ 
102. భగంధరము- పిస్టులా ఎనో 
103. భమ - తలతిరుగుట గిడ్డినెస్‌ 
104. మదాత్యయము-తప్పతాగుట ఆల్‌కహాలిజమ్‌ 
105. మసూరిక-అమ్మవారు స్మాల్‌ఫాక్స్‌ 
106. మూర్చ, సన్యాసము బింకోప్‌ 


107. ఖలివర్ధన -దంతరోగం విస్‌డమ్‌ టూత్‌ 


శహాన్య అనసా వైన సక్వీస్యం లాలా. 757 


108. 
109. 
110. 
LL 
112. 
119. 
114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
129. 
124. 
125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 


కృమిదంత-పిప్పిపన్ను కేరీస్‌ ఆఫ్‌ ది టీత్‌ 
దంతహర్ష-పంటిసలుపు సెన్సిటివ్‌ టూత్‌ 
మూత్రాఘాతము-మూకత్రంఆగుట  రిటింషన్‌ ఆప్‌ యూరిన్‌ 
మూత్రకృృచ్చము -కష్టమూ త్రము డైసూరియా 
రక్త్రమేహము-మూత్రములోనెత్తురుపోవుట  హెమటూరియా 
మేదోవృద్ధి-స్ట్రూలకాయం ఒబెసిటి 
రక్తపిత్త హెమరేజిక్‌ డిసీజ్‌ 
ముక్కునుండి రక్తంకారుట(నాసాగతరక్తపిత్తం) ఎపిస్టాక్సిస్‌ 
రోమాంతిక-చిన్నమ్మవారు మీసిల్స్‌ 
వాతవ్యాధి - డిజీజెస్‌ ఆఫ్‌ నెర్వస్‌ సిస్టమ్‌ 
అర్థితవాతం -ముఖపక్షవాతం ఫేషియల్‌ పెరాల్‌పిస్‌ 
పక్షాఘాత-పక్షవాతము పెరాలసిస్‌ 
ఖంజవాత-కుంటితనము లేమ్‌నెస్‌ 
గృధ్రసీ-తుంటినొప్పి సయాటికా 
విశ్వాచి-చేతినొప్పి, వ్యాధి బ్రెథియల్‌న్యూరాల్షియా 
సంధిగతవాత -కీళ్ళనొప్పులు ఆగ్టటిస్‌ 
క్రోష్ణుకశీర్ష-నక్క తలవాపు ఆర్టయిటిస్‌ ఆఫ్‌ నీ జాయింట్‌ 
మన్యాస్తంభ-మెడపట్టుట టోర్టికోలిస్‌ 
హనుస్తంభ - దవుడపట్టుకొనుట లాక్‌జా 
వాతకంటక - చీలమండనొప్పి (స్పెయిన్‌ ఆఫ్‌ ద అంకిల్‌ 
కటిశూల-నడుమునొప్పి లంబాగో 
కంపవాత-వణుకుట టైమర్స్‌ 
ఆక్షేపక-కంపము కన్వల్నన్స్‌ 
వాతరక్త-వాతరక్తము గౌట్‌ 
విష-విషం పాయిజనింగ్‌ 
అలర్మవిష-పిచ్చికుక్కకాటు రాబిస్‌ 
విశూచిక-కలరా గాస్ర్రోఎంటిరైటిస్‌ 
విసర్చి,విస్ఫోట-సర్చి ఎరిసిపిల్స్‌ 
వృక్కరోగములు-మూ్రపిండరోగాలు కిడ్నీడ్రిసీజ్‌ 
(వ్రణశోధ-వ్రణం ఇన్ఫ్‌మేషన్‌ 


వృషణవృద్ధి, శోధ ఎన్‌లార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ్రోటం, ఆర్మైటిస్‌ 


రహస్య అన్‌పాన్స్‌ వైన్యీ సీర్వీస్యం 


అర్భావభేదము -పార్య్వనొప్పి, అరతలనొప్పి హెమిక్రేనియా 


. సూర్యావర్తము, ప్రొద్దుపొడుపునొప్పి క్రానిక్‌ సైనసైటిస్‌ 
. పాలిత్య-నెరయుట గ్రేహెయిర్‌ 
. ఖాలిత్యము-వెంట్రుకలూడుట ఎరోపిశియా 
. అరూంశిక-తలలో పుండ్లు బాయిల్ఫో ఆన్‌స్మాల్స్ఫ్‌ 
. శీతపిత్తము-దద్దుర్లు అర్జికేరియా 
. శూల-కడుపునొప్పి కొలిక్‌ పెయిన్‌ 
. శోఫ (శోధ) నంజు ఒడెమా 
. శ్లీపదము-బోదకాలు ఎలిఫెంటియాసిస్‌ 
. శ్వాసరోగము-ఉబ్బసము బ్రాంకియల్‌ ఆస్తమా 
స్నాయుకరోగము -నారికురుపు -గినియావర్శ్‌, డ్రాకాంన్‌టియాసిస్‌ 
. శ్వేతప్రదరము -తెల్లకుసుమ లుకోరియా 
రక్షప్రదరము-ఎ(ర్రబట్ట మెట్రోరేజియా 
. కష్టార్తవ-ముట్టునొప్పి డిస్‌మెనోరియా 
. నష్టార్తవ-ముట్టుఆగుట,బుతుస్రావంనిలచుట అమెనోరియా 
. భగశోధ-యోనివాపు వల్వైటిస్‌ 


. యోనిదాహము, యోనికండు-యోనిమంట,దురద 


బర్నింగ్‌ సెన్సేషన్‌ & ్రూరైటిస్‌ ఆప్‌ ది వల్వా 


. రక్తగుల్మ-రక్తగడ్డలు యుటెరైన్‌ ట్యూమర్‌ 
. యోనిభ్రంశ-గర్భాశయపాతము ప్రొలాప్స్‌ ఆప్‌ యూటిరస్‌ 
. గర్భస్రావము, గర్భపాతము-కడుపుపోవుట 


-అబార్చన్‌, మిస్‌క్యారేజ్‌ 
| మక్కలశూల -బాలింతరోగము ఆఫ్టర్‌ పేయిన్స్‌ 
. సూతికాజ్వరము-బాలింతజ్వరము ప్యురిపిరల్‌ ఫీవర్‌ 
. స్తన్యదోష లాక్టిక్‌ డిసార్డర్స్‌ 
. స్తనవిధ్రది-చనుగడ్డ ఆబ్బెన్స్‌ ఆఫ్‌ ద టెస్ట్‌ 
. శ్విత్రము-బొల్లి ట్యూకోడెర్మా 
| హృద్రోగము-గుండెజబ్బులు డిసీజ్‌ ఆఫ్‌ హార్ట్‌ 


. హిక్క్మా-ఎక్కిళ్లు హిక్కాఫ్‌ 


759 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్యం 


జ ఆణి asa ‘Ry E' CE 
Re ‘Nee gas‘ ye షం "21 
gone ఆణి Vg goee tyne హైంహిబోణంలి. 71 
జ్‌ ఆఉణడే fos eR pNoey as Ge అరిం). TT 
= ఆణి CRY OAR SRA Shp gee Ee “OT 
జ ఆణి Ragas gxaegog “6 
- exe  fs‘aeoanyeagy age RoR $e § 
ఇ ఆణి Fosgate (pace gouge 1 
అ ఆజ VOC‘ cae మైంయ్యణ. 9 

జై ఆజ (యిల్లు “యాం (కైంషంవీం్రు 
“యం Dna'oy ace షైంయిగ్‌ణ. 9 
- 2౯ goa UD GRR CRRA 'Oy Rae ర్లర్గుంయంగ్రరణ శ 
- ఆణి 956 క్రోజ'ాంg్ల gH 8 
క 2౯ గ mageAp neg (Re | 
రర కాం 

Css shoe agyoeg‘oy 9 

- ogee gGerc-cl ంక్మింయిై క్‌ వం 7 
హైతీ 

cRylese CS2afzecge Oyecog® aeqog "ఇ 


డాలి NOR p0౪ 8౧౦౨౦8 tage gE Fp? అంజంందిం 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


760 


MNase 
లంధగంణర్లాలట్ను 


OY SANP'SAGAREALER 


ధరాం 
oUF Ry, gH 
29 Ns 

lp g0'y org 

(గంటల he fous 
౦)న్‌రైళ“య్లాఖం పం lyn DIRE QR 
nes loy‘oy 0299 

oy agNS‘ cgay ye‘oy ogy) 
SREY pg Ape Noe 
aso py as 9B Ras Noe 
Ugg Gay Re RANA REE 
sgt‘ ‘oy,ose 

oR UD ALES GRR) సంజయా 
౧్హారాయిండ్ల'౧్లాక్టింణ'ందిడ లకీ 
బక ns 

OY DER QLD NOU y sg 


Ryeo(ams 


ర్లార్గుయర్లుల్ల 
ర్లార్గయార్సురుర్లా 
ర్లుర్గియర్లుయి 
ర్లార్గంంర్ధళ 

షం 
ల 
మైంయల్లంయ్యాం 
yoo eg 
హాం 
రార 
(RN) RRS 
మంంం౮% 
మైం06్ల 
ర్లుర్గుషంం0్ల 
థరని 
షై 


"౧9౪ 


"66 
"౪6 
‘LG 
9c 
‘ac 
7c 
sc 
"656 
Tc 
‘06 
"61 
ST 
‘LT 
9L 
‘aT 
TL 


761 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


- ggg ‘WcI-9 Te‘oqnoyg‘ofoy‘oy 029% otepsetes OT 
- RAR Dp NG UTT-9 Rage) ‘OY SPRY QEGR opr 6 
- 0౧౦2 np (ఇద్ధి'యింి గ్లంఖ'ల్యక'ఖిలఅసప్రయ'య్లాంక్లోయాపిళిణద్ధి.... ఇంప్రబంయయింయా... 9 
- ౧౧62 ౨2 NYE ‘WcI-9  'oleQp “యాఖయ్గాడ్డలా ‘ages ‘goae బాధో] 2 
- Ng npn 78-61 ogg ‘Wee ‘yeas opr RaeeR 9 
- NgYE ౨౦౧౦2 'త)09-01 రస్‌ “5 “ర్లుర్లుంి gnegossde "౩ 
ఆ రఇగ్భిళలయిదంణంై ఈ 1-01 agofegty'aoe cep ps osoggfga 7 
- tpg “0002 ౨2 NG s-g agony ‘fe క్ల్యయీర౨ఖమర్లు.. 
- 9090092 ౨2 0962 0G-01 88 ‘SAR “909 ‘ga ంష్లిరైలంంత్రి. "8 

- గంప ౨2 8 (oye) 
యె g7-9 ogo‘ Nass gagstye 1 

026ర్లాక్లండై “క్రంఉ “తాణణణ 8 

= ఆ goa cQNe RAR గ్రింయరికా 8 

వ ఆజ స్తంంఖైంి 
‘egg ‘neyo fase 7 

న్‌ seg గంసైం-6 (cea) 
‘Ge 9౭-01 య్లిరాయిణ“య్లాస్హింయ్యైణ'ణయ్మాల్లత్ర  Gaeg-geee ౧ 
coRylere గాయయ Oyen ఇగ్హార్గాంగు. "ల్ల 


(౧g ఆ 7 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


762 


‘angers 
sem 
gored) mane NEE ఆ)౭1-9 
Penge tage SepT-1 
MOEN EYE ౭-9 


ర్ల2 "09 09-97 


కూడ 

“౭-9 

౮ cRengy 
wp 0౧౦8 4) 1-9 


OEY wp ౧09౦2 
ORE RRR 
Glow) 09-01 


REE) 1-9 
MENGE ఆర] -9 
ME NEYE UITI-9 


తాయి] * 


ర౧య్యంషాకా / ౧ాదీయ్య ల్లగ 7 


ందీంయా 
ల రియో 


mya fp ‘ely ‘ANY EORPLAO Rae 


౧ంయ్లాఖం+ ‘lige ‘sygnpa 

gee ౧౧మ2ంల 
GORA‘ 
౧ంర్హానంంై యణ ంసు2రంం 

(G శ ‘DRC 
pes, y oR 
son RIED గ్యార్యకాంి 


Oo He'y gy RI QFN 
NM ere ule 
గణ “యఖ 'ంల్ల్కంార్టే 

౦౫౨99౪ “12002 ‘ogg‘oReg 

ఇంగాణ ఇంకింంంకంల “ఫోర్ల 
cee cheep Ne gas tse 


ONCOL Raga 


క్థిల్లార్హయాండ్త [మి 
కరా డైలింపైయా 
ర్లారంంసైర్లంయాల్యం్లి 
NYRR 


ogg Weree 
RORY goatyE 
nyse 
[Yecodlsegcg 


Keo ఇంగ్ల 
౦షూణణషంం200| 


763 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


ర్లాంంల్లంయి 
aye CR 
pcb 


Yas'g'e 09-97 


(ng (ng 


Yas'g'e 09-97 


oem ‘Yyagece 


౦బ్లీంయాల్తంద్రైక్ల 
ఆకిస్రయాంల్లం, 


Shp “ఇంక్షింగీ్తారంపైఇఅయాల్లంంంై 


foam oe 
agiosye ‘Ge 
2p “౧య్లార్లుణ 


(ంర్లాఃల్లడిర్లయల్లణ్లయా 

CRY OR ‘aa 

Sore ‘geste 

ంర్ల్‌ణ' రం రసం యర ణం గం 
Ql R బి9 cg Ry gay'ge 
Hem 

ARG'ROQRD కొరణయి 


he gece 


ర్గుయణర్లిక్షోంస్‌ం2 
cae 


ంద్గీంాణ్ల్‌ లం 
ంర్లోణతంైగల '“ం౧జర్లీఖ 


ంగ్గీయ్వారంషాక ఇంక) 
ంద్గీయాయంఎాక 

ఇంట్ల స్లుంయ 
ంద్లీంయాధందైల్ల 
ఆంయంబ్లంయక్ఞింయూణ 
aga gas 
CORRE 5 
ంర్గీకార్ల్‌లకంల్ల 
rr 
ంద్గీయారంఎాక్ల 
రషజంయాత్తియా 
ంబ్లీయ్లాధంద్రైన 
ర్రయంబ్లొత్తియ్లా 
ందీయాలన2 ల్రయింద్లియి 
ంబ్లీయ్లాధంద్రైల్ల 
oe 


ofS 


రీహిన్య అనుపాస్‌ వైస్య సర్వీస్వ౦ 


764 


అండ 
'ఏ9ణ 3 


‘ego 
RSPR 
0౧౭పైజ్రజర్స్‌ల 


౦౯9 ౦909-98 
“ఢంఐయి ్య9్రింద్లీంయ్లా 
నం 2... 
os ge 09-98 
'ఢ్రయియార్ణడక్ల 

తాం ఉంగడ్ల 
ofS ' 0909-98 
BUNS Gego/ROa 
goes Ger 


రర 40౦౨ల 


ROE ‘Ras 


ofa “092౧9 
కలల = 
RANA 
“2౦2౫ యణ] 
92 

YORece 


ంణెయిక్లర్లా 
ayes 
ors 


GO 922 
Bop ge morrye 
ధగ seep teen 


cf Hus 
ఇ్రయాగ్గీణ్లరా 


౧ర్లాద్లీయ్లాలం 
crates 


ous yo) 
easy 
ంద్గీయారంాక 
శోంర్లాషంట్ల 
ంగ్లీంయ్లాంధంద్రైక్ల 
ogoReDR 
ంబ్లీయ్లాధందైల్ల 
రషైంగొణ ఆర్లాల్లి 
ంద్లీంయాధందూల్ల 
ఇ్రమైణంయ్లా 
ంద్గీయారంఎాక 
oQogmoe 
ofa 
ofan 


7c 


"౪6 


765 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


“యిల 5) 
కర09ంణథ్లాంయి 


CQaOSace 
యగ్టెజ ర్స 


66 


0% వంకర 

“609-98౭ 
2% 209యయ00 
౦ల్ల౨ర్డి 3 09-9౭ 


౦ల౨ 'ఢ 0909-98 

2ందీయాంంతై 
Os "0909-97 
GRRE 
Of esg “0909-97 


ందెస్తిం్ల ‘Re 
Ragan 

9 
sf 
ogee gg 
YOR ‘oy gee 
afi ‘sg 
BREE Rag Rore 
ORR 


రణ 


గీ 
sree 
ంగ్లీం 
ఆష2ంయ్లాం లల 
బ్లీంర్లా 

ధో త్రయ 
ంగ్లీయ2ర్ల్‌ 
౧య్లినంల్లలర్లా 
ంబ్లీయారంద్రైక్ల 
ఇంయార్లాంి: 
౦బింగ్లా 
Nasyose 
౦బ్లీయారంద్రైక్ల 
ర్రషింణిత్లాల్ల 
౦బ్లీయారంష్రైల 
see 
ంబ్లీయారంద్రైక్ల 
ggogaeeo 
cms 

og జా 


Te 


"౪6 


"656 


Te 


"౧9౪ 


"66 


"౪6 


‘LG 


9c 


‘ac 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


766 


‘Nanas pep 


gecog'‘egoy 


స SYR ఇంఇణ Wg 
“ SREYE య) - W009 
ల REYES SAR 'ఉఆ)౦౦9 

QAR WUE SNEYE 


| 5 S200 UE 
గా౦య్మా/౦గ్లాయిం/0౧00 

౦ర౭పైరం 
958 క్థిఇర్ధిలా 9090 
లర్ధి'యి) UCT 
ganeronslge sage జంంఇసమిం 
(౧ఫ్ఫ్‌జరy NT-'g 00s 
- fOr EpaRE RE 
59 "డై '909-98 


Ae “ఏ0గంజల్లిల్ధయి 'కిజయ్లారణంతి 
(C2ANOY) aE eyes‘ 
Oo Ue ‘RAYON ORR RRR 
ogee ‘gH 

ogegygog foe 
ఇంగ్లీణ'ఆహాగ్తీణఇంగ్టీణ 

ఢీ “జల్లి 

కలరా 'ణటకాణయి 


Yoq‘oglge'ERsnRNOY' NYY 
ANA QR “ఇయ్లాళ్తుయ hace agen) 
౧౧౦౧౨౦ గిన 

ఆల్లిక్షీర్లోంక్ష్‌ ఇయ 


ne 
‘fee's Qe 
agioaye‘no 


(రకత 
(౧గ్గీఇల2ం0Gఢ్‌్ల 
hy ఇయిత్లాంం్య 
yy సైంం 
cys 
ఇర్తిర/వ్రయాక్లిం 


రం/92౯ 
hymns 
(౧ర్గ్మీర ఇంక 
chygntee 
ంద్లీయాణంఎాక్ల 


ర్రయ్యాలిల్ల 
ంద్లీంయ్లాధందైల్లలత్రైషం 


‘Ol 


35m ం౦ రా 


"౨6 
"68 


767 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


(=. 


(3 


SEE WGT-O0T 
SE ఇ 'యి09 


న EEE 
/29ంగైళ్లలై 91-01 


౦ఇ్లయిల్లాణయాల్త 


ce 


అ ‘SOE NEY WU) 91-01 


(పగల 


qeoanaenphoy 


erry 


gong Ge 
g/g 
GYR QR UE 


(3 


mE‘  op(tRykoRte “oT 


రాణ్‌ ogre 6 
౧5క్షోణ జోల ౦9౫ కిం ‘g 
య్వ్యాంజయ్సాగఅార్జోణిం ౦ఇసాంయర్లాంక్థి్‌. 2 

Owe 69౫ 
౧0౯“య్సా౧౧య౫“౦రషిపైణణ'ంల్లగమ్యుతయ్లో ogtegetasg 9 


ర్యాలజొరాంంం9 ogteynogg g 
ఆణి ల్లిల్లటల్లి ogtrytne 7 
MUR og sgnMHy 9 

గ 

T 


CITI ee ogg 
ంగడంర్తిణయంకం గా లల “షీసైణణ ogtetagacd) 
Oyaons goog "ల్లి 
eR 
ogee gygog 


ooaye'ogReRe myyeaoyeao “£1 

ORR “౧య్లాఖన్సిల 

గ ౯ | ఉర Oo ea x 
eA‘ oy. od oR uy TT 

RPI RYN ANY Hy yong TI 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


768 


QQ gE 
AN SRN 


Ree 


REYE/RANg ‘9-8 
feog/agye ఈ) 7-7 
RN /OGYE Ul 7-5 
RAR /RAEYE 09-68 


OME Gyan 


Qogog/eg ఆ₹-6 
CU IgY/ ER 


MgYE ‘U9-§ 


౧గ్లాల్లుల్ల/౦ంల్లఇంయ/00ర్రఇఖై ‘U9-§ 
REYE/ER' WU 9009 


ORASAE/REYE'U9-§ 


యై 


,90ఖరుఢయిం/ “ 


ype Ape ofag age Stee / 


aga ‘amoaye 

YAR efoy'cag oye 
Qoeg‘ponye eggs ty‘ he 
SNE 


Ss 
OY, ORO%N ‘CRY Occ 
GOR'OQLEGR'Oy Pay) 
Py) oan 
న 
రిం ౮'ంపింరాణ 

© 
ogee Se 


oyerogs 

౧ంల్లడీంయ్లా 
Res rey IEEE Rs 
Yas 


0౧౫ ‘Ong'ANP‘cag 
YOR eo foy‘oy, 029‘ Hong 
౦౮౨ Pegler 


ogee 
గ్గ 
౦గ్లీంర్లాల్తంయర్లం/0,9 
ందీయార్లలియిం 


౦గ్లీంయ్లాల్తయంు 
ందీయాంగిపంబయాణ 
ంగ్లీంర్లాల్లటేయిల్టయి 
ంగీయ్లాల్తషంంి 
ంబీంయ్లాలితారాణంణ 
ంద్గీంకతాణరరా 
ంద్గీార్రం అణా 
gon 


ంజగజండిశ 
ogee) 
ont encase 
ogg 
og gtogeg 


TLE 


00 


769 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


(యయ అంద ౮౫ 


‘COgRY ౫ష్యం(/0౧సై/9ఇళిల్లై/ 


రంగ్లుణరకాలైం ల 
౧౭౦; 
నా. ౧ణత్యుం 
జొర ౧౨౮ 1౭౮ 


“ఆ్రయ్యాక్షర్గుయి 
Ga pO 


KYRA 
(ంల్లయం౧౨ిర్లోల్లం 


egg ఆొ9-8 


oggtee 


౮9/32 ‘Uc-1T 
REYE/ER'W 7-5 


cog 


9౮9౯ / eg ‘Wy-5 


nggg/trop 

/ 32 మ 8-6 
og sR 
Ges త 9-2 
౧ఇ౮్ధిఇ్లలై 
ఇ౮4/3ఖలై 'య0)9-8 
Gee 


ఇర్యణంయ్లాంల్ల/పఇ "8-6 


REE Ul 9-8 


YORE REA ‘Ram 


oye‘ Regge 
ధ౧మ2త్రిలి రం Nee‘ ధయ 
క్రీడ భారి ఆహం 

ogg ‘ogee ‘ogee 
ఇం కం2 గ్ల 

గంక్లరం రగ 

0ర్లాణింఆ0 
“ంగ్రియత'యడ్లాగ్లణణా 


Boa ease oR 
fisg'RNAR SE RAEN 


ROR ‘ace 
Mees 


ంద్లీాంణిత్ర 
ంబ్లీయ్లాంయిల్లలి 
ంద్లీంయ్లాల్తంప్రైడ్ధియ 
ంగీయిలర్‌ లల్లి 
ంగ్లీయాల్రయర్యంం 
ంగ్లీం 
రురంగైరయంింి 
ంబీంయాఆంద్రనంగ్ల 
ంబ్లీయా/యమైైల 


ంగ్లీయాళ్థిగియ20 
ంబ్లీయాండ్హోర్లర్లాల్లా 


Tc 


‘06 


"61 


ST 


‘LT 


"| 


‘aT 


Tl 


"81 
cl 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


Ree 


Menaeonasgtge 
్య90ంర్వంం్రయిిల్లి 


99౦2 wp beg cI 


teeye ఆ) 01-9 


tegyp'wos ‘We-7z 


oe కంంపై యగ) 
అధిగ య౨దైణైంయ 
sg 

20090 'ఎఖ 
$0 

ep tee 

eg/ 9g 

0౧౦ 

ce 

ce 

ng యి 9-8 
(యయ 


ఇపంంణంటబణ్యకై png 
/oI9/eg ‘UE-T 


(రర ‘ఇంక 


ON GN ee Ns HRR 


ఏం9అదాంింంళి 


YAN ₹00/20ఇ౧ల్లా 


కర్లీణర్తిం2“ం'ర్న సూయా 


0స్‌2 049929౪ ory gage 


ర్లాంయ్రైన్యికై 


98000ఫాంపం ్యం9ఐళ 
SENN ues 


149 292% “20౪౮ 


EPR ‘HRs FRE ‘grees 
soa te ofadne' Raglan 
Seg‘y, geo‘ 


OREN Ds 


మ్లాంయఢారరుణ జర్‌) 


0౪౨౫9౨౯౪ 


జాడిజక్లాక్లర - 0౧0ద్లార్లీయ్లా 


axeotegn) 


spp‘ ogg 


గార్గాత్తిరం 
ofagyone 
ong RE 
ofngRan 
ంద్లీయార్రం, 
ందీయాయానిలల్లి 
గ్గ 
ందీయాడల్లాం 
ంద్లీయ్ల కకత 
ofa gay 
ంద్లీయ్లార్లత్యేం 
ంట్షీయంయంన్లైణ 
ంగ్లీయ్లాఖగ్‌ఐ 
ంగీయాళ్థిరైణ 
(ఇ౮్హిర్గాంల్లు 


ందీయాస్తుం[ిం్రియా 


‘Ol 


=+య0.:5చశచోా2ద అక ౦566 


Ww 


"56 


771 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


CQaOQae 
౦౧డ్లగకాం 


OR RE 


ReXclueser:71s]| 
“ఇయ్యంత్ల సూల 
(౧ంగ్రిళిన్ల/ంల్లంది 
RRR ‘Ge 08-01 
Ola go gon 
ఇంత 2౧9౦292 
ee 08-01 
(కా 6-7 ఇం్య962 
(9ఖ్లియ్లా జ్ఞ 
“ఇబ్బం 98 
(9,౨క్రాంపైరా రర 
Se / 80gYE 


- PCE'OCOT-G 909 0096 కల్తి 


RY 


cen see 9-6 
‘Choe HCE 
GW ICE'Gog'ong 
బలై ఇఖంయ్లాు/0ఘ్యిం9 
Sigg 01-7 
srg 


RORY OROY ‘RY HR 


ORIOLE GAY “యాంయ6ఐ2టి 
eters‘ అయంక్లంం ‘Nogag 
CRRY DE ‘Oy, 

౨౨20 ‘HORRY ‘ORR ‘UR 
gece Ce'Naee 

౦౯౦౫ లంజ 

(గ్లయయ్లాయ్యింం9 “ఇధాయంక్షంఖందై 
(RRO Mg) ‘Ry ae 


Byes ‘hee 
NYAS‘ CQacece Eee 


BU SEE'OYSOg CUI GOg 
204 ‘oy,ogy glee 
oyenoge 


ం౧కైలమpంం 


౦౧జిల్లంగ్లం 
ం౧తె లంఖిణరాల్ల 


౦౧జైర్లల్లయ్లుల్ల 
౦౧ల్రోంి 


ogy 
ం౧జై రయం 


౦౧కైంంఆ 
ం౧తైరికర్గి ఆ 


ం౧తెర్తోణడర్లతా 
(డాం 
థార్హార్తాలయా 


‘LE 


‘Ol 


ల్లి 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


772 


gym 

- eget gR 
- Sree yoke Re 
gE ధయ్యిై9౧ంంపై/౮30౧క్ల 

జ egg 9 gs 


= ge 


- రణే 
- gg శే gnyofee 

Re GR RRR 
- age ర్త 
- ఇల్లా 


19 
8 
42 
53 
a 

ఫి 
fa 


y26 | 
న 
ఖి 


‘QR aGYE GG c1-9 


Og ‘arate 
“కల్ల ‘ayo 


pope ‘eopiyes 
‘REPUB NOR ‘HU Re 
QPP RAP RR ES 
క్లంయ్లయిర్లాణ 

Barer అల్లం 

రఇ్లఫ్మింణ ఇర్సీణ 

“0ఇవిక్లిణ “య్యింఇయి 
sOng'ణంg 

ORE R'oy gee 

0౪9? (fe 

y SEO 9/09 ‘డర 
REORYOR ‘ORR ‘OY OR 


గ “ం్యాల్తులంి 

ORDA ‘OY ORE “ంక్ష్‌ర్లయి 
Rg ec) 
RRR ‘Ry 
Rage ‘yay 


ం౧తైల్రియియ్లా(డ్ల 


ం౧తైజయంం0యు 
౦౧8 egg 


ORE Rage 
[ocBgagne 


ం౧తైజయగంం0యుక్లాయ్లా 
౦౧జైంషంరిర్లా 
౦౧కోస్పునాంయిం 
ం౦౧కై ర్రం్రుర్ణా 
ం౧తైల్తం(్ల్ల 
౦౧జై ర్రట2రార్లాిళ్లా 


౦౧జైయఆర్ల్థి 
౦౧౪౯ లష2ంి 


౦౧తైట్లయుంలం 


"76 


"5౯6 
"56 


Tc 


"06 
él 
‘ST 
‘LT 
బ్ర 
‘GT 


TI 
"౪1 


cl 


ర్లాయణయా 
౦౧౨౨౯౯౯౮ 
౧ 


773 


Goda GOGRY 
ogoftqn ఇతి 


(౦ ‘Oe 
WNT YEG 
crane 


రాలా లై 


- géoggyotee eyons Re 


CQaOa 
sc eRe 
RoR 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


ఇ౨౨ఫి/0%9 
gaseRykee కర్త 
MG 0p 0౧౦౮ఇల 
Ge 1-9 ఇథి 


జి 
జి 

జంయి/9ిల్ల ORCL 

ఇయొద్‌ల్ల ‘yofee ర్త 
రర ఇం 

syofee egg 
ges ‘Ge 09-91 


Ry RNS ఈకథ 
RANE “ంయ్వ్యం9ఐల fay 


0౫9౯౪ 

౧౧౧౯౧య- ఆల్లం 
Reg ‘ange 
Reg'y,o.g spp 


౦ఆల్లుర్ధయి'ఇల్లయాగిల్ల 


లక్షణ sto NRG Qh 
‘nog ‘glee 


RWoR ‘oe 
gy Race 
Raa Re QRQ RAL 
ఇయర్యాజుల్లు 

౧g “ంఇయాఖ)+/ర్తంట్ల 


NOYRY “ణయ్లాల్లం) 
౫౪ ‘Ree “ంజల్లిళ్ధియి 


(డడ 
QE QR 


౦౧తైగ్ధల్లాంి 
ం౦౧కై ఇయ 
ం౧కైణంగ్థ్య్లా 
౦౧జైల్తయాల్లంద్తై 


౦౧జైల్రంంనత్నార త్రి 
౦౧జైల్తంంనైం్లాల్లు 
౦౧లైజ్రంంపైణ) 


ంంజైల్లంం 


ం౧జైజరణండ్ల 


ం౧జై ల్లంగం 


ల్లి 


"66 
Ts 
0s 


"66 


"౪6 


‘LG 


9c 


‘Gc 


రీహన్య తనుపాస్‌ వైస్య సర్వీస్వర 


774 


= రాణా ౫ 
కా eres 


3 sR ర్త 
Ge 
ిండాంయాక్లంగ్గణ 
Ras og9oy gn FE 
౫౧౪౯ ge 
: sesse toe 
౧౧౪2౭ Mamate 


= ఆః 909 
Seog 

= MEYE 'ఆ)ం009 
Ogle y‘ogpoas foe 

- MEE ఆగ్రా] 

- (9౦/౦8 ‘NT-00G 

= S@t Ue 009-9౭1 
షూ యం 
౦౧౨ర్లోర్లాం... /ంద్లీరాంయాత్తతి౭-] 


Snes he edie 
గః 


౧ంద్హాల్తం్ల 


Ryo‘ anee 


చక్లళ్యం ఇంక re 
oyarogs 

6౧ార్లాడై 
Sgn te'‘ceQnoysg 
Rho 
Boy “త్తాయిణోంద్లాలనీలిణ 


nyse ‘fy ‘cope 
RRR E'Rt ye Hog 
ghee ghee gy 


oR గొజ౧ంయ్లార్గాయంగ్ల 


Qయాంయారారికీర్లు 
ందీయాణంైలడిపైం 
ంగ్లీయ్లారం 
రా 


ర్రయాంయ్లోల్లక్లలం 


CRREYOEN 


0౯౨ణాల్ల 
౦౧౪% 
౦౭ఎేర్లీయిందైణ 


౦ఆర్ల౧శ్లిక్లింయి 


775 


sep / 9092 


- NT E00 G 

- g/g We 89 

Siu 

= ఆ] "009-097 
‘ange 
౦౧౨౯౯౮౦9ంజెంి 
క్లిర'ణయయంక్ష్‌ం 

ees] ange 


Gromhy [gE eT 


- 09౫/9ఖం్ధ EOE 
- fgg / tae 
Gey కఇంయ్లాహాఖోఖణంణ 

RROBgE SPE MATT 
Raogogmee 7-7 9౮92 

- ధాంయ్లిపైలరాణలంద 
౧౧29 (ణం 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


AEA RA AR Ne yas 


YARD ‘AE 
ఒ5యా క్షయం 
Yas Nan Nas 


CRY Fay) 
RoR oye 


xs‘ hoy Reggae 


ర౧కథిర! “జైల 


Corer 


ae oy 
ర్షీణణ'9ఆ 


9౦౪౧౧౫ 
లయఐర్గాఖ 


Sg 
RYE 


Spy 9ఇంయ్లుల్ల 


క్లర్గర/ల3ణ)ం 


green 


APY E 


rare 
ago 


ల్లి 


రీహిన్య అనుపాస్‌ వైస్య సర్వీస్వర 


776 


‘Cs 0వ 
eg pags 
nheygyoyg 

౦9౧౮౯౪ 0౧౦8 0౮౧౦౫౯ కడి 

ney ngyp ‘eQsT 


ae / ose 
[g's 096-9౭1 
Seg ‘Ws 

SPY యిల్ర(్య/ంయ్లాయి 
[RYE UE00G 
Gu) 69౦ SR 
Geog 6ంల్లుయాం్ర-] 


అయిఖుఖ/09౮ ‘Ue00G-0GT 


(౫౦౮ ng 

/ 32 ల్లా 8 

99౮ / ంభ2౧గిలి 
cae/Srow NT - 'యిం009 
oggftee/mgys 
NT-e00G 

oggtse/ mye 
య] - ‘UIT 9 


ంగ్గి౭యాయణ 'బిల్లష్టోల్ల 


ofohpy ee 
ggg 


ogee గRe'2RRE 
ధ్‌ 
Qegaoe'gr'eree 
CBU ROY ‘BU IRON 
Ogata PS 
గణాల “యం 
ipa‘ 


గాం 


ఢణంరీడాణఃణం 


PRS) 
Feels 


థ్రణిర్రయిర్లాం 
ర్థణ్లలయింల్లణ 
ue 
(goto) 
eres 
కథల్ని రం౦ 
@ea9oy 


RRYIRQOR GY 


777 


కహన్య అనుపాన వైన్యీ సర్వీస్వం 


(యయార్దర్లాల్లణంం/ 
Jr's 


0కి ంయాద్లోగకా 
nou ase 
neRhy‘ogsE 
ఇంక్షిరి గ్లింణల్లంఇ 
కణం ర్థంస్తుల్య 
gE ‘chee 
ఢైయింఖ 

URY SOY 
Goa 
(స్తిరల్ధయ్యైఃచై 
gape 


‘Woe 948-09౮ 
feog 


[ae "3౦౦0 9౭-9౭) 
SONAR yom nEyYE 


UE0GT-GTT 


aggg/ong 
gto Wear 


(ఇ౦/092 
“'ఉఆ)౦009-097 
౧గ౯౧,9ంద్లాంఖ్ల 


| యాఖం౨ RoR 
| ‘E00G-0GT 


౦ఇయ్లాఖియిర్లా 
ures 


౧ంర్లాల్థయి 


దారు ణయాణిం 


చ్రింల్లనిరల్లంయిం 
ంగదఖణణగ్పాయంల్లు 


ఏగ్‌రల్యైవులా 
ర్రాపిణంణంలే Be 


లణాధ్యానం్త “వాయి 
ఇదిలా 


ఇడ్రిఫ/స్తుఇయాగాం 


కడ 
కఖంయణర్లారాం 


PRERROR 


PRRRaoy RR 


PRERERNY 
gage og 


"56 


"56 


"6 


‘06 


"61 


‘ST 


వ 0 
ఫ్లా ధాయిల్లింు 1౦౧09 
ణ్‌ (2౮1.62 
శై. అర్తాణర్పుగ్భు? 
జో యయార్యయాంయ్యాంై 
స ఆపిణంణంయే“యయ 
tree ‘neehy 
sere 
cere 
cpr 
RY 


eg / ogg 
SIRO Uae TT 


0062 / eg 
Wegz1-09 
(యం 


39 లై/90 
ఆ) -యాం్రం09 
(యం 


pgs mT-1 
కింథంg 
Snggoy/eg 
ern 


శ్రీ 98] Rea 


‘RDU RRS 
ర్లాజంల్లొంఅాంయ్లోంర్సుల 
SINCE 
oyecgons 
eg gece 

p's‘ Ree 
oyecgons 

రర్లపార్ల 
annotge 
VIER “౧0919 ‘AE 
ae “గంయిసణ 
A's‘ ontaegnoIE'greg 
oyerog® 


అార౭ంత “ర్లాం. తడ “రిల 


CRQANOGNRA 


aetna 
gon 


RR Gacy 
cago 


(౭౦౫రభ్షారర్ధంం 
/౧౦౫౫౦-8క్టంయి 


BRN oR 
geo 


నె 


నె 


ల్లి 


779 


ఇంగా 

౧ణర్హాషర్యుం 

(ఇయ ం0 

ceshy 
Rare 


Sg / ongaaeac/yens 
ofsog ‘ea 


asagoy/ng 

[CE UOT 

ase gay 

(9౦/09 

‘We 9861-99 

ase gany 

|9g/eee 

‘WE 09౭-97౭) 

aes fee 

NG 
లంయిర్లాంల్ల / 69౦ ofes 
య] "0009 
Bos 
ogg / teow 
ంగ్లీయాంిల్లఖి 
య00986-961 
ers 


ge 


ous =e) 
ur) 

OND ace‘ egg RI 
howe ye Reqs 


ma 
Qe క్యార్యదులా 


Nes “ర్యిర్యం9 
ధంక్షోత్తామిరిరు ‘owen 


RRR 
Ragas 


ఇంక్షోయ్లాక్తింయారుణ 
రంసైబ్రణ'జైయ్సా?ి 
అ అం. 


రణ Qa 
essa 


ధనల 202 
థణ్ఞాథంల్లా 


ల్లి 


780 


1. అభ్రకభస్మము 
(శతపుటి) 


ల గోదంతిభస్మం 


8; హజరుల్యదభస్మ 


4. జహర్‌మెహర్‌భస్మ 


భస్మము 
కఫరోగ,కాస, శ్వాస, రక్తపిత్త 
ప్రమేహ,ధాతుక్షయ,రసాయనం 


శిరశూల,పిత్తజ్వర 
జీర్ణజ్వర, దాహ 
అశ్శ్మరి, మూత్రకృచ్చ 


హృద్రోగ, రక్తపిత్త 
అర్మస్‌, రక్తజ ప్రవాహిక 


ర్‌. కష్టకభస్మం పరిణామశూల 
అగ్నిమాంద్యం 
కర్ణశ్రావ 
6. కాసీసభస్మం పాండు, ప్లీహరోగం 
7. మండూకభస్మం కామలపాండు 
ది. ముక్తాశుక్తిభస్మం ఉదరశూల, జ్వర 
రక్తజరోగ 
9. శంఖభస్మం అగ్నిమాంద్య, ఆమ్లపిత్త 
విడంగజీర్ణ, పరిణామశూల 
10. స్పటికభస్మ జ్వర,కఫజవ్రణ 
విసర్ప, రక్తశ్రావ, యోనిభ్రంశ 
11. టంకణ భస్మ కాస 
12. సౌభాగ్య భస్మ శ్వాస 
13. స్వర్హమాక్షిక భస్మ పాండు, జీర్ణజ్వర, 
రాజయక్ష్మ, ధాతుక్షయ 
మండుర 
1. పునార్నవాది పాండు,శోథ,ప్లీహరోగ 
మాండూర 
రసయోగ 
అగ్నితుండివటి అగ్నిమాంద్య 
ఆమజ్వర,ఆమజశూల 
ఆనందభైరవరసం  శీతజ్వర,జ్వరాతిసార 


125-250మిగ్రా. తేనె 
నెయ్యి/గులాబిస్వరసం 
త్రిఫలక్వాదం/ఆగ్రక్షకస్వరసం 
500మి. గ్రా. నెయ్యి 
పంచదార, వేడిపాలు 
500మి.గ్రా-1గా. 
తృణపంచమూల 
పాషాణభేధి క్వాధ 
250-500మి(గా. 
దాడివాస్వరం,తక్ర, నీళ్ళు 
250 మి.గ్రా. 

వాకా స్వరసం నింబ 
ఉదుంబర రస 
250మి(గ్రా. బకూచి 
చూర్ణం, త్రిఫలక్వాధ 
250-500 మిగ్రా 
త్రిఫలక్వాధ, నీరు 
పునర్ణవాష్టక క్వాధ 
పునర్ణవాశా స్వరస 
250-500 మిగ్రా 
నిమ్మకాయ నీళ్ళు 
250మిగ్రా. 

నింబ స్వరస, త్రిఫలక్వాథ 
125-50 మిగ్రా. 

తేనె, వేడి నీళ్ళు. 

125 -500 మి.గ్రా. 


125-500 మిగ్రా. 
తేనె, పాలు 


250-500మిగ్రా 
తక్ర,ఆమ్లరస, నీళ్ళు 


125-500మిగ్రా 
నిమ్మకాయ, వేడినీళ్ళు 
125-500మిగ్రా. 


రీహిన్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర 
ఆరోగ్యవర్దినివటి 

(a) 
అర్మకుటర్‌రస 


బలర్మరస్‌ 
బ్రహ్మివటి 


చంద్రామృతరస 
ఏకంగరస 

గంధకరసాయన 
హృదయర్ణవరస 


కామదుగ్గరస 


కఫకేతురస 
కర్పూరరస 
క్రిమికుఠారరస 
కుమారకల్యాణరస 
లఘుమాలిని 
వసంతరస 
నవజీర్ణ రస 
నిత్యానాదరస 


రసమాణిక్య 


కుష్ట్రమేదోరోగ,జ్వర 


అర్మస్‌ 

వాతశ్లేష్మతిసార 

భ్రమ, క్రిమి,కాస, జ్వర 
అపతంహ్రక, ఆక్షేపక 
హృదయదౌర్బల్యము 


కాస, శ్వాస, జ్వర, రక్తకాస 


పక్షాఘాతా 
కుష్టు, రక్తదుష్టిప్రమేహ 


హృద్రోగ 


ఆమపిత్తరక్తపిత్త 
జీర్ణజ్వర ప్రదర 
ణు 


పీనస,కాస,శ్వాస, ఉర్ధ్వ 
జత్రుకతరోగ 
అతిసార, గ్రహణి 
జ్వరతిసార,రక్తతిసార 
క్రిమిరోగ 


బలారోగ ఫక్కరోగ 
పరిగర్భిక, పాండు 
స్థన్యాద్వేష కార్య 


క్షయ, యక్ష్మ ప్రదర,నేత్రరోగ 


అర్మస్‌, జీర్ణజ్వర 
హృద్య బల్య 
శూలహర 
శ్లీపద, అర్చుద 


కుష్టవిచర్చిక 


781 


ఆర్టకస్వరస,లేనె, వేడినీళ్ళు 
250-500మిగ్రా 
తేనె, వేడినీళ్ళు 
250మి. గ్రాతక్ర, వేడినీళ్ళు 
125 మిగ్రా. ఆర్టకస్వరస 
125-250 మిగ్రా 
తగరాదిక్వాథ, మత్యాాది 
క్వాధ, దశమూలాది క్వాధ 
ద్రాక్షాది క్వాథం 
250మి. గ్రా. తేనె, 
తంబుల స్వరస 
వాసా స్వరస, ఆర్టకరస 
125-500 మిగ్రా 
250-500మిగ్రా 
పాలు/నీళ్ళు 
125 మి. గ్రా. అర్జున 
కషాయ క్షీరపాక 
125-500 మిగ్రా. 
ఆమ్లకిచూర్ణం, 
పంచదార, పాలు 
125మిగ్రా. 
ఆగక స్వరస 
125 మి(గా. 
వేడినీళ్ళు, తేనె 
125-375 మిగ్రా 
వేడినీళ్ళు, మధు 
625-125మిగ్రా 
పాలు,తేనె అరవిందాసవ 


125-250 మిగ్రా 
శీతయుక్త దుగ్ధ 
625-125 మీగ్రా 
పాలు, నాగలవెల్పత్ర 
స్వరస 
250-500మిగ్రా. 
నీళ్ళు 

125-500 మిగ్రా. 


782 


శంఖవటి 


శిరఃశూలది 
వజరస్‌ 
శిరోగర్భరస్‌ 


శుదగెరిక 

(టా 
శ్వాసకుఠారరసం 
స్కృతిసాగరరస 


త్రిభువన కీర్తిరస 


వాతగజాంకుశరస 


వాతవిధ్వంసినిరస 


నవయసవలోహ 
ప్రదరాంతకలోహ 
సప్తఘృతలోహ 


సర్వజ్వరహరలోహ 


విస్పోట, మండల 
విసర్ప,వ్రణ,వాతరక్త 
గ్రహణి, అతిసార 
ఆమజీర్ణ, విశూచిక,శూల 
శిరఃశూల, 

శిరోరోగ 


జ్వర, ప్రతిశ్యాయ 
కాస 


వాతరోగఅపబహుక 


వాతజశూల,సూతికవాత 
గ్రహణిరోగ 


లోహ 
పాండు,కామల హృద్రోగ 


(ప్రదర,పాండు 
తిమిరదృష్టిమాంద్యం 


జీర్ణజ్వర, సర్వజ్వర 
ప్లీహరోగ, యకృత్‌రోగ 


రహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


తేనె 


250-500మిగ్రా 
మధు 
250-500మిగ్రా 
చగా దుగ్ధ,మధు,జల 
125-250మిగ్రా. 
ఆర్టకస్వరస 
తాంబూల, తేనె 
250-500మిగ్రా 


125-250మిగ్రా 
తేనె, వేడినీళ్ళు 
125-250మిగ్రా 
నెయ్యి, వేడినీళ్ళు 
125-250మిగ్రా 
తేనె,ఆర్టకరస 
తులసిరస, వేడినీళ్ళు 
250మిగ్రా. పిప్పలి 
ఉరుస్తంభపక్షఘతగ్భద్రసీ 
చూర్ణం, మంజిష్టక్వాధ 
హరితకీ క్వాధ 

250 మిగ్రా 
తేనె,వేడినీళ్ళు 


250మి. గ్రా. 

తేనె, వేడినీళ్ళు 
250మిగ్రా 
తేనె,నెయ్యి, వేడినీళ్ళు 
250మిగ్రా 
తేనె,నెయ్యి,పాలు 
250 మిగ్రా 
తేనె,గుడూచిస్వరస 


783 


GG 0c1 CE 09 


GG 061! Ee 09 
GG 061! 9౪౦2 09 
GG 0c1 CE 09 


09౪6౦9 08 
09౪౯6౦౬ 09 
cope 09 
09౪6౦2 0౪ 

క్‌ 

భై 

Wal 

౧20 

¢ ౧6) క] 

ta 

వ 


ర్‌హ్‌స్య 


'యరారణణణ RN “యయాయంణ ల్లా ‘sgGaede (Rae) 


RARE ‘HR mam gar ge pee ఇర్హాయ్లా య్రుక్లణణ 
minngoyamRgace 
Rg ‘RanPlg ‘He gee tage police గ్ఞర్లాయ్ల య్రైక్లంణ 
OQRgS ‘Gee ‘RARE gee age pee (ఆపిల్ల య్రుక్లంణ 
ద్లాఖిందైల్లుణ oR Qo ‘ogg ర్రి్ణిణదై ల్ఞంం4 గ య్రుక్లంణ 
m2 మంగ్లాథై (కాజా) 
Rw 9g gt 2 ge qe pee gg Qe 
ORNS SRE 
QR ‘gy eR gee lq pee  gegsy ge 
ORERD శ్రాణంయ్లాల్లల్లనై (Rs) 
QR “0౧౦౯ ‘ORR gar qe pee ggg pg 
Rhos ?92౭ఇ4్యం ns 
WROD Yoy ‘gomy dle gee tage pee ee se 
ందంైయాతా కాంయ్లాట్లర్లాకా 2౦౦ (coerce) 
ooaye ‘ORM ‘OQEgR లః వై ౭0% లప్రం౦ంంిక్రణ షాక 
(రణ) క్రయాంకిం్తణ 
grog ర్రణడరిషాక] బండ్ల 
one ౮ CRON) ౮ Rade 


CRUORS 0౧ల్లాంధ్లా Gs SOD Sas 


రీహన్య అన్‌పాన్స్‌ వైన్యీ స్రర్వీస్తర 


784 


యింక wen ర్రయ్ధాణియాయార్ధిలంయ్లై 

“య 9 0౧ల్లం2ై 8 “రరర ఇఇఖణంయ్థాంణ Mga ల్తభ్ధణవై క్థణంం4 స్తం క్రాఖయి? " 

hcg 77 gre ఆహా ర్తలణదై బ్ఞణ0% యర్ధారఖయిల్ల ' 

ZT casa 9 age g ogee) geet gh య్రాణణ బై లజ క్రిం రాయల " 
RES OR ‘RERRSNG 
గడ 8 ఇ2 ౭ ఇశ్విం. “69 ,9ర్తీయు అరరే కాయా లం 

mag 9 gee 8 ORY EONS RY 9యాడిల్ల ర్తలిణబై లజ రాడా 9౪ కుఖయయి ' 
hsp Ee ల్లయైల్లింంల కరీ 

9 lay) ZT QE 9 ‘OQEge “ంద్గీణణ ‘O92 9 QNeaceg peas WERNER " 
cere) 


ఫ్ర ౭ ఇశ్యాం ‘ipa'snge yong 
MRA 9 gee g gog oom gece ర్తళ్ణిణటై బ్ఞణంక డ్రాయర్లు ' 


((౧౭కగహాడై) చ్యాండ్రర్తకా 


1 08 ERR 
‘ese ye goog క్షింక్లటం్లి (es gos eg QS TT 
09 06 ఇయ 08 రది gee ge pele ge 99 01 


్రజ్లరాంపయం్లఖ ఇ్రజడంయాక] బ్ఞంయ్లా 
౧౧63౭] ఎ] యాంణయ్ల్షు ౮ ego Gg ce 


రణమా ంద్హాంల్లు ఆయంయం &0 ఆ 


(Ale Wee 0ఖమిం pone 
gle గ mE T (కాలా 640౧౯ ఆఇండిం 90 es goes  qxge గయా" 
(౧౧ల్లులల్లు. కరా 


౧8 ఇ2 6 ఇశ్యిం 
య) 77 GRE TT రీగాళంపై “కదం “0౨ “00ంక్లె ర్తభ్ధణవై ల్ఞణంండ అంయయింల్లి " 
(gong §2y, 20%) 
ఇంపై ౭ ఇశ్యాం gg Nog WaRRagace ణం 
cog) ZT gee 9 yom uosftsye ogg gue tsgee pie క్రైరాయిలణ్ల 
103 8 కథ ౭ ఇశ్యాం goes to gh 
caoga) 9 0౧౯6 8 ధయ కరీ ఇయ్రైల్లింంంల్ల (ల్ల (2 ఆంజ 'జ్రంశాంంయిల 


ఇభాగయయిక ధతింంగటిర్ష gn 
gow Re poy gowns ‘prongs ‘Gh (es goes g- - ౦౯" 
CIES 
URE HORRROE RYE ప్రయ 
HORA) 9 0౧౯౦౦2 § SOY BUSSE “ఆతు ge ర్తభ్థణదై ల్ఞణండ కాడా - యు - ల్లి ' 
‘SON gouges ధ్గుంయిదాంలఖ 
hee ౩2 6 ‘gyms cg Raga ఆ0ంసైర్రుల్రయంంై 
gg త) GT gE 9 NERNRRGIR Sarg ae ర్తల్ణిణతై ల్ఞణంం4 tae ge "91 
gxmoyoR® అజఆంం్వు? బం 
౧0౭3ల) ఎ] ర్లాంంల్లిషి ౮ Ron ఆ RR 


సర్వీస్వం 


రహస్య అనుపాన్‌ వైన్యీ 


౨౦2 QR 16 ౭ Rd 900 1 
ఖంయ్లా 1 gee గ/1 

shgeom 

fet ఇశ్యాం Jee 7 

రే ౭ రాజ్యాం 

తుం ల్లాయ్లా 1 


gla గ్ర RE 1 


gla గ్ర RE T 


8 ఇ2 ౭ ఇశ్యాం ఇందిణ 
BART 11002 ౮ కందం 


౧00320620] ఎక] 


“అయిణంిడై 


(Ale త) "౦001 


యక (ం౧ంభాత్రింద్తంఖ “ంక్లల్లీంంర్లూ (res Gos (ace go ‘67 
(gees) glee ae 09 
ape aucogetecoe “ం్లారణ ర్తిల్ణిణటైే gent gece Goes "96 
RAND ఇణంయండైంణ ఆం MREPRS 
‘eed ంకారీజలయంండైరిోి (We 001) 
య్లంయ్లాం2 ంగ్లార్లల్లు ‘SE? GAR ర్తళ్ణిణటే లం gee gos 26 
(eg 
googgte eg ad's G7) 
‘goog ‘2g yg ఇండం (౨ gos 09౪09 Ges "9౮ 
వ... 
Kage ‘oy ఇంయైబంఆంల్లణిక 
‘ORRROE CRS SREOEY MR 7 యష్రజొఠటే ణం  eespn్టes 96 
గై 
gouge ఇ్రద్లాడంయా$] ఇంథల్లు ర "02 
one ౮ Roy] ౦ Re ౧66222 ల్ల 


CRUORS ROR Gr SOD Soe 


787 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


29902 fe 8 

9 గ్ర రాజ్యాం ౧౧ఖింర్లొ గ్ర 
shgeom 

రై ఇశ్యాం లియా 8 
ఇంసై 6 ఇఖశ్యిం 
Mle గ్ర QE 1] 
రంసై 8 ఇజఖశ్యిం 
MAR గ్ర RE T 


Ig గ్ర QE 1 
Messe? 
FIRE eg 
ఇంప 8926 
FRR 0౧౯౦0 
SRR 

pT కాం AE 7 
Messe? 
gg ₹ 11002 8 


౧03) ఎ] 


(CAE We 001) 


ogee ‘HRs dog Rh gpg yet  geogg fer 98 
(le We 001) 

(ల్ల ర్తల్ధణదై బ్ఞణ0% gsxg (os 28 

cgoogtee (Wee 001) 

ర్లురైల్గంఆంధ శాయి “ం్లాక్లల్లీఆళాయి (es gos ges (fer ‘9g 

‘NaRoEy ogy ce (Wee 001) 

© = 

‘gape RRR RoR గ) ల్తల్ధణలై ల్ఞణం06% gyes tes ‘ag 
mks sip ues (ee 001) 

ర్లుణల్లణయ్లిఖయి “ంక్షరీ౭౧య్ల (es gos cere ‘7g 
GIs We 001) 

ogegsg ‘ogenng “0౧౫% (es gos gy (goer ‘Eg 
(CE) (CAR W's 09) 

. © ర 

ంరిట్లాడరా “యంయంరైరీలు యా (es gos  gReoe ges ‘Tg 
(ce 009) 

ంథ్లాధట్లి డ్రగ్‌ 'ండ్లో్ల క్షర్లా ర్రిళ్ణిణవై బ్ఞణంం* soe Gen 78 
(gle మి'౦ 007) 

agen ర్తిళ్ణిణడై ణం og ges ‘og 

Royse gRGogy) yo య "౦ 

ర్లాంణర్లాషిః ౮ ego) ఆ eRe GI gee 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


788 


SE 
Gg తి) GT gE 9 


CR 
Ge Qe TT 


“యీ 7c 0౧౯౦2 GT 


4 6 ఇశ్యాం 
య "0 09 cogee 98 


కంస 8926 

RRP RE 8 ఇశ్యిం 
Se &ంపై 8 కణం 
Clg గ్ర RE 1 
lag గ QE 1 


౧౯౭350] ఎక] 


అబణభాంఆ౪లంణిక 
monte ౮ 


ం౦య్లాఢిర్ణా ారిషాణిక గల్ల 


cape te యాం 
ROORAR ‘RRARIR RRR 
(0902 gRRG) gaoRgle 


oqpdag “ంధంక్షక్షర్లా “0౪౦ 
‘ged Rae Weaee 
gg ours sys nage 


ంరకర్రీడ 


కర రండ 8 oem 
‘ge Erne ‘Ceoasgge 


త్రిణోణట్లా 


ARR 
cafe 


SPR ‘HER 


MR 8 9p 6 ఇశ్యాం 


PERSE 


ర్తిల్థిణటే కణం Ge pre 07 


ర్తిల్థిణటైే Yeante PR WEEE PP 
ర్తిల్థిణటైే geot ge WEE ‘EF 


ర్త 
ల్తల్ఞణదై బం యే య్రయి థల ‘TP 


(Aes We 009) 
(es goes eRg రంజలి (gos TH 
(gle W's 001 
(eas gos gsog Ger "0% 
(gle W's 0071) 


googyoyg fg ర్పల్ణిణదై కణం gee Gee "66 
అజణఆంంవ్లా?) gon Gea "02 
యర్లాల్లం) ఆ అ౯ారయణ Geese Rn 


శహిన్య అనపాన్‌ వైస్య్‌ సర్వీస్యం 


aie Gogg gee ౮1 gre 9 


ర 8 ఇజ్యిం 

a) 1 ogee 9 
2౪౫౦౮౮ SE 
aa gongs 
a) గ్ర ogee 9 
a) z1 ogee 9 


7 

Regu) GT QE 9 
aa gongs 
a) 6 0౧౯6౦ 9 


యి GT gee 9 


ose te 

use 

game eg ‘he goog 
కండ్ల “అయ్లావ్రంల ౧క్లషీర్థ 


gee ల్థంం% (2) see 2ఫిత్ధ ౦ 


adda 
య్రైణం2 geo 


GEE peat grog pRge ‘39 


RON RCRAR GY యాఖయిల్లి 


జక రండ ఉసీర్ణి 59 


‘sug gee 25% ‘రం 


Ug ag Rac 


ర్తల్థణవై Errol 
ర్తల్థణవై rere 


REUSE Rae Ce ‘MRR 


౧౦౨ [9 gine RIA goRQR 


ర్తల్థణవై స్థయంం4 


RARER RRR RAR 


Ye ఇంణంయ్లానిల్ల ‘HEA nan 


౯3 8 96 ఇకాణ్యాం 
gee oy yogee phan 
రై ౭ ఇజ్యిం 


య zt ogee gerd Ren 29 RR యాప్‌ల 


రాజె] ఎ 


అజల్లాంంయింలిఖి 
mgs ర్త 


ర్తల్థణవై స్థయంం4 
ర్తల్థణవై ర్థయంం4 


(es gos 


అఖఆంంవ్యు? gon 


హారం] ౨ యా 


ర్తంంమంయ్లా 2టిజ్ధణ "19 
SEs prgle "09 
ఫాం sg pre "6% 

(౯ pe 7 
YY BRAS (17 
ప్రయాణ ణిథ్థః 7 


Gaya gS 


Re aR 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


790 


ఇం 8926 
geg ఆయి 9 gee 8 


ఇం 8926 
gg W 81 gE 9 


ఖఇంపై 8%£26 
gg ఈ) GT gE 9 


రై ౭ ఇశ్యాం 

a) గ్ర mee 9 

గంప 8926 

G9 ఈ) GT gE 9 
cee ogee 
G9 త) 81 ge 9 


౧0030] ఎక] 


౧గ9౧క్షింఆ ‘ఇం 
‘gh gg go sok 
gnmfae 
ఆహరం ర్లాణల్లిం ఒఇంల్ల మైల 
“9౦2 'ంగ్ల్‌2ణ “ంర్రఢితి 

క్రణర్తింణియి 
“౨2౫2ర6 “యహాణషంఆంయిలఖ 
gone ‘soy tee ‘ce ‘yg 
tue 
GORY SERRE UBS RORRRRA 
Reg “0272ల tga UR 
యాం డం “యారు ౧2 ౧ంస్‌ల్ణ 


UE RORY RERAR YUGR ROR 


epg ‘Hee ‘He యాష్‌ం 
tye oma సద 
wae క కంత “ఇధియ్థాంణ ౧ంగ్లారల్ల 


అలణ్గల్లాంంలుంిల్లక 
monte 6 


(es gos 


ర్తిల్ణిణటై స్థయంం4 


ర్తల్థణవై స్థం 


ల్తల్థణవై ర్థయంం4 


ర్తల్థణవై ర్థయంం4 
‘Hog 
ల్తల్థణవై లబ్ధి 


అజం? ఇంయ్లి 
ఆకారుం$] ఆ అలిరయిణ 


(9౦:9౦ 9 gone "66 


౨0ంగ్రైంఐం్తాణ gone 9౦ 


గ్రయిణ pRgle "19 


gage pRge "౦ 
తై ఢైణిశాం "9౦ 
gage prge 7a 


య 02 
రరర రార 


791 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


sera 
Gg 3) GT QE 9 
he 6 
gg ఆయి) 9 gee 8 
CR 
gg ఆయి) 9 gee 8 
me 6 
ge gw 1 gE 9 


hes ఇశ్యిం 

య GT cogeEe 9 

me 6 

Gg త) GT coe 9 
7 

gg ఆయి 9 gee 8 


Me 892౮ 
Gg మ) GT cE 9 


Regn) alc 


“0౧0౫ ర6 
CR ‘ORNS “0౧౦సైళ్రాణ “గడా 
tue యయాలబిఆంల్లా ‘pena 
USE? ROROYGS YY ERR 
goes 64౧౧కి గ్లాంబంయా se 
గ్లాంబ్లంగారందైయ డం (యాడ 
ghee gs te yong 

ధారణా ౧డడొర్ణా “క్ల “తత “ంద్గీణరా 
agate 

“ఇంర్లాషం yg pgs Re sR 
(యయాణదేరా ‘ONoeయR ‘otoaye 
yg 

COMRQNOR ర్లాం(౧ల్లర్రియి “90౧౫ CSR 
‘tue Nhe SRR 
౧906౨ RARER ERER (ర్ట్‌డ గీకి 
gag 0౫2204 

Ney goes se gone 
yg smh oR 
ల్రరారాంప్లల 
ల్లుంణర్లాషి ఆ 


ర్తల్ధణదై స్థయంం4 
ర్తల్ధణదై లబ్ధి 
ర్తిల్ణిణటే భయం 


ర్తిల్ణిణటే 0% 


ర్తిల్థిణటే ల్థ0% 
ర్రిల్థిణటే ల్థ0% 


ర్తిల్థిణటే ల్థ0% 


ర్తిల్థిణటే ల్థ0% 


gRgomy) gon 
eR ఆ అఖంయణ 


egg ggge 29 
Sg? sage ‘99 
DE UR gone ‘gg 


Ngagees gone 59 


WRG gone "8౩ 
GANG gone ‘79 
GR tone 19 


Swe gone ‘09 


యర g3 
య్లాల్లలిలై రులు 


రహస్య అన్‌పాన్స్‌ వైన్యీ స్రర్వీస్తర 


ర ఇశ్యాం 
ఆ) pz gee ౮1 


“అయి Ne గ రాణా 
BRU) 9 gee 8 
కంస 8౯26 

Gee త) GT QE 9 


గ ౮ 

eg 3) GT QE 9 
యి) GT ౧౧ల౦ 9 

అయ్యం W GT gE 9 
‘seRROEY Ra 


HORE NOR ‘Ul 9 


(లర) ఎం 


GORE ROR SNE ‘Og 64/09 
ధ్రాంబ్లర్లాణంపై “90్లాఇ౨06పిం్టి “ంల్లింఆంల్లా... ల్త్ధణబై ల్థ08 
CW Stge negR 

ఆంంఖయిణ రా య్రక్ఞిల్లా ౧ర్గాగ్తీం్ల 


gngy ae yoeye Be g్రర్హణదై ల్థా0% 
Nhe Yg Nog 
౧ంగ్లాల్లంం్తి Jl ‘gheo ‘moa “ంథ్యత్లి... ర్తల్ధణబై ల్థ0 
జ్రణం్తంయ్దైయ 
cas 
(హారాలు “ఇయ్లాండిం ‘92 “(౧యడాల్లంగల[  ర్రిల్థణదే ల్థయంం4 
ంధ్యా/యింలిఖ ర్లాంధంణం/9 
ల్ల “యాడ “0౧లయ్లాంయి ఇంట్ల య్లాిం 
“యరాం౪౮౯ Semen Ho డం  లల్ణణదై ల్థం0% 


he 8 
tye Kghe ge ‘ogg 
mgs yog oR 
యాజక “ంజణి 6/౧౧ఇ్లి ర్హాంణ ఇల నీడ  ర్రల్థణటై ల్ఞయాం0t 
9RGogH] yom 
Roy) 6 cma 


డాజాఠెటే ల్థియాం 


9RROYy RE 
mone 6 


0ణయయింగ్లక ROR Gr BOY Secs 


Lege - get 7) 


sre - gat "ర 


ERE - gat "గ్ర 


pga tone 'T; 


Cgaceg tone “01 


R29 YOR gone ‘69 


Pye Ge 9౧0 aR "99 
ee gs 
C022 Ser 


793 


కహస్య అప్‌పాన్‌ వైస్యీ సర్వీస్యం 


ORE Yong Gu gong aga Qe ౧0౦౮ gon 


౯03 8 ఇ2 6 ఇశ్యిం 
Mle గ్ర QE 1 


రై 6 కాం ఆలె గ్ర 
hes chez 


(పై ౮ 
రణం W ౭1 ge 9 


Ae ౭ ఇశ్యాం RW 9 gee 8 
Sse gute ఆ) 9 


గై ఇజ్యిం 
ఏయి ₹గ్ర QE TT 


౧0౭300) ఎ] 


gs Re gon cme ‘RRR (aoe 097) 
‘ggg (Kg Nog దారణ get gg gaat  eoags Fog Tg 
ORE] కం ne poms (ce 009) 
“ఆంధ ౧గాఆంగణ “గజ్జి కిం “య్యడరా్‌ం  g్రర్థిణదే nant gwpYy 9% "09 
0౨౦౫ ర౮ఛ% tae cnn (యిం 009 
రండ త్రిడ్‌ణం “౧లో అతవ్ల్‌ర్ధి  ర్రల్థిణదై ల్ధంయంం4 SY Togo 61 
(ఇడం) స్తంయక్రణ ల 
౦ఇయిల్లర్రిణ 
RRARRAIY RRAR - ONE  g9RE grant ge - gga “ర 
ఇల్ల లంగ “ఆంక్ష (కార దై ల్థణంంణ రర - gg సో 
geoRd Reg యయార్తట్టానణ ర్థయింఖ 
gic gE ‘sme ggg grat Sep gga 4 
smog Ae 
qooglao ‘gee §2 ఇంంయ్లారణ 
RARER CER aw cone  gyef paras BL - og "94 
gRoyR® అజణఆంం్య? ఇం Geo '0ై 
mone ఆ రారుం$] ౦ ఆరా దహ ర్ల 


CRUORS RRO Gs SOD secs 


సర్వీస్వం 


రీహిన్య అనుపాన్‌ వైన్యీ 


794 


CU SEP 12 Cu She far ఇశ్యిం 
de 008 CRE 001 


ఆ) 00 ౧౯౦౦ 00] 
రేడు 6 ఇశ్యాం 

Aloe 007 NE 007 
me రంపై 8 ఇశ్యాం 
ఆ) 006 ౧౯౧ 001 


గం 6 ఇశ్యిం ౧6౮9 8 
90812 6 కాం 
nhe z cE 1 

౧ ౮ ఇశ్యాం 

(౧6%. z me 1 

రడ 8 ౫6౯ ఇశ్యాం 
he 7 gee 7 


౧00350] క] 


"gts ఇయ ఆయాధంద్రైయణ “యి0్యంథాంంపై 


Sep గై 6ఇశ్యాం 


CHE yg RoRRRS “ంఖయర్లూత్రిణ 


౦ఖ్లియి్గుత్రిణ ంణైయాక్గడా “౦5 ‘oxee 


(కారణ) క్రజల్లా ఆకా 
Heres 


“0౧ర్హాష yes యాంగాంందైయ ‘RoR (రోల 


(ఇంఖ్ధొ అలక 

ర్లుంయైలబ్లంఆంల్లు oe ‘Roce cee 
gone sgoyoeog ఇంక్లంయాం 
got సం Regs “రంగ్‌ 


ogtecteg acme ‘oQ%e 


9RROyaoR® 
యం Ee 


లిల్ణిణటై లబ్ధి 
(es gos 
(es gos 


స్రయెల్ల 9౦౫9 699 


ఇ్రజడంయాక] ల్ఞంయ్లా 
CRO) ఆ రయ 


0ణయియింల్లక 6ంద్హాంల్లు ఆయంం 80 9కళో2ం 


ల్తం్యశ్ర Fes "69 
SQEpe Gag ౩ 
Gy se Gag ‘18 


9A Fee 9 


కఇ౫౦౫ Hoot ‘gg 
(AJ's 009) 
౧9౦౫ Hee Fg 
(Woe 009) 
ggtaoe Fg ‘gg 
(ce 009) 
gre Foe ‘gg 
Gel ‘oై 
Gere se 


795 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


fe Ge fe 8 


“యసరూం cae gga “హాం 


gg WU 9 neg § యాషిల్గయిత్లాల ‘gag cep కంంయ్లారల 


రడ 6 ఇశ్యాం 
యి "00 9 gee § 


ఆయ)" 008 ౧౧౯౦2 001 


న్‌. 
ఇంపై్రఇత్యిం Ye 007 


య)" 009 ree 00౮ 
W's 006 NCE 001 
Ne 006 CCE 001 

ఖం రొంప ర ఇశ్యాం 


cE 009 CCE 001 


౧003060) ఖం 


త్రియయ౫౧ 
“09ంక్ష్‌ంఆ 

౦ఇ;యాల్తింల్ల yong Rog YUE ‘oR 
కం రై 6 కార 

ర్లు ండిధగ్టియాు “ంథధర్సి స్వా 
fue 

tpRagae tga cRgps NE 
‘ogonGg “0లో su “యఇళ్లషంజణ 
కం రై 6 క్యా 

ంథిఢగ్ణియాయ ౦5 “౦02 

౨99 గీ ₹ ఇశ్యాం 

౦౧ సల్లూ 

909002 రే గ రాజ్యాం 

“9౦౮ ogogtanslaccee ‘ofteg 


ఇరాంగ్సీఖంం 

9ంద్యాఖ్లంద్తితయి్లూ సృ9ంయ్లాంంక్లాతుయర్లూ 
అజఖల్గాంంయికిక 
యం అ 


ర్తల్థణవై rere 


లల్ణిణదై prere 


ల్తభ్థణవై rere 


ర్తల్థణవై స్థయంం4 
లల్ణిణటై స్థయంం4 
ర్తల్థణవై స్థయంం4 

౦టబ్లడోల్లు కాయ 


ర్తల్థణవై rere 


ల్పల్ణిణటై స్థయంం4 


ల్రజడంయ$] బం 
అకార్లుం$] ర ఆజరిదణ 


QER క్రాయ౫ణ 


(ఇ09 రణ) 
ఆ ఢా 


కొల గరా 


‘L6 


96 


‘G6 


'T6 


‘£6 


"656 


16 


యతర్హాంర్లాం 


ga gm Fes "06 
mE 
cee 


‘op 
aR 


రీహిన్య అనుపాస్‌ వైస్య సర్వీస్వ౦ 


796 


ghee fp 7 
eg మ) GT QE 9 
90600 dag 
Cg త) ౭1 ౧900 9 


eg W GT QE 9 


fe cree 
he cg rceQeTT 
ghgeoe fe 8 227 
GQ త) GT coe 9 
9యిాణంైణం RUN ae 
gg ‘WU G1 gee 9 


99౦0 ర 7 
భయ్యం తి) 9 ogee 8 


౧030ల) ఎ] 


OQ odes ‘gen ge ల్తభ్ధణలై లా 
రాం ఇణంఆర్రిడ్‌ “య్లాత్తాడ్డ్‌ “రండ ల్తల్ధణటై లయం 
foe eg ineRQ 
GRD RoR ge pre 
౧౧6/ఇ9ం3ై ౧509 ర్తిళ్ణిణల ల్థ0t 
CRAKS ‘Nasu ge gare 
ROR PRO ‘oe “02 Gao ర్తిల్థిణటైే rat 
ORR fq ‘ON ఆం౦( ర్తిల్థిణటైే లబ్ధి 
gta 

o(tsacsace 

pee Gog ‘(fae cpg 
రంంగ్లారణ ‘fu NRsRRE  ల్రల్ణణదై లయం 

ల్రరారాం౪ండాల అజఆంం్వు? బం 


ధ్లాంర్లగడి ౮ coy Gg రణ 


య్యారిం౭త వైయణం్లా 


Pee Ge 
'్రసైం్దణ శ్రియం 


Sg Ge 


lp Gamo 


QU gracc20 


గర 
gs 


‘GOT 


TOT 


‘SOT 


"801 
‘TOL 


"0౮01 


"66 


‘86 


"౦ 
RoE 


797 


శహిన్య అనపాన వైస్‌ సర్వీస్యం 


[పై 7 
Gg త) ౭61 ogee 9 
7 
eg య) GT cE 9 
ra 


త్యం 4) ZI qe 9 go Ning gO pRRRgae 


Gr 
gg Wg ౧0౧౯౦ ఈ) 8 


serena 

Fg U9 cage త § 
serena 

Gg మ) GT cee 9 
‘sess 
GORRREE 

ఇఇ 100 9 ee 7 
Fg UIT cE 9 


౧0౭3ల] ఎ] 


goes 
SERRE ger gga కలలా 


౦౦౨ (es gos 
ఇఖంయారణల్స PIE auc 


౧౧ర్తాయోని yg goog 
agg ౧000092 6య్లావుసిళ్ఞ ‘ogg (es go 
df qng og 
gheo goss ‘wy ‘oghe 
(౧౧కి gE డడ ఉదార వెంటి  ర్తిల్థిణలే 0% 
ంణగియుఖ 
“0౧సీపైణణ (hace ‘MRE తీరి ర్తభ్ధణదై 208 


ంట్యేక్షం్రఖ్సి “0299 (es Gos 
mye ల్రణడంయా$] ఇ్ఞంయ్లి 
ర్లాంంల్లిషి ౮ (20) ఆ గి 


Pade pee gO వైంణల్లా 


Gee Jae ‘TIT 
RK Bae "TIT 
OTT 
geoQK Jame "601 
0 
coe 
WYN Jame 01 
హరి బై 201 
ఆయిరడో 
Roe Sues 901 
Gea బై 
రారా Ss 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


798 


(పై 6 
Gg ఆ) ₹6 YE TT 


CERIN 


fee sg NE 
౭ geg 3) 9 ogee § 


hee 

౭ ఇశ్యాం U9 ogee 8 
గ 8 22 RT 
అయ్యం W GT cE 9 
Sheeoe ag 7 
eg త) GT gE 9 
౨00౮ Me 7 

G9 W 81 gE 9 


(ల) ఎ] 


‘gee RRR RHE ఇ 


ye aed CRE 


fue NoRRgae RAR 
RRR Go ngoyange 
Fg WU GT ME 9 USE? gE 


‘S90 ‘RRR 


కిర్లయ్థ౦౦౭౧౦ర లర 


౧ంయ్లారణంల్ల GONE ‘Rage అయ్లార్లణ.. ల్తల్థణదై Yared 


ggg 


goers CRE NR ‘Geog 
౧ంే్‌ల్ణ “ర్ల “0ధంష29ిల్లి ‘RY gar tagne peti 


(అ) 
MHAROGS ‘ONas (es gos 


dhe ‘gow యంల్లయియర్లూ gar tage poi 


RARER 


goes Re ‘geopye Gక్టూగీణ  ర్రల్థణదే ల్ఞయా0% 


అఆఅలణ్లల్లాంంలుంల్లకల 
och 6 


ల్రణడంయ$!] ఇ్ఞంయ్లి 
య్లాల్లంగి ఆ అలిగయిణ 


(es goes ge - prog 


ర్రిల్థిణటే బ్థియాంణియింైరాత రణ 


రంల 
REGED Gee 
ae arte 

కొల్లి Sung 
గణ దైంణర్లా 
PE Fase 


qe 
GIs 


‘6TT 


‘STII 


‘LTT 


‘SLT 


‘GIL 


‘TIT 


‘EIT 


"ంబై 
RoR 


799 


eRe ve 96% 


“యటాణణంఆయింగిఖ 
ఇఖంాఖణయిల్లంల్ల 


యయ్లాఖ్లుయ్లి ga cE 
(exp emacs 
రారా 00౧౯ తేటలు ల) 


0902 RG ponee ‘nee gee sg pote 
(౧౪) క్రయాంజాయ్యాం 


dhe hye ‘eon (es go 


(ల్పిసగండి) ర్రుయ్మోర్లా 
Rae Rope Ry క్రియ lsQe py Gary Cea go 


Ra? agate త్తే ROE CRP RRO ‘Rope 99g get 
౧99౦8 ‘het ‘Rog “అవర్ష్‌ర్ధ ర్తల్థణదై pean 


2౪౮౧8 రడ శేలీంా 


(glace UR) Ga ఆ (9౮౧౪ ‘HRP GRRE) MRE ర్తభ్ధణలై క్థణంణ 
(౧౦ ఇతి క) (కష్ణా 9౯ 


Cerra 

Gg త) GT cogeEe 9 
SG 

gg ఆ) 9 ogee 8 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


౧003250) ఎక] 


రంర్లామది ఇడంర్రంణండి కాంయ్లార్ల  ర్రిల్థిణటే ల్థియిం06 
oq ‘geo gfe 
Racy అండాలు ‘Ege mR ge rade 


9RROyRe 
ర్లాంణల్లిషి ౮ 


అణఆంంవ్య? go 
cmon G ఆరి 


ప్రయాణ బ్రర్యాం 


ga GR 9్రయా 
QR 0ఠ్తొ 9౦౫ 
SEEN 
- GR 98 


రాఅ ణయ 
Wa కరత - greg 


ఇర 
gs 


‘Lel 


"౮61 


‘acl 


‘Tol 


‘tcl 


‘scl 


ToT 


‘oct 


‘op 
aR 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


800 


ంణెయ్లా అజయ త్తే 
gnc 
ee 6 sce 
Olam ga ర్త 
౦ఖ్లంగా ణం త్తే 


|. 
rad 


Of ౯2 


Of gga cE 
RRS 
gg ర్లాఖ్లుయాంగా gc 


SR 
యీ GT gee 9 


Oflg Ra చ్చే 


౧0030] ఎక] 


nee ‘Rage ఇంఎిర్లీర 


eee 

Ree ‘ns గల్ల 

ంణైయుక్ల్ల 

GOR Yan 

(మ moog rf 

nhc 

tage gods 

౦జుక్థిర్లల్లంల్ల ‘gy, RS ‘ORR 

goRoasty ‘gos ‘gone 

FOR RHEE BSR gg 

ఇ్ర౧ంంంర్లా కంకి కంర అయం 

9౨ఖిరైం ధగ ఇంయ్య్యాం మెల్లి 

య౫ఎ0య్లాక్లప్రణ 

ంటీఖ 'ణఇణ్లాండాం బం ఇం 

“ఇల్లాంళ్లంల్లిం భం౧ం్లిం “ఇస్లాం 

డRరేణ ఇరా ‘౧౧a ౧29g 
ల్రజ్లరాంరయండాఖ 
యాం & 


ggeg get goose gr బ్రధ్యాం 


ర్తిల్ణిణటైే cere 
ర్తిల్ణిణటైే cere 
ర్తిల్ణిణటైే eat 


ర్తిల్థిణటైే rere 
ర్తభ్ధణదై eat 
ర్తిల్ణిణటైే geaoe 
(es gos 
(es gos 


ర్తిల్ణిణటైే Sere 


ర్తిల్ణిణలటైే rere 


gee ఓఇర్లంరా poe 


ల్రజడంయ$!] బం 
అక్లార్లుం$]] G అరిది 


రాం ge 
FQ eo 
9% జైక్యాం 


క్రాయింసై జర్యాం 
UR gee 
ee జొర్యాం 
స్త్‌ జైరాం 
get gee 


EN gore 


షాడ్తయిణ జైరాం 


యర 
౧లో 


"6861 


"౪౯1 
‘LET 
‘9&1 


‘GsT 
Tel 
"861 
‘ctl 
‘LET 


'౧౯| 


"661 


‘scl 


"ంబై 
Rae 


801 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


ROPRESHg AER ‘he SHR ల్లఖంయారిల్ల ‘gH 


G@aocee 


౨౨౦౦9 - ten 071 


యర gs 
0౭రర22 రులు 


గ్గ ల్లుంం లణ్యిం ఆ) 8 న... Q2gogme “ంద్లీణణ ‘9qogp G9 (es gos 
క ఇం tus 
gg 3౫) 7 ogee ౭ goggles 'యంయంజ్రంంక్ల cgi 0 gos 
“యధాణంయిణల Rag 
aT ROR rg “ఇంరధారల్యలిల్లా 
gg ఆ) 9 6౧౯౦ 8 RRR EIR ‘ace RRs ల్తభ్థణదై ల్థణయ64 
ఇర్గాంం్రఖయ్లాక్ష్‌? లింగా ఆగయా బంధు ౧కొంం 
ANE 008 MRE 0GT  Gew NRG యిరి కంల ౧య్మారయి కిరి ర్తిల్ణిణదై ల్ఞణం4 
RUE Ape ఇండి 
ROR ROD ద్తార్యర్లాణ ‘RagopRyg 045 
heespc m9 కారీ? dug soegeems go 
ae ooze 091 a gree moe eg (es gos 
(౧౧ంర్లారీత్సా. RR 
sen tne య్లాఖ్లాడ్‌ల 
Me 8 9p 6ఇ4శ్యిం “అధ్లాంగ2 RE ‘HERR EE Eee 
a) pz gee TT RGOYOROR ఇజంయయాంందైద RoR (es gos 
అణ జల్ల 
అజణభాం౪య్రిలణక ఇడం] బ్ఞింయ్లా 
౧౭3] ఎం ర్లాంణల్లిషి ఆ coy ఆ eR 


రహస్య నపాన వైన్యీ సర్వీస్వం 


802 


(Nc 009) 
ఈం 8926 ₹౫శ్యాం (౧డీ ౧0) 
che 6 క 1 eR యంయా క్రుర+ఖైణు ggg Cres (ees ఆ్రంజఖైల్ల ggg Cafe ‘zgT 
(W's 009) 
rr 
ne z gee 1 CERO amy ల్తల్ధణబై ణం ge Ty Tal 
che 2 
'ఇరాంధాం క్షి ౦౫5 
“ఇంకి Borneo ‘alae ౧ ధరణ 
8 12 6 gg ఆ) 8౦/౦౯ serps ఇంణయ్లార్యోకర్రల es goes greg Re 091 
'రఈంపై౭ా8 ర్తాణ్యిం య] 9 dR Qgo ge ర్తిల్థిణటైే eat ge gy Fae "671 
‘Roh ఇ౧(౫౮ oy 
fee sp Tres pegs gg seg 
౭ ge ఆ) ౭ ree 1 సం 080 2 ‘ange 9ggeg geot C9 dR 971 
MeczspT 
sae Wg gg mse og ksh ge tsgm pelle grog BR 471 
MecspT “యకం 
peg ఈ gr neg 9 os ‘eR ‘GRRE gale ౨ిర్గింర్లా py యిల్లు లతల. 77) 
అఖణభాంంఅైమిణిక అజఆంత్వ? బ్ఞింయ్లా Geo "బై 


కాలాల అ ర్గంణల్లోషి2 ౮ య్లల్లం)? ఆ య్లారయణ రాకరాక రార 


803 


రీహిన్య తనుపాన్స వైన్యీ సర్వీస్వర 


గఇర్హుంళ్గంల్లం 


[పై ౭ ఇశ్యాం ధ్లాంంభఖ్రంం ‘cae 2gogoeog 

GE 09 ME 91. ఇంయాధంలరూ ‘Re ఉస 19  ర్రల్థణదై ల్థణంక  ష్రాత్తయణ - శ్థణర్తా 
des (naga) tne RR 

sp 8 ఇశ్యాం Ge 08 RORGOR RRA glace (es gos ఆ్తయంయ్లింంతి - gegs 
ఇం 8927 “యహాంయయాణణడణ 

9 ‘GE 08 GRRE SRS ‘gps ‘ALG ర్రర్శిణటే ల్లణంక కథయా - ఆర 
[పై cage (ae 

9 ఇ2 ఇశ్యాం Ge 09 gps కండ (జీల ల్తళ్ధణదై ల్ఞంంం4 హరా రై - ్ఞంర్తిల్ల 
గం ౭ ఇశ్యాం Corer 

GE 09 ME GT axe ౧రర కం  ర్రిల్థిణటై క్థంం4 క్రాయంా - ర్ల 
(కరస) ఆల్లిణ 

Messe? mega ర్రాత్రయంయైరిం20002 

90391 1002 9 m9 ‘Re ‘gles ‘RR  g్రర్థిణడే ణం ర్రరిణంక్షం 

6 ౯2 ౭ ఇశ్యాం యంప్రై-గ్ధ-( 

‘Ge 9) 1102 9 ౦ జం “బస అయ్లాదీలైణ.. ల్తల్ధణదై కణం ర్హుణంక్లం 
క్రయి్థ్థి ప్రణంక్ష్యా 

Royer అజఆంం్వు? ఇం (3 
(లాడి) ఎం ర్లాంణల్లషి ౮ cRgoy ఆ cede cog 


"6౪1 


‘sal 


‘LGT 


“విల! 


"అం 


Tal 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


804 


ఇ 9 కై 6 ఇశ్యాం 
‘Ge 09 QE GT 
గజ 89 126 ఇశ్యాం 
‘Ge 09 cE GT 
9౫ 9 కడై ఇకాణ్యం 
‘Ge 09 cE GT 


శై 8 కడ కకం 
‘Ge 09 cE GT 
ఇ 6 92 ఇకాణ్యం 
‘Ge 09 ౧99౮ 9) 
రడ 8 £2 6 ఇశ్యాం 
‘GG 06 QE GT 
గేయ 8 నాణ్యం 

‘Ge 09 cE GT 

డై 7 శ్యాం 

‘Ge 08 Ee GT 


ంల్లఆంయ్లాల్సు ఎం 


eougs cfeeae 
FORAY OCG (౦౪౮౯ RAR 


ORE “096399 


(౫2౧౯ (ోకర్రీర) “000౫ ‘og 
“య్లర్గాంధయంయాంయాందై 
“యహాణలణం౪యింణయ్యఖం్ల. URNS 
(nox రోల) mn 

yg Qo gh sR ౧డడర్ణ ఇయి 
ge ల్లర్రంల్తింశంట్ల 

gape ge ‘ox “00౧ష2ం్రిల్ల 
0౦౫ “ంగ్గి౭ణయ్లా ‘0G ‘ORY ONO 
‘HNogpRER UN gh 
(౧౫౧ఖియ్లూ ‘(tng ‘gfe 
ర్లర్రంల్తంఆంట్ల Ragan 
యిధాంణిర్యాఖ్లుల 

args - 6౧0యాఫ్లార్జిరక్‌? ఉం 
అజణభాం౪అమిణక 
mone 6 


ర్తిల్ణిణటై rere 
(es gos 


ర్తిల్థిణటైే eat 


(as gos 
ర్తిల్ణిణటైే eat 
ర్తిల్ణిణటై rere 

(es gos 


(es gos 


అజఆంం్వు? బం 
ego G cణరియణ 


చురక శిర 
gages gfe 


gay ge 


goy ge 
goog® gos 


gg - gege 
ర్రుంంయమింయై 
రంణ092 - gege 


SEE - gegs 
63 
ces 


‘LIT 


99t 


'‘GgT 


“791 


"891 


"691 


“91 


"౧91 


‘జ 
లాల 


805 


కహన్య అప్‌పాన్‌ వైస్య్‌ సర్వీస్యం 


ఈం 8 కై 6 ఇశ్యాం gage యధాంంత్లి 


‘Ge 08 gee 91 Rags ఆంయాంయాంతై “0102 ‘oe  gyeg gent 

he 6ఇశ్యాం eater Ree ger sg gefies 

GE 08 gee gee రీలు gag tastes Hayg ర్రరిణద రణం 
ఇం 8 967౯ ఇశ్యాం “యాం 


pe ge 
cee ghee 
geneghe 


Ge 09 gE GT cee HEH “౨ల్లరైం CR ర్తళ్ధణదై ణం ర్రిశగార్తీణ - ర్త 


౯03 8 9 ఇరాణ్యాం 


‘Ge GT gE ౩ 9596 యం ల్తల్ధణదై ల్ఞణంణ యై ర్తీణ - శ్ఞణర్త్లా 
రే 8 ఇశ్యాం 
‘Ge GT QE 9 0002 “౦కి  ర్రల్థిణటే ల్ఞణంగ gw ge 
gue ago yong 
'ఇంపై ఇశ్యిం ర్లణల్లంర్లాతింి AYR “య్లంంలైంణి ౪0/41 
‘GET GE ౩  KEOECY CY SYORRYR - ఇం౧క్ల (es gos gue ge 
రై 8 ఇశ్యిం OR ‘ae ogo ౦౪౦ 
GE 08 ME GT cage gio ‘ooo ‘yas cage (es gos రయం gon 
అణభాం౪అమంలిక ఇడం] బ్ఞింయ్లా Gea 
ర్యా లయల ఎ] mon ఆ egos} ఆ crate య్లాలలా2ై 


CURE 0౧ల్లాంధ్లా Gs BOD Sas 


సర్వీస్వం 


రహస్య అనుపాన్‌ వైన్యీ 


806 


“1220౧2 
(గక 09 ,9థింక్ల goog nog (es gos కంర Te 791 
i) GT gee 01 gsnpe ‘ye ‘aeogg. (es దం లంకకి. 091 
cee ౧2౬ 
య్లుంంంలైంణ uote 
Og GRR ged ye "యరాంంందై Rag 
ఛై gles 94 DRYER ges Ses oes (es goes ం్రయర్గార్తాంణ "641 
gan RoR 
G9 Ay 99౦౦౧ GE ‘aw ‘oye ‘qe (eas gos ౧౦౫ gage 94] 
(ఈ ఆంగ్తిఐ) 992 
RE RRYLD GAR 
Ug FRY SHG (UNO RUOE SOU) tose es goes sp ee 241 
CII) 
gp A 9% ges 99/66 
Rl ga @ gs ధంంంయ్యాంయి రల oe ‘hg (2 goes mpg 4] 
(సాక) క్ర 
ఇ్రకారాంగ్రయండణ అజణంంత్యలి కంల Gaga ‘0౪ 
౧063] ఎట] qonmte 6 Roy ఆ eRe యా gee 


CRUORS ROR Gr BOY Secs 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వం 


మార్కెట్‌లో లభ్యమయ్యే సిద్దవైద్యంలోని మందుల పట్టిక 


సింధూరము (చిందూరం) 


ఉపయోగం 


1. అభ్రకసింధూరం 


10. 


Lk 


12. 


13. 


అన్నభేదిసిందూరం 
సిద్దవైద్యతిరట్టు 
టా ల్‌ 


సూరాక్షారకాశీసం 


అరుముగసిందూరం 
(షణ్ముగసిందూరం) 


అయస్కాంత సింధూరం 


(అగస్యరసచిందూరం300) 


అయసింధూరం 
(పరిపూర్ణం 400) 


అయవీరసిందూరం 
(లోహసాౌవీరం) 
అగస్యయచిందూరం300) 
చండమారుతసిందూరం 
(సిద్దవైద్యతిరట్టు) 


గౌరీచింతామణి 
(అ. వైద్యకావ్విం) 
జలమంజరి 


(యూహిమునికరిసాల్‌) 


కాడిక్మారసింధూరం 
(కాడిక్మారం) 
(సిద్దవైద్యతిరట్టు) 
కాంతసింధూరం 
(సిద్దవైద్యతిరట్టు) 
క్షయకులాంతక 
(చిందూరం) 


21విధములగు మేహములు 
(అతిమూత్రం, మధుమేహం 
మొదలైన మేహములు) 
జ్వరం,బంకవిరేచనాలు 
పాండు,కామిల 
శోఫం,పాండు,కామిల, 
యకృత్‌,ప్టీహవృద్ధి 
పాండు,వాతరోగాలు,శోఫం 
గండమాల, గళగండం 
త్రికటుచూర్ణంఅతిసారం, తలనొప్పి 
పాండురోగములు 


పాండు,శోఫం, శుక్షనష్టం 


కీళ్ళవాతం, వాతరోగములు 


కుష్టు, విషజంతుకాటుకు 
కీళ్ళవాతం, పక్షవాతం,మోకాలు 
కీళ్ళువాపు, సన్నిపాతజ్వరం 
మేహగ్రంధి 


శ్వాసం, కాసం 

పాండు,శోషం, ఉదరం 

వేడినీళ్ళతో గుంటగలగరకషాయం 
కీళ్ళవాతం, విషూచిక 

(కలరా) 


పాండు,శోఫం, జలోదరం 


క్షయ,కాసం,శ్వాసం, 


కఫరోగాలు 


80/ 


మోతాదు 
100-200మి.గ్రా. 
తేనెతో 


100-200మి.గ్రా. 
తేనెతో 
100-200మి.గ్రా. 
తేనెతో 

100మి. గ్రా. 

తేనె, 


తేనెతో 


100-200మి. గ్రా. 
రోజుకు 2 లేక 3 
సార్లు తేనెతో, ఆవునెయ్యి 
100-200మి. గ్రా. 


తేనెతో,తాటిబెల్లం 
50-100మి. గ్రా. 

తేనెతో 

త్రికటుచూర్ణం 
100-200మి. గా. 
త్రికటుచూర్లం, తేనె 
100-200మి. గా. 
కొబ్బరినీళ్ళు, నిమ్మరసం 


100-200మి. గ్రా. 


తేనె,అల్లంరసం 


200-400మి. గ్రా. 
తేనెతో 
50-100మి. గా. తేనె 
త్రికటుచూర్ణం 


808 
14. 


15. 


16. 


17; 


18. 


19. 


20. 


21. 


22, 


29. 


24. 


25. 


26. 


లింగసింధూరం 
(సిద్దవైద్యతిరట్టు) 

లోహమాండూరం 
(తరియర్‌యమగమ్‌) 


మాండూర సిందూరం 


(అగస్తియర్‌రత్నచురక్కం) 


నాగసిందూరం(జపద) 


(అగస్తచిందూరం300) 


పడికారసిందూరం 
పటిక,గైరికం 


(కన్నుస్వామిచికిత్సదీపం) 


పడికలింగం 
(పటిక ఇంగీలికం) 
(సిద్దవైద్యతిరట్టు) 
పూర్ణచంద్రోదయం 


(తెరియల్‌కరిసల్‌300) 


రససిందూరం 
సిద్దవైద్యతిరట్టు 


0 


సుయమాగ్నిసిందూరం 


(వీరమ్మమునినసకందము) 


తాళగసిందూరం 


తంగ ఉరం 


ఉప్పుసిందూరం 


(పులిప్పాణి500) 
వెళ్ళిసింధూరం 


విషమజ్వరం, వాత, 
కఫజ్వరములు 

శోఫం, పాండు,కామిల, 
మహోదరం (జలోదరం) 


పాండు,శోఫల, కామిల 
అరుచి, అన్నద్వేషం,వాంతులు 
పరిణామశూలం, శ్వేతప్రదరం 
పూయమేహం 


బంకవిరోచనాలు 
రక్తవిరోచనాలు 

ప్రదరం 

అతిసారం, బంకవిరేచనములు 
(జ్వరయుక్త) ప్రదరం 


రాజయక్ష్మ, ధాతుక్షయం 
ధ్వజభంగం 


మేహవ్యాధులు,పొడలు 
భగందరం, పురాణజ్వరం, 
చర్మవ్యాధులు 
వాతప్రాదాన,కోష్టకూలం, 
మహోదరం, అర్మశ్ళు, 
అతిసారం 


కాసం,శ్వాసం 


పూయమేహం,మూత్రకృభ్రం 
రసాయనం,మూత్రనాళము 
నందువాపు 
వాత,కఫ,కోష్టశూలలు, 
అజీర్లం 

ళం 
పాండు,కామిల,కోష్ట 
శూలం, క్షయ 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్వర 
50-100మి. గ్రా. తేనె 
త్రికటుచూర్ణం 
100-200మి. గ్రా. 
తేనె, నేతితో నాకించి 
తరువాత నీటిగొబ్బి 
కషాయం ఇవ్వాలి. 
100-200మి. గ్రా. 
తేనె,త్రికటుచూర్ణం 
100-200మి. గ్రా. 
త్రికటుచూర్ణం 
నెయ్యితోగాని, తేనె 
200-400మి. గ్రా. 
వెన్నతోగాని 
నేతితోగాని 
1/2-1 మి.గ్రా. 
నెయ్యి, వెన్నతోగాని 


100-200మి. గా. 
తేనె,కర్ఫూరాదిచూర్ణం 
లేక తమలపాకు 
50-100మి.గా. 
తేనెతో 


100-200మి. గా. 
తేనె,నెయ్యి,జీరక 
చూర్ణంతోగుడూచిచూర్ణం 
50-100మి. గ్రా. 

తేనె 

200-400మి. గ్రా. 
తేనెతోగాని, 
నేయితోగాని,వెన్నతో 
100-200మి. గా. 
నీళ్ళతో 

50మిగ్రా. 

తేనె 


శహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వం 
బజెషధం పేరు 


1 అమైఒడుపర్చం 


(తాబేలుపెంకులు) 
2 చిత్రాండపర్పం 


8. గంధకపర్పం 
(అబ్బుల్లాఅనుభోగవైద్య 
నవనీతం) 

4 కరువంగపర్పం 
(సీస) 

ర్‌ కల్నార్‌పర్పం 
(రాతినార)(డి. వి. 
కావ్యం 1000 

6 కుంగిల్యపర్పం 
(తెల్లగుగ్గిలం) 


7 మత్తుచిప్పపర్పం 
(శుక్తిభస్మం) 
(సిద్దవైద్యతిరట్టు) 

రి మత్తుపర్పం 
(మౌక్తికం) 
(సిద్దవైద్యతిరట్టు) 


9. నతైపర్పం 
(నత్తగుల్లలభస్మం) 
10. నాగపర్పం 


(జసదం) 


11. నందుకల్‌పర్పం 
(సిద్దవ్యైతిరట్టు) 


12.  పలకరై పర్పం 
(పరాటికభస్మం) 
(తెరియారీకారిసల్‌300) 


పర్పములు (భస్మములు) 
ఏవ్యాధులయందు ఉపయోగం 
అగ్నిమాంద్యం, సోషం,పిల్లలకు 
కలుగు అత్యుష్టస్థితిపిల్లల 
అతిసారం 
స్వప్పస్మలనం 
ధాతుస్మలనం 
అనేకరకములగుమేహపొడలు 
గజ్జి,కుష్టు, మధుమేహం 
భగందరం 
మూత్రకృచ్చం, జ్వరం, చర్మ 
వ్యాధులు, అర్మస్సు,భంగందరం 
మూత్రకృభం,జ్వరం, పూయమేహం 
మూత్రద్వారంమునందుమంట 
చురుకు 
పూయమేహం, మూత్రనాళము 
నందుమంట, చురుకు, మూత్ర 
కృదచ్ల్రం, ప్రమేహం,బంకవిరేచనాలు 


అర్మస్సు, భగందర 
క్షయ, ఉష్ణం 


రేచీకటి అత్యుష్టం, వేడిచేసి 
కడుపుబిగబెట్టుట, అర్మస్సు 
దీర్హకాలంగా ఉండువిరోచనాలు 
వాంతులతోజ్వరం, పురాణజ్వరం 
రక్తార్మస్సు, బంకవిరేచనాలు 
ప్రవాహిక 

అర్మస్సు, భగందరం, అతిసారం 
గ్రహణి, బంకవిరేచనాలు, 


కాసం,క్షయ 

మూత్రబంధం, మూత్రాశ్శరి 
మూత్రనాళమునందుమాంసవృద్ధి 
మేహ ఉడుకు 
మూత్రబంధం,కోష్టశూల 
బుతుశూల 


ప్రమాణం. 
100-200మిగ్రా. 
తేనెలో లేక 
చనుబాలతో 
100-200మిగ్రా. 
పాలతో 
50-100మిగ్రా. 
తేనెతో లేక 
వెన్నతోగాని 
5-100మిగ్రా. 
నేయి,వెన్నతోగాని 
50-200మిగ్రా. 
నేతితోగాని,వెన్నతో 


200-500మిగ్రా. 
నేతితోగాని, 
వెన్నతోగాని 
కొబ్బరికాయనీళ్ళు 
100-200మిగ్రా. 
తేనె లేక వెన్న 


50-100మ్యిిగా 
తగిన అనుపానం 


200-400మిగ్రా. 
నేతి, వెన్నలతోగాని 
100-200మిగ్రా. 
వెన్నతో (లేక) 
నెయ్యితోగాని 
200-400మిగ్రా. 
నీళ్ళతోగాని, 
ముళ్లంగిరసంతోగాని 
50-100మిగ్రా. 
మజ్జిగతోగాని 
పాలతోగాని 


809 


810 
13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


283. 


24. 


25. 


26. 


పడికారపర్పం 
(పటికభస్మం) 


(బ్రహ్మమునికురుక్కడై300) 


ప్రవాళసర్పం 
(తెలియార్‌యముగమ్‌) 
పేరండప్పరం 


(మానవకపాలస్థులపర్పం) 


పుతిప్పణి 
సంగుపర్పం 
(శంఖభస్మం) 
(సిద్దవైద్యతిరట్టు) 
శిలాజిత్తుపర్పం 


(కర్చూరశిలాజిత్తుభస్మం) 


అగస్తితార్‌పరిపూర్ణం 
శృంగిపర్పం 
(శృంగిభస్మం) 
సిద్దవైద్యతిరట్టు 
తంగపర్చం 
(స్వర్ణభస్మం) 
తామపర్పం 
(తామభస్మం) 


తాళగపర్పం 
(తాళకభస్మం) 
(యోపరిపూర్ణం 1000) 
వంగపర్పం 
(వంగభస్మం) 
వెంగారపర్పం 
(టంకణభస్మం) 


వెళ్ళిపర్చం 
(రజితభస్మం) 
అగస్తపరిపూరణం 


వెళ్ళఅభ్రకపర్పం 


అయబృంగరాజకర్చం 


మేహ ఉడుకు 
చురుకుతోమూత్రం 

పోవుట మూత్రబంధం 
రక్తపిత్తం, కాసం, శ్వాసం 
గ్రహిణి, క్షయం 

పిచ్చి, మతిభ్రమ, 

మూర్చ, హిస్టిరియా 

మైకం 

కోష్టు, శూలలు, చర్మరోగాలు 
తాత్మాలికకడుపునొప్పి 


మూత్రద్వారమునందుమంట 
పూయమేహం, మూత్రకృవ్చం 
వేడిఎక్కువగుటచేకలుగువ్యాధులు 
కాస,గుందెనొప్పి,రొమ్మునొప్పి 
మశూచి,పిల్లలయందుకన్పించు 
పుట్టువేడి, శోషవ్యాధి 
క్షయ,కాస,జ్వరం,శోఫ, 
పాండు,పపుంసకత్వం 
కఫరోగాలు, పిత్తరోగాలు 
ఉదరవ్యాధులు, ఉబ్బస, 
చర్మవ్యాధులు 

పిత్తజ్వరం, పిత్తకాసం, పిత్తక్షయ 
కఫకాసం,మేహ,వలిప్పు 
(యిసినోఫిలియా) 

ఉష్ణం, మూలశంఖ,భగందరం 
ప్రమేహం 
పూయమేహం,మూత్రకృచ్చం 
మూత్రబంధం 


కాసం, రక్తకాసం, మేహం,క్షయం 
శూల, సంధివాతం, పూయమేహం 
అర్మస్సు, శుక్రనష్టం 

శ్వాస, కాస, పక్షవాతం 
అతిమూత్రం 

పాండు, ఫలితం, బలహీనం 


రహస్య అనుపాన వైన్యీ సర్వీన్వం 
50-100మిగ్రా. 


నేతితోగాని 
వెన్నతోగాని 
100-300మిగా. 
నేతి,వెన్నతోగాని 
100-300మిగ్రా. 
గాడిదపాలు,అల్లంరసం 
పంచదారచికిత్స 
100-200మిగ్రా. 
పాలు,నెయ్యి 
వెన్నలతో 
50-100మిగ్రా. 
వెన్న,నెయ్యితోగాని 
పంచదారతో... 
200-400మిగ్రా. 
వెన్న లేక 
నేతితోగాని 
100-200మిగ్రా. 
వెన్నృనెయ్యిపాలతో 
50-100మిగ్రా. 
తేనె,నెయ్యి 


25-50మిగ్రా 
నెయ్యి,తాటిబెల్లం 
తేనెతో 
100-200మిగ్రా 
వెన్ననెయ్యి, తేనెతో 
200-300మిగ్రా. 
వెన్ననెయ్యి,లేత 
కొబ్బరినీళ్ళు 
100-200మిగ్రా. 
వెన్నతో 


100-200మిగ్రా. 
వెన్నతో 
200మొ॥300మి. గ్రా 


రీహిన్య అనుపాన్స్‌ వైన్యీ సర్వీస్యం 
(సిద్దవైద్యతిరట్టు) 
27. _ ఇరునల్లికర్పం 
(ఎస్‌. కృష్ణారావు -అనుభవం) 
28. _ వెడియుప్పుచున్నం 
29. పరంగిపట్టయ్‌ 
(పులిప్పణి)ఫిరంగిచెక్క 
30. తిరుమూర్తి 
పతంగం 
31 _అగస్తియర్‌ 
కుళంబు 
32. _గెంతిమెకుగు 
38. గున్మకుడోరి 
సిద్దవైద్యతిరట్టు 
(am ల 
34 ఇడివల్లాతి 
పులిప్పాణిర00 
35. _ జాతిజంబీరకుజంబు 
తేరయార్‌బెగరవ్భ 
36.  కౌశిగర్‌కుళంబు 
37. కుమ్మటిమెళుగు 
(వెర్రిపుచ్చకాయ) 
38.  మలకూదారమెళుగు 
39.  మహావీరమెళుగు 


సమస్త చర్మవ్యాధులు 
మూత్రబంధం, మూత్రకృచ్చం 
మొదలగు మూత్ర సంబంధ 
రోగములు, శోఫం 


మేహం, సంధివాతం,కీళ్ళనొప్పులు 
(ఆమ్లవాతం)వ్రణం,కుష్ట నల్లమేహం 
పక్షవధం, గండమాల 


బెల్లంతో లేక 1 చెంచాఆముదంతో 
జ్వరం,కాసం,చలిజ్వరం,సూతికా 
వాతం,రక్తమూలం, పాండు,శోఫం 
సన్నిపాతం, గుల్మం, గ్రంధి, 

ఉదర మొదలగునవి 

శుక్రనష్టం, మలబద్ధం 


గుల్మం,పిత్తవాతం, అజీర్ణం 
సూతికావాతం 

వ్రణం,కుష్ట మేహం, పాడలు, 
సూతికాశూలం, (గంధి, కరిమేహ 
నాడీ వృణం 

వాంతులు,దాహం, పాండు, 
మూర్చ, మందవిరేచనములు 
(అజీర్ణ విరేచనములు) 
జ్వరం,సన్నిపాతం,కాసం 
విషమజ్వరం, విషములు 
గుల్మం,మహాదరం,సూతికా 
వాతం, లివర్‌ అంద్‌ 

ప్రీ న్‌ వ్యాధులు 

మలబంధం, (సుఖవిరేచనకారి) 
అగ్నిమాంద్యం,కడుపుబ్బరం 


గుండెనొప్పి, ఫిట్స్‌, సన్నిపాతం 


811 
తేనెతోగాని, నెయ్యితో 
పెరుగు, నిమ్మరసములతోగాని 
200మి. గ్రా. నెయ్యితో 
రోజునకు 2సార్లు 
100మొదలు 200మి. 

నీరుగొబ్బి కషాయము 
లేక కొబ్బరికాయనీళ్ళు 
లేక ముల్లంగిరసంతో 
100 మొదలు 200మీ 
గ్రా.తాటిబెల్లంతో 

25 మొదలు 50మిగ్రా. 
రోజుకు ఒకసారితాటి 


100మొదలు200మి. గ్రా 
తగు అనుపానంతో 


1/2 మొదలు 

1గ్రా పాలతో 
1/2మొదలు 

1గ్రా. పాలతో 
20మొదలు 200మి. (గా 
తాటిబెల్లంతో 

రోజుకు 2 సార్లు 

100 మొదలు 

200మి. గ్రా. 


100మిగ్రా. తగు 
అనుపానముతో 
200మొ॥ 500మిగగా. 
తాటిబెల్లంతో 


500మొ. 1000మి గ్రా. 
వేడినీళ్ళతోగారని, పాలతో 
గానిపరుండునపుడు 

100 మొదలు 300మి. గ్రా 


812 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


(సిద్ధవైద్యతిరట్టు) 


నందిమెళుగు 
(సిద్ధవైద్యతిరట్టు) 


నవవుప్పుమెళుగు 
(సిద్ధవైద్యతిరట్టు) 


నీలాంజనమై 
(సిద్దవైద్యతిరట్టు) 
పంజసూతమెళుగు 
యోగికరిసాల్‌ 151 
రసమెళుగు 
అగస్తియర్‌పరిపూర్ణం 
400 
రసగంధిమెళుగు 
(పులిప్పాణి500) 


రసగంధిమెళుగు 
కాప్సూల్స్‌ 


వానమెళుగు 
(యోగికరిసాల్‌151) 


విషకుళంబు 
విషమయనము 
అముక్కరచూర్ణం 
లా 

తేరియార్‌కరిసాక 
800 
చుండైవత్తల్‌ 
చూర్లం 

లా 
ద్రాక్షాదిచూర్ణం 
(తేరిసార్‌కరిసాక 
300) 


అర్థితవాతం, సూతికాశూలం, 
కొరుకుడుపుండ్లు, కంపవాతం 
శూలం, గుల్మం, గ్రంథి, కుష్టం, 
విషములు 


వాతశూలం,శోఫం, అండవాతం 
సూతికావాతం, మహోదరం 


నేత్రాభిష్యంధం, తిమిరం 
సికతావర్శ 
సన్నిపాతం,దనుర్‌వాతం 

గుల్మం 

గ్రంధి, కీళ్ళనొప్పులు, రక్తమేహం 
మేహసంబంధమైనవాపులకు 


గజ్జి,కుష్ట, వ్రణం, నాడీవ్రణం 
ఆర్భస్సు,గ్రంధి, భగంధరం 
ఇంధ్రలుప్తమం, పేనుకొరుకుడు 
గజ్జి,కుష్టవ్రణం,నాడీవ్రణం 
అర్భస్సు, గ్రంధి, భగంధరం 
ఇంద్రలుప్తమం, పేనుకొరుకుడు 
కఫవాతజ్వరం, కాసం, కుష్టం 
గుల్మం, సూతికాశూలం,మహాదరం 
శూలం, పక్షవధం, గండమాల 
ప్రమేహం 


సర్వవిధముల విషములకు 


గుల్మం, ఉష్ణం, పాండు, 
ధాతుక్షీణం, అజీర్ణం 


అగ్నిమాంద్యం, అతిసారం,అర్భస్సు 
గ్రహణి, బంకవిరేచనం 


కాసం, శ్వాసం, గుల్మం,ధాతుక్షయం 


ప్రమేహం, కడుపునొప్పి, అజీర్ణం 
పాండు, క్షయ,జ్వరం, పిత్తాధిక్యము 


రహస్య అనుపాస్‌ వైస్యీ సర్వీస్వం 
తాటిబెల్లంతో 


200మొదలు 500మి. గ్రా 
తాటి బెల్లముతో 


100మొదలు 200మి. గ్రా 
తాటిబెల్లముతో 

రోజుకు ఒకపర్యాయం 
ఉదయమున 

అప్పుడప్పుడు కలికము 
వలె ఉపయోగించవలెను 
100 మొ.200 మి.గ్రా 
రోజుకు 2సార్లుతాటిబెల్లంతో 
100 మొదలు 200 
మి.గ్రా. రోజుకు2సార్లు 
తాటిబెల్లంతో ౩నుండి 5రోజులు 
500మొ. 100మి. గ్రా. 
తాటిబెల్లంతో రోజుకు 
రెండుసార్లు 

1 మొదలు 

2 కాప్ఫూల్స్‌ 

పైవలెనే 
100మొ.200మి. గ్రా 
తాటిబెల్లంతో లేక 

అనువగు అనుపానంతో 


200మొ. 400మి. గ్రా 
నీళ్ళతో 

1మొదలు 3౩గ్రా. 
తేనెతోగాని లేక 

వేడి నీళ్ళతోగాని 
1మొ. 2గ్రా.బట్టె 
పెరుగుతో 

1 మొదలు 2గ్రా 
తేనెతో 


రహస్య అనుపాన్‌ వైస్య సర్వీస్యం 

52. _ ఏలాది చూర్ణం 

58. _ ఇంజిచూర్ణం 
(అల్లపుచూర్ణం) 

ర్‌4 జీరకచూర్ణం 

55.  మయిలిరగాది 
చూర్ణం 

56. _నిలావరైచూర్ణం 
అగ,రత్న,చురుక్కం 

57: పంచదీపాగ్నిచూర్ణం 
అగ,రత్స్య చురుక్ళం 

58 _ పరంగిపట్టయ 
చూర్ణం 

59. _ సీన్‌తిల్‌చూర్ణం 
అగ,వైద్యకావియం 
1500 

60. సివదైచూర్ణం 
(త్రివృత్‌చూర్ణం) 

61. తాళీసాతి చూర్ణం 

62. తయిర్‌ చుండి 
(పెరుగులోఊర 
వేసినశొంఠిచూర్ణం) 

63. _త్రికడుగుచూర్ణం 

64. త్రిఫలచూర్ణం 

65. _అముక్కరచూర్ణం 
బిళ్ళలు(500మి. గ్రా.) 

66. భావన కదుక్మాయి 

67. _ ద్రాక్షాది చూర్ణం 


వలన కలుగు తలత్రిప్పుడు 
వాతపిత్తరోగములు, (గంధి, వ్రణం 
కుష్టం, క్షయం, ప్రదరం 
వాంతులు, అగ్నిమాంద్యం, 
అజీర్లం 

లా 
వాంతులు,అగ్నిమాంద్యం, 
అజీర్ణం, పిత్తమైకం 
త్రేనుపులు, వాంతులు 


వాతం,పిత్తం, వాంతులు, శ్వాస 
కాసం,మలబంధం,కడుపుబ్బరం 


వాతం,పిత్తం,శూలం, అజీర్ణం 


మేహం,కుష్టం,స్విత్రం 


మేహం,కాసం,క్షయం,వాతం 


మలబంధం, విరేచనకారి 


శూలం, అస్తిగతజ్వరం,దాహం, 
కాసం, అజీర్ణం 

లా 
గ్రహణి, అతిసారం, అజీర్ణం 
విరేచనములు 


అజీర్ణం అగ్నిమాంద్యములకు 
అనుపానముగాను 
మృదువిరేచనకారి, అశ్వపాకము 
వ్రణశోధనములయందు నీటిలో 
కలిసి వాడవచ్చును. 

గుల్మ, ఎక్కిళ్ళు, పాండు, 
ధాతుక్షీణం 


ర 


కాశ, శ్వాస, గుల్మ, అద్మాన,ధాతు 


1మొదలు 3గ్రా. 
తేనెతో 
1మొదలు2గ్రా. 
నీటితో 

1 మొదలు2గ్రా. 
నీళ్ళతో 

1 మొదలు 2గ్రా. 
అప్పుడప్పుడుతేనెతో 
2మొదలు3గ్రా. 
వేడినీళ్ళతో 

1 మొదలు 2గ్రా. 
రోజుకు 2సార్లు లేక 


813 


3౩సార్లు నెయ్యితోగాని లేక 


తేనెతోగాని 
1మొదలుకిగా. 


1మొదలుకిగా. 


తగిన అనుపానముతో 


కమొదలు 6గా. 

తేనె లేక పంచదారతో 
1 మొదలు 2గ్రా. 
తేనెతో 

2 మొదలు 3గ్రా. 
వేడినీళ్ళతో 


1/2మొదలు1గ్రా. 
వేడినీళ్ళతో 
1మొదలుకిగా. 
తేనెతోగాని, 
నీళ్ళతోగాని 

3 మొదలు 6 బిళ్ళలు 


చప్పలించరిటకు 
౩మొదలు బిళ్ళలు 


814 


68. 


69. 


70. 


Th 


72. 


78. 


74. 


75. 


76. 
Cs 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


84 
855. 


బిళ్ళలు 
ఏలాదిచూర్ణం 


ఇంబురల్‌బిళ్ళలు 
కహరూబమాత్తిరై 


తాలిసాదివటకం 
(సిద్ధవైద్యతిరట్టు) 
వల్లారై టాబ్లెట్లు 


అశ్వగంధాది 
లేహ్యం 
ఇంబురల్‌లేహ్యం 
ఇంజిలేహ్యం 
(అల్లపులేహ్యం) 
కరిశాలై లేహ్యం 
(గుంటకలగర) 
కరుణైలేహ్యం 
(కన్నుస్వామిపిళ్లై) 
కేసరిలేహ్యం 


మహావల్లాతి 
లేహ్యం 
నారతైలేహ్యం 
(నారింజకాయ) 


శరపుంగవిల్వాది 
లేహ్యం 
సౌభాగ్యశుంరి 
తైత్తాన్‌కోట్టెలేహ్యం 
ఆ ట్‌ 
(చిల్లగింజలలేహ్యం) 


క్షీణ, ప్రమేహం, అరోచకం,వాంతి 
వాతపిత్త రోగములకు, (గంధి 


వ్రణము, కుష్టం, అధికబుతు(స్రావం 


రక్తపిత్తం, రక్తవాంతి, రక్తకాసం 
రక్తస్రావము, రక్త ప్రదము, సన్నిపాత 
జ్వరమునందు కలుగు 
రక్తస్రావములు 

వాయు,పిత్తం, శూల, అజీర్ణం 


మేహం, శి త్రకుష్టం 
కుష్టం 
(గ్రహణి, అతిసారం 


బల్యం, హృద్యం, 
రసాయనం, మేథోవృద్ధి 
రసాయనం, వాజీకరం 
బలర్లకం 

న 
రక్తపిత్తం, కాసం 


అజీరం, గుల్మం,కాసం 
లా 


పిత్తమైకం, ఉష్టపిత్తం, అంతర్‌ 
జ్వరము, శోఫం, గ్రహణి 
సర్వవిధములగు మూల 
వ్యాధులకు 
వాంతులు,పిత్తమైకం, 

అజీర్ణం, అగ్నిమాంద్యం 
చర్మవ్యాధులకు 


పిత్తగుల్మం,కఫజ్వరం, వాంతులు 
అగ్నిమాంద్యం, అరోచకం, మైకం 
మలబంధం, మూత్రబంధం 
క్షయం, ఉష్టపిత్తం, పాండు 
అగ్నిమాంద్యం 

సూతికారోగం, స్థన్యవర్థకం 
అర్భస్సు, భగందరం 
ధాతుక్షయం, సోఫం 


రహస్య తనుపాన్‌ వైస్యీ సర్వీస్వర 
8 మొదలు 6బిళ్ళలు 
తేనెతో 
2మొదలు3బిళ్ళలు 
1మొదలు2బిళ్ళలు 


రోజుకు 2లేక ౩సార్లు 


3మొదలు 4 బిళ్ళలు 
రోజుకు 2 లేక 3౩సార్లు 
3 మొదలు 6 బిళ్ళలు 
చక్కెర పాలతో 

1 బిళ్ళ రోజుకు 2 లేక 
౩ సార్లు 

2 మొదలు 4 బిళ్ళలు 
రోజుకు 2సార్లు 
500మొదలు1000మి 
గా. పాలతో 

6 మొదలు 12గ్రా. 

6 మొదలు 12గ్రా. 
రోజుకు 2సార్లు 

6 మొదలు 12గ్రా. 
వరకు రోజుకు 2సార్లు 
6 మొదలు 12గ్రా. 
వరకు రోజుకు 2సార్లు 
6 మొదలు12గ్రా. 
వరకు రోజుకు 2సార్లు 
కిగ్రా.రోజుకు 

2సార్లు 40రోజులు 

౩3 మొదలు6గ్రా. 
రోజుకు 2సార్లు 
40రోజులు 

6 మొదలు 12గ్రా. 
రోజుకు 2సార్లు 
500మొ. 1000మి. గ్రా. 
౩ మొదలు 6గ్రా. 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 
86.  వెణ్‌పూషణి 


లేహ్యం 

(బూడిదగుమ్మడి) 
87. ద్రాక్షాదిరసాయనం 
88. గంధకరసాయనం 
89. ఇంజిరసాయనం 


9౦.  జీరకాదిరసాయనం 


91. పరంగిరసాయనం 


92. _ తిప్పిలిరసాయనం 


9౩. గంధకవటగం 


94. అండతైలం 
(కోడిగుడ్డు) 

95. _ అరక్కుతైలం 
(లకృతైలం) 


96. అరుహంబుల్‌ 


తెలం 
ఆ 


97. చిత్రమూలతైలం 


98. _ చిరట్లెత్రైలం 
కొ 


99. _ శిరోభారనివారిణి 
తైలం 
100. చుక్కుతైలం 
(శొంఠి) 
101. గంధకతైలం 


పాండు,శోఫం, పూయమేహం 
మూత్రద్వారమునందుమంట, 


కామిలా, ఉష్టాధిక్యము,కుసుమరోగం 


రకవర్షకం, హృద్యం, 

దొ ధ్ర 
శరీరకాంతినిపెంచును. 
పూయమేహం,చర్మరోగములు 
కుష్టం 

వాంతులు,మందం, అజీర్ణం 


అరోచకం, వికారం, 


పాండు,క్షయం, 
అర్భస్సు,గ్రహణి 
మందం,సన్నిపాతం 
కంపవాతం 

పిత్తదోష ప్రధానజ్వరములు 
చంద్రావర్తం, సూర్యావర్తం 
కపాలశూలం, శ్వాసకాసం 
పామ, కండు,దాహం,పిత్త 
ప్రకోపముచే కలుగు సర్వ 
చర్మవ్యాధులకు 
సర్వవిధములగు తలనొప్పులకు 


గజ్జ 

పొడలు, తామర 
సర్వవిధములగు తలనొప్పులకు 
శిరోరోగములకు 

అవర్తవాతం, పీసనం, 
తలనొప్పి, పండ్లనొప్పులు 
పామ, దద్రువిచ్చరికవాతకఫ 


815 
6 మొదలు 12గ్రా. 


రోజుకు 2సార్లు 


500మొ. 1000మి. 
(గ్రా.రోజునకు 2 లేక ౩3సార్లు 
6మొదలు12గ్రా. 

రోజుకు 2సార్లు 

కమొదలు 6గ్రా. 

రోజుకు 2సార్లు 
6మొదలు12గ్రా. 

వరకు రోజుకు 2లేక 3౩సార్లు 
3౩ మొదలు 6గ్రా. 

రోజుకు 2సార్లు 

40 రోజులువరకు 

3మొ. 6గ్రా. 
తామ్రసింధూరంతో 

ఒక (గైను ప్రతిరోజు 

1 మాత్ర రోజుకు 
రెండుసార్లు 

1మొదలు 4 బొట్లు 
చనుబాలతో 

తలకు శరీరమునకు 
రాయవలయును 


పైకి లేపనముగా 
వాడుటకు 


అభ్యంగన 
స్నానమునకు వాడుటకు 
పైన రాయవలెను 


పైన రాయవలెను 
అభ్యంగన 


స్నానమునకు 
పైకి లేపనముగా 


816 


102. గంధక సుడర్‌ 


తెలం 
ఆ 


103. గణ తైలం 


104. గరుడన్‌ కిళంగ్‌ 


(ఎణ్‌ణై) 


105. కరప్పాన్‌ తైలం 


106. కర్పూరాదితైలం 


107. 


కళర్చితైలం 
(గచ్చకాయ) 


108. కైయాన్‌తైలం 


109. 
110. 


LLL 


112. 


113. 


114. 


115. 


116. 


117. 


కుంతిరికతైలం 

లఘువిషముష్టి 
తైలం 

మత్తాన్‌ తైలం 
(ఉమ్మెత్త) 


మలై వేంబాది 
తైలం 
మందెణ్‌ళై 
మంద ఎణ్‌ణ 
మెరుగుళ్ళితైలం 
మేనితైలం 


(మురిపిండాకు) 
మేఘనాధతైలం 


ప్రకోపములవల్ల కలుగుచర్మవ్యాధులు 


కుష్టం, మేహంకురుపులు, 
వాతరోగములు 

చంటిపిల్లలు ఉష్ణాధిక్యముచే 
చిక్కిపోవుట 

గ్రంధి,కుష్టం, నల్లమేహం 
పురాణశగలు, ఫిరంగం,విషం 
మలబంధం, అద్మానం 
కరప్పాన్‌, గజ్జి 


ఆమవాతం, కాసం, కఫజ్వరం 


అండవాపులు, శరీరమువాచుట, 
మలబంధం 


కాసం,శ్వాసం,నిద్రానాళం 


నొప్పులు, వాపులు 
సర్వవిధ వాతవ్యాధులకు 


దుష్ట్రవ్రణములు, ప్రమేహ,పిటక, 
వ్రణమునందధికముగా 
మాంసవృృద్ది నరికట్టును. 

థ్‌ ట్‌ 
రక్తగుల్మం, వంద్యారోగం 


పిల్లలకు కలుగు సర్వవిధ మంద 
రోగములు, కఫరోగములు 
జ్వరములు 


మేహం,కీళ్ళనొప్పులు 
వాపులు, కురుపులు 
వ్రణములు, క్రిమికోష్ట్రము 


ఉష్ణం, పూయమేహం, మేహం 


పిత్తగుల్మం, కీళ్ళనొప్పులు, కుష్ట 


రహగ అనుపాన్స వైస్య సర్వీస్వ౦ 
వాడుటకు 


1 మొదలు 4 బొట్లు 
పంచదారతో 

1 మొదలు 2 చెంచాలు 
చనుబాలతో 

10 మొదలు15మి. 
లి.౩రోజులు 

ప్రతిరోజు ఉదయం 
పైకి లోపలికి 

2 మొ॥ 5బొట్లు పాలతో 
ఉదయంపూటమాత్రం 
పైకి లేపనముగా 
వాడవలయును. 

8 మొదలు15మి. 
ఉదయంపూటమాత్రం 
ఉప్పులేని ఆహారం 
1/4మొదలు 1 చెంచా 
రోజుకి2సార్లులోపలికి 
'పైపూతకు మాత్రం 

పై లేపమునకు 


పైపూతకు చెవినుండి 
చీము కారునపుడు 
బొట్లుగ వాడుటకు 
15నుండి 30మి.లీ 
నీరాహారముతో 
15మి.లీ 
చనుబాలతో 

8 మొదలు 15మి.లీ. 
చనుబాలతో 

8 మొదలు 15మి.లీ. 


1మొదలు 2 చెంచాలు 


1/2మొదలు 
1చెంచా వరకు 


శహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వం 


118. మిళగాయ్‌ తైలం 
(ఎండుమిరపకాయలు) 
119. మూలకుడాదారతైలం 


120. మైన తైలం 


(తేనెమైనంతో) 
121. నాశిరోగనాశతైలం 
122. 
123. పీనసతైలం 


124 
125. 


పుంగ తైలం 
రసతైలం 


126. సీరగతైలం 


127. శివనార్‌ వేంబుకుజ్న 
తైలం 
(లోగర్‌ 700) 


128. సిద్ధాదియెణ్‌ణై 


129. సిద్ధాదియెణ్‌ణై 


130. పుళుందుతైలం 
(మినుములు) 
వాదకేసరితైలం 


వెళ్లి ఎణ్ణి 
వాటి 


131. 
132. 


133. (వ్రణసంజీవితైలం 


పురాణ వ్రణములు 

శూలం, గజ్జి, చెవినొప్పి, ఒళ్ళు 
నొప్పులు, తిమిరవాతనొప్పులు 
తలపోటు 

మలబంధం, రక్తార్శస్సు 


అండవాతం, సన్నిపాతం, కీళ్ళ 

నొప్పులు, ఎముకలు, నరములు 
కండరములు వాతమువలన దెబ్బతినుట 
18విధముల పీనసం, 

నేత్రరోగములు 


99 


పీనసరోగము,పథిశం 


పామ, వ్రణం,నాడీవ్రణములు 
కుష్టం, పూయమేహం, (గంధి 


పిత్తాధిక్యముచే కలుగు 
తలనొప్పులకు కండ్లనొప్పులకు 
కుష్టు దుష్ట్రవ్రణం, 
(ప్రతివిషముగానుపయోగము) 


గజ్జి, వాంతులు, ఎక్కిళ్ళు, గుల్మం, 
(గంధిశూలం, పిచ్చి,కళ్ళుమంట 
భగంధరము 

గజ్జి, వాంతులు, ఎక్కిళ్ళు, గుల్మం 
గ్రంధి, శూలం, పిచ్చి, కళ్ళమంట 
భంగధరము 
వాతరోగములు,నరముల బలహీనం 
(నరములకుసంబంధించిన) 
వాతరోగములు, పక్షవధం,తిమిరవాతం 
పూయమేహం,గుల్మం 

కీళ్ళనొప్పులు, వాపు 
సర్వవిధములగు వ్రణములకు 


817 


పై పూతకు మాత్రం 
(స్నానమునకు) 


1మొదలు2 చెంచాలు 
పరుండునపుడు 
పై పూతకు మాత్రం 


స్నానమునకు 


1/4 చెంచా రోజుకు 

2సార్లు కషాయంతో 

పై పూతకు మరియు 4 
రోజులకొకసారి నస్యముగా 
కూడ వాడవచ్చును. 
పైపూతకు 

15 మొదలు 30మి.లీ 

8 రోజులవరకు వాడవచ్చును. 
పైపూతకు మాత్రము 
(అభ్యంగనస్నానం) 
5మొదలు 10 బొట్లు 
వరకుశివనార్‌వేంబుచూర్ణంతో 


5మొదలు10 బిందువుల 
పాలతోగాని, 
వేడినీళ్ళతోగాని 

5 మొదలు10 బిందువుల 
పాలతోగాని, 
వేడినీళ్ళతోగాని 

పై పూతకు 

మాత్రమే 
పైపూతకుమాత్రం 
15మొదలు 30మిలీ. 
ఉ.పూట 3నుండిరరోజులు 
పైన రాయవలెను 


818 
134. ఆడతోడనై 


(వాస) 
135. సేన్‌కొట్టెనై 
(నల్లజీడి) 
136. తన్నీర్‌విట్టాన్‌నై 
(శతావరి) 


137. తూదువకైనై 


138. పిరిమినై 
(బ్రాహ్మి) 
139. వల్లారినై(బ్రాహ్మి) 


140. వెణ్బూషణినై 
(కూష్మాండం) 
141. అమృతాదికుళిగై 


(బాలవాగడం) 


142. అష్టభైరవం 


143. ఆనందభైరవం 


144. బాలసంజీవిమాత్రలు 


145. బ్రహ్మనందభైరవం 
146. గంధకమాక్రలు 


147. గోరోచనమాత్రలు 
(అగస్తియర్‌రక్త 
చురుక్కం) 

148. జలోదరిమణి 


జ్వరం,కాసం,క్షయం 


చర్మవ్యాధులకు, కాసం, 
శ్వాసం,క్షయ 
వాతపిత్తం,నరములబలహీనత, 
మూత్రబంధం, మూత్రకృచ్చం 
ఉష్టము,ప్రమేహం,తాపము 
క్షయం,శ్వాసం,కాసం 

మేహం వాతం 


సూతికాసన్నిపాతములు 


మంద్యం,కాసం,మేహం 
వాంతులు, దగ్గు, ఎక్కిళ్ళు 
నోటిపుండ్లు 
ఉష్టము,మూత్రబంధం, 
పిత్తం, ఆస్తి వ్రణం 

అగ్నిమాంద్యం, అజీర్ణవిరేచనములు 
కరప్పాణి, నాలుకెండిపోవుట 
కడుపులో మంట 

సర్వవిధములగు జ్వరములు 
ముఖ్యముగా దోషజ్వరం, విషమజ్వరం 
మృదువిరేచనకారి 
సర్వవిధములగు జ్వరములు, 
సన్నిహితజ్వరం 


అగ్నిమాంద్యం, జ్వరం, అతిసారం 
పైత్యం, పైత్యాధిక్యము వలన 
కలుగువాంతులు,కాసం 

శ్వాసం, అర్భస్సు 

అన్నిరకముల జ్వరములు,సన్నిపాతం 
నందలి మగల, సంధికి 
పురాణజ్వరములు 


వాత,కఫజ్వరములు, 
సన్నిపాతం, అజీర్ణం, శిరశ్ళూలం 


అండవృద్ధి(వరిబీజము)కాసం, 
మూత్రబంధం,మూత్రావరోధం 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


1/2 మొదలు 1 చంచా 
లోనికి సేవించవలెను 
10మొదలు15బొట్లు 
రోజుకు 2సార్లు 
రోజుకు ఒకసారి 
రెండుచెంచాలు 


రోజుకు 1సారి 1నుండి 
2 చెంచాలు 
ర8మొదలు15మి.లీ 
రోజుకొకపర్యాయం 
రోజుకు 2సార్లు 
1నుండి 2 చెంచాలు 


కిమొదలు15మి. లీ. 
రోజుకు 2సార్లు 

1బిళ్ళ రోజుకు 2సార్లు 
మాచిపత్రి కషాయంతో 


1మాత్ర వ్యాధికి 
తగిన అను 
పాతముతో 

1 నుండి 2బి. రోజుకు 
2సార్లు,తేనెతోగాని 
అల్లపురసముతోగాని 
1నుండి 2బిళ్ళలు 
వ్యాధికి తగిన 
అనుపానముతో 


1ేబిళ్ళ తేనె, 
అల్లపురసంతో 
1నుండి 2 మాత్రలు 
వ్యాధికితగిన అనుపానంతో 
1నుండి 2 బిళ్ళలు 
వ్యాధికితగిన 
అనుపానముతో 
1నుండి 2మాత్రలు 
నీళ్ళతోగాని,తదితర 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


149. కపాడ మాత్రలు 

150. కస్తూరిమాత్రలు 
(బాలవాగడం) 

151. కాక్క్మణమాత్రలు 


152. కరుప్పువిష్టు 
చక్కరం 


153. కుంకుమపూ 
మాత్రలు 

154. కహరుబమాత్రలు 

155. కుష్టగజకేసరి 


156. లవంగాదిమాత్రలు 


157. లింగభూపతి 


158. మహాఎలాదిగుటిక 


159. మహావసంతకుసుమా 
-కరం 
160. మేఘనాథగూటిక 


161. మురక్కన్‌విదై 
మాత్రలు 
(పలాశబీజ) 


అతిసారం,(గహణి,రక్తాతిసారం 
ప్రవాహిక 


సన్నిపాతవ్యాధులందు 
శరీరము చల్లబడినపుడు 


అగ్నిమాంద్యం, క్రిమికోస్టం, 
విరేచనకారి 
జన్నివ్యాధులకు, తిమిరవ్యాధులకు 


చంటిబిడ్డగుణములకు,పక్షవాతములకు 


శిరోభారం, మలబంధం,కధగుల్మం 
స్వేధాధిక్యం 


సన్నిపాతజ్వరమునందు 
వచ్చు వాంతి 

కుష్టం, శ్విత్రం,మేహం 
ఇతర చర్మవ్యాధులు 
విరేచనకారి 


జ్వరం, క్రిమికోష్టం 


తాపజ్వరం,జ్వములో కంటివెంట 
నీరుకారుట, పుసిగట్టుట, కామిల 
శోఫ, అశ్యరి 


రాజయక్ష్మ,క్షయం, 
ప్రమేహం 
మలబద్ధయుక్తజ్వరం, క్రిమికోష్టం 


గుల్మం, శూలం, పాండు, శోఫ, 
విరేచనకారి 
క్రిమికోష్టం, అగ్నిమాంద్యం 


819 
అనుపానముతోగాని 


1మాత్రరోజుకు2 
లేక3సార్లుతేనెతోగాని 
అరటిపువ్వురసంతోగాని 
1మొ॥ 2బిళ్ళలుచను 
బాలతోగాని, తమలపాకు 
రసములోగాని 

1 నుండి 2 మాత్రలు 
తగు అనుపానముతో 
50మొ. 100మి. 
చనుబాలతోగాని 
తేనెతోగాని 
1నుంచి2బిళ్ళలు 
రోజుకు 2సార్లుతేనెతో 
గాని అల్లపురసంతోగాని 
లేక చనుబాలతోగాని 
1మొదలు 2 బిళ్ళలు 
రోజుకు 2 లేక 3౩సార్లు 
1 మొదలు 2 బిళ్లలు 
పంచదారతో 
కమొదలుర్‌మా(త్రలు 
వేడినీళ్ళతో ఉదయం 
పూట వేసుకొనవలెను 
1నుంచి2బిళ్ళలు 
రోజుకు 2సార్లుతేనె, 
అల్లపురసంతోగాని లేక 
చనుబాలతోగాని 
1నుంచి2బిళ్ళలు 
కొబ్బరినీళ్ళతోగాని, 
పాలు,పంచదారతోగాని 
తేనెతోగానిపండ్రరసంతోగాని 
1 మాత్ర పంచదారతో 
గాని, తేనెతోగాని 
2నుంచి 4మా(త్రలు 
శొంఠికషాయంతో 


1 నుంది 2 మాత్రలు 
పరుండుటకు ముందు 
నీళ్ళు, పంచదారతోగాని, 
లేక బెల్లముతోగాని 


820 
162. నీర్‌కోవైమాత్రలు 


163. పచ్చకర్వ్పూరమాత్రలు 

164. పూరమాత్రలు 

165. ప్రళభయకాలరుద్రన్‌ 

166. రాజరాజేస్వరం 
మాత్రలు 


167. సంజీవిమాత్రలు 


168. శాంతచంద్రోదయం 


169. సన్నిపాతబైరవరస 

170. శూలై కుడారం 
మాత్రలు 

171. శూలైభూపతి 
మాత్రలు 

172. శ్వాసకుడోరి 

173. తాళంబుమాత్ర 
(మొగలిపువ్వు) 

174. తిదోషమాత్రలు 

175. వసంతకుసుమాకరం 


177. వాతారాక్షసం 


178. వెంగార మాత్రలు 


179. విరేచనభూపతి 


180. విష్ణుచక్రం 


తలనొప్పి, పడిశం 


జ్వరం, తాపజ్వరం, సన్నిపాత 
జ్వరం,మృదువిరేచని 

పిల్లలకు కలుగుఅజీర్ణం 
(మంద్యం) 

విషూచి, విషమజ్వరం, అతిసారం 
అజీర్ణజ్వరం,తమకస్వాసం 
పదమూడు రకముల సన్నిపాత 
జ్వరములకు 

అద్మానం, విషపురుగుకాటు, 
క్షయం,అగ్నిమాంద్యం,జ్వరం 
చిన్నపిల్లలకు కలుగుపిత్తజ్వరం 


జ్వరం,జన్ని చెవిలోనుండి 
స్రావము వచ్చునపుడు 
శూలం, గుల్మం 


కీళ్ళనొప్పులు, గుల్మం 
శ్వాసం, కాసం 
శ్లీపదజ్వరం, విరేచనకారి 


విషమజ్వరం, కఫజ్వరం, 
సన్నిపాత జ్వరములు 

జ్వరం, కఫం, కాసం 

(దప్పిక) తుమ్ములు, త్రేపులు 
సన్నిపాత జ్వరములు, దోషజ్వర 
ములు, వాతరోగములు 


అజీర్ణశూలం, ఒళ్ళునొప్పులు 
అండవాతం,మహోదరం 
విరేచనకారి 

వాత, కఫరోగములందు 
విరేచనార్ధము 

పార్శశూల, 13 విధములగు 
సన్నిపాతజ్వరములు, హిక్క 
మూర్చ 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 
చనుబాలతోకలిపి 


నుదురుపై పట్టువేయవలెను 
1నుంచి2మా(త్రలు 
తేనె,అల్లపురసముతో 
1మాత్ర చనుబాలతో 

గాని తేనెతోగాని 
50నుంది100మి. గ్రా 
తేనెతో 

1బిళ్ళరోజుకు 

2సార్లు త్రికటుకషాయంతో 
1మొదలు 2మాత్రలు 
తగుఅనుపానముతో 
1నుండి2బిళ్ళలు 
తేనెతోగాని, తమలపాకు 
రసముతోగాని 

25 మొదలు 50మిగ్రా. 
తాటిబెల్లముతో 

1నుండి 2 మాత్రలు 
అల్లపురసముతో 

1మాత్ర రోజుకు రెండు 
సార్లు తగిన అనుపానంతో 
1నుండి 2 బిళ్ళలు 

తాళీన పత్రి కషాయముతో 
1నుండి ౩మాత్రలు 
తేనెతో 

1నుండి 2మాత్రలు 
మిరియాల కషాయంతో 
1నుండి 2 బిళ్ళలు 

తేనెతో 

1నుంచి 2 బిళ్ళలు 
తేనెతోగాని, 
మంచినీళ్ళతోగాని 
ఒకమాత్ర, తగు 
పానముతో 

ఒకసారి 

2 మొదలు 4 మాత్రలు 
మంచినీళ్ళతో 

1నుండి 2 బిళ్ళలు 
తేనె,అల్లపురసం 
త్రికటుచూర్ణంతో 


శహస్త్య అనుపా వైన్యీ నీర్వీస్యం వ... 821 
SAE 


70౦ సంవత్సరాల పురాతన సంస 


శ్రీ విజయా స్టోర్స్‌ 


మావద్ద అన్నిరకములైన మూలికలు, 
మూలికా చూర్ణములు, 
ఆయుర్వేద సంబంధ వస్తువులు 
సరసమైన ధరలలో, 
నెం.1 రకములు సకాలములో 
అందించగలము. 


ఒఇెస్‌ హౌస్‌ సెంటర్‌, పులపర్తి వారి వీధి, కాకినాడ -1 


సెల్‌: 9490186435, 9440419435 గ్ర 
Gi SS 


0౦ 
M 
న్‌ 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


విషయసూచిక 
1. ముందుమాట - 03 
2. సంప్రదించిన [గ్రంథాలు 05 
8. అంకితం 07 
4. జీవితాంశములు 09 
5. ఆగండి.... ఒకమాట ... 10 
6. ద్రవ్యమానము 12 
7. మానపరిభాష 16 
రి. మాగధమానము 17 
9. ద్రవ్యగణ పరిభాషా 18 
10. వైద్య చరిత్రలో అనుపానం 23 
11. అనుపానం 26 
12. అనుపానం ఎలా నిర్ణయిస్తారు 27 
13. అనుపానం - మార్పులు 28 
14. అనుపానాన్ని ఎలా ఎన్నుకోవాలి 29 
15. అనుపానాన్ని ఎలా నిర్ణయించాలి 30 
16. ద్రవ్య వర్గాలు - రస గుణ వీర్య విపాక ప్రభావాలు 32 
17. శుకధాన్యవర్గం 82 
18. శాకవర్గ (కూరగాయలు ) 34 
19. మాంసవర్ణ 36 
20. జలవర్ష 38 
21. దుగ్గవర్గ 358 
22. దది, తక్ర నవనీతవర్గ 39 
23. తైలవర్షం 40 
24. మధ్యవర్ష 40 
25. మధువర్ణ 41 
26. ఫలవర్ష 41 
27. లవణ వర్ష 48 
28. మూత్రవర్ష 43 
29. అనుపాన ఉపయోగమేమిటి? 43 


కహస్య అపాన వైస్యస్యన్యం లా. 823 


SATYALAKSHMI AGENCIES 


మావద్ద అన్నిరములైన భస్మములు గుగ్గుల్స్‌, 
గోమూత్ర శిలాజుత్తు, ఇంగువ, కుంకుమ పువ్వు, 
యావత్తు ఆయుర్వేద సంబంధిత వస్తువులు 
సరసమైన ధరలలో నెంబర్‌వన్‌ రకములు 
సకాలములో సప్లై చేయబడును. 


Prop. V.V. Satyanarayana Murthy 


D.No. 64-11-3, Subhansaheb Street, 
Near S. Atchutapuram Railyway gate, 
Kakinada - 533004. 

Ph : 0884- 2364072 Cell : 801972123 


కాకినాడ. ఫోన్‌ 2374660 


ann) (గోమూత్ర శిలాజత్తు) 


నరముల నిస్పత్తువ నివారించుటకు, 


బలమునకు, నొప్పులకు 
గీ. Dealers : 


Satya Lakshmi Agencies 
Kakinada. 


824 
80. 
31. 
32. 
383. 
34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
483. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
58. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
58. 
59. 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


ఆహారం - బజెషధం అనుపానం 46 
అనుపాన యోగాలు 47 
దోషాన్ని అనుసరించి అనుపానం 48 
కొన్ని ప్రత్యేక వ్యాధులు అనుపానాలు 49 
విరుద్ధ్దాహార , విహారముల గుణములు 53 
రోగాలు - సాధారణ అనుపానాలు 56 
అనుపానాన్ని ఎలా ఎంచుకోవాలి 61 
వేదకాలంనాటి మూలికలు / మందులు 62 
రసగుణ వీర్య విపాక (ప్రభావాలు ఆధునిక పద్ధతి 63 
రసము- వివిధ బుతువులలో 63 
రసము - వాటి వివిధ స్వరూపాలు - దోషాలు 64 
రస ప్రభావం - దోషం - దూష్యము 66 
రసము - ఆహార బెషధాలలో ఉపయోగం 66 
వీర్యము -దాని ప్రభావం 66 
విపాకము 68 
విపాకం- పంచభూత -దోష -ప్రభావం - 68 
(ప్రభావం మోతాదు 68 
వివిధ మందులు - ఎవరెవరికి ఎంత వాడాలి 69 
మాత్ర ఎంత వాడాలి? ఎవరికి ఎంత? 70 
మాన పరిభాషను తేలికగా గుర్తించు కొను మార్గం 70 
మందులు- నాడు నేడు 71 
వ్యాధులు - సాధారణ అనుపానాలు 79 
(శోతస్‌- వ్యాధి -ముఖ్య బెషధం -అనుపానం 75 
జెషధముల సేవనకు యోగ్యమైన మోతాదు - వివరణ 76 
జెషధయొక్క ఉపయుక్త మైన మోతాదుల పట్టిక 78 
బెషధ మరియు ఆహార ద్రవ్యములు గుణములు 79 
ఆయుర్వేదములో అనుపానావశ్యకత 81 
అనుపానం - ద్రవ్యగుణం - అవగాహన 86 
పాంచభౌతిక గుణాలు 88 
అనుపానం - కర్మలు రికి 


కహస్యతనుపాన వైష్యనర్వస్తం — 825 


With Best Compliments from 


కుమార్‌ ఆయుర్వేదిక్‌ డ్రగ్స్‌ 


ఉప్పాడ - 533 448, తూర్పుగోదావరి జల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
నాణ్యమైన, నమ్మకమైన ఆయుర్వేద జౌషధములు 


తయారు చేయు సంస్థ. 


ఫోన్‌ :068869-245551, 245193 
సరస్వతీ లేహ్యము, కుంకుమాది తైలం, సిద్ధ 
మకరధ్వజం, వసంత కుసుమాకరం మొదలైన 


నూరుకు పైగా శాస్త్రీయ ఆయుర్వేద జౌషథధములు 


తయారుచేయు సంస్థ. 


అత్యుత్తమ మూలికలు లేహ్య మిశ్రమం 
అయ్‌ అగి 
వజ్ర పురుష 
బల్యము, రసాయనము, వాజీకరణము. 


నాణ్యతే మా ప్రచారం 


826 
60. 
61, 
62. 
69. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73: 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
రి5. 
86. 
87. 
రిరి. 
89. 


షట్‌ రుచులు- అయిదు భూతాలు 
రసాలు - దోషాలు - గుణాలు 

రసాన్ని బట్టి దోష శమన ఎలా జరుగును 
రసము - దోషము - వర్థనీయములు 
పంచభూతములు - [ద్రవ్యాలపై ప్రభావం 
విపాకము 

వీర్యము 

బెషథ ద్రవ్యాలు 

మూలికలలో ఏ భాగం ఉపయోగం 
పరస్పర గుణ విరుద్దాలు 

కలిపి వాడకూడనివి 

వివిధ జెషథాలు చికిత్సలో మోతాదులు 
మూలికలు, బెషధాలు ఎప్పుడు వాడాలి 
మందును లోనికి ఎలా పంపాలి 
అనుపానం ఏ పరిస్థితులలో వాదవచ్చు 
సాధారణ సూచనలు 

రోగము- సూత్రము- జెషధాలు 
బుతుచర్య 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 
91 
92 
93 
93 
93 
94 
95 
96 
97 
98 
98 
99 
100 
101 
102 
103 
104 
109 


భోజనము- సక్తుపానము - మధ్యపానము నిషేధము 116 
లు స 


ఆయా బుతువులలో సేవించవలసిన రసములు 
ఆయా బుతువులలో సేవించదగిన పదార్థాలు 


బుతుసంధి - కర్తవ్యము 


సత్ర్రవర్తనకు సామాన్యసూత్రములు వివరణ 


రోగ చికిత్సలు 


120 
121 
121 
121 
127 


షడ్రస సిద్ధాంతము -త్రిదోషములతో వీనిసంబంధము 134 


బెషధ సేవన కాలములు 

వాత వ్యాధి చికిత్సలు 

పిత్త వ్యాధి చికిత్సలు 

కఫ వ్యాధి చికిత్సలు 

ప్రధానములైన ఓషధులు - వ్యాధులు 


143 
145 
146 
147 
148 


రహస్య అసపాన్స్‌ వైస్య సర్వీస్వం 827 


With Best Compliments from = : 0884- 23746660 


ESTD : 1928 
నమ్మకమైన ఆయుర్వేద మందులకు వైద్య సలహాలకు 


లక్షైగ్రారాయణ కంపెనీ 
సంతచెరువు వద్ద, లక్ష్మీనారాయణ కంపెనీ వీధి, కాకినాడ-1 


మరియు 


మా అనుబంధ సంస్థ. 


శ్రీల్రనారాయణ యస్య ఏకె 


పూర్ణాకాంపైక్స్‌, గాంధీనగర్‌ మార్కెట్‌ ఎదురుగా, కాకినాడ -4 


Dealers in : 
Zandu, Baidyanath, Dabur, Charak, 
Himalaya, Hing, Fours Lab, Global, 
Jain S.B.A. Alarsin, People’s AIMIL, 
Manphar, Aryan, Vybhav, J.R.K. ఎజి 
Dechance Agri Gold, Lodhra, N.N. Sen, 
& All Leading Ayurvedic Companies 


828 


90. 
91. 
9౨. 
99. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


100. 
101. 
102. 
109. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 
L111. 
112. 
119. 
114. 
115. 
116. 
LLY: 
118. 
119. 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


పథ్యాపథ్యాలు 150 
పథ్యకల్పనలు 152 
పథ్య కల్పన 161 
భైషజ్య కల్పనా ఇతిహాసం 162 
భైషజ్య కల్పనా పరిభాష 168 
బెషధ కల్పనా విజ్ఞానం 171 
భైషజ్య కల్పన 177 
కొన్ని ద్రవ్యముల శోధన విధానము 187 
స్నేహకల్పనా విజ్ఞానము 193 
సంధాన కల్పనా విజ్ఞానము 196 
ఆసవారిష్ట నిర్మాణమునందు తీసుకోవలసిన జాగ్రత్తలు 198 
నేత్ర- ముఖరోగ - చికిత్సా కల్పనలు 203 
నస్యకల్పన 208 
ధూమ కల్పన 209 
లేపాది కల్పనలు 209 
వస్తి కల్పన 211 
రస ధాత్వాది విజ్ఞానము 218 
ఉపరసములు 222 
సాధారణ రసవర్లము 295 
శోధనా విధానము 2833 
ద్రవ్య గుణ కర్మ విజ్ఞానము 236 
శాస్త్రమునందు ఉదహరించిన కొన్ని ద్రవ్య కర్మలు 241 
మూలికల గుణకర్మలు 248 
భస్మాలు వాటి రంగులు 248 
భస్మాలు వాటి సాధారణ రంగులు 249 
భస్మాలు - వర్ణ, రస గంధాదులు 251 
రోగాలు లక్షణాలు -చికిత్సలు -బెషధాలు -పథ్యా పథ్యాలు252 
అగ్ని మాంద్యము 252 
అగ్ని మాంధ్యము 2583 
అగ్ని దగ్ధము 258 


కహస్య పప వష సర్వస్వం యా 829 


With Best Compliments From 


PSORA CAPSULES 

OINT, LOTION, WASH FOR PSORIASIS 
BACTEFAR CAPSULES 
FOR AMOEBIASIS 
NUTRICH , Oi, CAPSULES - 
FOR HAIR PROBLEMS 

LIMIT CAPSULES - 

FOR DIABETICS 

ROZLO POwDER - 
LAXATIVE SACHETS 
PENWEL CAPSULE, OIL - 
ANTI INFLAMMATORY 
ANALGESIC 


R.S.S.Rambabu, 


A.S.M., Vijayawada. 


Cell : 98480 89357 


AYURLABS PVT.LTD. 


B/H. Perfect Auto, Gondal Road, (Vavdi) Rajkot - 4 
Ph:(0)2275511, 231552. Fax(081)23755 
web site : www.ayulabs. com e-mail : info@ayulabs.com 


. అజీర్ణము 

. అతిసారము 

. అంతరిక విద్రది 
. హెర్నియా 

. అపెండిసైటిస్‌ 


. ఆమ్ల పిత్తము 
. అరోచకము (అరుచి) 


అర్బుదము 


॥ అర్మస్సు (మెలలు) 
. ఆర్మోరోగము 
స్ట్‌ అశ్యరీ 
. అష్టీలా 
. అస్థిభంగ 
: అధ్మానము 
. అనాహము 
. ఆమవాతము 
. ఆమవాతము 
. ఆమాశయ వ్రణం 
. అహిపూతనా 
. ఇంద్రియనష్టం 
. ఉదరరోగం 
. ఉదరరోగం 
. ఉదర్ధ 
. ఉదావర్తము 
. ఉన్మాదము 
. ఉపదంశము 


రహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 
2583 
255 
256 
256 
257 
258 
258 
259 
259 
261 
261 
262 
262 
263 
263 
264 
265 
265 
266 
267 
268 
268 
269 
269 
270 
271 
272 
272 
278 
278 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం — 831 
With Best Compliments From 


BRONKOSET Rollon / Caps OBE CAP Caps 


For Chronic Bronchitis, Effective for weight reduction 


Asthmatic Cough & sinusitis. 


POTORISE Caps 
CYSTORID Caps & Syp A time tested fomulation to bring back vitality 
A unique combination to 
eliminate calculi 

STRETCH Caps/Oil 

Natural Analgesic & Anti-inflammatory 
DIA-FOURS +2 
An effective remedy for 


type ll Diabetes STRETCH GOLD Tabs 


Vedanastapanam Param 


FOURSCAL tas 
Natural calcium supplement VISORA Caps/Oil 


For early stages of Psoriasis & Vitiligo 


IQ FOURS Granules 
Memory Booster VITCAL Caps & Oil 


Helps Hair growth, stops premature greying 
GROKART -DS Tablets 
For Flexible Joints 

TAKRARISTA 


For Grahani & Arshobhgandhara 


LAB 
GMP Certified Company 


FOUR-S LAB 


Flot No. 47, Phase -IIl, IDA Cherlapally - 51 
R.R. Dist. Telagana. Ph : 040-27262713 


For Contact 
ఆ. Gangadhar Kumar 
ggkumar1972@gmail.com 
Cell : 9347078304 


. ఉపదంశము 
. ఉర:క్షతము 
. ఉరస్తోయము 
. ఉరుస్తంభము 
. ఉరు స్తంభం 
. కర్ణ రోగము 
. కామలా 

. కామలా 

. కాస 

. కాస రోగం 

. కంఠ మరియు గళరోగాలు 
. కుష్ట్ర శ్వేత కుష్టం 
. శిత్రము 

. కృమి రోగము 

. గండమాల 

. గలగండ 

. గలగండ 

. గుల్మము 

స గుల్మరోగం 


అభీన్యాస జ్వరము 
. పునరావర్తక జ్వరము 
: విషమజ్వరం 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 
274 
274 
275 
275 
276 
DTT 
277 
278 
278 
279 
280 
280 
281 
282 
282 
283 
283 
284 
284 
285 
285 
286 
286 
287 
288 
288 
289 
290 
290 
290 


కహిస్య అనపా వస్యసర్వీస్యం — ఈఏ 
With Best Compliments from... 


ANXI - QR Capsule -10 CAP 
An Anti Depressant, Mood Elevator and for sound sleep 
BONEFEEX ™ Capsule -10 CAP 
For Fracture Healing & Pain Relieving Capsules 
BONEFEEX™' -5 Capsule -15CAP 
Shallaki Extract (Pain Relieving Capsules) 

INFINITY - F Capsule -10CAP 
Fo Female Infertiligy 

KOFFENZA ™ Capsule -10CAP 
For Cold & All Time Allergic Secretion 

ACNONZA Soap -75Grm 
Treat Acne & Pimples 

PSORADIN Soap -75Grm 
For Psoriasis 

FERRICH Syrup -200ML & 450 ML 
For Iron Deficiency & General Debility & Improve Physical Health 
DIOSN-L Powder -200Grm 


Herbal Mixer For Diabetes 


JN 


NISARG PHARMW 


AN ISO 9001 : 2008 CERTIFIED COMPANY 
An Exclusive Patented Ayurvedic Range 
70, Laxmi Market, Siddhiraj Road, Siddhupur 
Gujarath - 384151 info@nisarg pharma.com 


Dealer : J. Nagendra Prasad 
DH Pharma Ceuticals 
9912570912 


900 రహిన్య అటా వైస్యనర్వీన్వం 


179. సన్నిపాతక జ్వరం 290 
180. శ్వాసనకజ్వరం 291 
181. అంటత్రిక జ్వరం 291 
182. (గంధిక జ్వరం 291 
183. పాషాణ గర్భజ జ్వరము 291 
184. జ్వరము 292 
185. అగంతుక జ్వరం 2983 
186. సన్నిపాత జ్వరము 294 
187. జ్వరాతిసారం 295 
188. తృష్ణ 295 
189. తృష్ణా 295 
190. దాహము 296 
191. దాహరోగము 296 
192. ధాతుక్షయము 297 
193. నాడీవ్రణం 297 
194. నాసారోగము 298 
195. నేత్రరోగము 299 
196. నేత్రరోగములు 300 
197. పాండురోగము 302 
198. పాండు రోగము 802 
199. పైత్యములు 303 
200. ప్రవాహికా రోగము 803 
201. ప్రమేహము 304 
202. బాల రోగములు 805 
203. బాల రోగములు 305 
204. భగంధరము 306 
205. భూతోన్మాదం 306 
206. భమ 307 
207. మదాత్యయము 307 


208. మదన రోగం 307 


“100069 - ఇలు(026 “అధి BWR? ‘Ee? pg pen 


MOORE AR ee Ree MOND Gesn BR Ma gogyen REEOME ‘C$ yor pam 
“01౫2 ౪026 '((9ఆ9 6/90) pe ౧౮96 'ఆ్తంంం “9 జెళిగ్యాం ‘pron qgroer 9 ger ge 
‘se (9౧6 Ef ఆధి ఆటు 90 ‘Ce ౧౮౪99 ‘Ce ఆతు? ‘Ee 090౪ 9౦ ‘(Goes ¢foe poe 


‘(Roce అథి ‘pon అట్లు 01౦౪ ‘POR థ్త0 COR ‘Rian (96 ‘neg (తుం ‘qn ఉతుర్గ౦ గణ ఆ 


835 


Se నో 


నా 
నూ 


న. 


aa 
9314 ౨403 50507, 
+ 
nol ౪౧1౪ 
న ననన pg me \ yincuy ఇ 
గ R Fs ఎన్నై oa వ్‌ 
ళా | కా / 
"7; ?/] గ హె 
"| & 
(/ నో | 1 bi 
వయసయిన. 2 
వ్‌ మం rn 
4 లా ( 


౯ $000 RUMEN 


యా; ష్‌ 


తాన్య ఠనుపాన్‌ వైస్యీ సర్వీస్యం 


0౯99999796 ‘tet 7 


836 


209. 
210. 
211. 
212. 
219. 
214. 
215. 
216. 
217. 
218. 
219. 
220. 
221. 
222, 
228. 
224. 
225. 
226. 
227. 
228. 
229. 
230. 
231. 
282. 
289. 
284. 
235. 
2836. 
287. 
2835. 


మూర్చలు 
మసూరిక 
మూర్చ మరియు సన్యాసము 
ముఖరోగ 
ముఖరోగములు 
మూత్రరోగ 
మూత్రా ఘాతం 
మూత్రకృచ్చము 
మూత్ర ఘాతము 
మేహరోగములు 
మేహపిటికలు 
రక్తపిత్తం 
మేదావృద్ధి 

రక్త పిత్తం 
రాజయక్ష్మ 
రాజయక్ష్మ 

దగ్ధ వ్రణం లేదా వహ్ని 
రోమాంతిక 
వాత వ్యాధి 
వాత రక్త 

వాత రోగములు 
వాత రక్తం 

వాత రక్తం 
విరేచన బద్ధం 
విష 

విశూచిక 

విసర్ప 
విషూచికా రోగం 
విసర్పి 
విసర్పము 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 
308 
308 
309 
309 
310 
311 
311 
312 
312 
313 
314 
314 
315 
315 
316 
316 
317 
317 
317 
318 
320 
322 
322 
322 
322 
325 
325 
325 
326 
326 


కహస్మ సవన వైష్య సక్వీన్నం = 837 


oo SAH OPO CEG 
Thank you for your valuable prescription support for 


[1 


(| \| 


SHAPEE' UP 


capsule 


AR pw 
PROSSTAWON PSORAWIN 


opplaRAM  @EZELAX 


Ease your mornings actively 


Capsule 


బి 
వక Tablet 
ESWWON — xRHEUMINIL 


©ACALUURIY \S=LIVRRET 


PanchaTulasi 


Gives fast relief from cough & sore throat 


DIENOW y Ocems 


సోన న్‌ babes 


of diabetes mellitu 


aa ANT 
DELTAS సా 


PHARM A | న న Hi 


We Care For Health & We Care For Nature 


838 


239. 
240. 
241. 
242, 
2459. 
244. 
245. 
246. 
247. 
248. 
249. 
250. 
251. 
252. 
259. 
254. 
255. 
256. 
257. 
25రి. 
259. 
260. 
261. 
262. 
26౨. 
264. 
265. 
266. 
267. 


విస్పోటము 
వృక్క రోగములు 
వ్రణ శోధ 
వృషణ వృద్ధి, శోధ 
వృద్ధి రోగము 
(వ్రణములు 
శిరోరోగములు 
శీతపిత్తం 
శిరోరోగములు 
శీత పిత్తం 
శూల 

శూల రోగములు 
శోఫ 

శోఫ రోగములు 
శ్వాస రోగములు 
శ్వాస 

శ్లీపదం 
సద్యోవ్రణములు 
సెగరోగము 
స్వరభేదము 
అస్ఫగ్గరము 


స్త్రీలలో కలుగు వ్యాధులు 


సూతిక జ్వరం 
శ్వితం 
హృద్రోగం 
యోని రోగములు 
యోని కందము 
గర్భజ రోగములు 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


326 
327 
327 
328 
328 
329 
329 
330 
330 
331 
331 
332 
332 
332 
333 
333 
334 
334 
335 
335 
335 
335 
335 
337 
337 
338 
338 
339 
339 


రహస్య అనుపాన వైస్స్‌ సర్వీస్వం 


839 


గ్రీస్‌ లైఫ్‌ 
కేరళ ఆయుర్వేదిక్‌, పంచకర్మ సెంటర్‌ 
మావర్గీ ప్రకృతిఒషిలో లభించు చికిత్సలు 


మోకాళ్ళ నొప్పులు + 
పక్షవాతము + 
మెడనొప్పి + 
సొరియాసిస్‌ + 
కామెర్లు + 
సయాటిక + 
కాళ్ళు చేతులు చచ్చుబడుట 4 
ముఖం పాలిపోవుట 


© © © © © © © + 


కండరాల నొప్పులు 
ప్రమాదముల వలన వైకల్యం 
నిద్ర పట్టకపోవుట 

ఇతర మానసిక సమస్యలు 
పార్య్వపు తలనొప్పి 
స్థూలకాయము 

వెన్నుపూస వ్యాధులు 


మూ [థత్తేక తరహా |టేబమెంబ్బ : 
జనరల్‌ ఆయుర్వేదిక్‌ బాడీ మసాజ్‌లు 
కండరములకు బలమునకు కలిగించి, 
రక్త ప్రసరణను పెంచు ప్రత్యేక తరహ బాడీ మసాజ్‌లు 
ప్రపంచ ప్రసిద్ధ చెందిన, “శిరోధార” ట్రీట్‌మెంట్‌ 
జట్టు రాలిపోకుండా, చుండ్రు లేకపోవుటకు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ 
ముఖ సౌందర్యమునకు ప్రత్యేక తరహా కేరళ హెర్బల్‌ ప్యాక్‌లు 
కేరళ ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్‌ వైద్యుల 


పర్యవేక్షణ 


కేరళ పంచకర్మ ప్రక్రియలో అనుభవం కలిగిన కేరళ థెరపిస్టులు 


(స్త్రీలు / పురుషులు) 


మీ శారీరక మానసిక ప్రశాంతత కొరకు హరనాధరాజా హెర్ళల్‌ 
ఆర్గానిక్‌ వస్త్రాలు ధరించండి. 
అడ్రస్‌ : డా, హరనాధరాజా, 1౧/4 General 560620 ౬6.016 Banch 
హరనాధరాజాకాంప్లెక్స్‌ ఉప్పాడ బీచ్‌, మెయిన్‌రోడ్‌, ఉప్పాడ - 5383 448 
సెల్‌ : 7032716189, 9848392053 


. సూతిక రోగములు 
. స్తన్య రోగములు 

. హృద్రోగము 

. కష్టావర్త 

. యోని దాహం యోని కండు 
. శిరోరోగములు 
. ఆయుర్వేద బెషధములు- అనుపానాలు మోతాదులు పధ్యాపధ్యాలు 342 


. అజమోదార్మము 

. కర్పూరాద్యర్మము 
. తరుణార్మము 

. యవాన్యర్మము 

. ఆసవములు 

. అహిఫేనాసవము 
. అరవిందాసనము 
. భృంగరాజాసవము 
. చందనాసము 

. చిత్రకాసవము 

. ధాత్రాసవము 

. ద్రాక్షాసవ 

. కనకాసవము 

. కుమార్యాసవము 
. కర్పూరాసవము 

. లోహాసవము 

. లోద్రాసవము 

. నింబామృతాసవము 
. పిప్పల్యాసవము 

. పునర్ణవాసవము 

. పూతీకరంజాసవము 


అర్మములు 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 
340 
340 
340 
341 


కీహస్య అనుపాన వైన్యీ సర్వస్య ాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాాాాా ఈ 
With Best Compliments from .... 0884-2363918 


0884-2373414 
Mobile : 98499 66888 


V.SRINIVAS 


ANDHRA SCIENTIFIC AGENCY 


Dealers : 

Complete Range of Laboratory Equipment, 
Glassware, Chemicals, Survey Equipment, 
Aqua Material, 

Teaching Aids and Educational Kits. 


మావద్ద ఆయుర్వేద మినరల్స్‌, మెటల్స్‌, 
కెమికల్స్‌, సరసమైన ధరలలో 
లభించును. 


25-6-36/1, Vinukonda Lane, Temple Street, Kakinada - 1 (6.౧) 


E-mail : andhrascientificagency@gmail.com 


. ఉశీరాసవము 


అరిష్టములు 


i అభయారిష్టా 

; అమృతారిష్ట 

స్ట్‌ అరగ్వధారిష్టము 
, అర్జునారిష్టా 
అశ్వగంధారిష్టా 
. అశోకారిష్టా 
బబ్బూలారిష్టా 

: బలారిష్టా 

స దశమూలారిష్టా 

. ధన్వంతరారిష్టా 
. ద్రాక్షారిష్టా 

i దురాలాభారిష్టము 
| జీరకాద్యరిష్టమే 

. కుటజారిష్ట 

. కిరాతా రిష్టము 

. ఖదిరారిష్ట 

! మూలకాద్యారిష్టం 
| ముస్తారిష్టము 

. మృత సంజీవని 

. పంచతిక్తారిష్ట 

. పునర్నవారిష్ట 

| సారస్వతారిష్ట 

. రోహితాకారిష్ట 

3 శారిబాద్యరిష్ట 

. తక్రారిష్టము 

| వాసారిష్ట 

్స పర్పటకాద్యారిష్టము 
న అయస్కతి 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 


351 


352 
354 
355 
355 
356 
357 
856 
359 
359 
360 
361 
362 
362 
362 
363 
363 
365 
365 
365 
365 
366 
367 
369 
370 
371 
372 
372 
372 


రహస్య అశుపాన వస్యసర్వీన్వం —రి 


With Best Compliements from : 


SUSWAS AYURFINE FORT 


Hebral Cough Syrup/ Capsules Painful Neuralgic 


ca aio intl 
ponaylius 
ANARSHA 

Harshness of Hemorrhoides LI Pp I గ్‌ |= D 


ల 
IMMUWIN Erbin 
The Natural Immunomodulator 
MENOLEAP 
P RO L | F E Capture & Syrup 


Provides Life to Ailling Liver Every Females Frend 
for feminine problems 


ASHWAMED SUJIRNA 


The Powerful Natural Revitalizer Digestive Disorders 


AYUR SULIN STONEX 


Management of Diabetics for kidney stones 


BALPROSYRUP PROSTOWIN 


First Stable and Synchronized Management of BPH 
Liver Function 


Dealers : Lalitha Agencies 
RR Pharma, Kakinada. Pithapuram 


Ral Cell: 93910 43789 Cell: 9848628168 
a 


Scientifically Natual 


A Division of Bal Pharma Limited 


844 


. అగ్నిముఖ చూర్ణం 
. అకారకరబాది చూర్ణం 
. అశ్వగంధాది చూర్ణం 
. అవిపత్తికర చూర్ణం 

| భాస్మరలవణము 

. భాస్మర లవణము 

. భావన జీలకర్ర 

. భావన శొంఠి 

. భావన కరక్నాయ 

. చందనాది చూర్ణము 
3 చాతుర్జాతక చూర్ణం 
. దాడిమాష్టక చూర్ణం 
. ఏలాది చూర్ణం 

. గంగాధర చూర్ణం 

3 గోక్షురాది చూర్ణం 

॥ హింగ్వాష్టక చూర్ణం 
. జాతీఫలాది చూర్ణం 
. కర్పూరాది చూర్ణం 

. లాక్షాది చూర్ణం 

. మహాద్రాక్షాది చూర్ణం 
. ఫిరంగాది చూర్ణం 

. పుష్యానుగ చూర్ణం 

. స్పటికాది చూర్ణం 

. సీతోఫలాది చూర్ణం 
. సుదర్శన చూర్ణం 

. సారస్వత చూర్ణం 

. స్థాలీచూర్ణము 

. శతావర్యాది చూర్ణం 
. తాళీసాది చూర్ణం 


రీహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 


3783 
3783 
3783 
374 
375 
376 
376 
377 
377 
377 
377 
377 
378 
379 
379 
380 
382 
382 
383 
383 
3585 
885 
386 
386 
387 
389 
389 
389 
390 


శహిన్య అనపాన్‌ వైస్యీ సర్వీస్యం 


354. 
8355. 
356. 
357. 


త్రికటు చూర్ణం 
త్రిఫల చూర్ణం 
త్రిజాత చూర్ణం 
త్రివృత్‌ చూర్ణం 
లం 


క్వాధ చూర్ణములు 
. మహారాస్నాది క్వాధ చూర్ణం 
. రాస్నాది క్వాధ చూర్ణం 
. అమృత చూర్ణం 

: అష్ట చూర్ణం 

. నాశకా చూర్ణం 

. దశనకాంతి చూర్ణం 

: గుగ్గులు పంచఫల చూర్ణం 
. హింగువచాది చూర్ణం 
. హుతభుగాది చూర్ణం 
. జరామయాది చూర్ణం 
. కచోరాది చూర్ణం 

. కర్పూరాది చూర్ణం 
870. 


కొట్టంచుక్సాది చూరం 
© రి 


371.నవాయన చూర్ణము 


872. 
373. 
374. 
875. 
876. 
. షడ్డర్ణ చూర్ణం 

. వైశ్వానర చూర్ణం 
. త్రిఫలాది చూర్ణం 
. యవన్యాది చూర్ణం 


పంచకోల చూర్ణము 
పీత్రక చూర్ణము 
పుష్యానుగ చూర్ణము 
రజన్యాది చూర్ణము 
రాస్నాది చూర్ణం 


. గోక్షురాది గుగ్గులు 


845 
391 
392 
393 
393 


394 
395 
396 
396 
396 
396 
396 
396 
397 
397 
397 
397 
397 
397 
397 
398 
398 
398 
398 
398 
398 
398 
399 


399 


8600 హాస్య టపా వైస్యనర్వీన్వం 


382. కాంచనార గుగ్గులు 400 
383. కైశోర గుగ్గులు 401 
384. లాక్షాది గుగ్గులు 402 
885. మహాయోగరాజ గుగ్గులు 4083 
386. రాస్నాది గుగ్గులు 404 
387. త్రయోదశాంగ గుగ్గులు , 404 
888. సింహనాద గుగ్గులు 405 
389. (త్రిఫల గుగ్గులు 406 
890. యోగ రాజ గుగ్గులు 407 
ఘృతములు 
391. అమృత ప్రాశ ఘృతము 407 
392. అర్జున ఘృతం 407 
393. అశోక ఘృతం 408 
394. అశ్వగంధ ఘృతం 408 
395. (బ్రహ్మీ ఘృతం 408 
396. (బ్రహ్మీ సారస్వత ఘృతం 409 
397. కళ్యాణ ఘృతం 409 
398. పంచగవ్య ఘృతము 409 
399. పంచతిక్త ఘృతం 409 
400. పంచతిక్త గుగ్గులు ఘృతం 410 
401. (త్రిఫల ఘృతం 410 
402. బృహచ్చా గల్యాది ఘృతం 411 
403. దాడిమాది ఘృతం 419 
404. ధన్వంతరి ఘృతం 412 
405. ధాత్రాది ఘృతం 412 
406. గుగ్గులు తిక్తఘృతం 412 
407. ఇందుకాంత ఘృతం 412 
408. జాత్యాది ఘృతం 412 
409. కళ్యాణక ఘృతం 4183 


410. మహాకళ్యాణక ఘృతం 4183 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


411. 
412. 
419. 
414. 
415. 
416. 
417. 
418. 
419. 
420. 
421. 
422, 
428. 
424, 
425. 


426. 
427. 
428. 
429. 
430. 
4831. 
4832. 
438. 
434. 
435. 
436. 
437. 
438. 
439. 


మహాతిక్త ఘృతం 

మి(శక స్నేహము 
పంచగవ్య ఘృతము 
పటోలాది ఘృతం 

ఫలసర్పి 

రాస్నదశమూలాది ఘృతము 
సారస్వతి ఘృతము 
శతావర్యాది ఘృతము 
మహాపైశాచిక ఘృతము 
సుకుమార ఘృతం 

తిక్తక ఘృతము 
వస్యామయాంతక ఘృతము 
వరుణాది ఘృతం 
విధార్యాది ఘృతం 

శతదౌత ఘృతం 


తైలములు 


అణుతైలం 

అరిమేదస్‌ తైలం 
అమృతామలక తైలము 
అమృతాది తైలము 
అర్భక్షిర తైలము 

ఆసన ఏలాది తైలం 
ఆసన మంజివ్టాది తైలం 


ఆసన ఏలాది కోకోనట్‌ ఆయిల్‌ 


అసన విల్వాది తైలం 


బలాశ్వగంధాది తైలం (లాక్షాది తైలం) 


బలాశ్వగంధాది కుజంబు 
బలాతైలము 
బలాధాత్రాది తైలము 
బలాగుడూచ్యాది తైలం 


847 


4183 
4183 
4183 
4183 
414 
414 
414 
414 
414 
414 
415 
415 
415 
415 
415 


416 
416 
416 
417 
417 
417 
417 
417 
417 
417 
417 
418 
418 
418 


848 


440. 
441. 
442, 
4438. 
444. 
445. 
446. 
447. 
448. 
449. 
450. 
451. 
452. 
459. 
454. 
455. 
456. 
457. 
455. 
459. 
460. 
461. 
462. 
4693. 
464. 
465. 
466. 
467. 
468. 
469. 


బలాగుడూచ్యాది కోకోనట్‌ ఆయిల్‌ 
బలాహఠాది తైలం 

(బ్రహ్మి తైలము 

భృంగామలక తైలము 
భృంగారాజ తైలము 

చందనాది తైలము 

చించాది తైలం 

చంపురత్యాది కోకోనట్‌ ఆయిల్‌ 
ధన్వంతరం కుజంబు 
ధన్వంతరి తైలం 

ధన్వంతరం మోజుపాకం 
ఛాగమాష తైలము 

దూర్వాది తైలము 

దద్రుహర తైలము 

దర్భురాది తైలము 

దర్భురపత్రాది కోకోనట్‌ ఆయిల్‌ 
దినేశ ఏలాది కోకోనట్‌ ఆయిల్‌ 
దినేశవల్యాది కుజంబు 

ఏలాది ఆయిల్‌ 

ఏలాది కోకోనట్‌ ఆయిల్‌ 
ఇంద్ర తైలము 

ఇదిమేదాది తైలం 

గంధ తైలము 

గంధర్వ హస్త తైలము 
హింగుత్రిగుణ తైలము 
హిమసాగర తైలం 

జాత్యాది తైలం 

జీవంత్యాది యమకము 

కామ సంజీవి తైలం 

ఖజిత పిండతైలం 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 
418 
418 
419 
420 
421 
421 
428 
428 
428 
428 
424 
424 
424 
424 
425 
425 
425 
425 
425 
425 
426 
426 
427 
427 
427 
427 
427 
428 
429 
429 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


470. 
471. 
472. 
478. 
474. 
475. 
476. 
477. 
478. 
479. 
480. 
481. 
482. 
4883. 
484. 
485. 
486. 
487. 
4688. 
489. 
500. 
501. 
502. 
509. 
504. 
505. 
506. 
507. 
5056. 
509. 


కార్చసస్థ్య్వాది కుజంబు 
కార్పసన్థాది తైలం 
కర్ణామృతము 

కేతకీ తైలం 
కుంకుమాదితైలం 
కర్పూరాది తైలం 

క్షీర బలాతైలం 

షద్చిందు తైలం 
కయ్యోన్యాది తైలం 
కయ్యోన్యాది కోకోనట్‌ ఆయిల్‌ 
కొట్టం చుక్క్మాది తైలం 
మహామాష తైలం 
మందార తైలం 
మాషతైలం 
మహానారాయణ తైలం 
నారాయణ తైలం 
నిర్గుండి తైలం 

నీలి భృంగరాజ తైలం 
నేత్రబిందు 

నిర్గుండ్యాది తైలం 
పిండతైలం 

రాస్నాది తైలం 
సోమరాజీ తైలం 

తామర తైలం 

విషముష్టి తైలం 
కుంతకాంతి కోకోనట్‌ ఆయిల్‌ 
లాక్షాది కోకోనట్‌ ఆయిల్‌ 
లాక్షాది కుజంబు 

లాక్షాది ఆయిల్‌ 
లింగవర్థన తైలం 


849 


429 
429 
429 
430 
430 
430 
430 
431 
431 
431 
432 
432 
4383 
434 
434 
435 
436 
4837 
438 
439 
439 
439 
439 
440 
440 
441 
441 
442 
442 
442 


850 కహాని టపా వైస్యనర్వీన్వం 


510. మధుయష్మ్యాది కోకోనట్‌ ఆయిల్‌ 442 
511. మధు యష్ట్యాది తైలం 442 
512. మహాకుక్కుట మాంస తైలం 442 
513. మహామాష తైలం 442 
514. మహారాజ (ప్రసారిణి ఆయిల్‌ 443 
515. మాలాత్యాది కోకోనట్‌ ఆయిల్‌ 443 
516. మాలత్యాది ఆయిల్‌ 443 
517. మంజిష్టాది తైలం 443 
518. నాల్పామరాది ఆయిల్‌ 443 
519. నాల్పామరాది కోకోనట్‌ ఆయిల్‌ 448 
520. నాల్పామతాది కేస్టర్‌ ఆయిల్‌ 444 
521. పంచామ్ల తైలము 444 
522. పంచవల్మాది కోకోనట్‌ ఆయిల్‌ 444 
523. పారన్‌త్యాది కోకోనట్‌ ఆయిల్‌ 444 
524. పరిణతకేర్యాది తైలం 444 
525. (ప్రభంజన విమర్ధన కుజంబు 444 
526. ప్రభంజన విమర్ధన తైలం 444 
527. ప్రపుండరీకాది తైలం 445 
528. ప్రసారిణీ తైలం 445 
529. సహచరాది కుజంబు 445 
530. సహచరాది తైలం 445 
531. శుద్ధ బలాతైలం 445 
532. తేకరాజకోకోనట్‌ ఆయిల్‌ 445 
533. తేకరాజతైలం 446 
534. (తిఫలాది ఆయిల్‌ 446 
535. (త్రిఫలాది కోకోనట్‌ ఆయిల్‌ 446 
536. తులస్యాది తైలం 446 
537. వచాది కోకోనట్‌ ఆయిల్‌ 446 
538. ఎలనీర్‌ కుజంబు 446 


539. కాచ్యపానము కుజంబు 446 


రహస్య అనుపాన వైన్యీ సర్వస్వం ఆ 851 


540. నయనామృతము కుజంబు 446 
భస్మములు 
541. అభ్రక భస్మము 447 
542. అకీక పిష్టి 449 
543. అయస్మాంత భస్మం 450 
544. కాంతభస్మం 451 
545. గంధక భస్మం 451 
546. గవ్వల భస్మం 451 
ర్‌47. హేమమాక్షిక భస్మం 452 
548. ఇంగిలీక భస్మం 453 
549. జహర్‌ మొహర్‌ భస్మము 454 
550. కర్పూర శిలాజిత్‌ భస్మం 455 
551. అవిల్‌ తోలాది భస్మం 454 
552. కళ్యాణ క్షారము 455 
555; కన్మద భస్మము 455 
554. కాంతలోహభస్మం 455 
555. కంచు భస్మము 456 
556. ఖద్దలోహభస్మము 456 
557. కుక్కుటాందత్వక్‌ భస్మము 456 
558. లోహభస్మము 458 
559. మండూర భస్మం 458 
560. ముత్య భస్మము 460 
561. ముత్యపు చూరు భస్మం 461 
562. నాగభస్మము 462 
563. పగడ చూరు భస్మము 462 
564. పగడ భస్మం 462 
565. ప్రవాళ భస్మం 463 
566. (ప్రవాళ పిష్టి 464 
567. రజిత భస్మం 465 


568. రాతినార భస్మం 466 


. రసభస్మము 

. శుక్తి భస్మము 

| శృంగ భస్మము 

. శంఖ భస్మము 

. సత్తు భస్మం 

. పీన భస్మం 

మ సువర్ణ భస్మం 

. సూరేకార భస్మం 
. స్వర్ణమాక్షిక భస్మం 
. స్పటిక భస్మం 

. తామ భస్మం 

. తాళక భస్మం 

. తారమాక్షిక భస్మం 
. టంకణ భస్మం 

. త్రివంగ భస్మం 

. వంగ భస్మం 

. వరాట భస్మం 

. వైక్రాంతభస్మము 
. ద్విగుణ సింధూరము 

. ఇంగిలీక సింధూరము 

: అన్నభేధి (కాసీస) సింధూరము 
. లోహభక సింధూరము / 
కాంతాభ్రక సింధూరము తాళక సింధూరము 


. అగ్ని కుమారరస 
. అగ్ని కుమారము 
. అగ్ని తుందివటి 
. అజీర్ణ గజకేసరి 
. ఆనందభైరవి 

. ఆర్మకుఠార రస 


రసౌషధములు 


రహస్య అనుపాన్‌ వైన్యీ సర్వీస్యర 
466 
466 
467 
468 
469 
469 
469 
4170 
4170 
4171 
4171 
41783 
474 
4175 
4175 
4177 
4178 
479 
480 
480 
480 


482 


483 
483 
484 
485 
486 
487 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


597. 
596. 
599. 
600. 
601. 
602. 
609. 
604. 
605. 
606. 
607. 
608. 
609. 
610. 
611. 
612. 
619. 
614. 
615. 
616. 
617. 
618. 
619, 
620. 
621. 
622. 
629. 
624. 
625. 
620. 


బాల సూర్యోదయము 
ఖేదీ జ్వరాంకుశరస 
బోలబద్ధ రస 
బహుమూత్రాంతక రసం 
బృహత్‌ వాత చింతామణి రస 
చంద్రకళారస 

దంతోద్భేద గదాంతక రస 
ఏకాంగ వీర రస 

గంధక రసాయనము 
గంధక పుష్పము 
గర్భపాల రస 
గుల్మకాలానల రస 
గోమూత్ర శిలాజిత్తు 
హృదయార్ణవ రస 
హుతాశనము 

ఇచ్చాభేధి రస 

జ్వరాంకుశ రస 
జయమంగళ రస 

కఫ చింతామణి 

కఫ కుఠార రసం 
కనకబాల సూర్యోదయము 
కనక సుందర రసము 
కాంతవల్లభ రసము 

కామ దూఘా రస 
కాలకూటము 
క్షయకుఠారము 
క్రవ్యాదరస 

(క్రమికుఠార రస 

(క్రిమి ముద్దరరస 
మహాకామ సంజీవనీ రసము 


853 
488 
488 
489 
490 
491 
492 
493 
493 
495 
496 
496 
497 
498 
498 
499 
499 
500 
501 
502 
502 
503 
503 
504 
505 
505 
506 
506 
507 
5058 
509 


5400 రహిన్య అటా వైస్యనర్వీన్వం 


627. లఘుక్రవ్యాది 510 
628. లఘు మేహాంతకము 511 
629. లఘు లక్ష్మీ విలాసరసము 511 
630. లఘు సింధూర భూషణము 51 
631. లఘు సూర్యావర్తి 512 
632. లక్ష్మీ విలాసరసం ర్‌12 
633. లోకనాధము 513 
634. లోహ రసాయనము 513 
635. మహాజ్వరాంకుశరస 514 
636. మహా పైత్యాంతకము 514 
637. మహాలక్ష్మీ విలాస రసం ర్‌15 
638. మహాలోకనాధము 515 
639. మహామహాంతకము 516 
640. మహాసింధూర భూషణము 516 
641. మహావాత రాక్షసం 517 
642. మహావాత విధ్వంసినీ రస 517 
643. మకరధ్వజ రస 518 
644. మల్లసింధూరము 519 
645. మేహవంగ రాజీయము 520 
646. మృత్యుంజయ రస 520 
647. మృగాంకరస 521 
6458. నాగార్జునాభ్రరస 522 
649. నష్ట పుష్పాంతక రస 528 
650. నిత్యానందరస 524 
651. నవగ్రహి 525 
652. నవలోహ చింతామణి 526 
653. పంచబాణ రసం 526 
654. పంచలోహ రసాయనము 527 
655. పంచవక్ర రసము 527 


656. ప్రతాపలంకేశ్వరము ర్‌27 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


657. 
656. 
659. 
660. 
661. 
662. 
669. 
664. 
665. 
666. 
667. 
668. 
669. 
670. 
671. 
672. 
6/9. 
674. 
675. 
676. 
677. 
678. 
679. 
680. 
681. 
682. 
689. 
684. 
685. 
686. 


పూర్ణ చంద్రోదయం 
ప్రదరాంతక రస 
ప్రదరారి రసం 
ప్రతాపలంకేశ్వరము 


ప్రవాళ పంచామృత రసం 


పాషాణ వాత రాక్షసము 
పైత్యాంతకము 
రాజమృణాంక రసము 


రజితలోహ రసాయనము 
రజిత మేహ వంగ రాజీయము 


రసమాణిక్యరసం 
రసరాజ రసం 

రస సింధూరము 
షద్దుణము 

సమీర పన్నగరస 
సన్నిపాత భైరవి 
శూల గజకేసరి 
సూతికాభరణము 
స్టూలాంతక రసము 
సూతశేఖర రసం 
శ్వాసచింతామణి రస 
శ్వాస కాళేశ్వర రసము 
శ్వాస కుఠార రస 
శీతాంశురసం 

శ్లేష్మ చింతామణి 
శ్లేష్మ విధ్వంశి 

సిద్ద మకర ధ్వజ 
సింహ ప్రతీపాలనము 
సువర్ణ భూపతి 


సువర్ణ కాంతవల్లభ రసం 


855 
529 
530 
531 
531 
532 
533 
533 
533 
534 
534 
534 
535 
536 
5835 
5835 
540 
540 
540 
541 
542 
5483 
544 
544 
545 
546 
546 
546 
547 
548 
5458 


. సువర్ణ క్రవ్యాది 
సు 


వర మాల్యవసంతము 
(3) 


. సువ ర్త మేహ పతా యు 


: స్వర్ణవంగము 

స తారకేశ్వర రసం 

. తామలోహరసాయనము 
. తిప్పసత్తు 

. త్రిభువన కీర్తిరస 

| త్రైలోక్య చింతామణి 

. ఉన్మాద గజకేసరి 

. వంటబాల సూర్యోదయము 
. వసంత కుసుమాకరము 
. వంగేశ్వర రసము 

3 వైష్ణవీ రసము 

. వాతాగ్ని కుమారము 

. వాత గజాంకుశరస 

. వాతకులాంతక రస 

. వాత రాక్షసము 

. వాత విధ్వంసినీ రస 

. వ్యాధి హరణ రసం 

. రజత నవనీత మాత్రలు 
. మాదీఫల రసాయనము 
. కందమూల రసాయనము 
. సూతికా మాత్రలు 

. కస్తూరి మాత్రలు 

. బాల సంజీవినీ మాత్రలు 
: వీర్యస్తంభన వటి 


రీహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 
548 
548 
549 
549 
550 
5511 
55 
5538 
5538 
554 
554 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్వర 


717. 
718. 
719: 
720. 
121; 
722, 


728. 
724. 
725. 
726. 
727. 
728. 
729. 
730. 
7831. 
732. 
738. 
734. 
735. 
736. 
737. 
738. 
739. 
740. 
741. 
742. 
743. 
744. 
745. 
746. 


సుఖ విరేచన వటి 
నారికేళాంజనము 
తామమైనము 
శంఖద్రావకము 
పంచతిక్త పానకము 
జంవీరాది పానకము 


అండవృద్ధి లేపం 
కుంకుమాది లేపం. 
మధూచ్చిష్టాది లేపం 
రసోత్తమాది లేపం 
సిందూరాది లేపం 
తురవక లేపం 

సిద్ద మకర ధ్వజం 
మహాలక్ష్మి విలాస రసం 
విజయ చింతామణి 
సూతికా భరణము 
నవలోహ చింతామణి 
మహావాత రాక్షసము 
మహాకనక సింధూరము 
రస చింతామణి 
అష్టలోహ పూర్ణ చంద్రోదయము 
రాజశిరోభూషణము 
కనక బాల సూర్యోదయము 
విషమజ్వరాంతక లోహం 
నారాయణ కవచం 
లఘు నారాయణ కవచం 
నారాయణ కవచం 

స్వర్ణ కాంతవల్లభ రసం 
వైక్రాంత చంద్రోదయము 
కాంతవల్లభ రసము 


857 
566 
567 
567 
567 
567 
5656 


5656 
5656 
569 
5/0 
5/0 
571 
572 
5783 
575 
575 
576 
576 
575 
579 
579 
580 
580 
580 
581 
58581 
582 
582 
582 
583 


. చతుర్లోహ రసాయనము 

. ప్రవాళ చంద్రోదయం 

. కఫకేసరి 

. వంటబాల సూర్యోదయము 
. వ్యాధి హరణ రసము 

: దివ్యసింధూరము 

. ప్రళయాగ్ని రుద్ర రసము 

. శ్వాస కుఠారము 

3 రసరాట్టు 

. లోకనాథరసము 

. మేహవంగరాజీయము 

. హేమ సుందర రసము 

. శ్రేష్మాంతక రసము 

. నవ(గహి 

షద్దుణ సింధూరము 

. వాతాగ్ని కుమారము 

. దరదపర్పటి 

. పంచబాణ రసం 

. స్వర్ణ మాలినీ వసంత రసము 
. శ్రీ జయ మంగళరసము 

. మహా మేహంతక రసము 
. మహా సింధూర భూషణం 
. ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మివిలాసరసం 
. యోగేంద్ర రసము 

. రస రాజ రసము 

( బృహత్‌ కస్తూర భైరవి 

. బృహత్‌ చింతామణి 

. శ్వాస చింతామణి 

3 బృహత్‌ సోమనాథ రసము 
. స్వర్ణ క్రవ్యాది రసము 


రహిన్య అనుపాన వైన్యీ సర్వీస్వర 
583 
584 
584 
584 
585 
585 
585 
586 
586 
587 
587/ 
587/ 
586 
5586 
589 
590 
590 
590 
591 
591 
592 
592 
592 
593 
598 
594 
594 
594 
594 
595 


రీహిన్య తనుపాన వైన్యీ సర్వీస్వర 


(౧ 
778. 
779. 
780. 
781. 
782. 
7883. 
784. 
785. 
786. 
787. 
788. 
789. 
790. 
791. 
792. 
7983. 
794. 
795. 
796. 
797. 
798. 
799. 
800. 
801. 
802. 
803. 
804. 
805. 
806. 


అజీర్ణ బలకానల రసము 
చంద్రావర్తి రసము 
మేహాంతక రసము 
చతుర్ముఖోదయ భాస్మరము 
శృంగారాభ్రక రసము 
చంద్ర కళారసము 

జీర్ణ జ్వరాంకుశం 

ఖజ్జలీ బాల సూర్యోదయము 
పూర్ణ చంద్రరసము 

వాత విధ్వంసి 

కామోద్దీపన రసము 
ప్రదరాంతక రసం 
క్రవ్వాదరసము 

క్రవ్యాధి రసాయనము 
సింధూర భూషణము 

వాత గజాంకుశము 
(ప్రమేహ చంద్ర కళారసము 
శూలకుఠారము 
ప్రతాపలంకేశ్వరము 
నిత్యానంద రసము 
శూలదావానలరసము 
ఆనందభైరవి 
శీతాంశురసము 
'పైత్యాంతక రసము 
(గహణీకవాటము 
లఘలక్ష్మీవిలాసరసము 
సర్వజ్వరాంకుశము 

అగ్ని కుమార రసము 
ఏకాంగ వీర రసము 

కాల కూట రసము 


859 
595 
595 
595 
596 
596 
597 
597 
597 
597 
5958 
598 
5958 
5958 
599 
599 
599 
600 
600 
601 
601 
602 
602 
603 
603 
603 
603 
603 
603 
603 
604 


860 


807. 
808. 
809. 
810. 
811. 
812. 
8183. 
814. 
815. 
816. 
817. 
818. 
819. 
820. 
821. 
822. 
823. 
824. 
825. 
826. 
827. 
828. 
829. 
830. 
831. 
832. 
833. 
834. 
835. 
836. 


స్వచ్చంద భైరవి 

మాలినీ వసంతము 
మహాచంద్రకళా రసము 
గంధక రసాయనం 
త్రిభువన కీర్తి రసము 
గండభేరుండ రసము 
మహా పైత్యాంతక రసము 
కాలాగ్ని రుద్ర రసము 
ఇందుశేఖర రసము 
అ(భ్రక పంచామృతము 
తారకేశ్వర రసము 
సూతికా వినోదరసము 
సవామేహకులాంతకము 
కర్పూర రసము 

కృమి ముద్దర రసము 
శ్లీపద గజకేసరి 
చిత్రకాదివటి 
ఆమవాతాది వటి 

అగ్ని తుండివటి 

భేది జ్వరాంకుశము 

భేది బెషధము 

సుఖ విరేచనవటి 

చంద్ర ప్రభావటి 
(ప్రదరారి లోహము లేదా వటి 
బోళబద్ద వటి 

రజ; ప్రవర్ణి నీవటి 
మహాశంఖవటి 
బుతుశూల సంహారిణి 
చందనాదివటి 

ఆర్మోహర చంద్ర ప్రభావటి 


రహస్య నపాన వైన్యీ సర్వీస్వం 
604 
604 
604 
605 
605 
605 
605 
606 
606 
606 
607 
607 
607 
607 
607 
607 
607 
608 
608 
608 
609 
609 
609 
609 
609 
609 
610 
610 
610 
610 


శహిన్య అనపాన్‌ వైస్‌ సర్వీస్యం 


837. 
838. 
839. 
840. 
841. 
842. 
8493. 
844. 
845. 
846. 
847. 
848. 
849. 
850. 
రి51. 
852. 


853. 
854. 
రిర్‌రి. 
856. 
రి57. 
రిర్‌రి. 
859. 
860. 
861. 
862. 
869. 
864. 
865. 


మహాయోగరాజ గుగ్గులు 
కైశోరాది గుగ్గులు 

గంధక కల్పము 

శ్వాసాంతక రసం 
హిక్మాంతక రసం 

శూలహరి 

స్వయమగ్ని ముఖ మాండూరము 
లవణ మాండూరము 
హృద్రోగ చింతామణి 
మధుమేహ మృంగాక రసము 
బాల సంజీవి 

కస్తూరి మాత్రలు 

మృత వంధ్యా సంజీవని 
(పదర సంజీవని 

(పదర చింతామణి 
రజోదర్శని 


అంజనములు 


మహానారి కేళాంజనము 
సిద్ధ నాగార్జునాంజనము 
నేత్రబిందు 

వసంత కుసుమాకరము 
పూర్ణచంద్రోదయము 
రజిత చంద్రోదయం 
రజిత రసాయనము 
రజితలోహ రసాయనం 
త్రిపాద చంద్రోదయము 
బాల చంద్రోదయము 
మహావాత విధ్వంశిని 
సువర్ణ లోహ రసాయనం 
రజిత లోహ రసాయనం 


862 


866. 
867. 
865. 
869. 
870. 
871. 
872. 
873. 
874. 
875. 
876. 
877. 
878. 
879. 
880. 
881. 
882. 
883. 
884. 
885. 
886. 
887. 
రిరిరి. 
889. 
890. 
891. 
892. 
893. 
894. 
895. 


తామలోహ రసాయనం 
తామ రసాయనం 
లోహ రసాయనం 

స్వర్ణ భూపతి 

బాల సూర్యోదయము 
మృత సంజీవనీ రసము 
రసభూపతి 

శ్రీవిష్ణు చక్రరసము 
మహాతరుణార్మము 
సూతికా ముఖము 

వాత విధ్వంశి 

సన్నిపాత భైరవి 

వాత రాక్షసము (ఖజ్జలి) 
లఘువాత రాక్షసము 
బాల సూర్యోదయము (ఖజ్జలీ) 
మేహ భంజని 
రాజమృగాంగక రసము 
స్వర్ణ సూర్యావర్తి 

సువర్ణ సూర్యావర్తి 
సూర్యావర్తి 
లఘుసూర్యావర్తి 

పుష్ప ధన్వంత్రి రసము 
మహాక్షయకుఠారము 
శూల గజకేసరీ రసము 
మహాజ్వరాంకుశము 
తాపజ్వరాంకుశము 
అజీర్ణ కంటకము 
ఆమకుఠార రసము 
లక్ష్మీ విలాస రసము 
ఆయుర్వేద మూల సిద్ధాంతములు 


రహిన్య థనుపాన వైన్యీ సర్వీస్వర 
631 
631 
631 
631 
632 
633 
633 
633 
634 
634 
635 
635 
636 
636 
637 
638 
638 
638 
639 
640 
640 
641 
641 
641 
641 
641 
642 
642 
642 
643 


రహస్య అసో వైక్యీఫక్వీన్యం 83 


896. స్వస్థ వృత్తము 653 
897. భైషజ్య కల్పన 665 
898. పంచకర్మ 665 
899. రసాయనము 678 
900. వాజీకరణము 681 
901. కనిష్ట, గరిష్ట శారీరక భారము 683 
902. నాడీ మరియు శ్వాసగతుల సంఖ్య 684 
903. సాధారణ రక్త చాపము యొక్క విలువలు 

జాగ్రత్తలు 684 
904. ఆయుర్వేద జెషధ ప్రయోగమందు తీసుకోవలసిన జాగ్రత్తలు 

జాగ్రత్తలు 689 
905. శబ్దార్థ దీపిక 714 
906. క్షుద్రరోగములు- ఆధునిక వైద్యపు పేర్లు 716 
907. ఆయుర్వేదంలో వ్యాధులు- అల్లోపతిలో సమాననామం 748 
908. సంస్కృత- తెలుగు- ఇంగ్లీషు వ్యాధుల పేర్లు 758 


909. సాధారణంగా ఆయుర్వేద చికిత్సా కేంద్రాలలో వాడే మందుల జాబితా759 
910. కొన్ని అంటువ్యాధులు శరీరములో ఉత్పన్నమగుటకు పట్టెకాలం 780 
911. మార్కెట్‌లో దొరికే యునానీ మందులు ఉపయోగాలు 7838 
912. మార్కెట్‌లో దొరికే సిద్ధ మందులు ఉపయోగాలు 807 
913. విషయ సూచిక 822 


600 హాస్య టపా వైస్యనర్వీన్వం 


గ్రంథకర్త పరిచయం | 


పేరు ; లొల్ల రామచంద్రరావు (రామ్‌జి) 
తల్లిదండ్రులు : కీ॥శే॥ శ్రీ లొల్ల సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం 
చిరునామా : గొల్లపాలెం, కాజులూరు మండలం 
తూ॥గో॥జిల్లా - 588 468 
పితామహులు : ఆయుర్వేద వైద్య విద్వాన్‌ 
క్రీ॥శే॥ [| లొల్ల సత్యం (కందులపాలెం) 
చదువు : డిగ్రీ (బయాలజీ) 
ఇతర రచనలు : 
2010 లో ఆయుర్వేద మూలికా ప్రయోగావళి 
2011లో రసరత్నాకరము, ప్రాచీన ఏక మూలికా వైద్యం, హనుమాన్‌ చాలీసా (మూడు భాషలలో) 
2012 లో రహన్యసిద్ద స వైద్యసారన్స్‌ శ్రీ శివగీత, శ్రీ ఉమామహేశ్వర వ్రత కల్పము 
2013 లో రహస్య యునాని సాము అన్నమాచార్య సంకీర్తనావళి, ఘంటశాల గానామృతము, 
2014 లో రహస్య పశువైద్యసారమ్‌, ఆయుర్వేద నిధి, 
2015 లో నాటువై ద్యము, కాస్థ కుక్కుట శాస్త్రము, 
2016 లో వన శాస్త్ర ము, దత్తాత్రేయ తంత్రము, గౌరీకాంజలికా తంత్రము. 
2017 లో రహస్య 'అనుపాన వైద్య సర్వసము. 
నేర్చుకున్న సములు : 
జ్యోతిష్యము, వాస్తు, సంగీతం, సాముద్రికము, మంత్ర, శిల్ప, సిద్ధ ఆయుర్వేద శాస్త్రములు 
తెలిసిన భాషలు : 
సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు 
అవార్డు బిరుదులు :- 
1. ఎవరెస్ట్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, రికార్డు హోల్డర్స్‌ రిపబ్లిక్‌ (ఐ, ఆర్‌, హెచ్‌. ఆర్‌ వరల్డ్‌ రికార్డ్స్‌), 
ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్మా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, స్టేట్‌బుక్‌ ఆఫ్‌ రికార్డుల యందు 
“హనుమాన్‌ చాలీసా” స్థానం సంపాదించటం. 
శ్రీ శివగీత ఆడియో అవిష్కరణ సందర్భంగా “గాన కళాప్రపూర్ణ” బిరుదు ప్రధానం. 
స్టేట్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు వారిచే “సృజన మిత్ర” బిరుదు. 
అర్పిత - విశాఖపట్నం వారిచే “ఆంధ్ర రత్నం” పురస్కారము. 
2015 జూన్‌ 1వ తేదిన డాక్టర్స్‌ డే సందర్భంగా “ బెస్ట్‌ దాక్టర్‌ ” అవార్డు , 
6. 2015 అక్టోబర్‌ 15 వ తేది ఏ.పీ, (స్టేట్‌ కల్చరల్‌ సొసైటీ - విశాఖపట్టణం వారిచే 
“ నేషనల్‌ మెడికల్‌ ఎక్సిలెన్స్‌ అవారీ”(ఇండీయన్‌ నేషనల్‌ బెస్ట్‌ సిటిజన్‌ అవార్డు) 


రాబోవు ప్రచురణలు : థాతువైద్యం, నాడీవైద్యం, సంగీత చికిత్సా రత్నాకరం 
ఇతర వివరములకు :- Perfect Medicine - Permanent Solution 


స్త్ర Ramjee Aayurveda 


SIDDHA PANCHAKARMA AYURVEDA YOGA CENTER 


mew 


NATURAL CURE FOR ALL TYPES OF DISEASES 


#45-1-22/1, 1 Floor, Beside Coastal Bank Main Road, Jagannadhapuram, KAKINADA - 2 
www.ramjeeaayurveda.com E-mail : ramjeeaayurveda@gmail.com 
Ph:0884-2357788 Cell: 7396177888 


మావద్ద లభించు గ్రంథములు 


1. వ్రతకథలు - పూజలు 


1. శ్రీ వినాయక వ్రతం వెల రూ.10-00 
2, శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం 25-00 
8. శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్యంతో) 10-00 
4. సంకష్టహరచతుర్ధి శ్రీమహాగణపతి వ్రతం 30-00 
ర్‌. వరలక్ష్మీ వ్రతం 7-50 
6. కేదారేశ్వర వ్రతం 7-50 
7. త్రినాధ వ్రతం(కలర్‌) 7-50 
8. త్రినాధవ్రతం(సాదా) 5-00 
9. క్షీరాబ్ధి వ్రతం 10-00 
10. మంగళ గౌరీవ్రతం 10-00 
11. వైభవలక్షీ శ వ్రతం ఫోటో యంత్రంతో 20-00 
12. శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో) 20-00 
13. కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) 20-00 
14. సంతోషీమాతా వ్రతం 20-00 
15. ఏడు శనివారాల వ్రతం 20-00 
16. సత్యనారాయణవ్రతం 20-00 
17. శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 20-00 
18. శివదీక్ష 10-00 
19. కాత్యాయనీ వ్రతం 20-00 


20. సౌభాగ్య గౌరీవ్రతం 

21. తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) 

22. స్త్రీల వ్రతకథలు 

23. ప్రీలవతకథలుస్టూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి) 
24. ప్రీలపాటలు (కామేశ్వరీపాటతో) 

25. సర్వదేవతా పూజావిధానం 

26. ఆరువ్రతాలు 

27. ధన్వంతరీ వ్రతకల్పం 

28. రాహుకాలంలోదుర్గాదే వీపూజా 

29. తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు 
80. శ్రీ చక్రపూజ 

31. శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్‌ 

32. శ్రీచక్ర పూజావిధానం(పెద్దది) 

38. లక్షీ త్రై గౌరీ నిత్యపూజ 


34. శ్రీలలితానిత్యపూజ(లలితాసహస్రనామస్తోత్రంతో) 


85. శ్రీ గాయత్రీ నిత్యపూజ 
36. అన్నపూర్ణ నిత్యపూజ 
87. శ్రీ సరస్వతీ నిత్యపూజ 
38. మహిషాసుర మర్ధనీపూజ 
39. రాజరాజేశ్వరీ నిత్యపూజ 
40. శ్రీ దుర్గానిత్యపూజ 

41. కాలభైరవ నిత్యపూజ 


20-00 
36-00 
30-00 
54-00 
36-00 
20-00 
30-00 
10-00 
10-00 
10-00 
10-00 
36-00 
36-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 


42, శివపూజ 

43. వీరభద్ర పూజ 

44. ఆంజనేయ నిత్యపూజ 

45. నాగేంద్ర స్వామి పూజ 

46. సుబ్రహ్మణ్య నిత్యపూజ 

47. రామదేవుని కథ 

48. శివదేవుని కథ 

49. లక్ష్మీనరసింహపూజ 

50. వేంకటేశ్వరపూజ 

51. బ్రహ్మంగారి నిత్యపూజ 

52. సూర్య నిత్యపూజ 

58. నవగ్రహ నిత్యపూజ 

54. రుక్మిణీ కల్యాణం 

ర్‌ర్‌. ఉమామహేశ్వర వ్రతం 

56. శ్రీ కామేశ్వరీ వ్రతం 

8577. 16 సోమవారముల వ్రతము 
ర్‌రి. పార్వతీకల్యాణం 

59. సహ(స్రకమలవర్తి వ్రతము 
60. పంచముఖ ఆంజనేయనిత్యపూజ 
61. అష్టనాగపూజ 

62. పూజలు ఎందుకుచేయాలి ? 
63. ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? 


Es 


10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
36-00 
36-00 
36-00 


64. ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? 
65. ఏదేవునికి ఏవిధముగాదీపారాధన చెయ్యాలి? 
66. ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? 
67. హనుమద్‌ వ్రతం 

68. పంచాయతన పూజ 

69. 28 వ్రతములు 

70. కలశపూజలు (9ఒకేసారి) 

71. కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) 
72. హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) 

73. అర్చన 

74. శ్రీరామ కర్ణామృతము 

75. శ్రీ దేవీ భాగవతం 

76. శ్రీ దేవీ భాగవతం (కేస్‌బైండ్‌) 

77. క్షేతనామార్చన 


36-00 
36-00 
36-00 
36-00 
45-00 
108-00 
150-00 
150-00 
150-00 
40-00 
99-00 
99-00 
360-00 
63-00 


డి, స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు 


1. 
2, 


శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు 
త్రీ 


థి 
పత్రి 


జ్‌ కేస్‌ బైంద్‌) 


— 


-4- 


40-00 


లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు (కేస్‌బెండ్‌) 63-00 
8. స్తూలా వ ల 


108-00 


రాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం 
ప్రనామస్తోత్రములు (హిందీ) 
(స్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) 40-00 


౨ 40-00 


6. సర్వదేవతా స్తోత్రమంజరి 

7. సకలదేవతా అష్టోత్తరశతనామావలిః (68) 
8. లలితా సహస్రనామ సోత్రమ్‌ (క్రౌన్‌) 
9. లలితా సహస్రనామములు 

10. లక్షీ శ సహస్రనామములు 

11. దుర్గా సహస్రనామములు 

12. ఆంజనేయ సహస్రనామములు 

13. శివ సహస్రనామములు 

14. విష్ణు సహస్రనామములు 

15. గణపతి సహస్రనామములు 

16. సుబ్రహ్మణ్య సహస్రనామములు 
18. లలితావిష్ణు సహస్రనామన్తోత్రాలు 
19. శ్రీరామా సహస్రనామములు 

20. లక్షీ శ్రనృసింహసహస్రనామములు 
21. సూర్యసహ(స్రనామములు & ఆదిత్యహృదయం 
22. శ్రీవేంకటేశ్వరసహస్రనామములు 
23. మణిద్వీపవర్ణన (పెద్దది) 

24. సంద్యావందనం 

25. మంత్రపుష్పమ్‌ 

26. త్రిభాషా హనుమాన్‌చాలీసా 

27. హనుమాన్‌ చాలీసా 

28. మణిద్వీపవర్ణన (పాకెట్‌) 


120-00 
20-00 
36-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
10-00 

9-00 
10-00 


29. ఆరు చాలీసాలు 
80. శివారాధన (శివస్తోత్రాలు) 
81. వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్‌) 
82. ఆరుదండకాలు 
883. వేంకటేశ్వర గోవిందనామములు 
34. అష్టలక్ష్మీ స్తోత్రమ్‌ కనకధారాస్తోత్రమ్‌ 
35. దేవీఖడ్గమాలాస్తోత్రమ్‌ 
(మహిషాసురమర్దనీస్తోత్రంతో) 
86. బాలాత్రిపుర సుందరీ నిత్యపూజ 
87. సుందరకాండ (పాకెట్‌) 
38. భగవద్గీత మూలం 
89. రామరక్షాస్తోత్రమ్‌ 
40. స్తోత్ర రత్నావళి 
41. పురాణపందలలితా - 
విష్ణు సహస్రనామస్తోత్రమ్‌(మినీ) 


42. పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్‌ (మినీ) 
43. పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్‌ 


44. పురాణపండ ఆదిత్య హృదయం 
45. మంత్రపుష్పం (మినీ) 

46. శివానందలహరి-సౌందర్యలహరి 
47. కుజదోషం 

48. కాలసర్ప దోషం 


10-00 
10-00 
10-00 
6-00 
6-00 
10-00 


10-00 
10-00 
10-00 
20-00 
15-00 
36-00 


10-00 
10-00 
10-00 
10-00 
10-00 
36-00 
10-00 
10-00 


49. మీ అప్పులు తీరాలా? 

50. దృష్టిదోషాలు నివారణ 

51. సర్వదేవతా ధ్యానశ్లోకములు 

52. పంచసూక్తములు 

58. సంధ్యావందనం 

54. రుద్రనమకమ్‌ -చమకమ్‌ 

ర్‌ర్‌. గాయత్రీమంత్రాలు 

56. జపమంత్రాలు 

57. హయగ్రీవ స్తోత్రమాల 

58. దక్షిణామూర్తి స్తోత్రమాల 

59. ద్వాదశ జ్యోతిర్లింగాలు -పంచారామాలతో 
60. శ్రీసూక్తం పురుష సూక్తం 

61. నవదుర్గలు 

62. నవగ్రహస్తోత్రమాల 

63. మహాన్యాసమ్‌ 

64. సుందరకాండ గానామృతం 

65. సంధ్యా వందనం (పెద్దది) 

66. గోమాతపూజావిధానము 

67. ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల 
68. ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు 


-ఏ స్తోత్రమ్‌ పారాయణచేయాలి 


69. నిత్యదేవతార్చన 


10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
36-00 
36-00 
36-00 
36-00 
10-00 
108-00 


108-00 


45-00 


70. శ్రీలలితా సహస్రనామములు -విపులవివరణసహితం 144-00 
71. శ్రీ దుర్గాసప్తశతి-(చండీ) హోమవిధానము 


72. సర్వదేవతా స్తోత్రనిధి 99-00 
79. మణిద్వీపము (విపుల వచన వ్యాఖ్యానము) 99-00 
74. కాలభైరవ రక్షాకవచము 63-00 
9. శ్రీ సాయి దత్త గ్రంథములు 

1. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 99-00 
2. సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 99-00 
8. శ్రీ సాయిఆరాధన -షిర్దివైభవం 99-00 
4. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్‌) 54-00 
5. శ్రీ గురుచరిత్ర (క్రౌన్‌) 54-00 
6. దాసగణకృత శ్రీసాయి చరిత్ర 36-00 
7. నవనాధ చరిత్ర 99-00 
8. శ్రీసాయిచరిత్ర(బైండు) 

ప్రయాణపుపారాయణ[గ్రంథం 54-00 
9. శ్రీగురుచరిత్ర (బైండు) 

ప్రయాణపుపారాయణ(గంథం 54-00 
10. సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో 20-00 
11. అనఘాదేవీ వ్రతం 20-00 
12. భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు 30-00 
13. మనసులోని ప్రశ్నకుశ్రీసాయిబాబాజవాబులు 30-00 


14. అక్షరక్రమములో శ్రీసాయిసూక్తులు 30-00 


-8- 


15. శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో) 
16. శ్రీ సాయిభజనమాల 
17. శ్రీ సాయి భజన్స్‌ 

18. శ్రీ సాయిభక్తి గీతాలు 

19. శిరిడిహారతులు (భావంతో) 

20. “శ్రీసాయి”కోటి 

21. “శ్రీసాయిరామ్‌”కోటి 

22. శ్రీ సాయినాథ స్తోత్రమంజరి 

238. శ్రీ సాయివేయినామాలు 

24. శ్రీ సాయి సహస్ర నామావళి 

25. శ్రీ సాయి చాలీసా-సుప్రభాతం 
26. శ్రీ సాయినాధ చాలీసా 

27. శ్రీ సాయి హారతులు (పాకెట్‌) 
28. శ్రీ సాయి నిత్యపూజ (పాకెట్‌) 
29. శ్రీ సాయి సూక్తులు 

80. శ్రీ సాయి స్తవనమంజరి-దత్తచాలీసా 
81. శ్రీసాయి నక్షత్రమాలిక 

82. హిందీ శ్రీ సాయి హారతులు 

38. శని సింగణాపూర్‌ క్షేత్రమాహాత్యం 
84. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు 

85. షిరిడి దర్శనం -శ్రీసాయి వైభవం 
86. సాయిసత్య వ్రతం 


20-00 
20-00 
20-00 
20-00 
20-00 
25-00 
20-00 
10-00 

3-50 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
12-00 
45-00 
12-00 
99-00 
20-00 


837. 
38. 
39. 
40. 
41. 
42. 


1. 
2, 
8. 
4. 
ర్‌. 
6. 
7. 
రి. 
9. 


సాయి అనుగ్రహమ్‌ 108-00 
నవగురువారాల వ్రతకల్పము 15-00 
శ్రీదత్తలీలామృతము 99-00 
హృదయంలో సాయి 12-00 
శ్రీషిరిడీసాయి లీలామృతం (శ్రీసచ్చరిత్ర) 99-00 
గజాననమహరాజ్‌ చరిత్ర 99-00 
4. జ్యోతిషాలు 
“కాలచక్రం” గంటలపంచాంగం (గార్లేయ) 60-00 
గ్రహభూమి పంచాంగము (గార్లేయ) 116-00 
శ్రీచక్ర పంచాంగం (తొలి మహిళాపంచాంగం) 45-00 
ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాప్ర్రి) 60-00 
ములుగువారిరాశిఫలితాలు(1 2రాశులువారికి) 40-00 
ములుగువారిరాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి 10-00 
కాలచక్రంజ్యోతిషక్యాలండర్‌(శ్రీనివాసగార్జేయ- ప్రణతిటివి) 25-00 
శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్‌ 25-00 
సాదా క్యాలండర్‌ 5-00 
పాకెట్‌ క్యాలండర్‌ 15-00 
. తాజక నీలకంఠీయమ్‌ 100-00 
. కేరళ జ్యోతిష రహస్యాలు 150-00 
. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు 150-00 
. మానసాగరి జాతకపద్ధతి 150-00 


. వరాహమిహిర జాతకపద్ధతి 150-00 


-10- 


16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
283. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 


వధూవర వివాహమై త్రిద్వాదశకూటములు 
సింపుల్‌ రెమిడీస్‌ 

శంభు హోరప్రకాశిక 

పూర్వ పరాశరి 

పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 

ప్రశ్న సింధు 

నక్షత్ర విశేష ఫలితాలు 

సర్వార్థ ఫలచంద్రిక 
సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా? 
దృక్సిద్దాంతపంచాంగగణితం చేయడంఎలా? 
ఆయుర్జాయ నిర్ణయం 

జాతక గణిత ప్రవేశిక 

జ్యోతిషమర్మబోధిని 

జ్యోతిష ప్రశ్నోత్తరమాల 


80. ముహూర్తం నిర్ణయించడంఎలా? 
81. జాతక మకరందం 

32, జ్యోతిష సరస్వతి 

88. మీజననకాల విశేషాలు 

84. ముహూర్త విజ్ఞాన భాస్మరం 

85. జ్యోతిష స్వయంబోధిని 

36. శుభముహూర్త శిరోమణి 

87. నక్షత ఫలమంజరి 


-11- 


99-00 
250-00 
250-00 
100-00 
200-00 

99-00 

45-00 

99-00 
150-00 
150-00 

45-00 

50-00 

50-00 

50-00 

50-00 

36-00 

36-00 

36-00 

36-00 

36-00 

36-00 

36-00 


88. పంచాంగం చూసే విధానం 
39. సర్వార్థ జ్యోతిషం 

40. ప్రాథమిక జ్యోతిషం 

41. నవరత్నములు శుభయోగములు 
42. శుభశకునాలు 

43. హస్తరేఖాఫలితాలు 

44. సంఖ్యల్లో భవిష్యత్‌ 

45. ముహూర్త దీపిక 

46. పుట్టుమచ్చలు ఫలితాలు 


47. 
48. 
49. 


50. 
ర్‌ 1. 
52. 
ర్‌తి. 
ర్‌4. 
ర్‌ర్‌. 


56. 
ర్‌7. 


కలలు ఫలితాలు 

జాతక చక్రం వేయడం ఎలా? 
మానసాగరి (ప్రాచీనజ్యోతిషగంథం) 
-పుచ్చాశ్రీనివాసరావు 

జ్యోతిషశాస్త్ర చిట్కాలు 

గుప్తా శతాబ్ధి పంచాంగం(1940-2050) 
ప్రశ్నచండేశ్వరమ్‌ 

ద్వాదశభావ ఫలచంద్రిక 
జాతకచక్రం మీరే వేసుకోవచ్చు 
జ్యోతిష శతయోగరత్నావలి 
(నూరుయోగాలఫలితాలు) 
అంగసాముద్రికం 

హస్త సాముద్రికం 


కం 


36-00 
36-00 
36-00 
36-00 
25-00 
36-00 
36-00 
99-00 
25-00 
25-00 
36-00 


250-00 
108-00 
999-00 
50-00 
250-00 
36-00 


108-00 
36-00 
40-00 


ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
ఎమీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు 
న్యూమరాలాజీ సూపర్‌ గైడ్‌ 


71 


లాల్‌ కితాబ్‌ 

శకునశాస్త్రం 

ఆధునికప్రశ్నశాస్త్రం 

పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 
అష్టకవర్లు 

బృహత్‌ జాతకం (ప్రాచీన ప్రతికిపునర్ముద్రణ) 
లగ్నరత్నాకరం 

షట్పంచాళిక 

40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 

40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 
40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 

40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 
40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి 


72. కె.పి.జ్యోతిషం (పరిచయం) 


73. 
74. 


ముహూర్తచింతామణి 
సూర్యచంద్ర గ్రహణములు 


75. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 
76. అదృష్టరెమెడీస్‌ 

77. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక 

78. జ్యోతిష రెమిడీస్‌ 


-13- 


99-00 
80-00 
120-00 
150-00 
50-00 
200-00 
45-00 
120-00 
270-00 
150-00 
150-00 
270-00 
250-00 
270-00 
200-00 
50-00 
99-00 
50-00 
150-00 
120-00 
50-00 
300-00 


79. జాతకమార్తాండం పాతప్రతికి 
యథాతథం (కాండపల్లి) 

80. జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి 
యథాతథం (కాండపల్లి) 

81. నాడీజ్యోతిషం 

82. గార్జేయం మీ గ్రహబలం రెమిడీస్‌ 

83. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 

84. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 

85. గౌతమసంహిత 

86. హోరరత్నమాల 

87. జాతకఫల మణిమంజరి 

88. పుష్కర పంచాంగం 

89. దశాభుక్తిఫల నిర్ణయం 

90. వింత జోప్యములు 

91. షోడశవర్లులు 


250-00 


250-00 
50-00 
250-00 
50-00 
50-00 
50-00 
50-00 
200-00 
540-00 
250-00 
50-00 
200-00 


92-105. రవి/చంద్ర/కుజ/బుధ/గురు/శుక్ర/శని/ాహుకేతు 


-నవగ్రహములకు ఒక్కొక్క పుస్తకం 
93. ముహూర్తమార్తాండం 
94. లఘుజాతకం 
95. జాతకాలంకారము 
99-107. మేషాది మీనం-12 లగ్నాలు 
ఒక్కొక్క లగ్నం (గంధం 


-14- 


99-00 
50-00 
50-00 
50-00 


99-00 


108. 
109. 
110. 
111. 
112. 
113. 


114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 


నారద సంహిత 
పంచాంగపీఠికలేఖికాగణితం 
తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) 


200-00 
250-00 
99-00 


సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగువ్తా) 200-00 


రమలశాస్త్రం 
ముహూర్త రత్నావలి 
బి.వి.రామన్‌ గారి గ్రంథములు 
జ్యోతిష విద్యారంభం 
గ్రహభావ బలములు 
కాలచక్రదశ 
అనుభవ ప్రశ్నాజ్యోతిషం 
జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 
పురోగామి జాతకం 
భావార్థరత్నాకరం 
భారతీయజ్యోతిష సర్వస్వం 
అష్టకవర్గ పద్ధతిః 
జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు 
ప్రశ్నతంత్ర 
ముహూర్తం 
విశిష్ట జాతకములు 
భారతీయఫలి తజ్యోతిషం 
800 ముఖ్యమైన యోగములు 


= ట్ర్‌ 


108-00 
250-00 


50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
75-00 
75-00 
75-00 
75-00 
75-00 
75-00 
125-00 
125-00 
125-00 


129. జాతకంపరిశీలించడంఎలా ? 300-00 
రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి 
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు 


130. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1 200-00 
131. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-2 200-00 
132. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-8 200-00 
133. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4 200-00 
134. భావార్థరత్నాకరము 100-00 
135. ముహూర్త చింతామణి 100-00 
136. ముహుర్త చింతామణి-పార్టు2 200-00 
137. స్వప్న శాస్త్రము 50-00 
138. శతయోగమంజరి 33-00 
139. వ్రతనిర్ణయకల్పవల్లి 165-00 
140. దైవజ్ఞవల్లభం 75-00 
141. వసంతరాజశకునమ్‌ (ఎ౦. ఆర్‌. వి. శర్మ) 250-00 
142. ఉపాసనా విధానము (ఎం. ఆర్‌.వి. శర్మ) 99-00 
143. వాస్తుశాస్త్రవివేకము-1 50-00 
144. వాస్తుశాస్త్రవివేకము -2 200-00 
145. వాస్తుశాస్త్రవివేకము -8 50-00 
146. వాస్తుశాస్త్రవివేకము -4 200-00 
147. అనుభవసులభవాస్తు - 1 50-00 


148. అనుభవసులభవాస్తు - 2 100-00 


-16- 


8. వాస్తులు 


1. 40 రోజుల్లో “వాస్తువిద్య” నేర్చుకొనండి 180-00 
2. వాస్తుశాస్త్ర రహస్యములు (బైండు) 108-00 
8. వాస్తునుబట్టి మీ ఇల్లు 54-00 
4. మీరూ మీ వాస్తు 54-00 
5. గృహవాస్తు చిట్కాలు 54-00 
6. వాస్తు పూజ 54-00 
7. వాస్తు సూత్రములు 54-00 
8. వాస్తుశాస్త్ర రహస్యాలు 54-00 
9. గృహవాస్తు వర్గులు 99-00 


10. విశ్వకర్శవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు 50-00 
11. విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు 99-00 
12. విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా) 180-00 


13. ఆధునిక గృహవాస్తు 99-00 
14. శుభవాస్తు 270-00 
15. వాస్తుయంత్ర రత్నావళి 108-00 
16. వాస్తుశాస్త్రం 120-00 
17. హౌస్‌ ప్లాన్లు 50-00 
18. గృహవాస్తుసారం 50-00 
19. గృహవాస్తు చంద్రిక 50-00 
20. గృహవాస్తు దర్పణం 50-00 


21. జ్యోతిష-గృహవాస్తుచం ద్రిక 50-00 


-17- 


22, వాస్తురత్నాకరం (కొండపల్లి) 
23. వాస్తుశిరోమణి ం 
24. శ్రీకృష్ణవాస్తు : 
25. పంచవాస్తు పారిజాతం క 
26. వాస్తుడిండిమమ్‌ 
27. వాస్తుదుందిభి శ 
28. విశ్వకర్మవాస్తు ప్రకాశిక 
29. కృష్ణవాస్తుశాస్త్రము 
30. జలవాస్తు, శల్యవాస్తు(దంతూరిపండరీనాథ్‌) 
81. మయవాస్తు (గోరసవీరభద్రాచార్య) 
32. వాస్తుజ్యోతి 
88. వాస్తవ వాస్తుపూజావిధానము 

6. మంత్రశాన్త్రాలు 
. మంత్రసాధన 
. తంత్రజాలం 
. మంత్రశక్తి 
. దత్తాత్రేయ తంత్రవిద్య 
. దత్తాత్రేయ మూలికాతంత్రమ్‌ 
. తాంత్రిక పంచాంగం 
. యక్షిణీ తంత్రం 
. మంత్రానుషాన చంద్రిక 
. సర్వదేవతా మంత్రకవచములు 


Ss © ఎ రా ల మ ౭౯0 ౨ 


-18- 


50-00 
50-00 
50-00 
108-00 
50-00 
108-00 
99-00 
50-00 
75-00 
120-00 
54-00 
108-00 


54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 


10. మంత్రాక్షరాలరహస్యం(బీజాక్షరనిఘంటువు) 
11. సర్వదేవతా మంత్రరత్నావళి 

12. సదాచార దీపిక 

18. యోగినీ-వామకేశ్వరతంత్రం 

14. ప్రపంచసారతంత్రం 

15. బదనిక తంత్రమ్‌ 

16. ఉచ్చిష్ట గణపతి తంత్రమ్‌ 

17. గుప్త సాధన తంత్రం 

18. గంధర్వ తంత్రమ్‌ 

19. సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి) 
20. యంత్ర మంత్ర తంత్ర 

21. పాశుపత తంత్రం 

22. పంచదశ మహాఖడ్గ తంత్రం 

28. రుద్రాష్టాధ్యాయః 

24. మంత్రసిద్ధి 

25. పరశురామతంత్రమ్‌ 

26. శ్రీలలితావిలోమ పంచదశీ 
27. శ్రీ గురు తంత్రం 

28. గాయత్రీ తంత్రమ్‌ 

29. శూలినీదుర్గాతంత్రం (చిన్నది) 

80. మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు 
31. శ్రీ దుర్గ తంత్రమ్‌ 


_ 19 - 


54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
54-00 
99-00 
99-00 
99-00 
108-00 
108-00 
108-00 
108-00 
108-00 
100-00 
150-00 
200-00 


82. మహామృత్యుంజయఅమృతపాశుపతమ్‌ 
83. సర్ప (నాగ)ుతంత్రం 

84. హవన తంత్రం 

85. షోడశనిత్యతం[(త్రం 

86. శాక్తేయతంత్రం 

87. రుద్రయామళతంత్రం 

88. లక్ష్మెప్రత్యంగిరా తంత్రమ్‌ 

39. హిరణ్యశూలినీ తంత్రమ్‌ 

40. మాయాప్రత్యంగిరా తంత్రమ్‌ 

41. శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్‌ 
42. స్వర్ణాకర్షణభైరవతంపత్రం 

43. కాశీవిశాలాక్షి తంత్రం 

44. శాంతితంత్రమ్‌ 

45. యంత్రసిద్ధి 

46. శ్రీ లక్ష్మి తంత్రమ్‌ 

47. మంత్రమహోదధి (ప్రీదేవతాఃకల్పమ్‌) 


48. మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్‌) 


49. మంత్రశాస్త్రం (గ్రంథము) 
50. ప్రత్యంగిరాకృత్యాతంత్రం 
51. కామధేనువు తంత్రం 

ర్‌2, శూలినీదుర్గాతంత్రం 


7. గ్రంథాలు - ఆరాధనలు 


-20 - 


200-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 


: భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం 


1 

2. గణేశ ఆరాధన 1 
8. గణేశోపాసన 2 
4. నవగ్రహవైభవం 
5. నవగ్రహ రెమెడీస్‌ 
6. నవగ్రహ వేదం 
7. శనిగ్రహారాధన 
8. ఆదిత్యారాధన 

9. సుబ్రహ్మాణ్యారాధన 
10. శ్రీ శివ ఆరాధన 
11. లక్షీ నే ఆరాధన 
12. హనుమదారాధన 
13. లలితారాధన 

14. శ్రీ చక్రారాధన 
15. గాయత్రీ ఆరాధన 
16. వీరభద్రారాధన 
17. కుజగ్రహారాధన 
18. భైరవారాధన 

19. దైవారాధన 

20. గీతారాధన 

21. శ్రీవేంకటేశ్వరాధన 
22. హయ గగ్రీవారాధన 


-21- 


54-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


283. లక్షి శ్రనరసింహారాధన 99-00 


24. శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం 99-00 
25. దేవీ లీలామృతం 99-00 
26. పురాణపండ సుందరకాండ వచనం 99-00 
27. పురాణపండ రామాయణం 99-00 
28. పురాణపండ భారతం 99-00 
29. పురాణపండ భాగవతం 99-00 
830. (సూరి) వాల్మీకి రామాయణం 99-00 
81. కాలసర్ప యోగం 99-00 
32. నిత్య జీవితములో రుద్రాక్షలు 99-00 
38. నిత్య జీవితములో నవరత్నాలు 99-00 
84. వేదసూక్తములు 99-00 
35. వేమన పద్యసారామృతం 99-00 
86. పండగలు పర్వదినాలు 99-00 
87. సూక్తిరత్నాలు 99-00 
88. శ్రీ ఆంజనేయం (చరిత్ర -మహిమ-స్తోత్రాలు) 216-00 
89. నవగ్రహ దర్శనమ్‌ 99-00 
40. నిత్యజీవితంలో నవగ్రహాలు 99-00 
41. సాలగ్రామములు 99-00 
42. గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ 99-00 
48. శని గ్రహరెమిడీస్‌ 99-00 


44. జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని 99-00 


wpe 


45. వివాహ జ్యోతిషమంజరి - 


మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్‌ (సాయిగణపతిరెడ్డి) 99-00 
46. మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు 

(న్యూమరాలజీ లైఫ్‌గైద్‌) ,, 99-00 
47. మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్‌ 99-00 
48. మూకపంచశతీ 99-00 
49. పంచమవేదం మహాభారతం 99-00 
50. దేవుళ్ళు డాట్‌ కామ్‌ 99-00 
51. గణపతిభాష్యం 99-00 
52. యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి 99-00 
58. నవయోగులు 99-00 


ర్‌4. ఆంధ్రప్రదేశ్‌లో నిదర్శించవలసిన ప్రముఖదర్గాలు 99-00 
55. సకలదేవతాఅష్టోత్తరాలు (పెద్దది) - 


(180అష్టోత్తరశతనామావళులతో) 99-00 
56. సకలదేవతా సహస్రనామములు 99-00 
5'7. ఆధ్యాత్మిక సూక్తి నిధి 99-00 
58. బ్రాహ్మణులు గోత్రాలు, ప్రవరలు 99-00 
59. సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు 99-00 
60. శ్రీ లక్ష్మీసన్నిధి 99-00 
61. శ్రీలక్ష్మి గణపతి హోమకల్పం 99-00 


62. మార్షల్‌ఆర్ట్‌ న (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) 99-00 
63. మ్యాజిక్‌గైడ్‌ 99-00 


= 23:2 


64. చదరంగం 

65. పంచముఖ హనుమత్‌ వైభవం 
66. గరుడపురాణం 

67. మాఘపురాణం 

68. శివపురాణం 

69. వైశాఖపురాణం 

70. స్టూలాక్షరి మాఘపురాణం 
71. స్టూలాక్షరి శివపురాణం 
72. స్టూలాక్షరి వైశాఖపురాణం 
783. కార్తీక పురాణం 

74. కార్తీక పురాణం (చిన్నది) 


75. సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ 


76. పెద్దబాలశిక్ష 

77. గాయత్రీ మహిమ 

78. మత్స్య యంత్ర మహిమ 
79. వృక్షదేవతలు 


80. యాజుష స్మార్త సంస్మార చంద్రిక 
81. సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్‌ 


82. చతుర్వేదములు 
88. నవగ్రహారాధన 
84. తాళపత్ర సమాహార గోపురం 


ర్‌. మనుధర్మ శాస్త్రం (వచనంలో...) 


వలలు 


99-00 
54-00 
40-00 
30-00 
30-00 
30-00 
54-00 
54-00 
54-00 
30-00 
25-00 
50-00 
40-00 
36-00 
50-00 
50-00 
150-00 
150-00 
144-00 
144-00 
144-00 
144-00 


86. వేదమంత్ర సంహిత 

87. సహస్రలింగార్చన 

88. శ్రీ శివగీత 

89. ద్వాదశఉపనిషత్తులు 

90. పురాణపండవారి సౌందర్యలహరి 
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 
111. 
112. 
113. 


బృహత్‌ శివ స్తోత్ర రత్నాకరము 
బృహత్‌ దేవీ స్తోత్రరత్నాకరము 
బృహత్‌ విష్ణు స్తోత్రరత్నాకరము 
కేదారనాధ్‌ బదరీనాధ్‌ యాత్రాగైడు 
దక్షిణావృత శంఖములు 
108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని 
ధర్మసింధువు 
భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని 
చిలుకూరి బాలాజీచరిత్ర 
భగవత్‌స్తుతి 
సూర్యోపాసన 
సనాతన సంప్రదాయాలు -ఆచారవ్యవహారాలు 
కాశీఖండం 
అశ్వనీదేవతలు 

8. వైద్య గ్రంథాలు 


1. ఆహారం ఆరోగ్యం 


న 


144-00 
144-00 
144-00 
144-00 


250-00 
216-00 
216-00 
216-00 
40-00 
50-00 
36-00 
270-00 
108-00 
36-00 


36-00 


250-00 
216-00 


36-00 


. మూలికావైద్య చిట్కాలు 

. ఆయుర్వేద వైద్య చిట్కాలు 

. ఆయుర్వేద వైద్యం 

. గృహవైద్య రహస్యాలు 

. గృహవైద్యసారం 

. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 

. ప్రకృతివైద్యం 

9. ఆహారం-వైద్యం 

10. సంపూర్ణ ఆయుర్వేద -చిట్కా వైద్యం 

11. ఆయుర్వేదమ్‌ 

12. ఆయుర్వేద మూలికావైద్యదీపిక 

13. దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు 
వాడకం - ఉపయోగాలు 

14. నాటువైద్యం (కేస్‌ బైండింగ్‌) 

15. ఏకమూలికావైద్యం 

16. అష్టాంగ హృదయం (4భాగాలు) 

17. రహస్యసిద్ధయోగవైద్యసారమ్‌ 

18. ప్రాథమిక హోమియోవైద్యం 

19. ఒబెసిటి 

20. హెల్త్‌గెడ్‌ 

21. ఆయుర్వేదం -జీవనవేదం 

22, పుద్‌థెరపి 


om Aa రా ల మ ఆల సి 


-26 - 


36-00 
25-00 
36-00 
36-00 
36-00 
54-00 
36-00 
99-00 
99-00 
36-00 
99-00 


99-00 
360-00 
99-00 
1200-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


23. న్యాచురల్‌థెరపి 

24 సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ 

25. కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 

26. యోగామంత్ర 

27. యోగా సండే టు మండే 

28. హెర్బల్‌ మెడిసిన్‌ - హెల్త్‌టుడే 

29. హెల్త్‌ఫైల్‌ 

80. వస్తుగుణపాఠం 

81. రసాయన వాజీకరణ తంత్రం 

81. సిద్ధమూలికా రహస్యం 

82. ప్రాణాయామము - యోగా-పతంజలిశ్రీనివాస్‌ 
9. అయ్యప్ప - భవానీ రకాలు 

1. శ్రీ అయ్యప్ప లీలామృతం 

2. శ్రీ అయ్యప్ప ఆరాధన 

8. శ్రీ అయ్యప్ప భజనపాటలు 

4. శ్రీ అయ్యప్ప పూజాకల్పం 

ర్‌. శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 

6. శ్రీ అయ్యప్ప దీక్ష! 

7. శ్రీ అయ్యప్ప భజనమాల F 

8. శ్రీ అయ్యప్ప నిత్యపూజ P 

9. శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P 

10. శ్రీ భవానీ లీలామృతం (దుర్గాభవానీదీక్ష) 


-27 - 


99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
108-00 
250-00 
150-00 
99-00 
63-00 


36-00 
54-00 
54-00 
20-00 
20-00 
10-00 
10-00 
10-00 

8-00 
36-00 


11. దేవీలీలామృతం 

12. శ్రీ దేవీ పూజాకల్పం 

13. దేవీ భక్తిగీతాలు 

14. జై భవానీదీక్ష F 

15. భవానీదీక్ష P 

16. దేవీ భక్తిమాల 

17. శ్రీ అయ్యప్ప భజనావళి 

18. అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) 
10. భజనలు - కీర్తనలు 

. అన్నమయ్య కీర్తనలు 

. శ్రీరామదాసు కీర్తనలు 

. సర్వదేవతా మంగళహారతులు 

. వసుంధర మంగళ హారతులు 

. సౌభాగ్య దేవతా మంగళహారతులు 

సర్వదేవతా భజనలు 

. చిట్టి పొట్టి పాటలు 

8. జాతీయ గీతాలు 

9. దేశభక్తి గీతాలు 

10. పండుగలు -పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు 

11. గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు 

12. అన్నమయ్య సంకీర్తనలు 

13. పెళ్ళిపాటలు-(స్రీలపాటలు 


ఎ రా ల మ ౭0 ఏరి = 


-28 - 


99-00 
20-00 
20-00 
10-00 
8-00 
10-00 
120-00 
20-00 


25-00 
25-00 
20-00 
25-00 
36-00 
36-00 
10-00 
10-00 
36-00 
36-00 
36-00 
99-00 
36-00 


14 భక్తానంద భజనకీర్తనలు (ఓల్డ్‌సినీ స్టైల్‌) 36-00 


15. సర్వదేవతాభక్తిమణిమాల 36-00 
16. బతుకమ్మ ఉయ్యాల పాటలు 8386-00 
17. అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు) 270-00 
11. హిట్స్‌ సాంగ్స్‌ 
1. ఘంటసాల భక్తిగీతాలు -భగవద్గీత 36-00 
2, ఎస్‌.పి.బాలు భక్తిగీతాలు 36-00 
8. ఘంటసాల సుమధురగీతాలు 99-00 
4. పి. సుశీల సుమధురగీతాలు 99-00 
5. ఎస్‌.పి. బాలు సుమధురగీతాలు 99-00 
6. ఎస్‌.జానకి సుమధురగీతాలు 99-00 
7. వేటూరి సుందరరామమూర్తిహిట్స్‌ 99-00 
8. సర్వదేవతా సినీభక్తిగీతాలు 99-00 
12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు 
1. శ్రీకాంతామణి వంటలు (వెజ్‌) 54-00 
2. శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్‌) 54-00 
8. శాకాహార వంటలు 25-00 
4. మాంసాహారవంటలు 25-00 
ర్‌. చిట్టిచిట్కాలు 25-00 
6. అందానికి చిట్కాలు 25-00 
7. పిల్లల పేర్లు (పెద్దది) 25-00 
8. పిల్లల పేర్లు (చిన్నది) 10-00 


-29 - 


9. లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్‌ 

10. లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ 

11. చిన్నారులకు చిరుతిళ్ళు 

12. పసందైన ఫాస్ట్‌ఫుడ్‌ వంటలు 

18. పలావ్‌లు, (ఫైడ్‌ రైస్‌లు, వెరైటీరైస్‌లు 
14. వేపుళ్ళు-ఇగుర్లు 

15. ఇంగ్లీషులో ఆడపిల్లల పేర్లు 

16. ఇంగ్లీషులో మగపిల్లల పేర్లు 

17. బ్రేక్‌ఫాస్ట్‌ వంటలు 

18. పండుగలలో చేసుకొనే పిండివంటలు 
19. మైక్రోవోవెన్‌ వంటలు 

20. సర్వదేవతాభక్తిమాల 

21. పిల్లల పేర్లు (బాబు) 

22, పిల్లల పేర్లు (పాప) 

23. మోడ్రన్‌ మెహంది (గోరింటాకు డిజైన్స్‌) 
24. మోడ్రన్‌ పిల్లల పేర్లు 

25. నోరూరించే నాన్‌వెజ్‌వంటలు 

26. మోడ్రన్‌ టైలరింగ్‌ (లేడీస్‌ & జంట్స్‌) 


వివిధ రకాలు 
రహస్య కుక్కుట శాస్త్రం 
కుక్కుట శాస్త్రం 


ఎందరోమహానుభావులు 


- 30 - 


36-00 
36-00 
25-00 
25-00 
25-00 
25-00 
54-00 
54-00 
25-00 
25-00 
99-00 
36-00 
36-00 
36-00 
36-00 
99-00 
99-00 
99-00 


300-00 
36-00 
200-00 


యోగాసనాలు 


ప్రాణాయామము-యోగా (పతంజలిశ్రీనివాస్‌) 


సూర్యనమస్మారములు 

పొడుపు కథలు (చిన్నవి) 
కాలజ్ఞాన తత్త్వాలు 
హిందీ-తెలుగు-స్వబోధిని 
ఇంగ్లీషు-తెలుగు -స్వబోధిని 
జనరల్‌ నాలెడ్జ్‌ 

నూరు ఎక్కాలు 

1-100 టేబుల్‌ బుక్‌ 

బుల్లి బాలశిక్ష 

1-100 టేబుల్‌బుక్‌ (క్రౌన్‌సైజు) 
శ్రీరామకోటి 

శ్రీశివకోటి 

మేజిక్‌ 

అంకెలతో గారడీ 

ప్రేమకథలు 

యువతరంగాలు (యువతరంకోసం) 
ప్రేమా నీకు జోహార్లు (లవ్‌డిక్షనరీ) 
హృదయస్పందన (కవితలు) 
వాత్యయన కామసూత్రాలు 
ఎ.పి.టూరిస్ట్‌ గైడు 


-31- 


36-00 


63-00 
36-00 

7-50 
36-00 
22-00 
20-00 
20-00 
10-00 
10-00 
20-00 
10-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
36-00 
36-00 


ఇంద్రజాల రహస్యాలు 

మహేంద్రజాల రహస్యాలు 

శరీరభాష (బాడీ లాంగ్వేజ్‌) 
(క్రియాయోగం 

ఆనందంగా జీవిద్దాం 

హరిశ్చంద్ర నాటకం 
వాత్సాయనకామసూత్రాలు 
పంచసాయకం 

రతిరహస్యాలు 

అనంగరంగం (కంభంపాటి స్వయం ప్రకాష్‌) 
శృంగారకేళి (కంభంపాటి స్వయం ప్రకాష్‌) 
అసతోమయ సద్గమయ 

గాయ్రీవిజ్ఞాన్‌ 

చింతామణి (నాటకం) 

బాలనాగమ్మ 

పాండవ ఉద్యోగము 

కాళహస్తి ప్రీల వ్రతకథలు 

కాళహస్తి గృహవాస్తు చింతామణి 
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) 
కులార్ణవ తంత్రమ్‌ 

ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్‌) 
యోగాసనాలు (VG/TNL) 


sO 


25-00 
25-00 
99-00 
36-00 
99-00 
50-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
45-00 
99-00 
50-00 
50-00 
50-00 
36-00 
99-00 
50-00 
150-00 
300-00 
36-00 


రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు) 
ఎం.ఎస్‌. ఆర్‌. హనుమాన్‌చాలీసా 
ఎం.ఎస్‌. ఆర్‌. సుందరకాండ 
అష్టముఖ గండభేరుండతంత్రం 
బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల) 
శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం 
గీతాంజలి (రవీంద్రనాథ్‌ఠాగూర్‌) 
కాశీరామేశ్వర మజిలీ కథలు 
శ్రీలలితాసహస్రనామము (భాస్మరభాష్యం) 
ప్రకృతిసిద్ధాంతములు -వేదవిజ్ఞానము- 
ఫలితజాతక సూత్రములు 
వివాహదీపిక (వేదోక్త విధిః) 


99-00 
10-00 
70-00 
75-00 
99-00 
45-00 
50-00 
75-00 
600-00 


595-00 
200-00 


ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు 


విశ్వకర్మ ప్రకాశము 

ప్రాచీనవాస్తుశాస్తాలు -ఆధునికవాస్తుపరిశీలన 
నారద సంహిత 

వాస్తురాజవల్లభము -మూలానువాదము 
మయమతము - వచనము 

బృహత్సంహిత - వచనము 


గుప్తవాస్తు వాస్తువిజ్ఞానజ్యోతి 


== 


80-00 
»250-00 
,»,150-00 
౨ 60-00 
౨ 80-00 
౨160-00 


రాహుకేతువులు సమస్త ప్రభావములు 
అంగారకుడు (కుజుడు) 

శుక్రుడు 

పురోహిత దర్భని (గోరసవీరభద్రాచార్య) 
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు a 
వాస్తు విజ్ఞాన చంద్రిక ఫ్‌ 
మహాదశా పారిజాతం ,. 
జాతక నారాయణీయం(వాద్రేవువారివి) 
వాస్తు నారాయణీయం ,, 
యోగావళీఖండం క 
సర్వార్ధచంద్రిక (4భాగాలు) 

మీరే న్యూమరాలజిస్ట్‌ (దావూద్‌) 
నిర్ణయసింధు (2భాగాలు) 


జయహే...జయహే... (పురాణపండశ్రీనివాస్‌) 


సాయి... ఫ్‌ 
శ్రీ దురానందలహరి , 
౧ 
శ్రీమాలిక కః 
ఆరతిసాయిబాబా శ 
ప్రతిష్టకల్పః (సాగి నరసింహమూర్తి) 
తాజుద్దీన్‌ బాబా సచ్చరిత్ర 
(ఈ! 


- 34 - 


150-00 
90-00 
75-00 


150-00 
120-00 
120-00 
1208-00 
370-00 
590-00 
27-00 
27-00 
200-00 
25-00 
11-00 
500-00 
100-00 


సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి 
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి. 
శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు 
స్మార్త కాపర్ది కారికలు 
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి 
విషవైద్య చింతామణి 
హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః 
సర్వమూలికా గుణరత్నాకరం 
సీతారామ కధా సుధ అయోధ్యకాండ 
సీతారామ కధా సుధ బాలకాండ 
శ్రీరామనవరాత్రోత్సవకల్పః 
ఆపస్థంబీయ ధర్మసూత్రాలు 
అపర ప్రయోగ దర్పణం 
సర్వశాంతి దర్పణం 
గణకరంజని 
సంతాన దీపిక 
తిధినిర్ణయ కాబ్దః 
ముహూర్త దర్పణం 
జ్యోతిష శాస్త్ర రత్నము 
లఘుతాచకము 
శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః 
స్మ లతి రత్నాకరము (ధర్మశాస్త్రం) 


జాతకామృతతసారం 
జాతక బోధిని 


- 35 - 


సంగీత విద్యాదర్పణం 
సంగీత సర్వార్థసారసంగ్రహం 
ముహూర్త మార్తాండం 
జాతకరహస్యం 
రాజమార్తాండం 
ఆయుర్దాయదీపిక 
వైద్యామృతం 
అనుపానమంజరీ 
నవ(గహశాంతి విధానం-ఉదకశాంతి విధిః 
చికిత్సరత్నము 
స్వరచింతామణి 

ద్వాదశలోహ భస్మవిధానం 
దైవజ్ఞయజో విభూషణం 
అనుపాన రత్నకరము 
కాలామృతము 
దైవజ్ఞకర్ణామృతము 

రసేంద్ర చింతామణి 

రసరత్న సముచ్చయం 
వస్తుగుణరత్నాకరము 
హోరానుదర్పణము 

విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము 
ప్రీజన కల్పవల్లి 

సంగీత సర్వార్ధ సంగ్రహం 
సంగీత సుధాసంగ్రహము 
అర్క ప్రకాశము 

సంగీత మార్తాండము 


- 36 - 


సంగీత ప్రధమబోధిని 

వైద్యకల్పతరువు 

రసప్రదీపిక 

గణకానందము 

శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో 
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం 

శ్రీ గాయత్రీ అనుష్టాన తత్త్వప్రకాశిక 
సంగీతమార్తాండము 

సారావళి 

భేషజకల్పము 

గురుశిష్య వైద్యచింతామణి 

జాతకమణి 

సర్వశకున ప్రకాశిక 

యాజుష ప్రయోగ చంద్రిక 
శిక్షావల్లీ-ఆనందవల్లి-భృగువల్లీ 

వసంతరాజ శకునము 

తొట్టి వైద్యం 

జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం) 
సహస్ర యోగప్రకాశిక 


కాపీలు కావలసినవారు : 


లొ లొ లొ 
మోహన్‌ పబ్లికేషన్స్‌ 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 
కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 


రాజమండ్రి. 


ఇ) జ 


అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు, 
పురాణములు,ఆరాధన గ్రంథములు, 
సుప్రభాతములు,మహాత్యములు, సహస్రనామములు, 
పూజావిధానములు, స్తోత్రాలు, ప్రామాణిక గ్రంథములు, 
కథలు, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది ఆధ్యాత్మిక 
గ్రంథములకు 


లొ లొ లొ 
మోహన్‌ పబ్లికేషన్స్‌ 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 
కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 
రాజమండ్రి. ఫోన్‌ : (0883) 246 25 65 
Cell : 903 246 25 65 
From: జు :0883-246 25 65 
MOHAN PUBLICATIONS 
Fort Gate, Opp : Ajanta Hotel 


RAJAHMUNDRY-533 101 (A.P.) 


WWW.MOHANPUBLICATIONS.COM 
WWW. GRANTHANIDHIT. COM 
google play store / mohan publications 
facebook Like us to follow /Mohanpublications 


sale e-books - www.kinige.com 
sale e-books - daily Hunt app 


-38 - 


ఈ పుస్తకంలో... 


అనుపానం అంటే ఏమిటి? 

అనుపానము- ఇతిహాసము 
అనుపానము-వైద్య సంబంధము 
వ్యాధులు - అనుపానాలు 

అనుపానం -ఎందుకు వాడాలి? 

ఏఏ మందులకు -ఏఏ అనుపానాలు వాడాలి? 
పథ్యా పథ్యాలు, స్వస్థవృత్తము 

రసాయన వాజీకరణ చికిత్సలు 

పంచకర విజ్ఞానం 

బెషధ కల్పనా విజ్ఞానం 

రస విజ్ఞానం , ద్రవ్యగుణ విజ్ఞానం, రోగ నిదానం 
సంస్కృత ఇంగ్లీషు రోగ నిఘంటువు 


www.ramjitechnologies.com 
ulm (9 611 


